


రవమణీయము 


చాలవ్యాకరణసమీక 
ర యు 


దువ్వూరి వేంకటరమణశాస్ర్రి 





సర్వస్వామ్య సంకలితము 
వ్రతము ముద్రణము : 2,000 ప్రతులు 
త్త ర్త ర్త 
డివెంబర్లు, 1964 


డ్రా ప్తీస్థానము : 


దువ్వూరి వేంకటరమణశాత్త్రి 
నందినీమందిరం 
రామనగర్‌, విశాఖపట్టణం-3 





ముద్రణము : ఆంధ్రా యూనివర్సిటి ప్రెస్సు, వాల్తేరు 
ట్ర క్ర i er Pate 








వేంకఠకటరమణకాస్త్రి 


అంకితము 
ఆంధ్ర భాషార్థవ బాలవ్యాకరణనౌకా కర్ణ ధారునకు 
చిన్నయనూరి మహోదయునకు 
శబ్దశా ప్రసరస్వతీసమా రాధకులకు 
నకలాంధభాషాధ్యాపకులకు 
ఆనందముతో 


శాంతీ ర 


శివాయ గురవే నమః 
అవతారిక 

ఇది చిరకాంక్షితము. నేంటికి కొంతకుంగొంత నెజవేజినట్లున్నది, 
ఎంతకంతే సంతోషము, 

సంస్కృత భాషాకృషి నొక మేరకుందెచ్చి మాతృభాషావ్యానం గాభిలాషతో 
బాలవ్యాకరణముచేత (బూనిన బాల్యదశయండె (1915 -- 1918) దాని రచనా 
గంఖీరిమ రేభాలాపమున€ బొడసూపి విన్మయజనకమయి ఆకర్షకమగుటచే 
వాలవ్యాకరణము లక్షణవాజ్బ్యయమున ఉదాత్త మనోజ్ఞిరచనాసంభరితమయిన 
ఉత్తమృగ్రంథమని ఒకభావ మంకురించినది. ఆదిని ఈ భావమును నాలో 
వీజరూపమున నిక్షేపించినవారు మా గురువర్యులు కళాప్రపూర్ణులు (శ్రీ వజ్ష్యల 
చినసీతారామస్వామిశాస్త్రి మహోదయులు. ఆ యువదేశబల మెట్టిదోగాని మా 
గురువులు తలంచినకం అను ఆభావము నాలో ప్రబలమయి నానాటికి గాఢముగా 
నాటుకొన్నది. చూచినకొలంది అనూనందిగు దాని మానోజ్జికంబునకు మాన 
సంబున నానందంబునిట్టవొడువ, మలిమటి పరికించి డీని విశిష్టతను సమగ్రముగా 
నాకళింపవలయునను కుతూహల మధికమయినది. అట్టి కౌతుకమునకు దోహద 
ముగా చిట్టిగూడూరు నారసింహ సంస్కృత గురుకులమున రమారమి యిరువది 
వత్సరములును, ఆంధ్ర విశ్వవిద్యాలయమున _సుమారిరువదివత్సరములును 
పరిణతబుద్ధులగు బాలురకు ఆంధ్రవ్యాకరణాధ్యాపనము గావించు నవకాళ 
'మేర్చడినది. జీవితమున నట్టి సదవకాళము నొక భాగ్యవిశేషముగ భావింతును, 
సద్గురువు లభింపవచ్చు(గాని, సచ్చిష్యులు లభించుట సాధారణముకాదు. నిజ 
మారసినచో అధ్యాపకులకు శిష్యసంపదకంటె మించినసంపద లోకమం 
దేదియు గానము. అది యటుండ నిండు. (ప్రకృతము : 

నా అధ్యాపనకాలమున తొలుత చిట్టిగూడూరు గురుకులమున ఉభయ 
భాషాప్రవీణులును, పిదప విశ్వవిద్యాలయమున M. A. లును అధ్యేతలయి బాల 
వ్యాకరణమునెడ( జూపిన ఆసక్త్యుల్లాసములు నా బాలవ్యాకరణ పరిశీలనో 
త్సాహమును ఇనుమడింప(జేసినవి. నూతనములని తోంచిన యంశములు 
వాయువిలీనములు గావింపక చిన్నయసూరి వై దుష్యమును వెల్లిడించుచు, ఆయన 
యాంతర్యము వెలువరించుచు, బాలవ్యాకరణవిశిష్టతను . నిరూపించుచు నొక 
సమీక్ష రచింతమను సంకల్పము ముప్పడేండ్లకుముందే ఉదయించినది. కాని, 
రచనో పక్రమణమునకు (ప్రవృత్తి మాత్రము వెంటనే కలుగదయ్యెను. నా జనన 
సంవత్సరము విలంబి. దాని మహిమ నా రచనాసంకల్పముపయి రవంత 
సోియుండునేమొ | జననకాల్మప్రభావము లూరకపోవు. 


vii 


సూరిగారివాక్య మేదిచూచినను స్టూలముగ గోచరించు నర్భమ గాక 
గూఢమగు తాత్పర్య మింకను నుండంబోలు నను భావము అడుగడుగునను 
బొడగట్టు చుండెడిది. తోంచినంతవట్టు లిఖింతమాయనియు, ఆంతర్యమును 
మటికొంతకాల మాకశళించుకొనక- రచనమునకు త త్తఅపాకేల యనియు 
ఈరీతి సంకల్ప వికల్పములతో నలువదేండ్ల ఆధ్యాపనకాలమును, అజువడేండ్ల 
వయఃకాలమును ఇట్టె గడచిపోయినవి. 

ఆపిమ్మట, (శ్రీ కె. జోగయ్యాళర్ముగారు చిరకాలసన్నిహితత్వముచే నా 
రచనాసంకల్పము నెటింగి ఈ రచనమున కింక జాగుసేయక ఉపగ్రమింపక 
తప్పదని నిరంతరము (ప్రేరేచుట రచనారంభమునకు (ప్రవ_ర్తకమయినది. 
ఉపక్రమణమా(త్రమునం దెగాక గ్రంథము చెలువడుదా(క పలువిధముల పాల్గొని 
ఆయన చూపిన యుత్సాహము సహకారియయి మిక్కిలి తృప్తి నొదవించినది. 

ఈ సమీక్షను చాలవ్యాకరణమునకు టీకగా రచించుట నాసంకల్పము 
కాదు, ప్రతిసూత్రమునకు అర్థవివరణము, లక్ష్యలక్షణసమన్వయము, రూపసాధన 
ప్రడ్రియాప్రదర్శనము మున్నగు వ్యాఖ్యానరీతులు ఇంతకుముందున్న టీకలవల్ల 
చాలవటకు _ గతార్హములుకావచ్చు ననియు, _ చర్వితచర్వణ మేల యనియు, 
ఆ మార్గము తల పెట్టనయితిని. పూర్వటీకలలోని కొన్ని యంశములందు నా 
కభిప్రాయభేదములున్నను వానిలో ప్రానంగికముగా అనివార్యములయి తారసిల్లిన 
కొల(దితావులుదక్క ఉన్నవానినెల్ల పనింబూని పరామర్శించుటయు ఈ సమీక్షలో 
సంకల్పితము కాదు. 

వ్యాథ్యానపద్ధతిని చిన్నయసూరిమాటలకర్థము వివరించి తెలుపుట 
అనావళ్యకము కాదుగాని అంతమాత్రమగాక, ఆయన ఏమనుకొనుచు, ఎట్లు 
చర్చించుకొనుచు, ఎట్టి తలంపులతో ఏవాక్యము రచించియందురో ఆహృదయ 
రీతిని (గ్రహించు ప్రయత్నము మిక్కిలి యావశ్యకమని నా తలంపు. అట్టి 
దృక్పథముతోడనే యీ నమీక్ష గావించితిని. కాని, యీ ప్రయత్నమున సంపూర్ణ 
కృతార్థత నందితిననిమాత్రము చెప్పంజాలను. అయినను, రమణీయకృతిస్వీకర్త 
లగు నధ్యాపకులు ఇటమీ(ద ఈ దృక్పథముతోను, ఇట్టి మజికొన్ని నూతన 
దృక్పథములతోను భిన్నభిన్న దృక్కోణములతో బాలవ్యాకరణము సమీక్షింతు 
రనియు, ఆ ప్రయత్నమున సూరిహృదయము మటీంతగా నావిష్కృతమయి 
బాలవ్యాకరణ విశిష్టత సమగ్రముగా చదువరుల కందంగలదనియు విశ్వాసము 
మాత్ర మధికముగా( గలదు. ఇదియే యీ (గ్రంథమునకు ఫలశ్రుతి. 

ఈ సమీక్షగ్రంథమును పూర్వో త్తరభాగములుగ విభజింపవచ్చును. 

పూర్వభాగమున ్రాచీనములగు చింతామణ్యాదులును, చిన్నయసూరి 
'ప్రణీతములగు సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణాదులును తరతమ భావదృష్టితో 
పరిశీలితములయి, తత్పరిశీలనమున వ్య క్తిగతములుగ, గ్రంథగతములుగ తేలిన 


viii 


చిన్నయసూరీయములగు వి శేషాంశములు జీవిత సంగ్రహము మొదలు అనువాద 
వివేచన ప్రకరణాంతముదనుక వివరింపంబడినవి. 

ఉత్తరభాగమున బాలవ్యాకరణమూలము సమగ్రముగా (ప్రదర్శింపం 
బడినది. నూతనములని తోంచిన విశేషములుగల సూత్రములయొద్దమాత్రము 
సమీక్ష రచింపంబడినది. 

మటియు, అర్జావబోధ సౌకర్యమునకయి బాలవ్యాకరణ మూల 
(గంథమున (గాలు పూర్వముద్రణరీతికి సంస్కారము (Typographical 
Editing) గావింపంబిడినది. అంతియగాక, వివిధములగు ముద్రణములందు 
భిన్నభిన్నముగ( గానవచ్చు పాఠభేదముల పరిశీలనముతో సహేతుకముగా 
సాధుపాఠములు నిర్దేశంపంబడినవి. 

సమీకౌరచనమున వాక్యములందు స్పష్టతాప్రతిప త్తికిని ఆన్వయాను 
కూల్యమునకును, విరుద్ధార్థస్ఫురణనివారణమునకును, అచ్చటచ్చట సంధులు 
చేయకుండుటయే సమంజసమని తో(చుటవల్లిను, ఇట్టిపట్ల సంధ్యభావము సూరి 
గారికిని సమ్మతమే యయినటులు ఆయన రచనమున( గానవచ్చుచుండుటవల్లను 
(చూ. నంధింక్‌గ్‌-సమీక్ష) కొన్నితావుల సంధులు ఉ పేక్షీంపంబడినవి. 

సాధారణముగా బుద్ధికి ప్రమాదములుండుట (ప్రకృతి ; అవి లేకుండుట 
వికృతి. కావున, నా రచనమున ఎటనయిన ఎట్టివయిన ప్రమాదములు దొరలి 
యుండవచ్చును. వచ్చునుకాదు.... దొరలియే యుండును. ఎవరికెట్టి ప్రమాదము 
స్ఫురించినను తమకింపక మటొక్క_మాజు నిదానించి తమకు(డామె సవరించు 
కొనం గోరుదును. 'దూరంబు విచారించి చేసిన దానం గొజంతలేదు": అనిగదా 
మన సూరిగారి పలుకు. 

ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య ఎకాడమీవారు తాము జరిపిన చిన్నయసూరి 
శతవార్షికోత్సవపు సందర్భమున (1962) నాఈ సమీక్షాప్రసంగము నారసి 
ఆమోదముతో దీని ప్రకటనమునకయి వేయి రూప్యములు పారితోషిక మొసంగి 
నందులకు ఎకాడమీ సభ్యులకును, అధ్యక్షులు, సారస్వతరసికులు Dr. బెజవాడ 
గోపాల రెడ్డిగారికిని, సమీక్ష సత్వరప్రకటనమునకు సాదరముగా హెచ్చరించుచు 
గ్రోద్ధచూపిన ఆప్తులు ఎకాడమీ కార్యదర్శి (శ్రీ దేవులపల్లి రామానుజరావుగారికిని 
నా కృతజ్ఞతాభివందనములు. 

మటియు, నా [గ్రంథ ముద్రణ భారమును దెలిపినంతనే నాయెడ ఆదర 
ఛావమునెజప్పుచు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు సిండికేటువారు ముద్రణ సౌకర్య 

ఏసకయి. వేయిరూస్యములొసంగి (గ్రంథప్రకటనమున నాకు ప్రోత్సాహము 

కలిగించినందులకు సిండికేటు సభ్యులకును, పరిశోధన (గ్రంథ (ప్రకాళన 
తత్పరులగు _వైస్‌-చాన్సలరు Dr. A. ఓ. నారాయణగారికిని కృతజ్ఞతతో 
వందనములు సమర్చింతును. 


ix 


ఉన్నత నైలిని మనోహరముగా ముద్రణకార్యములు నిర్వహించుచున్న 
ఆంధ్రా యూనివర్సిటి ప్రెస్సునందె నా సమీక్షను ముద్రింపించు కుతూహలము 
కలిగి తన్ముద్రణాలయమున (ప్రధాన పర్యవేక్షకులుగనున్న (Special Officer) 
నా ఆ ప్తమిత్రులు శ్రీ ముత్తుస్వామిగారితో ప్రసంగింవ, వారు తోడనే ఆమోదము 
'దెలుపుచు, “విశ్వవిద్యాలయ ముద్రణకార్యముల ఒ త్తిడిచే విలంబమగునేమొ” 
అని, వారికి సహజమగు దూరదర్శితాసంకలిత మితభాషణరీతితో ఇంచుక 
సంకోచమును మెల్లన సూచించినారు, అయినను, ఎల్ల విషయములందును 
స్వచ్చతా రామణీయకములనే అధికముగా నభిలషించు వారి దృక్పథము నాకు 
చిరపరిచితమగుటచే వారి సర్యవేక్షణమూలముననే [గ్రంథమునకు రమ్యత 
చేకూరునను కౌతుకముతో ఆలస్య ప్రస క్తిని పరిగణింపక (వ్రా(తప్రతిని వెంటనే 
చారికొనంగితినొ పిమ్మట అతర్కితములు, అనివార్యములునగు కొన్ని 
ప్రతిబంధకములచే ముద్రణమునకు. గొంత యాలస్యము తప్పకున్నను, తుదికి 
పర్యవేక్షకులు బహువిధానుభవసంభరితమగు తమ సునిశితపరివీక్షణవల్లను, 
లలితకళా నుభూతికౌశలముగల తమ సహాయులు (శ్రీ M. R. B. నరసింహారాపు 
సోత్సాహమగు పూనికవల్లను, ముద్రణ కార్యనిపుణుల సమంచితసాహాయ్యము 
వల్లను నా సమీక్షను రమ్యరూపముతో సంతరించినందులకు నిండుతృ ప్తితో 
వారికి నా అభివందనము లర్చింతును, 

సూరిగారి రూపచిత్రముతో ఈ గ్రంథము నలంకరింపందలంచి విద్యా 
కుమారుడు చిత్రకళాకుళలుండునయిన (శ్రీ A. కోటీశ్వరరావుతో ( బ్రసంగింప, 
ఆత(డుత్సాహముతో ఇప్పటికి లభించియున్న సూరిగారి చిత్రములనుబట్టి 
వాస్తవికరూపమునకు (ప్రతిబింబముగా తాను చిత్రము పొందుపటిచి, సమయమున 
కందించి సంతసము గూర్చినందులకయి ఆ వర్థిష్ణువునకు శుభాకాంక్షలతో 
నా యభినందనములు, 

మజియు, విశ్వవిద్యాలయమున ఆ స్తలతో, ఆత్మీయులతో, అంశేవాసులతో 
నిండియున్న తెను(గుశాఖలో నందజును ఈ సమీక్షయందలి చర్చాప్రసంగము 
లను ఆసక్తితో సాకల్యముగానాలకించుచు చూపిన యుల్లాసము మజపునకురాదు. 
ఆ యనుబంధములు చిరస్థాయులు, ఇ(క, కుమారులు పార్వతీశజగన్నాధులును, 
విద్యాకుమారులు సుబ్రహ్మణ్యకామేశ్వరులును, కుమారికలు సీతాలక్షీ క్ర 
మలయవాసినులును ఈ గ్రంథముసందర్భమున చేదోడులయి సహకరించినారు, 
వ్యాకరణ(ప్రణయులయి వెలయుండని యీ చిరంజీవులను ఆశాసింతును, 

అధ్యాపకులు రమణీయము నాత్మీయముగ( జేకొని సూరిపలుకుల 
సౌగంధ్యమును మటింతగా బ్రసరింప(జేయుదురని సంతృ ప్పి (జెందియుందును. 

తరుఃప్రసూతే పుష్పాణి .... మరుద్వహతి సౌరభమ్‌. 
వక్ర 'వోద కరణం తష 
— 


డినెంబరు 81, 1964 











ఎంట యళత 
విషయనూచిక 

పూర్వభాగము 
1. అవతారిక p= ద vii 
2. జీవితసంగ్రహము 1 
4. (గ్రంథావతరణము ల్‌ 7 
4. ప్రయోగపరిశీలనము న గాం 16 
5, రచనా(ప్రణాళిక జ్‌ వల 38 
6. పాండితీపటిమ ain స్‌ 69 
7. శీలసౌమ్యత సల fate 85 

.  ఉక్తిలాలిత్యము న ఫే 92 

9. _ వ్యాఖ్యాన గ్రంథములు లం న 109 
10. అనువాద వివేచనము ర ఇ. 110 

ఉత్తరభాగము : 
11. సంజ్ఞాపరిచ్చేదము ల షో 161 
12. సంధి 2 62 క్ష 184 
18. తత్సమ ,, న | 207 
14. అఆచ్చీక 4 298 
1%, కారక ౨ $38 
16. సమాన ,, 357 
17, తద్దిత ,, ల! క 370 
18. క్రియా .. ల్ల p= 376 
19. కృదంత ,, క ఖా 446 
20. ప్రకీర్ణక +. ia a 464 

అనుబంధములు : 
21. . కృత్తద్ధితప్రదర్శిక న్‌ా న 482 
22. యతిప్రాస పట్టిక జ 5 485 
23. గణకద్దిసూచిక Fe a 401 
24. శద్దార్థనిరూపిక ల 5 495 


25. సూత్రాన్నుక్రమణిక అర wr 502 





జీవిత సం లి హము 


పందొమ్మిదవశతాబ్టిని ప్రతిభావంతులయి పేరెన్నికగన్న యాంధ్ర 
పండితులలో మొట్టమొదట( బేర్కొన(దగిన వ్యక్తి శ్రీమాన్‌ పరవస్తు 
చిన్నయసూరి. సుమారు నూజు సంవత్సరములనుండియు( బఠనపాఠనాదు 
లలో బహుళప్రచారము నందిన బాలవ్యాకరణ నీతిచం(ద్రికల ద్వార 
ఆ మహనీయుని పేరెణుంగని యక్షరాస్యు లాంధ్రదేశమున నుండుట యరుదు, 





ఎస 





చిన్నయసూరి జీవితచరితమును, ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రిక, 10, 20 
సంపుటములందు 1921, 1981 సంవత్సరములలో దొలుత నావిష్కరించినది. 
ఆ పిమ్మట బహువిధ విషయ విశేష సంభరితనుయి “చిన్నయసూరి జీవితము” 
అను గ్రంథము వెలువడి బహుళ ప్రచారము గాంచినది. దీనివలన సూరి 
చరితము సుప్రకాశితమయి యెల్ల రకు6 దెల్లమయినదే గావున దాని నంతగా 
విపులీకరింప( 'బనిలేదు, బొత్తిగా విడుచుటయు నుచితముకాదు. కావున 
నయ్యది యిట సంక్షిప్తముగా నిరూపింప(బడును, 


చిన్నయసూరి కాలము: 1806 - 1862. 


ఈతడు చాత్తాద వైప్ణవశాఖకు( తెందినవాండు, వీరి పూర్వు లుత్తర 
దేశమున పరవస్తు మఠమువారి శిష్యులు, తండ్రియగు. శ్రీ వేంకటరంగ రామా 
నుశాచార్యుల కాలమున మద్రాసు వచ్చి అట స్టిరనివాస మేర్చలుచుకొన్నవారు, 

తలిదండ్రులకు లేకలేక కలిగిన యేశై.కపుత్రుడు చిన్నయసూరి. 
ఇత(డు బాల్యమున ఐదునాజేండ్ర (ప్రాయముడా(క ఆటపాటలతో( గాలము 
గడపి, యా పిమ్మట శ్రీ కంచి రామానుజాచార్యుల యొద్ద సక్షరాభ్యాసము నుప 
శ్రమించి, ఏకసంధాగ్రహణశాలిగాపున నత్యల్బకాలముననే ప్రాథమికవిద్య 
నధిగమించి, పిమ్మట చేజువేలు సండితులయొద్ద సంస్కృృతాంధ్రములయందు. 
గూలంకషమగు పాండిత్యము సంపాదించుటయగాక అటవము, ప్రాకృతము 
మున్నగు భాషలలోంగూడ( బరిపూర్ణమగు పరిచయము గడించినవాండు. 
ఆపయిని తర్కాలంకార వ్యాకరణ కాస్త్రములందును, ఉభయవేదాంతముల 
యందును, జక్కంని పరిశ్రమ మొనర్చినవాండు. నహజమగు మేధాసంపత్తి 
వల్లను, విశేషించి హయగ్రీవ మంత్రోపాసనా బలమువల్లను నీయనకు నచిర 
కాలముననే సంపూర్ణమగు శా స్త్ర విజ్ఞానము. సంసన్నమయినది. 





2 రమణీయము 


ఈ విధముగా ననేకభాషలయందును శాస్త్రములయందును జక్కని 
ట్రావీజ్యము సంపాదించి, డానితోపాటుగ నాంగ్లభాషాపరిచయము గూడ 
గడించుటచే నా కాలమున హైందవులతోపాటు ఫాదరీలును, ఆంగ్లేయోద్యోగు 
లును, నీయనకు శిష్యులై తెనుంగు నేర్చుకొనుచుండెడివారు. 


ఈతండు తొలుత మదరాసులోని ఆప్టను పాఠశాలయందును, పచ్చయప్ప 
కళాశాలయందును, గొంత కొంతకాలము (క్రీ.శ, 1844 — 1847) తెనుంగు 
పండితుండుగా నుండి యటుతరువాత నే(టి (ప్రెసిడెన్సీ కళాశాలకు మూలమైన 
యానా(టి రాజధానీ పాఠశాలయందు ప్రప్రథమముగా _నేర్చజుపంబడిన 
యాచార్యపదవిని జిరకాలము (1847 -- 1861) అలంకరించెను. ఆ రాజధానీ 
కళాశాలలోని పండితపదవియే యీ తనికి శాశ్వతమగు ప్రథ్యాతిని 
గలిగించినది. 


ఈతని పాండితీపటిమకును, విశేషించి సౌజన్యగరిమకును విస్మితు 
లగుచు ఆర్బత్‌నాట్‌, సి. పి. బ్రౌన్‌ మున్నగు నాంగ్లేయ పండితులును, గాజుల 
నరసింహ శ్రేష్టి, రంగనాధళాస్తి మొదలగు స్థానిక ద్రమఖులును, నీతనియెడ 
నత్యంత గౌరవాదరములు నెజిపుచుండెడివారు. వేదము వట్టాభిరామశా త్రి, 
రావిపాటి గురుమూర్తి శాస్తి, పుదూరి సీతారామశాస్ర్రీ, వేదము వేంకటరమణ 
శాస్త్రి మున్నగువారు చిన్నయసూరికి సమకాలికులగు పండితులు. ఆంధ్ర 
విశ్వగుణాదర్శక ర్త పంచాంగం శతేవప్పెరుమాళ్ళయ్య, శబ్దరత్నాకరకారులు 
బహుజనపల్లి సీతారామాచార్యులును, నీతని శిష్యవర్గమునకు( జెందినవారు. 


పాండితీ ప్రకర్షమునుబట్టియు, స్వభావ సారళ్యమునుబట్టియు. రచనా 
లాలిత్యము నుబట్టియు నేర్చడిన్‌ విశిష్ణతవల్ల నూరి యానా(టి పండితమండలి 
యందగ్రగణ్యు( డగుటచే సమకాల పండితులలో అల్బమతులు కొంద 
అసూయ. జెందునంతటి ప్రఖ్యాతి వ్యాపించినది. విద్యాధికారివర్గమువారు సూరి 
యెడల మిక్కిలి గౌరవాదరములు నెజపుచుండెడివారు. ఊరక మాటలతో 
గారవించుటయ కాదు; ఈతని పాండిత్యమునకును, బోధనాసక్రికిని, రచనా 
శక్తికిని నబ్బురపడి కళాశాలాధికారియగు ఆర్బత్‌నాట్‌ దొర యంతకు 
మున్నున్న “చిన్నయ” యను నామమునకు “సూరి” యను బిరుదము చేర్చి 
“చిన్నయసూరి” యను నామాక్షరములు చెక్కబడిన బంగారుకడియమును 
సీమనుండి తెప్పించి యీతనికి దారితోషిక మొసంగి సమ్మానించినాండంట. 
విద్యాశాలియగు పురుషుని సకలజనులు సన్యానింతురు. 


ఈ విధముగా జిన్నయసూరి సమకాలిక పండితమండలిలో మిన్నయై, 
కళాశాలయందలి ప్రధానాంధ్రాధ్యాపక పదవికి వన్నెయు వాసియు(గల్లించుచు 


జీవిత సంగ్రహము 3 


ననేకులకు విద్యాదానము చేయుచుండెడివా(డు. దుటియు( గేవలము అధ్యా 
పకత్వమాత్రమున( దృ ప్తిజెందక విజ్ఞానమునకు ననుభవమును జోడించి, 
ప్రాచీనాంధ్రగ్రంథములను బరిశీలించుచు, వానియందలి విశేషములు సేకరించు 
కొనుచు, నిరంతరము నేదోయొక నూత్న విషయ సం(గ్రహణమున వ్యసనము 
గలిగి సారస్వతపరిశోధనము సాగించుచుండెడివాండు. తాను గావించు పరి 
శోధనము సార్థకమగుటకు వాణీదర్పణమను ముద్రాక్షరశాలను నెలకొల్పి, 
సుజనరంజనియను మానపత్తికను ముద్రించుచు, నందనేకవిధములగు వ్యాస 
ములను [గ్రంథములను బ్రకటించుచు భాషాసేవ యొనరించుచుండెడివా(డు. 


అంతియగాదు. ఆ కాలమున నాంధ్రములో బాలురకు. బళనీయ 
ముగా. నుండందగిన లలితమగు వచనరచనయు, నియమబద్ధమయి. (గ్రాంథి 
కాంధ్ర స్వరూపము నిరూపించు సుబోధమగు వ్యాకరణమును, సమగ్రము 
అకారాద్యనుక్రమ సంపన్నము, (ప్రయోగప్రదర్శకమునగు ఆంధ్రపదకోళ 
మును, లేకపోవుట సూరిదృష్టికి గొప్పలోపముగా గోచరించినది. ఆ కొజంతను 
వారింప(బూని కాలక్రమమున, ఆ (గ్రంథత్రయమును రచింప సంకల్పించెను. 


తొలుత నీతిచంద్రికను, మిత్రలాభ మిత్రభేదములను మాత్రము రచించి 
1858 లో ప్రథమముద్రణముగా నావిష్కరించెను. 


నీతిచంద్రిక స్వరూపమును గూర్చిగాని, ఆంధ్ర వచనవాజ్మయమున 
దానికింగల స్థానమును గూర్చిగాని చెప్పవలసినది యెంతేనిం గలదు, కానియీ 
సమీక్షలో ఆ ప్రసంగములకు( దావు తక్కువ. అది పుట్టిన నాంటినుండి నే(టి 
దాక బాఠశాలలయందు(. బఠన పాఠనాదులలో విరామములేకుండ నెలవు 
కొనుటయే దాని విలువకు దార్మా-ణము. ఈ సందర్భమున నొక్క_యంశము 
మాత్ర ముగ్గడింపక యూరకుండ మనసావ్పకున్నది. 


అంతకుమున్ను వర్షనాబహుళముగను, దండాన్వయ ప్రాయముగను, 
నృస్తవ్య స్తముగను నున్న వచనరచన, చిన్నయసూరిచేతిలో లాలిత్యమును, 
విషయ(ప్రాధాన్యమును, జాతీయతను, నుడికారపుసొంపును, సంతరించుకొని 
బాలురశేగాక ప్రాఢులకును బఠనీయమై యాం(ధ్రవచనవాజ్క్మయమున నద్వితీయ 
మగు పదవిని గడించుకొన్నది. ఇంతయేల: నీతిచంద్రిక నేంటి గ్రాంథి 
కాంధ్ర వచనరచనలకు( జాలవజకు నొఅవడియైనదని చెప్పినను నతిశయో క్తి 
కానేరదు. నీతిచంద్రిక ననుకరించి యట్టి వచనరచన సేయవలయునను కుతు 
కముతో బెద్దలు కొందలు సంధి విగ్రహములు రచించి, శేషపూరణము 
గావించి, యాశైలి ననుకరించుటకు ననేకవిధముల యత్నించిరి. కాని, యా 
జిగిబిగుల యందము నందుకొనలేకపోయిరి. ఆ పలుకుబడిలోని పసందు 


4 రమణీయము 


వట్టువడినదికాదు. ఇది తత్పాఠకుల కెల్లరకును డెల్లమయిన యంళము. 
మాటలుపెక్కులేల ! ఆతని రచనలోని యందచందములు, ఆ కూర్చుతోని 
యింపుసొంపులు, మజ యెవ్వరికిని బట్టువడవు, ఆ వాక్యరచన మషప్రతి 
మానము. అది యాతని సొత్తు, 

చిన్నయనూరి రచనలలో. బెద్దగా( బేర్కొ న(దగినది బాలవ్యాకరణము. 

సూరి భారతాదుల ప్రయోగసరణిని బరిశీలించి, es లక్షణ (గ్రంథ 
విధానమును నిదానించి, తన బోధనానుభవమునుబట్టి నూతన ప్రణాళిక నిర్ణ 
యించుకొని, పటుబంధముగలిగి శ్రోత్రే పేయములగు నూత్రములతో, వివరణ 
నమన్వయములతో, ఉదాహరణ (ప్రదర్శనముతో, సక్రమమగు ప్రక్రియా మార్గ 
మున, ఈ వ్యాకరణమును సంతరించెను. 


భాష యనంతమగుటవల్ల ను, దాని యాకృతి నానాముఖమగుటవల్ల ను, 
రచించునది లక్షణ్యగ్రంథ మగుటవల్ల ను, ఏవేని స్వల్బములగు లోవములుండుట 
యసంభనము కాదు, అట్టి నెరసులు కావు కష్టపడి యన్వేషింపవలసినవి. 
శబ్దరూప నిర్ణయముసందును, _సాధ్వసాధువివేచనముసందును, సూత్రపటు 
త్వమునందును, విషయ సంగ్రహణమునందును, వివరణ వైళద్యమునందును, 
లక్ష్యనిశ్లేశమునందును, సరమత పరామర్శము నందును, వ్యాకరణమున కుండ 
వలయు గుణములు దీనియం దెటులున్నవి? అని పరికింపవలయును. ఆ దృష్టిని 
సమీక్షీంచినచో నిది యాంధ్రవ్యాకరణములలో సగ్రగణ్య మనుటకు సందియము 
గలుగదు. ఇది 1858లో సూరిసమక్షమున ప్రథమ ముద్రణము సందినది. 
సుమారు సూటు వత్సరములనుండి బహు ముద్రణము లందుచు, బాలబాలికల 
పఠన పాఠనాదులలో( బ్రధానవ్యాకృతియయి పాదుకొనుటయే దీని (ప్రశస్తిని 
వేయినోళ్ళ వెల్ల డింప(గలదు. 
చిన్నయసూరి రచనలలో ముఖ్యముగా బేర్కొనందగినదియు, నాంధ్ర 
వాజ్యయమున(  జిరస్టాయిగా నుండదలసినదియు నగు మటియొక మహా 
గ్రంథము ఆంధ్రనిఘంటువు. 


సూరి మన వాజ్మయమునంతను బరిళోధించి, పదజాలము కూర్చుకొని, 
ప్రయోగములు "సేకరించుకొని, సంపూర్ణమగు నిఘంటువు ట్రాత ప్రతిని సిద్ధ 
పటిచెను, అది ముద్రితము కాదయ్యెను. శబ్దిరత్నాకరమునకు నదియే యాకర 
మని జనక్రుతి. జనశ్రుతి మాత్రమ కాదు, శబ్దరత్నాకర పీఠికయు, ఆయంశమును 
స్పష్టముగా సూచించుచున్నది. 

చిన్నయసూరి స్వహ_స్తలేఖనముతో ముద్దులు మూటగట్టు ముత్యముల 
వంటి యక్కరములతో నొప్పారు 7 సంపుటముల యీ వ్రాతప్రతి నాంధ్ర 


జీవిత సంగ్రహము 5 


సాహిత్య పరిషత్తువారు సంపాదించి చిరకాలము సంరక్షించి, తమ సూర్య 
రాయనిఘంటు నిర్మాణావసరమున వలసిన పట్టుల నుపయోగించుకొనుచుండిరి, 
వారి కార్యాలయముల తాజుమాలులలో నది యెచటనో యెటులో యంతరించి 
నట్లు విన(బడుచున్నది. నిన్నమొన్నటి చిన్నయసూరి [గ్రంథసంచయమును 
సయితము, శ్రద్ధతో భద్రపజుచుకొన(జాలని మన యజాగరూకత మిక్కిలి 
శోచనీయము. 

ఇవిగాక విశ్వనిఘంటుటీక, నీతినంగ్రహము, అక్షరగుచ్చము, విభక్తి 
బోధిని, ఆం ధ్రశబ్దచింతామణివ్యాఖ్య, హిందూధక్యశాస్ర్ర సంగహము మున్నగు 
నవి చిన్నయసూరి రచనలుగా మజికొన్ని వినంబడుచున్నవి. వీనిలో ధర్మ 
శాస్త్ర సంగ్రహము ప్రతిని లండను బ్రిటిష్‌ మ్యూజియము (గ్రంథాలయమునుండి 
సంపాదించి నిడుదచోలువారు ఈ నడుమనే ప్రకటించియున్నారు. 

ఇట్లు చిన్నయసూరి యొకవంక మంచి లాక్షణికు(డై, చేజొకవంక 
జక్కని కవియైనట్లును దెలియుచున్నది. ఆత(డు ప్రత్యేకించి రచించిన పద్య 
కోవ్యమేదియు( గానరాకున్నను, కళాశాలోత్సవ సమావేశాది సందర్భములందు 
నాత(డు రచించిన పచ్చయప్పయశోమండనాది పద్యరచనలు చూచినచో 
చిన్నయసూరి, కవితాధోరణిలో ఏ ప్రాచీనాంధ్రకవికిని దీసిపోందేమో యనిపిం 
చును. పద్యకవితా శైలినిబట్టి చూడ నాతనికి (నాచన) సోమన శ్రీనాథుల 
రచనలయెడ నభిరుచి యధికమేమో యనియు( దోంచును. మచ్చున కొండు 
రండు పద్యములు : 

“గగనంబట్లు రసప్రపూర్ణ విలసత్కందంబుల న్మీణి, య 

్రగసాలంబుగతిన్‌ సితచ్చదములన్‌ భాసిల్లి, మేరుక్రియన్‌ 

జగదామోద సువర్ణభాస్వరముగా జానొందు పచ్చావనీ 

శ గుణంబు ల్లణుతించు కోశమిది యిచ్చ న్మెచ్చుగావించెడిన్‌. 


ఆశావధూటికా కేశపాశములకు 
మల్లీమతల్లి సంపత్తి నెజపి 
యామినీకామినీ స్వామివక్షమునకు 
న్వచ్చాంగరాగ విభ్రమ మమర్చి 
వారాశి. గూరుకు వారిజేక్షణునకు 
హీరవర్మ శ్రీ రహింపంేసి 
యామర సామజాతాస్య బింబమునకు 
ముత్యాలమొగముట్టు మురువుసూపి 


6 రమణీయము 


డంబుదబకొ త్త నెవనియళంబు విష్ట 

పంబునకు రవణంబు నందంబు మీటు 
నమ్మహాశీలు సుగుణలతాలవాలు6 

బచ్చపనృపాలు నిల(బోలువారు గలరె!” మటియు 


“గుణస్య బాధికాం వృద్ధిం కృతవాన్సాణీనిః పురా, 

అవాధితగుణాం వృద్ధి మకరో త్పచ్చపప్రభుః.” 

ఈ జ్లోకరచనావిధానము చూచినచో సూరికి. గవితలో వ్యాకరణ 
వినోదమును, వ్యాకరణములో6 గవికాలాలిత్యమును, పొదిగి పొందుపజుచు 
నుల్లాసము, చాకచక్యమును గలదనుట శతేటతెల్ల మగును. 


చిన్నయసూరి, అపారమగు పాండిత్యము, అసాధారణమగు ప్రతిభ, 
సూత్మ([గ్రాహాయయిన బుద్ధికౌశలము, సౌమ్యమయి యాకర్షకమగురూపము, 
స్వచ్చమయి ముచ్చటగొలుపు వేషము, నియమపరిపాలనమున నిబ్బరమయిన 
దీక్ష, నిర్మలమగు (ప్రవ రనము, మితభాషణ స్వభావము, పరలఘూకరణ 
వైముఖ్యము, అభిజ్ఞాలు మెచ్చుకొను సౌమ్యత, భాషాశాస్త్రములందు విసుగు 
లేని వ్యాసంగము, _సరసరచనమందు నిరంతరవ్యసనమును గలవాడని 
(ప్రతీతి. అంతియగాదు, భగవద్భక్తి పరాయణు(డై, విశేషించి వేంకటేశ్వర 
భక్తు(డై, హయగ్రీవ మంత్రోపాసకుండై, నిత్య దేవతార్చనావిధానమునను, 
మత సంప్రదాయ ప్రవర్తనమునను, శిష్ణుండై, యాధ్యాత్మిక జీవితమున(గూడ 
నతిపరికుద్ధుండు, అనియుంబ్రతీతి, ఈ విశేషము లెల్ల బయిపయి పరంపరో క్తులే 
గాక, యాతనిరచనములందును బ్రతిఫలించును. ఆ ప్రతిఫలన ప్రకారములు 
ప్రకరణాంతరములందు పరికింపంగలరు. 





ఈ విధముగా( జిన్నయసూరి విద్యారంగముసందును, ఆధ్యాత్మిక 
జీవితమునందును పరిపూర్ణుండయి, కవితాలాలిత్యముగల లాక్షణికుండయి, 
పండితమండలియందు నగ్రగణ్యు(డయి నహృదయాకర్షకుండయి, సుమారు 
నలుబది వత్సరములు భాషాసేవయొనర్చి, యసాధారణములగు కృకులను నంత 
రించి, యాంధ్రులకు జిరస్మరణీయు(డయినా(డు. ఆ మహనీయుని భ్యాతితో 
పాటు, రచనలును ఆజరములు, అమరములును. 

వానిలో |బ్రధానమును, (బ్రకృతమునునగు బాలవ్యాకరణ మవతరించిన 
మార్గమును ననంతర ప్రకరణమున నాలోకింప(గలరు. 





(గంథావతరణము 


నన్నయభట్టారకుని కాలము పదునొకండవళతాబ్టినుండియు మన 
'తెనుంగుగ్రంథములలో నుపయోగింపం బడుచుండిన భాష, కొన్ని నియమము 
లకు(గట్టువడి నంస్కారవంతమయి, సలక్షణమయి. వెలయుచున్నది. ఇదియే 
గ్రాంథికము. 


జనవ్యవహారమున నిత్యము నుపయోగింప(బడుచు వచ్చుచున్న భాష 
'ప్రవాహరూపమయి, యెట్టి కట్టుపాటులకును లోపడక, 'వేజలువేలు ప్రాంతము 
లందు భిన్నభిన్నరూపమయి, అనుదినము ననేకరీతుల పరిణామము నందు 
చున్నది. ఇదే వ్యావహారికము, 


అనగా, ప్రాచీనకాలమునుండియు గ్రాంధథికాం ద్ర మొకతీరుగను, వ్యావ 
హారికాంధ్రము వేజొకతీరుగను మనభాషలో రెండు శాఖలు చూపట్టుచున్న 
వన్నమాట. 


శతాబ్దులకొల(ది శాశ్వతముగా నుండవలసిన యు త్తమగ్రంథములలో 
భాషకు ఐకరూప్య మావశ్యకము. ఒకేతీరున సుస్థిరమగు భాష గ్రంథములం 
దున్నచో, ఏ ప్రాంతము వారికయినను, ఏ కాలము వారికయినను, పూర్వరచన 
ములు అల్బ్పపరిశ్రమ మాత్రమున నవగతములగుటకు నవకాశము గలుగును. 
అట్లుగాక, నిత్యపరిణామ శీలమయి నిలుకడలేని వ్యవహారభాషలో రచితములయి 
జర నట్టి గ్రంథములు తాక్కాలికముగ పెక్కుమందికి మిక్కిలి సుగమము 
లగుటకు సందియము లేదుగాని, బిన్న ప్రాంత ములవారికిని, భావికాలపువారికిని 
దురవగాహములగుట తప్పదు. 


తాత్కాలిక ప్రయోజనముగల రచనలలో పెక్కుమందికి నందుపాటుగా 
నుండుటకయి వ్యవహారభాష నువయోగించినను, నంతమాశ్రాన దోషము ' 
సంభవింపదుగాని, పూర్వపూర్వుల యాశయములను, ఆచరణములను, 
అనుభవములను, ఉత్తరో త్తర కాలికులకును, భిన్నభిన్న ప్రాంతీయులకును 
బోధింపవలసినవయి చిరస్థాయులుకా(దగిన యు.త్తమగ్రంథములందు మాత్రము 
సుస్థిరమగు నేకరూవత గల భాషనే యుపయోగించుట మిక్కిలి యావశ్యకము, 


ఇంచుమించుగా ఇదే పెక్కుమంది ధాషాఖిజ్ఞుల నిర్ణయము, 


8 రమణీయము 


ఇట్టి దృష్టితోడనే నియమబద్ధమయి. బహుకవిప్రయుక్తమయి. ఐక 
రూవ్యముతో పారంపర్యమున సాగుచున్న గ్రాంథికాంధ్రముయొక్క-_ స్వరూప 
విశేషములు విశదపజుచుటకును, నిరంతరము ననేకరీతుల పరిణామములతో 
అవ్యవస్థితమయియున్న వ్యావహారిక పదజాలము (గ్రాంథికమున( జేరకుండ 
వారించుటకును, ఉత్తరో త్తర రచయితలకు నాధారముగా నాంధ్రమున లక్షణ 
(గ్రంథము లావిర్భవించినవి. 

ఆంధధ్రశబ్దచింతామణి, వికృతివిచేకము, ఆంధ్రభాషాభూషణము, కావ్యా 
అలంకార చూడామణి, అప్పకవీయము, కవిలోకోచింతామణి, కవిజనసంజీవని, 
కవిశిరోభూషణము, ఆంధ్రకౌముది, సర్వలక్షణసార సంగ్రహము, కవిసంశయ 
విచ్చేదము మున్న గునవన్నియు నిట్టి ప్రయోజనము నుద్దేశించి రచితములయిన 
లక్షణ (గ్రంథములే. ఇవియన్నియు నన్నయాది (ప్రాచీనకవుల కృతులయందలి 
భాషాన్వరూపమును నిరూపించునవే. వీని ననుసరించి కవులు (గ్రంథరచనము 
చేయుచుండుటయు, వారిరచనలలో( గాలశక్రమమున నూతన ప్రయోగవిశేష 
ములు చేరి ప్రాచుర్యము నందినచో వానినిగూడ( బరిగ్రహించి యనంతర 
లాక్షణికులు తమ లక్షణ[గ్రంథములలో( జేర్చుకొనుచుండుటయు, అనుస్యూత 
ముగ సాగుచున్న సంప్రదాయము. 






ఎవ్వ రెంత గా 6 బరిహరించుచున్నను, గొన్నికొన్ని వ్యావహారిక 
శబ్దములు ఏ కొంతకాలమునకో శిష్టజనాదరమునంది గ్రాంథికాంధ్రమున( దావు 
గుదుర్చుకొనుచుండుట స్వాభావికము, అనివార్యము. 


ప్రాచీనాంధ్రకృతులను, లక్షణ గ్రంథములను, నిదానముగా( బరిశీలించి 
నచో, ఆదిని నన్నయభట్టారకులు తమభారతథభాగమున భద్రపణిచిన గ్రాంథి 
కాంధ్రమును దరువాతినారు గౌరవాదరములతో ననుసరించి, యా నియమములకు 
లోపడుచు, కాలానుగుణముగా మార్పులను జేర్చులను జేసికొనుచు, (గ్రంథ 
రచనము సాగించుచు వచ్చిరనియు, వానిననుసరించియే లక్షణ[గ్రంథములు 
బయలువెడలినననియు సుస్పష్టముగా( దేటపడును. 

ఇటు లావిర్భవించిన ప్రాచీనవ్యాకరణములలో( జింతామణి, వికృతి 
వివేకాదులు ఛందోబద్ధములయి సంస్కృతభాషలో సంతరింపంబడిన వగుటచే 
నయ్యవి పండితైకవేద్యములయి. బాలురకు నందుపాటులో లేకపోయినవి. 
ఇ(క, భూషణ చూడామణ్యాదులు తెను(గురచనములై నను, అయ్యవి స్థూల 
దృష్టి సంకలితములయి, కతిపయ సిద్ధరూప ప్రదర్శన మాత్రప్రవృ త్రములయి, 
వ్రక్రియాక్రమ రహితములయి యుండుటచే బాలకులకు సమ(గ్రోపకారకములు 
కాకపోయినవి. అంతియగాక, యించుమించు సూరి నా(టికి వెలువడియున్న 


(గ్రంథావతరణము 9 


వ్యాకరణము లన్నిటను తత్సమభాషాస్వరూవమే విపులముగా నిరూపింవంబడి 
నదిగాని, యాచ్చికపదన్వరూప మంతగా వివరింప(బడదయ్యెను. 


ఇది యిటుండ, మనదేశమున ఆంగ్లేయుల పరిపాలనము ప్రారంభింప6 
బడిన కాలమున ఆంధ్రము నభ్యసించు నాంగ్లేయ రాజకీయోద్యోగుల కనుకూల 
ముగ, సులభశైలిలో. గొన్నివ్యాకరణములుండుట యావళ్యక మను సంకల్ప 
మంకురించినది. అస్పట్టున( గొందజు సంకీర్ణముగా గ్రాంథిక వ్యావహారిక 
పదస్వరూపమును వ్యవహారభాషలో నిరూపించుచు. గొన్ని వ్యాకరణములు 
రచించిరి, ఈ విధముగా నొకకొన్ని నూతనములగు తెలుగు వ్యాకరణము 
లా కాలమున బయలుదేణినవి. కాని యివి కొల(దిపాటి భాషాపరిజ్ఞానమును 
మాత్రము గలిగించునవియు(, గేవల వ్యవహారమునకు మాత్రముపకరించు 
నవియు నగుటయేగాక, చాలవజకు వ్యావహారిక భాషా నిబద్ధములగుటచే వీని 
వలన గాలక్రమమున గ్రాంథిక వ్యావహారికములకు సాంకర్యముగూడ 
నేర్చడుచు వచ్చినది. 








ఈ రీతిగా సూరికాలమునకుముందు సిద్ధమయియుండిన ప్రాచీన నవీన 
వ్యాకరణములలో6 బలువిధములగు కొటంతలు ఆతనికి బొడకట్టినవి. 


ఆ లోపములం దీర్చనెంచి, సూరి, అటు ్రాచీనపద్ధతిని వ్యాకరణ 
రచనా మర్యాదలు పర్యాలోచించియు, ఇటు నవీనమార్గమున బోధనసౌకర్య 
ములు గమనించియు, ఆ యుభయరీతులను మేళవించుచు(, (బ్రాచీన కవి 
ప్రయోగముల స్వరూపమును సంక్షేపరీతిని సోదాహరణముగా నిరూపించుచు, 
పాఠశాలలలోని బాలురకు సౌలభ్యము సమకూర్చుచు వ్యావహారికాంధ్రమును 
'వేలుసేయుచు, ప్రాచీన నవీనాంధ్ర భాషాప్రవాహద్వయమునకు నడుమ సేతు 
బంధముగా సంతరించిన లక్షణ (గ్రంథమే బాలవ్యాకరణము. 

బాలురే భావిరచయితలు గావున వారి భాషను దిద్దితీర్చుట చిన్నయసూరి 
ప్రధానలక్ష్యము. 

కొంతకు(గొంత భాషాపరిజ్ఞానము గడించి, శాస్త్రీయ విషయగ్రహణ 
ధారణ పటుత్వము గలవారే సూరి దృష్టిలోని బాలురు. 

ఈ బాలవ్యాకరణమును వెలువరించుటకు ముందు, సూరి, దీనికి. బూర్వ 
రూపములుగా మజినాలుగు వ్యాకరణములు రచించియుండెను, 


రచనారీతిని బట్టి వానిలో మొదటిదిగా. చేర్కొనందగినది పద్యాంధ్ర 
వ్యాకరణము. దీని రచనాకాలము 1840. ఇది 


10 రమణీయము 


“శ్రీ మహి ముఖ్య దివ్యమహిషీ నయనోత్సల చారుదీధితి 
స్తోమ మనారతం బగుచు( జొప్పున బర్వుటనాంగ మేచక 
శ్రీ మెయిందోంవ నొప్పలరు శేషధరా(గ్ర నికేతనుండు భ 

క్తామరపాదపో త్తమ ముదారఫలప్రతిపాది గావుతన్‌, 


ఆద్యభాషకు నే(బది యక్కరములు; 
ప్రకృతి కవి పది కొజవడి వజలు; నిందు 
ముప్పదాటగు నవి; యన్యములును శబ్ద 
యోగవశమున( బిజుసొచ్చు నుదధిశయన 1” 


అను నుపక్రమణముతో, భూషణ చూడామణ్యాదులవలె., బద్యరూపమున 
రచింసంబడుచు మొదటి ప్రకరణముననే విరమింప(బడినది. 


సూరి ప్రాచీన లాక్షణిక క్షుణ్ణమగు పద్యమార్గముననే తొలుత నుప 
శ్రమించి, రచన రవంతదూరము సాగిన వెనుక, సూత్రరూపమున సంక్షిప్త 
ముగ నుండ(దగిన వ్యాకరణమునకు నీ ఛందోబంధ మేల యని సమాలోచించి, 
ఆ రచన మంతటితో నిలిపి, సూత్ర రచనము తలపెస్టైను, 


ఆ సంకల్ప ముదయింప(గనే తాను జిరకాలము పరిశ్రమించిన పాణి 
నీయము నాదర్శముగ నెంచుకొని 


“అస్తి కల్పద్రుమః కోపి జాతరూప లతావృతః 

వేజ్కటాద్రి శిభారూఢః స్మరతాం సరమార్థదః 

శ్రేయః (ప్రమేయ విజ్ఞానమ్‌ 

సిద్ధి ర్లోకతః 

శాసన మిదం దిక్ర్రదర్శనమ్‌ 

సంస్కృత ప్రాకృశే (ప్రకృతీ 

ఏషా వికృతిః” 
అని యీ రీతి నుషక్రమించి, సంస్కృతసూత్రములతో, అష్టాధ్యాయిమార్గ 
మున రచన సాగించెను. ఇది యీతని వ్యాకరణ రచనలలో రెండవది, 
ఈ (గ్రంథము మనకు సంపూర్ణముగ లభింవకుండుట దురదృష్టము. 


సూరికి దూరబంధువయి పరోక్షశిష్యు(డయిన నారాయణవనము వకుళా 
భరణమనునాత(డు, ఏప్రతిని బట్టియో లేఖనప్రమాదములతో పునరుక్తులతో 
గ్రంథపాతములతో _నసమ్మగ్రముగా ప్రాసికొనిన్నప్రతి యొక్కటిమాత్రము 
లభించినది, ఆంధ్ర సాహిత్యవరిషత్తు, ఆ ప్రతి నెటులో సంపాదించి 
అందదుకులుగా నృస్తవ్యస్తముగ నున్నదానిని యథామతి సంస్కరించి, శబ్ద 


(గంథావతరణము గ 


శాసన పద్యాంధ్ర వ్యాకరణములతోపాటు 1081లో. బ్రకటించినది, ఇప్పటికి 
నిదే మనకు నాధారము. సమగ్రమగుప్రతి లభించునను నాశగూడ సన్నగిల్లి నది. 
ఇందు సంజ్ఞా సంధ్యజంత సర్వనామ కారక సమాస తద్ధిత పరిచ్చేదములు 
కాననగును: దీనిరచన మల్పావశిష్టముగా సమౌప్లికి సమీపించి యుండునని 
యూహించుటకు నాధారములు గలవు. దీని రచనాకాలము ఇంచుమించు 1842. 


సుదూరము రచన సాగినను, సకలవిషయ సంపన్నమయి తనకు 
సంతి ప్రికరముగా నున్నను, సంస్కృతమున రచితమగుటచే నియ్యది బాలు 
రకు సులభము కాకుండుట, అధ్యాపనానుభవముచే నాతనికి నవగతమయినది. 


పిమ్మట ఈ సూత్రములను దెనుంగున ననువదించి శబ్దిశాసన మను పేర 
నొకగ్రంథము రచియించెను (1844). ఇది మూండవది. 


సిద్ధి లోకంబువలన గ్రాహ్యంబు” 
“శాసనం వీయది దిక్ర్రదర్శనంబు” 
“నంస్కృత ప్రాకృతంబులు ప్రకృతులు” 
“ఈయది వికృతి” 


మున్నగు సూత్రములతో ఈ గ్రంథము సాగినది. 


పిదప నాత(డు దీనిని బలుమాలు పరిశీలించి, మెజు(గులువెట్టి, సంజ్ఞా 
సంధి శబ్ద క్రియా ప్రకీర్ణము లను నయిదు పరిచ్చేదములతో “గద్దిలక్షణసం గ్రహా” 
మనుపేర్‌ 1858లో ముద్రింపించి ప్రకటించి యుండెను, ఇది నాలుగన 
రచనము. 


అప్పటికి. బదుమూ(డేండ్లకాలము అంతగా బరిశ్రమించి, అన్ని 
విధములగు మార్పులతో రచన సాగించినను, తన వ్యాకరణము బాలురకు 
సులభమయి యత్యంతోపయు కము కావలయునన్న (ప్రధానలక్ష్యము సంపూర్ణ 
సిద్ది నందినట్లు సంతృప్తి యాతనికి( గలుగదయ్యెను. 


ఏలయన, ఈ తుట్టతుది శబ్దలక్షణసంగ్రహమున సంస్కృతము 
తెలు(గుగా మాటీనదేగాని, _ అష్టాధ్యాయిఫక్కికనే యనుసరించుటలో ఈ 
సూత్రములందు నొక శ్లేశము సంభవించినది. ఎట్టిదన : 


కేవల సంక్షేప సౌకర్యమునకయి యనలంబింప(బడిన యీ యష్టా 
ధ్యాయి పద్ధతిలో, ఏ సూత్రమును నర్భావబోధమున స్వయంసంపూర్ణము కాక 
పోయెను. ఎట్లన : 


12 రిమణీయము 


“డాకు లకారంబగు”" (ఎట్టి డా కో యెజుంగరాదు.) 
'కగచతపమమవి లు -- (ఏమగునో తెలియదు.) 
“న కారంబునకు' --- (ఏది వచ్చునో యెజుకపడదు.) 
“నీ మీ లకుం గాదు (ఏది కాదో విశదపడదు.) 


ఈ రీతిగా సూత్రముల యర్హ బోధము కాకుండెను. ఇంచుమించు 
ప్రతి నూత్రమునను బూర్వోత్తర సూత్రములనుండి కొన్నిపదములను ఎరవు 
తెచ్చుకొని, కలిపి, సమన్వయించుకొన్నంగాని, స్ఫూత్రార్థము కేటపడదు. 
అట్టి సూత్రము అయినను ద్రిక్రియా క్రమమునకు ననువుగా నొకేచోట లభించు 
నవకాశమును గుదురువడదు. నిజమునకు నిది మిక్కిలి క్లిష్టమార్గము. అది 


ఆ యష్టాధ్యాయికే చెల్లి నది. 
జ న 








ఈ శ్లేశమును బర్యాలోచించి, సూరి, పూర్వపద్ధతి మార్చుకొని, నూతన 
ప్రణాళిక నూహించి, తన పూర్వ రచనములందలి విధులలో అసార్వత్రిక 
ములు, అనతి ప్రధానములు నని తోంచినవాని నుపేక్షించి, బాలురకు నిరంత 
రోపాదేయములయి యత్యంతావశ్యకములగు విషయములను మాత్రము సేక 
రించి, వర్గీకరించి, (ప్రకరణవిభాగము గావించి (ప్రక్రియాక్రమము నేర్పటిచి, 
సూత్రాంతరస్థ పదాపేకా రహితముగా స్వయంసుజోధములయి స్వతంత్రము 
లగునట్లు సూత్రములు సంతరించి, వివరణోదాహరణములతో( దన పరిశ్రమ 
కంతకును సారభూతముగా పరిణామ రమణీయమయిన బాలవ్యాకరణము 
నావిష్కరించినాండు. ఇది 1858లో సూరి పర్యవేక్షణమున6 బ్రథమ ముద్రణము 
నందినది. 

పయిని నిర్దేశించిన పద్యాంధ్రవ్యాకరణము, సంస్కృత నూత్రాంధ్ర 
వ్యాకరణము, శబ్దశాసనము, శబ్దలక్షణసం(గ్రహమ్ము జాలవ్యాకరణము అను 
వీని యన్నిటిరచనారీతిని, క్రమపరిణామమును, సావధానముగ. బరిశీలించినచో, 
చిన్నయసూరి, యాంధ్రవ్యాకరణ రచనకయి సుమారు పదునెనిమిదేండ్లు, 
ఎన్నెన్ని ప్రస్థానములతో, ఎంతగా బరిశ్రమించెనో తేటతెల్లము కా(గలదు. 

ఈ సందర్భమున, అంతగా అప్రకృతము కానిది ఒక్కమాట. 

ఆ వకుళాభరణము పద్యాంధ్రవ్యాకరణమును, శబ్దశాసనమును, 
సూత్రాంధ్ర వ్యాకరణమును దనకు లభించినంతవజకు నేదో యొకతీరున వ్రాసి 
కొని భద్రపజుచుట మహోపకారకమయినది. అది చిత్తుప్రతి యయినను, దాని 
నెటులో ప్రయాసపడి సంపాదించి, పరిషత్తు (ప్రకటింపకున్నచో సూరిలక్షణ 
పరిశ్రమ వృత్తాంతము లోకమునకు రేఖామాగత్రమయిన( దెలియక మటు(గు 
వడి మాసిపోయెడిది. 


గ్రంథావతరణము 13 


తన (వ్రాత ప్రతిమూలమున( దన భావనాగురువు పరిశ్రమమును వెలుంగు 
నకు దెచ్చి కృతార్థుడయిన యీ వకుశాభరణ మెవ్వరోగాని, లక్షణ 
ప్రియులగు నెల్లవారి శాశ్వత కృత జ్ఞతకు( దాత్రుడయినా(డు, 

ఈ విషయమున బరిషత్తు చూపిన శ్రద్ధాసక్తులును మిక్కిలి యభినం 
ద్యము లయినవి. ఆవి యటుండనిండు. 

సూరి భారతాదుల ప్రయోగములు పలుమాజు పరిశీలించి, ప్రాచీన లక్షణ 
(గంథరీతులు పలుదెటి(గుల( బరిశోధించి, యనేకవిధములగు రచనా ప్రక్రి 
యల నేర్పణుచుకొని, యెంతకును తృ ప్తితీరని మార్చులతో సోపాన క్రమమున 
రచించిన వివిధ వ్యాకరణ (గ్రంథ సముద్రమునుండి సర్వాంగసుందరమయి, 
సకలవిషయ సారసంభరితమయి. యావిర్భవించిన అమృతకలశమే జాల 
వ్యాకరణము. 

సంస్కృత వ్యాకరణ (గ్రంథములలో వైయాకరణసిడ్ధాంతకొముది 
యెట్టిదో, తెలు(గువ్యాకరణములలో డాలవ్యాకరణ మట్టిది. 

ఇట్టి యీ క్షీరకలళమును చేతికందించుచు, అధ్యాపకమండలికి సూరి 
గావించిన విజ్ఞానము నాలకింపుండు : 


“మానితపు నడక పేరిమి 

మానసమున కింపు( బెంప మను నంచలకున్‌ 
బోనిడి నీరస నీరము 

జానుగ క్షీరంబు గొనుట సహజమ కాదే 1" 


అని తన హృదయాభిలాషమునకును, ఆత్మవిశ్వాసమునకును, వ్యంజకముగా 
సుప్రసిద్ధమయిన య|ప్రకృతాంశము నొకదానిని స్ఫురణకు(డెచ్చి, అంతతో 
నూరకున్నాండు, 


ప్రసన్నమయిన యీ విన్నపమునందలి వినయగరిమ యెట్టిదో, యిందు 
గర్భితమయియున్న గాంభీర్య మెంతటిదో, యీ ప్రతిపాదనరీతిలోని చిత్త 
సమున్నతి ఏ మెత్తున నున్నదో గమనింపుండు. 

సూత్రములపటుత్వము, _ లక్ష్యలక్షణ సమన్వయము, _ప్రక్రియాక్రమ 
ట్రదర్శునము, భాషావైశద్యము, శైలీసాకుమార్యము, సంక్షీప్తకథనము 
మున్నగు ననేకములయిన వ్యాకరణ గుణవిశేషములు గలదగుటచే ఈ (గ్రంథ 
మావిర్భవించిన యచిరకాలముననే చాలకులుమొదలు పండితులవటకు భాషా 
లక్షణ క వుల దత్త నాకర్షించి తెలు(గువా, శ్రకరణములలో ను _తృమస్టానము 
నందుకొని, ధ్రదేశ మంతటను బఠనపాఠనాదులలో నవిచ్చిన్నముగా 


14 రమణీయము 


బహుతరప్రచారము నొందుచున్నది. ఇప్పటికే లెక్కలేనన్ని ముద్రణముల 
కెక్కినది. దేనికయినను, ఉత్క-ర్షనిర్ణయమునకు (ప్రచారదాహుళ్యమే (ప్రబల 
మగు నాధారము కా(గలదు. 


ఇట్టి బాలవ్యాకరణము బియలువడుటకు సూరియొనర్చిన పరిశ్రమను 
గూర్చి యీ (ప్రకరణమున వివరింప(బడిన యంశములు బాలవ్యాకరణ 
ప్రారంభ పరిసమాప్తులందు సూరి యుగ్గడించిన వాక్యములందే బీజప్రాయ 
ములుగా నిక్షిప్తములయి యున్నవి. ఆ వాక్యములు పరికింపు(డు : 


“ఆంధ్రభాషకు లక్షణ[గ్రంథములు ప్రాచీనులు చేసినవి పెక్కులు కాన 
బడుచున్నవి, కొన్ని లక్షణగ్రంథముల సేళ్లుమాత్ర మిప్పుడు వినంబడుచున్నవి. 
కాన(బడు గ్రంథములందు సంస్కృతసమములకు లక్షణములు బహుతర 
ముగా రచింప(బడినవిగాని, తక్కిన భాషకు విశేషాకారముగా రచింపంబడినవి 
కావు. కాంబట్టి యా లక్షణగ్రంథములు చదువువారికి నిస్సందేహముగా వచన 
రచనసేయు కౌళలము చిరకాలము బహులక్యములందు. బరిశ్రమ చేయక 
రానేరదు, భాషాసమష్టికి లక్షణ్యగ్రంథము కుదిరినపక్షిమం దంత శ్రమపడ( 
బనిలేదు. తుదకు లక్ష్యపరిజ్ఞానము చాలని లక్షణ పరిజ్ఞాన మంత శ్లాఘ్యనము 
కాదుగాని, తుదముట్ట _సర్వలక్షణపరిజ్ఞానము లక్ష్య పరిజ్ఞానముచేతనే 
సాధించుట మిక్కిలి దుష్కరము. కాంబట్టి యిట్టి కొట(త వారింపంబూని 
'పెక్కులక్ష్యములు సలుమాజు సావధానముగా. బరిశీలించి రచనావ్రణాళిక నిర్ణ 
యించుకొని నా నేర్చు కొలందిని సంస్కృతభాషలో సూత్ర గ్రంథ మొకటి 
కావించితిని. ఆ (గ్రంథము బాలురకు సుసాధము గాకుండుటవలన డానియందలి 
సూత్రములు కొన్ని తెనింగించి (ప్రకృత (గ్రంథ రూపముగా రచించినాండ, ” 

---వాలవ్యాకరణ పీఠిక. 

“మును మదుపజ్ఞంబగుచుం 

దనరిన వ్యాకృతిని సూత్రతతి యొకకొంతం 

దెని(గించి యిది ఘటించితి 

ననయము బాలావబోధమగు భంగి(దగన్‌. 

“తెను(గునకు శద్దలక్షణ 

మనయం బరయంగ వేడ్కనందిన వారల్‌ 

తనర(గ నీ వ్యాకరణం 

బున మూలం బయిన కృతిని బోల( గన(దగున్‌,” 

లా్య్రంథాంత పద్యములు. 


(గ్రంథావతరణము క్ష్‌ 


అను నీ వాక్యములయందు బాలవ్యాకరణ రచనమునకయి సాగిన 
ప్రయత్న మంతయు సూచితమగుట చదువరులు (గ్రహింప(గలరు. 

ఇ(క సూరి తనపీలికలో నిర్దేశించిన ప్రయోగపరిశీలన మెట్టిదో, ప్రబంధ 
కవులయెడ నాతని ప్రామాణ్యదృష్టి యెట్టిదో, శబ్దసాధుత్వ నిర్ణయమున నాతని 
దృక్పథ మెట్టిదో, అనంతర 'ప్రకరణమున నాలోకింతము. 


ప్రయోగ పరిశీలనము 


ఏ భాషయందయినను వ్యాకరణమునకు (ప్రధానాధారములు కొవ్నిప్రయో 
గములు, భాషా సమష్టిస్వరూపమును సుకరముగా బోధించు కుతూహలముగల 
లక్షణపరిశీలకులు వాజ్మియపరిశోధనము గావిరోది, యా థాషాలక్షిణముల నెల్ల 
గుర్తించి, సంగ్రహణరీతికి ననువుగా అనుగమములు కల్పించుకొని, సూత్ర 
ప్రాయముగా నాయా లక్షణములు బోధింతురు. తాను కల్పించిన లక్షణములకు 
నాధారములగు కవిప్రయోగములను వారు చూపిన( జూపవచ్చు(గాని, చూపి 
తీరనలయునను నిర్బంధముండుట యంతగా సముచితము కాదు, సమన్వయ 
సౌలభ్యమునకయి ఆ యా లక్షణములకు నుచితములగు నుదాహరణములు 
చూపినంజాలును, 

వాజ్యయమున(గల భాషాలక్షణములను భద్రముగా గుర్తించి, అనవ 
ధానాదులచే( దాటుమాటు కానీక, ఉన్నవున్నటులు సూత్రించి, ప్రామాణికతను 
గడించుకొనుట లాక్షణికుల ధర్మము. 


మన సౌకర్యమునకయి కడుంగడు పరిశ్రమించి రచించిన యా లక్షణ 
ములను శిరసావహించి, వానికి నాధారములు చూప నిరోధింపక, వానియెడ 
ప్రామాణ్యబుద్ధినిడి, లాక్షణికుల ప్రామాణికతను నిల(బెట్టుట పాఠకుల ధర్మము. 
థె ౫] 
ప్రయోగములకు విరుద్ధమగు లక్షణములు కల్ఫించుట జిజ్ఞాసునగు లోక 
మును మోసగించుట. (ప్రయోగము చూపుమని నిర్బంధించుట లాక్షణికుని 
లఘూకరించుట. 


లక్షణ క_ర్తలును, లక్షణ జిజ్ఞాసువులును బయిని జెప్పిన రీతిని నుండ 
వలసిన పరిధులలో నుండుటకును జిక్కులనేకములు లేకపోలేదు. 


కవులు భిన్నభిన్న ప్రాంతీయులుగను, భిన్నకాలికులుగను, భిన్నాథి 
ప్రాయులుగను, భిన్నాభిరుచులుగను నుండక తప్పదు గాన, వారి భిన్నథిన్న 
రీతులుగల ప్రయోగముల లక్షణమును ఇదమిత్ధమని ఏకరూపముగా నిర 
యించుట సుకరమయిన పనికాదు, అక్కారణమున లాక్షణికులలో మతభేద 
ములు జనింపక తప్పదు. అట్టి సందర్భములందు నెవరిమతము పరి 
గ్రాహ్యమో, యెవరిది పరిత్యాజ్యమో, వివేచించుకొనుటకయి, చదువరులకు 
కవిప్రయోగ స్వరూవజిజ్ఞాస ఉదయింసకను మానదు. 


ప్రయోగ పరిశీలనము 17 


సువిశాలములగు భాషలలో వివిధములగు రూపములను వర్గీకరించి 
యనుగమములు కల్పించి, యెంత భద్రముగా సూత్రించినను, వానిలో 
అవ్యాప్తులో, అతివ్యాస్తులో సంభవించుటయు( దప్పదు. 

దివ్యదర్శనులయిన పాణిన్యాది మహర్షులు రచించిన వ్యాకరణములందే 
కొన్ని కొజంతలు గానవచ్చుటయు, ననంతరకాలికు లాలోపములు పూరించు 
కొనుచుండుటయు ననివార్యమయినది. ఇంక సామాన్యులమాట చెప్పనేల! 

సంస్కృత వ్యాకరణ ప్రణేతలెవ్వరును దాము నిరూపించిన లక్షణములకు( 
(ద్రిమాణములుగా, కవిప్రయోగములు ప్రదర్శించినవారు కానరారు. అట్లు ప్రయో 
గములు చూపకుండుటను సంస్కృత వ్యాకరణార్యేత లెల్లరును గుణముగాను, 
ఘనతగాను భావింతురుగాని లోపముగా( దలఎచినవారును గానరారు. ఒక 
దృష్టిని బర్యాలోచించినచో నట్లు ప్రయోగములను బ్రమాణములుగ6 జూప 
కుండుటలోనే ఘనతగలదు. 

లోకుల సౌకర్యమునకయి వాజ్యయపరిశీలనమే పరమపురుషార్థముగా 
పెక్కు కాలము పరిశ్రమించి, భాషాలక్షణములు (క్రోడీకరించి, సంగ్రహరూప 
మున సమకూర్చి, యాదర భావముతో మనకు నందించిన యా మహామహు 
లను “మీ లక్షణములకు( బ్రమాణములు ప్రదర్శింపు('డనికోరుట దారి ప్రామాణి 
కతను శంకించుట, వారి: గురుత్వమును లఘూకరించుట, 

ఇ(క లక్షీణగ్రంథక రలు తమ లక్షణములకు( (బ్రమాణములుగ కవి 
ట్రయాగములను డామే చూప(బూనుటలో తమయెడ( దగినంత (ప్రామాణ్య 
మును, విశ్వాసమును, లోకమున కుండునో లేదోయని తామే శంకించుకొను 
తీరుగూడ కొంతకు(గొంత గోచరించును. 

లక్ష్యపరిశోథనమున బ్రమ్రమాదముల( జేరనీని జాగరూకతయు, 
లక్షణ నిర్మాణముస( దాలుమాటులేని యథారూవ నిరూపణ దృష్టియ( దమలో 
నున్నటులు ధైర్యమును ఆత్మవిశ్వాసమును గల లాక్షణికులు సాధారణముగా 
కొవిప్రయోగములు ప్రదర్శింపరు. (ప్రదర్శింప నక్కఅయు లేదు. 

అట్టివారే యయినను గొందణు ప్రదర్శించుటయు(గలదు, అట్లు కవి 
(ప్రయాగములు చూపుట గుణమనిగాని, చూపమి లోపమనిగాని యెంతమాత్ర 
మును దలంపరాదు, 

ప్రయోగములు చూపని వ్యాకరణములు ప్రభుసమ్మితములు, చూపిన 
వ్యాకరణములు మిత్రసమ్మితములు, అది బోధన మార్గమందలి దృష్టిభేదము 
గాని లక్ష్య మొక్కటే. ఉభయమార్గములును నుపాదేయనులే. 


(2) 


18 రమణీయము 


చిన్నయసూరి సంస్కృృతవ్యాక_ర్తల సరణియందు గౌరవాదరములు 
కలవాండు గాన వారివలెనే తానును దన సూత్రవిధులకుంబ్రమాణములుగా( 
దాను సేకరించిన కవిప్రయోగములను ఎక్కడికక్కడ జూపందలంప(డయ్యెను. 
అట్లని అసలే చూపకపోను లేదు. సాధారణ విధులయొద్ద(గాక విశేషములని 
తోంచిన తావులందు( గొల(ది ప్రయోగములు ప్రదర్శించియు నున్నా(డు. 

సూరి పరిశ్రమను, ప్రయోగసం[గ్రహమును, ప్రయోగప్రామాణ్యమును, 
తత్‌ ప్రదర్శనవిధానమును, శబ్దసాధుతానిక్ణయ దృక్పథమును, సూక్ష్మముగ 
నిదానించు చూపువెట్టు నోపిక చాలక, స్థూలముగ నాలోకించువారు కొంద 
టుందురు. _ అట్టివారు చిన్నయసూరికి భారతకవులే ప్రామాణికులనియు, 
ప్రబంధకవులయెడ నాతనికి ప్రామాణ్యము లేదనియు, (ప్రబంధప్రణేతలగు 
మహాకవుల ప్రయోగముల నీత(డు నిరాకరించుననియు, నితనిది మిక్కిలి 
సంకుచిత భావమనియు ఏమేమో యనుచుందురు. 


అట్టి యభిప్రాయములు అపరిశీలనమూలకములు, అనవబోధకల్చితములు 
గాని, వాస్త వికములు గావు. 


సూరి, తనముక్కునకుం జక్కని మీ(దిదే యాకాశం బనువాండు 
కాడు. తన గొందియ లోకం బనుకొన్నవా(డును గా(డు. మటి — 


విశాల హృదయు(డు, వివేచన దతుండు, భాషాకోవిదులలో (ప్రవీణు(డు, 
పరిళోధకులలో నగ్రగణ్యు(డు, లోకిజ్జాలలో ధురీణు(డు, నాగరకులలో విచక్ష 
ణు(డు, దాలవ్యాకరణమున లక్షణవిశేషములు నిరూపించు సట్టులందు ప్రబంధ 
ములనుగూడ( బ్రమాణములుగా నెన్నిటిని బర్మిగ్రహించినాండో పరికింపుండు : 

(1) నిర్వచ నోత్తర రామాయణము; (2) ఉత్తర హరివంశము; 

(8) భీమ ఖండము ; (4) భాగవతము ; (5) మనుచరిత్రము ; 

(8) ఆముక్తమాల్యద; (7) రామాభ్యుదయము; (8) కళాపూర్ణోదయము 
మున్నగు ప్రబంధములలోని కేవల పదములేగాక పద్యభాగములకు భాగములే 
యాత(డెత్తి చూపినవి బాలవ్యాకరణమున( గలవు. 

పద్యభాగములు (ప్రమాణములుగ( జూపుటయగాని, అవి యే ప్రబంధము 
లందలివో, యే తావులందు( గానవచ్చునో, ఆ వివరములు (6076200) నిర్దే 
శించు దృష్టి యాతని కెచ్చటను లేదు. అట్లు స్పష్టముగా. బేర్కొనకుండుటం 
బట్టి యవి ప్రబంధగతములని పెక్కుమంది గు_ర్తింపరు, పద్యభాగములని 
మైన గుద్తింపనివారును కొందణుందురు. ఈపాటి శ్రద్ధాసక్తులు చూప(జాలని 
వారు సూత్రకారులను సోల్లుంళనముగా తూలనాడుటకు సిద్ధపడుదురు. ఏమను 
కొనుట : 


(ప్రయోగ పరిశీలనము 19 


ఆ ప్రయోగములు తిలకింపుండు : 
1. కారక-84 ోగర్వగరిస్థుండగునన్ను నిథైసకు. దేరంజాలుటన్‌ 
వాసవీ” -ాానిర్వచనో--7-01 


2. సంధి-48 “నమ్మకిట మీంద నేను వబ్రాణానంగలిమి”---ఉ.హరి-5-02. 


8. కారక=20 “భిక్ష గొనరమ్ము మాటలు పెళ్టు లేల”---భీమఖండ--2-118 
4. కారక-15 ోనాకుందమ్ము(డుమీకునెచ్చెలి రణన్యామైక దతుండు” 


—థాగవత-7-90 
5. సంధి-80 “* ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి సల్క- 
రించులా( గింతియగాక”. —మనుచ-2-41 


6. సంధి-54 “దుర్భలస్య బలంరాజా యనవినవే ధరణీ । 
నాయకులకు నార్తరక్షణంబులె [క్రతువుల్‌” ---మనుచ-4-74 
7. సంధి=4 “* చెడనికడంక దంచెనపుంజేకుల గంగనుకానె దూజంగా ” 
---ఆము క్ర-2.9 
8. డ్రియ-119 “పేరు బుష్యళ్ళంగుండంట పిల్వ(బంపు పంపంగా 
ఆబుషీశ్వరుండువచ్చెనా ఫలించుంగార్యముల్‌” 
—రామాభ్యు-2-75 
9. నంధి-ర్‌! “ఆ యుత్తమ | ల్లోకుం బోలిచినన్‌ 
గతానుగతికో లోకోయటంచుండుటల్‌ ".-- కళాపూ-7-107 


0. కారక-84 “*మీరలుపెద్దలు శ్రైలో । క్యారాధ్యుల రేమియన్న 
దా ఆ 
నంటిరిగాక'” --కళాపూ-!1-5? 
ఎన్ని ప్రయోగములు ప్రబంధములనుండి గైకొనంబడినవో చూడు(డు, 
ఇట్లు బాలవ్యాకరణముననేగాక దీనికి ముందటి సూత్రాంధ్ర వ్యాకరణము 
నంగూడ సూరి చూపిన భారతేతరప్రయోగము లెన్నియో గానవచ్చును. 
చూడు(డు. 
1. దనుజుల యావుల వరుణుండు 
దన దిక్కున నునిచినాండు తత్కార్యముకైై 
మనకుం బోవలె నిద్దెస 
కనా. చన6దీరునేని యరుగు మచటికిన్‌. 


20 


రమణీయము 


2. కృళమధ్య ల్బదివేవు రంగసలతో( (గ్రీడింప, 
శ. అలరుచు జాతివైరాదులు లేక | మెల(గు నానావిధ మృగ" 
సమూహముల. ఇతి రబ్గనాథః-బాలకాణ్డే. 
4, కలపంబు లభినవగంధంబులుగ6 గూర్చి ........ 
....ముడికొక్క భంగిగా నెత్తులు వట్టియిచ్చు. నిర్వచనో -8-22 


శ, వచ్చినవిన్నపంబుల నవారణమై విని నిశ్చయంబుగా, 


—నిర్వచనో -8-12 

6. ఇ | స్పుడమికి నిన్ను శాశ్వత విభుండుగ( గోరెద రెల్ల 
వారలున్‌, ానిర్వచనో-8-15 
7. పండ్రెండేండులు నీ గతిం జనంగ, ---ఉ,హరి-2-107 
8. కలికి జక్కపచంటి యా కలువకంటి. --ఘటికాచల.... 


ఇట్లు సూత్రాంధ్ర వ్యాకరణముననే గాక యాతసి శబ్బశాసనమున(గూడ 

1. నతియు( దాను వెలు(గు శతమఖుండును బోలె, 

2. సులభమయె[ నీ కిహపర శోభనములు, 

$. పురమునక కాదు నాదగు । సిరి. 

4. కోలల( బర(గింసంగా( గేలుంగన వడిగలట్టి కృతహస్తుండై 1 
డ్రాలుకతంబున జిష్ణుండు పోలుం గవ్వడి యనంగ భుజగళయానా, 


అను కవి ప్రయోగములు గానంబడుచున్నవి, 


ఈ రీతిగా భారతేతరప్రయోగముల నెన్నిటినో ప్రమాణములుగా వత్తి 


చూపుచుండ, నీత(డు ప్రాబంధిక ప్రయోగముల నాదరింస(డని, సంకుచిత 
హృదయు(డని, అసత్య ప్రవాదములు కల్పించుట సమంజసము కాదు. 


మటిమటి పరికింప, శబ్ద సాధుతా నిర్ణయమున ప్రయోగము భారతము 


నందలిడా ? ప్రబంధములలోనిదా ? ఏ కవిది ? ఏ (గ్రంథములోనిది ? ఏ శతాబ్లి 
లోనిది? అనికాదు సూరిదృక్పథము. ఏ శబ్దము, ఏ రూపముతో, ఎంతమంది 
కవులకు రుచించినది? దేశము మొ త్తమున దేనికి (ప్రచారమధికము ? దేనికి 
విరళము? దేని శ్రావ్యత యెట్టిది? అని యీ తీరు వివేచన మాతని చూపులో 
నధికముగా నున్నటులు గోచరించును, ఒక్క యంశము వివేచింపుండు. 


(ప్రయోగ పరిశీలనము 21 


పోతనామాత్యుని భక్య్యావేశమునకును, _ దివ్యానుభూతికిని, కవితా 
సారళ్యమునకును, రచనారమ్యతకును, చేతులెత్తి (మొక్కనివారు లేరు. 
లక్షణప్రామాణ్య ప్రసంగములందు భాగవతమునుగూర్చి సాధారణముగా పెదవి 
విఖువనివారును గానంబడరు. 


పోతరాజులాక్షణికతను సమర్థింప౦బూనినవారు తిమ్మకవిప్రభృతులు 
పూర్వులు కొలందిమంది కలరుగాని, మొత్తముమీంద విషయషప్రాశ స్త్యమును 
బట్టియు, కవితాసారళ్యమునుబట్టియు, భాగవతమునకు లోకమున నేర్పడిన 
యసాధారణ గౌరవాదరములు లక్షణ ప్రసంగములందు( గొంత కొజవడిన 
మాట యథార్థము, ఏ కొట(తయు లేకున్న చో( బ్రాచీన లాక్షణిక సమాజముననే 
బానని కొందటు, కాదని కొందు చర్చలు సాగించుటయే సంభవింస 
కుండెడిది. ఏది యెటు కానిండు, భాగవతకవితలో లక్షణదృష్టి తక్కువ 
యను నభిప్రాయముమాత్రము లోకమున నాటుకొన్నది. 


చిన్నయసూరి సంబంధార్భమున “యొక్క' షష్టియేగాక 'కు' వర్ణ 
కంబును గలుగునను లక్షణమునకు (కారక-15) 


“నాకుం దమ్ము(డు మీకు నెచ్చెలి” 
అని భాగవత పద్యభాగమును బ్రమాణముగా. జూసియున్నా(డు, పోతరాజు 
ప్రయోగము. మజేదియోగాక, యాదృచ్చికముగాల జక్కని పద్యభాగమే 
యమరినది. హరిభ క్తితత్సరత్వమునందు(గా(బోలు చిన్నయసూరి తనకు 
తమ్ము(డ(ట: లక్షణప్రసంగములందు( గా(బోలు మనకు నెచ్చెలియంట. 
“నాకుం దమ్ము(డు, మీకు నెచ్చెలి”. 

చక్కని మాట. పోతనగారి మాటలు మాటలుగావు, ముద్దుల మూటలు, 
నిజమునకు బాలవ్యాకరణమున సూరి భక్తా గ్రేసరుడుగనే గానంబడును. 

పయి భాగవత ప్రయోగముమీ(ది దృష్టి చెదరనీక, అటులే యుంచి, 
మతొకవంక పరికింపుండు. 

“ఇచ్చునకు సర్వంబున కీయగు"”. క్రియా-92, 
ఈ సూదత్రముచే ఇచ్చు ధాతువునకు “ఈ” అను నాదేశము విహితమయినది, 

ఇమ్ము, ఇండు, ఈండు, ఈని మున్నగునవి యీ సూత్రము సాధించు 
రూపములు. 

భారతమున “ఈయని" అని ప్రయోగము గలదు, దానిని సాధించు 
సూత్రము బాలవ్యాకరణమున( గానరాదు, 


2 రమణీయము 


పయి సూత్రమున వివరణములో “ఈయ” యను నాదేశంబును నొకా 
నొకచో( గానంబడియెడి, 


“బలిమి నీయని భూమి వలయ సతుల” 
అని మాత్రము పరామర్శించి, సూరి యంతటితో నుదాసీనత వహించినాండు, 


ఇది భారత ప్రయోగమాయె, అందును నన్నయభట్టారకులది. భట్టా 
రకు లయినను, (గ్రంథమధ్యమున ఏ యనవధాన సందర్భముననో (ప్రయోగించి 
నది కాదు. భారత రచనకు నుపక్రమించిన (ప్రప్రథమదినసమున, పట్టుగా. 
రచించిన మొట్టమొదటి సద్యములు పదింటిలోనిది. ఇంతకంటె బవిత్రము, 
సరిగ్రాహ్యామునయిన శబ్దము మజేది యుండును ? అయినను సరే. 


భట్టారక (ప్రయోగము శిరోధార్య మనుటకు సందియములేదు గాని, 
వారయినను ఈ యొక్కచోట( దక్క తిరిగి యెచ్చటను ప్రయోగింపరయిరే 1 
సముద్రమంత భారతముమొ త్తమున ఏ పర్వమునందును ఒక్కచోట నయిన 
మజి కానరాదాయెనే! ప్రాచీన ప్రబంధములలో సయితము మిక్కిలి 
యరుదాయెనే ! ఇట్లు విరళాతివిరళమగు ఈ శబ్దమున కొక్కదానిక్తై ఒక 
సూత్రము రచించుట యీ బాలవ్యాకరణమున లక్షణ నిరూపణ విధానమున 
నిర్ణయించుకొన్న మన కష్టా న దృక్పథమునకు విరుద్ధమగునే | 


అను నీ చూపులతో. బ్రయోగమును మాత్రము ప్రదర్శించి, బౌ(గా దనక 
అప్టె యూరకున్నా(డు, 


పోతనప్రయోగమును బ్రమాణముగా ప్రదర్శించుట, నన్నయార్యుని 
ప్రయోగమును సాధించుటకు వెనుదీయుట ఈ రెండిటిని మేళవించి యాలో 
చించినచో, ప్రయోగము ఏ కవిది అను నంళముగాక, దేనికి ప్రసిద్ధ కవులలో 
ప్రాచుర్య మధికము ? అను చూపాతనిలో హెచ్చుగా నున్నటులు గోచరింపక 
తప్పదు. దూరము యోచింపుండు. 


ఇంక, శద్దిసాధుతా నిరూపణమున సూరిహృదయము సంకుచితమా ? 
విశాలమా ? అను విషయము, పరిశీలింపవలసిన వానిలో నొకటి. 


ఈ యంశము తేల్చుకొనుటకు నొక్క భాలవ్యాకరణము చాలదు. 
దీనికి బూర్వ రూపములుగా నీత(డు రచించియుంచిన యితరవ్యాకరణములు 
గూడ బరిశీలించినంగాని యాతని హృదయము సాంతముగ గోచరింపదు. 


తన మొదటి వ్యాకరణము లందలి విషయములు పెక్కిటిని విడిచి 
పుచ్చియు., గొన్నిటిని మార్చుకొనియు, సార్వత్రికములయి సకలసమ్మతములగు 


ప్రయోగ పరిశీలనము 23 


లక్షణములు మాత్రము గైకొని, సంగ్రహరూపమున బాలవ్యాకరణము 
రచించినాండు. ఇది మనయూహ కాదు, ఈ యంశము లన్నిటిని “మును 
మదుపజ్ఞంబగుచున్‌' ఇత్యాది (గ్రంథాంతపద్యములందు నాతండే స్పష్టముగా 
సూచించియు నున్నాండు. ఆ పద్యములు పూర్వ ప్రకరణమున బ్రదర్శింపంబడి 
యున్నవి. 


కావున బాలవ్యాకరణమును మాత్రమే పరికించి సూరిహృదయము 
నిర్ణయింపం బూనినచో వాస్తవము తేటపడదు. 


వాల ప్రౌఢ వ్యాకరణముల ప్రక్రియలను, ఉపస్థితియం దుంచుకొన్నవారు 
సూత్రాంధ్రవ్యాకరణ శబ్దశాన నాదులందలి విశేషములు గూడ బరిశీలించినచో, 
సూరి, కవి ప్రయోగములు పరి గ్రహించు చుపట్ల, ఇంతటి విశాలహృదయు(డా యని 
యబ్బురపాటు( జెందక మానరు. 


బాలవ్యాకరణమున సాధింప(బడని ప్రయోగవిశేషములు కొన్నిటిని 
ప్రౌథవ్యాకరణమున. గాంచి, కవిిప్రయు క్రములయిన యా విశేషములను సూరి 
సమ్మతించినవాండు కాండనియు, ఆతని దృక్పథము మిక్కిలి సంకుచిత 
మనియు సెక్టుమంది యనుచుందురు. శివశివా ! అదంతయు వట్టి యపోహము, 
అన్యాయము. ఆ విశేషములు పెక్కి-టిని సూరి తన మొదటిరచనములందు 
నిరూపించియే యుండెను. నిరూపించియు, అందూ మిక్కిలి విరళములని 
తోంచిన విశేషముల నుపేక్షించి, యెల్లరకు నిత్యమును నత్యంతావశ్యకములని 
తోంచినవానిని మాత్రమే గైకొని బాల వ్యాకరణము రచించెను. అట్లు విడిచి 
యుంచిన యా విశేషములను సంగ్రహించుకొని, వానినిబట్టియే (ప్రౌఢ వ్యాకర 
ణము రచింపంబడి యుండును. ఆ పిమ్మట నెన్నో యేండ్లకు వెదకి వెదకి 
సంపాదించి సూరిమొదటిరచనములను పరిషత్తువారు పప్రకటించినారు. వీరి 
కయినను సమ(గ్రములగు ప్రతులు లభింపలేదు. చిన్నయసూరి చిత్తుప్రతులను 
బట్టి యెవరో వ్రాసికొన్న యసమగగ్ర భాగములు మౌత్రమే లభించినవి. వీనిలోం 
గాననగు నాలుగు జాతుల విశేషములు మచ్చునకయి కొలదింగా నీ దిగువం 
జూపంబడును. వీని నుపలక్షించినచో శబ్దిసాధుత్వమును సమ్మతించుపట్ల 
సూరిహృదయము సంకుచితమో వ్యాకుచితమో తమంత దాము నిర్ణయించు 
కొన(గలరు. 


1, కొన్ని సుబంత శబ్దముల ప్రసంగము గమనింపుండు. 
1. కమలదళాక్షిరో, తల్లికాన. —క్రొఢ-శబ్ద-25. 
i. ధర్మువు, అర్హువు, వర్గవు - వర్గు. —ట్రొఢ-శబ్ద-14-15. 


“94 రమణీ యము 


iii. ఆళ్ళు, చోళ్ళు, వడ్డు, కందులు 
(నిత్య బహుత్వము) ---ప్రైఢంళబ్ద-8 0-40. 
iv. అయ్యగారు, అయ్యగారిన్‌. —రొఢ-శబ్ద్జ-7. 
ఇవన్నియు (త్రిలింగలకేణశేషమున _ ప్రదర్శింప(బడినవి. ఇవి 
చూచినవారు సూరి వీనిని సమ్మతింపక సాధింపకుండెనని తలంతురు. బాల 
వ్యాకరణమున( జాపకున్నను దన ప్రాథమికరచనములందు వీని నన్నిటిని 
నాత(డు సాధించియే యుంచినా(డు. చూడుండు. 


ఓ మీందట రో, కానయు నగు. -ాశబ్దలక్షణ-లి-8ి2, 
a | ధర్మాదులకు వు వర్షకంబగు. —శద్దిలక్షణ-9-88, 
| వర్గాదేర్వా. సూ శ్రాంధ్ర-పుట 6. 


iii. సస్యవాచికి ధాన్యంబున బహువచనంబు నిత్యంబు, 
చాళబ్దకానన-పుట 82, 


J | పూజ్యత్వంబున గారు బహుత్వంబునందగు | ఆాశద్దిశానన 

me వ | 

స ససోదుళం దీ రువర్ణంబు రి వర్ణంబగు, | -పుట 81. 
ఇట్టివియేగాక 


సఖుండు - సఖము; ఊళ్ళు - గోళ్ళు ; అద్దమరేయి -- నడికిరేయి; 
పగజ - అంపఅ; చిచ్చు -- చిచ్చణ; చిన్ని - సీతాయి; 
పాపరమ్ము - బొమ్మరిల్లు ; _రేవగలు -- వేనవేలు 
మున్నగు నెన్నియో విశేషశబ్దములకు ప్రొఢవ్యాకరణమున లేనివానికింగూడ 
సూరి రచించి యుంచిన సూత్రములు శబ్ద్బలతణ సూత్రాంధ్రవ్యాకర జాదులందు( 
జాల(గలవు. పరిశీలింపు(డు. 
2. ఇ(క ధాతురూపములకు సంబంధించు విశేషములు కొన్ని 
పరికింపుండు. 
1. ప్రోవంగదె, ప్రోవంగదే - మొ, —ప్రొఢ- క్రియా-9, 
ఇందలి “కద” శబ్దానుప్రయోగమును 
“ప్రార్థనంబునన్‌, తుమర్థంబు మీంద, ఎత్వాద్యంతంబయి కద యగు” 
—(శబ్దశాసన-పుట 85) 
అని సూరి విధించియే యుండెను, 


(యోగ పరిశీలనము 35 


11. చూపుకొలకు, కలుగుకం"టె. --ప్రౌళ-క్రియా-14. 


“ట వర్షకంబు కొజకు కంకులు రా లోపించునొండె” 
అని శబ్దశాసనమున ($6 పుట) స్పష్టముగా నిరూపితమయి యున్నది. 
రాన్‌ అనగా పరమగుచో అని యర్హము, 

“రాననంబరంబగుచో నని యెజుంగున 
సంజ్ఞ కల్ఫించుకొన(బడినది, 
ఇ 





అని శబ్దలక్షణ సంగ్రహమున నొక 


ఏ. చొక్కంజేయు, వహింప(జేయ. ---ప్రాఢ-క్రియా-18. 
డ్రేరణార్థమున, ఈ చేయుధాత్వనుప్రయోగమును 
“ జ్యర్థంబునన్‌ తుమర్థంబుతో చేయుక్రియ వాడంబిడు; చను 
ప్రభృతులకు నిత్యంబు ” 
అను శబ్దశాసన సూత్రము ($6 పుట) మునుపే విధించియున్నది. 
సాధారణముగా విధించుటయగాక “చను” మున్నగు ధాతువులలో, 
ఈ యనుప్రయోగము నిత్యమను విశేషమునుగూడ నిరూపించియున్నది. 
తక్కిన ధాతువులకు (ప్రేరణార్థమున( గలుగు, ఇంచుక్‌, చుక్‌, పుగా 
గమములలో, ఏదియు చనుధాతువునకు రాదు. 
చనించు, చనుచు, చనుప్పు అను రూపము లుండవు, 
చనంజేయు, అనునది యొక్కే దీని _పేరణార్థక రూపము. 
సూరి చూపియున్న యీ విశేషాంశము (ప్రాఢవ్యాకరణమున( గానరాదు. 
v౪. లేలెమ్ము -- పోపొమ్ము. 
ఇట్టి రూపములలో మువర్ణకము పరమయినపుడు హ్రన్వము వచ్చు 





మువర్షకము లోపించినళోట దీర్హ మే నిలుచుచున్నది (పో). 
జ 


ఇదీ; ఈ రూపములందున్న విశేషము. 

ఈ విషయము వెల్లడించుటకు ప్రై. వ్యా. కారులు “ ఆమేడితంబు 
పరంబగునపుడు కృత స్వంబునకు దీర్హంబగు ” (స్రాథ-సంధి-28) అని 
సూత్రము రచించి యుండిరి. 

ఇచ్చట గొందజు లెమ్ములెమ్ము, పొమ్ముపొమ్ము - అను చోటు 
లందు(గూడ ఆ(మేడితముపరమయినదిగావున నీ సూూతముచే హస్వమునకు 


26 రమణీయము 


దీర్హము. కలిగి లేమ్ములెమ్ము, పోమ్ముపొమ్ము అను అపరూపములు 
సంభవించుచున్నవే ; ఈ దీర్చములను వారించుట యెట్లు? అని ప్రశ్నింప 
వచ్చును. 

మజీయు, ఈ సూత్రమున ఆ(మేడితము పరమగునపుడు మాత్రమే 
దీరము విధింపంబడుచున్నదే ; ఆ(మేడితములేని “లే, రా పో” మున్నగు 
కేవల శబ్దిములందును దీర్హములు వినంబడుచున్నవే : అవి సిద్ధించుట యెట్లు ? 
ఇట్టి రూపములు వ్యవహారములందెగాక భారతాదులయందును పెక్కులు గాన 
వచ్చుచున్నవే: వీనిగతి యేమి: అని మణికొంద అడుగవచ్చును. 

నిజమే గాని, మనకు. బ్రకృత క_ర్తవ్యము, |ప్రొఢవ్యాకరణ సూత్రము 
నందలి అవ్యా వ్హ్యతివ్యాప్తులను బరిళోధించుట కాదు. ఆ (ప్రశ్నములు సమా 
ధేయములో, నిరుత్తరములో, స్రౌఢవ్యాకరణ సమీక్షలో బరిశీలించుకొందము. 
ప్రౌఢవ్యాకరణ (ప్రదర్శితములగు విశేషములు పెక్కిటిని చిన్నయసూరియే 
సాధించి యంచెననియు, అవి యాతనికిని సమ్మతములే యనియు, చూపుట 
మాత్రమే మన కిప్పటి కర్తవ్యము. 

లే లెమ్ము, పో పొమ్ము అను రూపములను 

“ మధ్యమ ముడుజ్జులు రా హస్వంబగు. తల్లోపంబునం గలుగదు ”. 

--ళబ్దలక్షణ-4-56, 57. 

అను శద్దిలక్షణ సూత్రములు స్పష్టముగా సాధించియున్నవి. అంతమాత్రమ 
గాక ఆమేడితస్థలములతోపాటు లే, పో, రా, తే మున్నగు కేవల రూపములను 
గూడ సంపాదింప6 జాలియున్నవి. మణీయు లెమ్ములెమ్ము, పొమ్ము 
పొమ్ము, మున్నగు చోటులందు దీర్హప్రసక్తి కలుగకుండ కాచుకొనుచును 
నున్నవి. 

శ. ఇంక సమాసము లందలి కొలంది కార్యములు గమనింపుండు. 

1. రామరాజు, రామారాయండు, రామి సెట్టి. 


ఇట్టి సమాసములందు పూర్వపదమున దీర్హమును, ఇత్వమును ప్రౌఢ 
వ్యాకరణమున (ప్రతిపాదింపంబిడినవి. -ాప్రాఠ-సమాస-9, 8. 
ఇట్టి రూపములను సమ్మతించుటంబట్టియే సూరి శబ్దశాసనమున 
“జన నామంబులకు రాజాదులు రాన్‌ 
అత్వం బాత్వం విత్వంబునుం గానంబడియెడు”. 
—శద్దిశాసన-వుట 88, 
అను సూత్రముచే ధారాళముగా సాధించియుండెను. 


ప్రయోగ పరిశీలనము 217 


ii. విని వినములు, 

ఈ సమాస విశేషరూపము ప్రొఢవ్యాకరణమున  నిన్చేశింప(బడినది. 

శబ్దశాసనమున ఈ ఒక్కశబ్దమునేగాక “చేసి చేయములు” మున్నగునట్టి 
శబ్దములను ననేకములను సాధించుట కనుకూలముగా “ ే్వదంతంబు 
నమ వ్యతిరేకంబుతో ద్వంద్వంబగు ” అను సూత్రము గానవచ్చుచున్నది. 

-శబ్దశాసన-పుట 38. 

విని + వినమి అను పద విభాగ దృష్టితో ఈ సూత్రము రచింప 
బడినది. అర్జానురూప్యమునకుగాని ప్రక్రియానుకూలతకుంగాని యీ విభాగమే 
సరిపడుచున్నది. 

ప్రౌఢధవ్యాకరణమున వినికి + వినమి = వినివినములు అని విభాగ 
మనియు, పూర్వపదమున కృత్‌ (ప్రత్యయము లోపించుననియు ప్రక్రియ 
నిరూపింపంబడినది. —క్రొఢథ-సమాస-9 1, 

ఈ ప్రక్రియ రూపసిద్ధి కనుకూలము కాదు. 


విను ధాతువునకు “ఇకి” అనునది కృత్‌ (ప్రత్యయము, అది లోపించి 
నచో “ వినువినములు ” అని సంభవించును గాని “ వినివినములు ” అని 
కావలసిన రూపము సిద్ధింపదు. ప్రొఢవ్యాకరణ విధానరీతిలో ఈ ఇకారము 
లభించు మార్గమే గోచరింపదు, 


ఈ చిక్కు తొల(గింప(బోయి ప్రౌ. వ్యా. టీకలు మటీకొన్ని చిక్కులు 
శెచ్చికొనినట్లున్నది. పరిశీలింపుండు. 

“ విని వినములు ”, “ చేసి చేయములు ” మున్నగు సమాసములలోని 
విశేషమును అథర్వణాచార్యులు ఏనాండో గుర్తించి 

“ ద్వన్థ్వః శేషాంచి దిష్టస్స్యాత్‌ క్వ్వార్థశబ్దేన కుత్రచిత్‌ ” 
ఆను కారిక రచించియుండిరి. . అది పరికించి 

“వచ్చి రాములు, చేసి చేయములు, చొచ్చి చొరములు, ఇత్యాదావపి 
ద్వన్ష్వ సమాన స్పాధురేవ” 
అని యహోబలపండితు(డు ఈ ద్వంద్వసమాసములు సాధువులని వక్షాణించి 
యుండెను. 

వాని నన్నిటిని పర్యాలోచించి ప్రయోగరూఢిని గమనించి చిన్నయ 
సూరియు, క్వ్వార్థ్‌ కేకారాంతములకు తద్ధాతు వ్యతిరేక విశేష్యములతో 
ద్వంద్వము కలుగునని సూత్రించియుండెను, 


28 రమణీయము 


ఇంతమంది యీ సమాసములందలి పూర్వపదములు క్త్వార్ధకాంతము 
లని వక్కాణించుచుండ “ వినివినము ” లలోని మొదటిపదము “ వినికి” 
శబ్దమని ప్రొ, వ్యా. కారులకు ఎందులకు స్ఫురించెనో, దానిని సరిపుచ్చు మార్గ 
మెద్దియో తెలియరాకున్నది. ఆ సూత్రమును, తట్టీకలను ఈ చూపుతో ( బరి! 
లింపుండు. 








శాఖా చంక్రమణము జరుగకున్నను ప్రకృత (ప్రసంగము వేజొక వంకకు 
రవంత ఒఅగుచున్నట్లున్నది. ఇంతటితో దీనిని విడిచిపు తృము, 

(4) ఇంక సంధుల విశేషములు కొన్ని పరికింపు(డు. దీనితో ప్రక 
రణము ముగింతము. 

కమ్మని లతాంతముల కు మొనసి —థారత-ఆది-5-18. 

1. ఇందలిది మకారద్విత్వ(ప్రాసము. ద్రుతమునకు మకారాదేశము 
కలిగిన( గాని యీప్రాసము కుదురువడదు. కావున దీనికయి : 





“ప్రాసంబున మకారంబు పరంబగుచో ద్రుతంబునకు మకారాదేశంబగు 
ాప్రొఢ-సంధి-22, 
అనుసూత్రము త్రిలింగబక్షణ శేషమున రచింపంబడినది. 

ఈ (ప్రసంగము బాలవ్యాకరణమున( గానరాకుండుటంబట్టి సూరి ప్రాస 
నిబద్దములయిన భారత ప్రయోగములనే గుద్తింపకపోయెనే యని ఆపాతతః 
కొంద అనుకొందురు, అ ట్లనుకొనరాదు, సూరిదృష్టీ కందని భారత ప్రయో 
గము లుండుట ముక్కాలు మ్మువ్వీసము అసంభవము. ఆత(డీ ప్రాస ప్రయోగ 
ములు గుర్తించి, (ప్రానములందెగాక పయిచోటులందు(గూడ అరుదుగా ఈ 
మకారాదేశ ముండుట గమనించి, అన్నిటికి ననుకూలముగా 


“ద్రుతంబునకు దుకారంబు రాం బరసవర్ణంబు విభాషనగు” 
శబ్దలక్షణ-5-64. 

అని మకారమును విధించియే యున్నా (డు. 

దీనినిబట్టి (మూండున్‌ ముప్పాతిక =) మూండు మ్ముప్పాతిక, నాలుగు 
మ్ముప్పాతిక, ముక్కాలు మ్యువ్వీసము మొదలగు చోటులందలి మకార ద్విత్వ 
మును సయితము నాత(డు సమ్మతించినట్లు కానవచ్చును. 

11. “తామర కాకు పరంబగునపుడు పుగాగమంబగు”--- ప్రాఢ-సంధి-8. 
అని సూత్రించి ప్రౌ.వ్యా.క_ర్త ఉత్తర హరివంశ ప్రయోగమును జూపియుండెను. 


ప్రయోగ పరిశీలనము 29 


ఒక్క శబ్దిమునకయి నూతన ప్రక్రియ చూపనేలయని సూరి “తామర 
పాకు” (సూత్రాంధ్ర-పుట 27) అని యీ రూపమును నిపాతసూత్రమున 
సం|గ్రహించియుండెను. సర్వజ్ఞాండని తాను భావించిన సోమనాథుని (ప్రయో 
గమును సమ్మతింపక సూరి నిరసించునా ? “తామరపాకు నీరుబలెల. దల్లడ 
మందరె పౌరులందజున్‌”. 
11. పెన్నుద్ది, పెన్నూశ, పెన్నాడలు మొ. ట్రొత-సంధి-8, 
ఇట్టివానిలో సెనుశబ్దనకారమునకు (ప్రాధవ్యాకరణమున ద్విత్వము 
విధింపంబడినది. 
“పెన్నురచి” (పెన్నుఃఅచి) అని నూత్రాంధ్ర వ్యాకరణమున పెను 
శబ్రమునకు “పెన్ను” ఆదేశముగా విధింపంబడియే యున్నది. 
క్‌ 
౪. “తెనుంగులమీంది సాంస్కృతికపరుషములకు గసడదవలు రావు. 
జాల-సంధి- 14. 
అని సూరిగారు గసడదవాదేశమును నిషేధించి యున్నారు. 
1. “వీ ॥ రల్‌గోపించిన నంతకుండు( జెడు మీరా యోర్చువారు ?” 
—ఉ,హరఠి-4-5కి, 
2. “ఇట్లు దపంబు పేయుచుందుదు ....” ---నిర్వచనో త్తర-5-8. 


శ. “వే వణములు వే ---విజ్ఞానేశ్వరీయ-ప్రా.కాం-40. 


ఈ మూండు ప్రయోగములలో పయి బాలవ్యాకరణ సూత్రమునకు విరు 
ద్దముగా గ, ద, వాదేశము కానవచ్చుచున్నది. 
జె 

ప్రయోగించినకపులు సామాన్యు లనుకొందుమా ? అపచారము. 

మొదటివారు : సోమనాథులు. అలికంబున యక్షిని డాంచినట్టి సర్వజ్ఞా 
లుగా* సీతిచంద్రికలో సూరిచే స్తుతింపంబడిన మహనీయులు. 

శరెండవవారు : సోమయాజులు. ఆ నీతిచంద్రికయందె సోమనాథుల 
కన్నముందుగనే* సూరి పొగడ్తలలో అగగ్రతాంబూల మందుకొన్న ఆహి 
శాగ్నులు, 





* ఘను నన్నయభట్టును ది 

క్కన నేడా(పెగడ( బొగడి యలికంబునయ 

కిని డాంచినట్టి సర్వ 

జ్ఞాని నాచన సోమనాథు స్తుతియొనరింకున్‌- 
రీతి చంద్రిక -పీఠిక -4. 


30 రిమణీయము 

మూండవవారు :  కేతనామాత్యులు. ఉభయకవిమిత్రులయిన ఆ సోమ 
యాజుల వారిని మెప్పించు కవిత చెప్పిన? కళాప్రపూర్ణులు. 

ఇట్టి యీ మువ్వురును (బ్రయోగించిన యీ గ ద వాదేశమున్న చోటులు 
సాధారణము లనుకొందుమా ఫాలాళుండేని మార్చంజాలని ప్రానస్థలములు, 

ప్రౌఢవ్యాకరణ కారులు (సంధి-5) “కొన్నియెడలం దెనుంగులమీంది 
సాంస్కృతిక కతపలకు గదవలు గానంబడియెడి. 

“కొన్ని యెడల ననగా. బ్రాసంబు లందని యర్థము” అని సూత్రించి 
పయి మూండు ప్రయోగములను ప్రదర్శించియన్నారు. 

సుప్రసిద్ధమహాకపుల యీ ప్రానములను నూరి పరిశీలింపండయ్యెనే ! 
ప్రామాణికప్రయోగములను బరిగ్రహింపకుండెనే : 

అని యా ప్రయోగములు చూచినవారెల్ల రును పెదవి విజువవచ్చును. 
కాని, వాస్తవము వేలుగా నున్నది. 

ఈ ప్రయోగములను సూరి పరిశీలింపక పోలేదు. పరిగ్రహింపక 
పోనులేదు. పరిగ్రహించి, కన్నుల కద్దుకొని, వీని సాధుత్వము తేటపడునట్లు, 

[3 స 

సూత్రాంధ్ర వ్యాకరణమున : 


“నాచ్చికా దప్రానే సాంన్కృృతికానామ్‌” 





అని సూత్రము రచించియన్నాండు. సూత్రాంధ్ర-పుట 8. 
ఈ సూత్రమున అప్రాపే అను పర్యుదాసముచే ఈ గస డ ద వాదేశ 
నిషేధము ప్రానస్థలములందు వ_ర్తింపదునుమా యని నొక్కి వక్కాణించి 
యున్నాండు. 
దీనింబట్టి యాతండీ ప్రయోగములను గుర్తించి పరిగ్రహించి ప్రత్యేక 
ముగ వీనికొఅకే పర్యుదాసము కల్పించి వీని విశిష్టతను ఎంతగా సంరక్షించి 
నాండో స్పష్టముగా. దెలియచున్నది. మజొక్కమాట. 





f కవిత జెప్పి యుభయ కవిమ్మితు మెవ్పింవ 
నరిది (బ్రహ్మ కైన నత(డు మెచ్చం 
బర(గ దళ కుమార చరితంబు. జెస్పిన 
(పోడ నన్ను వేజె పొగడనేల £ 
—కంధ్ర భాషా భూషణము-పీఠిక-4, 


(ప్రయోగ పరిశీలనము 31 


సూరికి అంతేవాసులుగదా (ప్రొ. వ్యా. కారులు ! అతని సూత్రమునందలి 
“అఫప్రాసే” అను పదమును చూచి తమసూత్రము రచించి యుందురా ? 
చూడక సూత్రించి యుందురా ? అని ప్రశ్నింతురేమో! అది మన కక్క-టి గల 
పశ్నమే కాదు. చూడకుందురనుటకు వీలు లేదు. చూచియుందు రనుటకు 
సూచన లేదు. ఏమని చెప్ప(గలము ? ఆ ప్రశ్నమటుంచి ప్రకృతము చూచు 
కొందము. 


పయినిజూపినరీతిని ప్రబంధము లందలి ప్రయోగ విశేషములు పెక్కులు 
సూరి ప్రాథమిక రచనము లందు సాధింపంబడి యున్నవి. అనమగ్రము లయిన 
యీ చిత్తుప్రతులందే యిట్టి విశేషము అనేకములు కానవచ్చుచున్నవి. సూరి 
పరిష్కరించుకొన్న సంపూర్ణ పరిశుద్ధ మాతృకలే లభించియున్నచో చిన్నయ 
సూరీయములుగా నెన్నివిశేషములు పాఠకలోకమున కందియుండెడివో! ఆ 
ప్రతులను, ఆయన నాశ్రయించి దరిదాపుల మెలంగినవారిలోనే అసహనశీలురో, 
ఆషాఢభూతులో కపటబుద్ధితో కాంజేసి యుందురు; అది యటుండనిండు. 


ఇంక, ఈ ప్రకరణమును అమై పెరుంగనీక ఒక్క యంశముతో 
ముగించుకొందము. 


తక్కిన విశేషరూపముల మాటకేమిగాని, యెందతో కవులు ప్రయో 
గించిన క్వ్వార్థకసంధిని వలదు వలదని నిషేధించుట సంకుచితభావమును వెల్ల 
డింపక తప్పదని పెక్కుమంది సూరియెడ నై రస్యము చూపుచుందురు. 


నిజమునకు క్వార్థకసంధి సూరికి అందజు ననుకొనుచున్నంతగా 
నసమ్మతము కాదు. 


కార్లకసంధి భారతమున లేనిమాట పరమ సత్యము. 
కర క 


అయినను ననంతరకవులు పలువురు దీనిని ప్రయోగించియుండుట 
సూరి గమనించి, యిది విసదృశములగు అ, ఆ, ఉ, ఊ, లు పరమగుచోట 
కటువుగా నున్నను, సదృశములగు ఇ, ఈ, ఎ, ఏ, లు పరమగు కొన్ని తావు 
లందు శ్రుతిహితముగనే యున్నటులు సమాలోచించి, తన సూశ్రాంధ్రవ్యాక 
రణమున తొలుత “నక్త్య్వ్వః” అని నిషేధించియ, ఆ వెనువెంటనే “క్వాపి 
నవలే దృశ్యతే” అని సవర్ణాచ్చులు పరమగునపుడు రావచ్చునని తన యను 
మతిని స్పష్టముగా. దెలిపియున్నా(డు. ఇట్లు సమ్మతించియు బాలురు దీని 
క్వాచిత్మతను గమనింపంజాలక సూచీవ్రవేశన్యాయమున సార్వత్రికము 
చేయుదురను సంకోచముతో బాలవ్యాకరణమున బింకము సడలింపండయ్యెను. 


32 రమ'ణజీయము 


భారతమున ఒక్కచో నయిన( గానరాని క్ల్వార్థకసంధినే నమ్మతించిన 
యీతని హృదయము నువిశాలమనందగునో, సంకుచితమన(దగునో యెవరికి 
వారే యోజించుకొన(గలరు, 


పయిని జూపినరీతిగా బాలవ్యాకరణమునందును, తత్పూర్వ రచనములగు 
సూతశ్రాంధ్ర వ్యాకర ణాదులందును, సూరి ప్రమాణములుగా. జూపిన ప్రబంధ 
ప్రయోగములనుబట్టియు, మొదటిరచనములందు సాధించి యుంచిన విశేష 
రూపములను బట్టియు, నీత(డు ప్రబంధకపులయెడ ప్రామాణికతా గౌరవము 
కలవాండనియు, శబ్దిసాధుత్వ నిర్హ్ణయమున సంకుచితముకాక సువిశాలమగు 
దృష్టి గలవాండనియు, ఈ వాస్తవము నెల్లరును (గ్రహించి నూరిపయి 
నాపాదింప(బడు నవవాదములను దొలంగింతురు గాక 

ఈ ప్రకరణమున నిరూపించిన దృష్తులతో సాధుళబ్ద సామగ్రిని 
సిద్ధవజుచుకొనిన పిద్ముట సూరి నిర్ణయించుకొన్న రచనా ప్రణాళిక యెట్టిదో 
రా౭బోపు ప్రకరణమున విశదము కా(గలదు, 


రచనా వణాళిక 
లో 


లక్ష్య(గ్రంథములు పరిళోధించి లక్షణసముచ్చయమును సేకరించుట ఒక 
యెత్తు. ఆ లక్షణములు చదువరులకు సుకరముగా బోధపడుటకయి తగిన 
రచనాప్రకారమును నిర్ణయించుకొనుట వేతొకయెత్తు, తెలిసికొనంగలశక్తి వేలు, 
తెలియ (జెప్ప(గలకశక్కి “వేలు, కావుననే చిన్నయసూరి లక్ష్యములు పరిశీరించుట, 
రచనా ప్రణా?క నిర్ణయించుకొనుట అను నా రెండింటిని ('ప్రధానకృత్యములుగా 6 
దన పీఠికలో నుట్టింకించి యున్నా(డు, 


జీవధాషల వ్యాకరణములకు నెప్పటికిని సమగ్రత చేకూరుట. సంభ 
వింపదు. సరిణామశీలములగు థాషలతోపాటు వాని వ్యాకరణములును, ఏ 
కాలమునకో మాలుచుండుట సహజము, నంభావ్యము, కావున నిటమీ(ద 
నూతనాంధ్రవ్యాకరణమును, సుధీజనామోద పాత్రముగా రచింప సంకల్పించు 
లక్షణకర్తలకు దాలవ్యాకరణ రచనావ్రణాళిక మార్గదర్శకమయి మిక్కిలి 
యుసకోరింప(గలదు. కావున, ఆ ప్రణాళికారీతు లెట్లున్నవో పరిశీలించి సూచనా 
ప్రాయముగా నిచ్చోట నిన్దేశించుట యావళ్యకము ; 


i. పరిచ్చేదములు; 11. సూత్రములు; 11, వృత్తులు; 1. లక్ష్య 
ములు; ౪ సంజ్ఞలు; 1. ఇత్సంజ్ఞలు; vii. పరిభాషలు ; 
౪11. వార్తికములు; 1. గణములు; ౫. కార్యవిధానములు 


అనువాని స్వరూపము పరికించినచో ఈ ప్రణాళికారీతి గోచరింప(గలదు, 
1, పరిచ్చేదములు 
ఏ గ్రంథములయినను విషయభేదమునుబట్టి భాగములుగా నేర్చజుపం 


బడుట చదువరుల సౌకర్యమునకు సాయపడు మార్గము. అట్టి విభాగము 
విషయశ్షేశముగల లక్షణగ్రంథములందు నత్యంకావళ్యకము. 


మన లక్షణ[గంథములందు నట్టి భాగములను అధికరిణము, అధికారము, 
ఆధ్యాయము, ఆశ్వాసము, ఉద్ద్యోతము, ఉల్లాసము, తరంగము, సరిచ్చేదము, 
ప్రకరణము మున్నగు పేరులతో లాక్షణికులు "వ్యవహరింతురు. వీని యన్నిటిలో 
విభజనము అను నర్భమునకు పరిచ్చేదశబ్దము సన్నిహితమయి సముచితముగా 
నుండునను తలంపుతో సూరి తన 'వ్యాకరణధాగములకు పరిచ్చేదములని 
పేరువె'్టెను, 


(3) 


34 రమణీయము 


బాలవ్యాకరణము విషయభేదమునుబట్టి పది పరిచ్చేదములుగా విభజింపం 
బడినది: 


(1) సంజ్ఞ (2) నంధి; (8) తత్సమము; (4) ఆచ్చికము; 

(5) కారకము; (6) సమాసము; (7) తద్దితము; (8) క్రియ; 

(9) కృత్తు; (10) ప్రకీర్ణకము. 

ఏ. పరిచ్చేదమున నుండ(దగిన యంళములు ఆ పరిచ్చేదముననే 
యుండవలయు-గాని, వానికి లేశమును సాంకర్యము గలిగింపరాదను ప్రత్యేక 
దృష్టి సూరికున్నటులు కాననగును. ఈ విషయమునకు పరిచ్చేదములన్నిటిని 
పరిళోధింప( బనిలేదు. పరిచ్చేదముల తుదిని *ప్రకీర్ణకము” (Miscellaneous) 
అనునొక పరిచ్చేదమును చేజుగా నేర్పజుచుకొనుటలోనే సాంకర్యమును 
సమ్మతింపని దృష్టి యాతని కున్నటులు గ్రహింపవచ్చును. 

(1) సంజ్ఞా పరిచ్చేదము : వ్యాకరణమున వ్యవహరింపంబడు సంజ్ఞలే 
గాక, బాలురకు వ్యాకరణ ్రారంభముననే తెలియవలసినవియు, భాషకంత 
కును సంబంధించునవియు నగు కొన్ని సాధారణాంశములు గూడ, సంజ్ఞా 
పరిచ్చేదమున నిరూపింపంబడినవి. సంజ్ఞలలో సాధారణములు, విశేషములు 
నని రెండువిధములు గలవు. సకల పరిచ్చేదములందలి ప్రక్రియకును సంబం 
ధించునవి సాధారణసంజ్ఞలు. అట్టివి మాత్రమే యీ పరిచ్చేదమున నిరూపిత 
ములు. ఒక్కొక్క పరిచ్చేదముతో మాత్రమే సంబంధము గలవి విశేషసంజ్ఞలు. 
అట్టి సంజ్ఞలు ఆయా పరిచ్చేదములందు అవసరము గలిగిన తావులందు 
నిర్దిష్టము అయినవి, 

(2) సంధి ప 


సంధులు అను నవాంతర 











కేదము : స్వరసంధులు, వ్యంజనసంధులు, అనుకరణ 
విధాగములతో సంధిప్రసంగములన్నియు, ఈ పరిచ్చే 
దమున వివరింప(బడినవి. ఇతర ప్రక్రియతో సంబంధముగల త్రికసంధి వంటి 
యొండు రెండు సంధులు మాత్రము స్టలాంతరములందు( జూపంబడివవి. 


(3) తత్సమ పరిచ్చేదము : అజంతములు, హలంతములునగు 
సంస్కృత ్రాతిపదికములను తత్సమములుగా తెలుంగునకు. దెచ్చుకొను 
రీతులును, వాని రూపనిస్ప త్తి ప్రకారమును, ఈ పరిచ్చేదమున ప్రతిపాదింప( 
బడినవి. అజంత హలంత ప్రకరణములు విభజింవ(బడి యున్నవి. అకారాది 
క్రమమును తలంపున నుంచుకొని, ముందు సాధారణశబ్దములు, ఆ మీంద 
విశేషశబ్దములు అను ననుక్రమణిక యిందు. బాటింపంబిడినది. 

(4) ఆచ్చిక పరిచ్చేదము : అచ్చతెనుగు శబ్దముల ప్రక్రియ 
యిందు. జూవ(బడినది. ఆచ్చికములలో సర్వనామశద్దిరూపములు వివిధము 


రచనా ప్రణాళిక 3 


లయి, వర్గీకరణమునకు వశముగానివగుటచే వానిలో నొక్కొ_క్క_ రూపమునకు 
పెక్కుసూత్రములు రచింపవలసి వచ్చుననియు, బహులక్ష్యసాధకములు కాని 
సూత్రములు సూత్రములే కావనియు, సంక్షేసమునకయి. యారంభింపంబిడిన 
వ్యాకరణమును మజింత విసృృతము కావించుట తగదనియు, నిట్టియూహలతో 
ఆ ప్రక్రియకు బూనుకొనక సూరి యిట సిద్ధరూపములపట్టికలు మాత్రము 
చూప(దలంచెను. మజీయు, తత్సమాచ్చికములకు సమానములగు డు, ము 
వుల విధానము మున్నగు కొన్ని కార్యములను నిచటంగూడ నిరూపించినచో 
పునరుక్తి యగునని యట్టివానిని దిరిగి న్మరింపక విడువ దలంచెను. 

అన6గా, తత్సమపరిచ్చేద సూత్రములు కొన్ని యాచ్చికములందు( 
గూడ వర్తించును. ఆచ్చికవరిచ్చేద సూత్రము లెవ్వియు తత్సమములందు 
వంర్తింపవు. 

(5) కారక పరిచ్చేదము : తత్సమాచ్చిక శబ్దములకు. గలుగు విభక్రు 
లును, వాని యర్హములును, ఆ విభ కుల మార్చులును, అవికలుగునప్పటి కార్య 
విశేషములును, కారక పరిచ్చేదమున నిరూపింపంబడినవి. 

(6) సమాస పరిచ్చేదము : సంస్కృతముననే నిష్పన్నములయి 
తెలుంగునకు. దెచ్చుకొన(బడు సిద్ధసమాసములలో (ప్రక్రియ చూపవలసిన 
ప్రసక్తి లేదు, కావున అచ్చికళబ్రముల సమాసరీతులును సామాసిక కార్య 
ములును మాత్రమే యీ పరిచ్చేదమున వివరింవంబడినవి. 

(7) తద్ధిత పరిచ్చేదము : _ఆచ్చిక (ప్రాతిపదికముల మీంద వచ్చు 
ప్రసిద్ధములగు తద్ధిత (ప్రత్యయములును, వానియర్థములును, తద్ధిత నిమి త్తకము 
లగు కార్యములును ఈ వరిచ్చేదమున నిరూపింప(బడినవి. 

(8) క్రియా పరిచ్చేదము : సంస్కృతాంధ్ర ధాతువులనుండి నిష్పన్నము 
లగు సమాపకక్రియలు, అసమాపకక్రియలు, విశేస్యములు, విశేషణములు 
మున్నగు ధాతుజన్య రూపములు ఈ పరిచ్చేదమున సమ్మగ్రముగా సాధింపం 
బడినవి. అందు విశేష్యములు కొన్నిమాత్రమే యిచట బ్రదర్శింపంబడి, పెక్కు 
విశేష్యములు కృదంత పరిచ్చేదమున నిరూపింపంబడినవి. 

ధాతుజన్య విశేష్యములన్నిటిని నొక్క_చోటనే ప్రదర్శింవక యిట్లు 
రెండుతావుల నుంచుటకు ప్రబలమయిన హేతువు గలదు. ఆ హేతువు 
త్రక్రియకు సంబంధించినదగుటచే, క్రియావరిచ్చేదము 85వ సూత్రమున 
వివరింపంబడును. తప్పక చూచునది. 

ఈ సరిచ్చేదమున మొదట సాధారణ ఛాతురూవములు, పిమ్మట విశేష 
ధాతురూపములు అను నీ క్రమము పాటింపంబడినది. 





36 రమణీయము 


(9) కృదంత పరిచ్చేదము : తెలుగు ధాతువులలో వేనివేనికి ఏ యే 
'ప్రత్యయములు కలిగి, ఏ యే కృదంత విశేష్యరూసములు, నిష్పన్నములగునో 
యో పరిచ్చేదమున( (బ్రదర్శింపంబిడినది. 

ఈ కృత్‌ ప్రత్యయములలో నొక్కొాక్క దానికి ననేకార్థములుండును. 
మటియు ననేకకృత్తులకు ఒకే యర్థముండును. ఇట్టి చీకాకుపలన, అర్థము 
లను సూటిగా సూచింప వలనుపడకుండుటచే లోకవ్యవహారమునే శరణ్య 
ముగా జూపి అర్థనిర్దేశము ఉపేక్షింపంబడినది.  ప్రత్యయములు మాత్రమే 
ప్రదర్శింపంబడినవి. 

(10) జ్రకీర్ణక సరిక్చేదము : పయిని నిర్దేశించిన పరిచ్చేదములలో 
చేనియందును నుచితమగు తావులేక మిగిలియున్న కొన్ని భాషారూపముల 
ప్రక్రియను ప్రతిపాదించునది ప్రకీర్ణక పరిచ్చేదము. 

విషయసాంకర్యము లేకుండుటకయి పరిచ్భేదవిభాగమున నూరి నిర్ల 
యించుకొన్న పథకము ఇది. 

11. సూత్రములు 

సూత్రములన్నవి శక్యమగునంత మేరకు, ఆల్బాక్షరములయి, అసం 
దిగ్ధములయి, సారవంతములయి, బహురూప సాధకములయి, సార్హకములయి, 
నిర్ణుష్టములయి, సంస్కృత సూత్రకారులు తలంచిన రీతిలో నుండవలయునని 
సూరినంకల్పము. అంత మాత్రమగాక, సూత్రములందలి వదములకూర్చు 
(త్రుతిహితమయి, వినువారి వీనులకు నింపుగొలుపవలయుననికూడ నాతని 
కుతూహలము. లాలిత్యాభిలాషులకు దప్ప సూత్రరచనమున నిట్టి కుతూ 
హలమ్ము ఎల్లవారికిని గలుగునది కాదు. ఆ దృష్టితోను, దాని కనుకూలమగు 
నై పణితోను రచింప(బిడుటవల్లనే బాలవ్యాకరణమున నున్న 465 సూత్రము 
లలో శ్రోత్రపేయము కాని సూత్ర మొక్కటియు( గాసరాదు. అందు. గొన్ని 
సూత్రములు యాదృచ్చికముగా గణబద్ధములయి, వీనులకు మటింత హోయి 
గొలుపును. ఏ సూత్రము చూచినను, దాని పూర్వోత్తర భాగముల తూనిక 
(Balance) వీసమెత్తయిన భేదములేక సరిపడుటయగాని, హెచ్చుతగ్గులు 
గోచరింపవు. ఆ యా సూత్రముల నడకను సరిగా గుర్తించి చదువుకొనువారు 
వీనిని గేయములుగా భావింతురుగాని, సూత్రములుగా( దలంపరు. 

చిన్నయసూరికి. బూర్వము తెలుగుసూత్రముల రచనము లేకున్నను, 
ఆతని కాలమునను, తదనంతర కాలమునను, దెలుంగున వెలువడిన సూత్ర 
గ్రంథములు కొన్ని గలవు, తరతమభావ పరిశీలన దృష్టితో పరికించినయెడల 
సూరిసూత్ర శైలిలోని ప్రత్యేకత సుస్పష్టము కా(గలదు. 


రచనా ప్రణాళిక 37 


శ్రావ్యతా విషయముననే గాక, సంక్షేప వైశద్యముల (Brevity and 
Clarity) విషయమున(గూడ సూరికి సూక్షుదృష్టి కలదు. సూత్రము, ఎంత 
సంక్షిప్తముగానున్న, అంత సలక్షణ మనిపించుకొనును, ఎంత విశదముగా 
నున్న అంత ప్రశ స్త మనిపించుకొనును. 


“ఏకమాత్రా లాఘవేన పుత్రోత్సవం మన్య నే వైయాకరణాః” 

సూత్రమునందు నొక్క హ్రస్వాక్షరమును తగ్గింపం గలిగినను, 
సంస్కృత వైయాకరణులు పుత్రోదయము కలిగినంతగా నానందింతురంట. 
కనుకనే 

“అల్బాకర మసందిగ్గం సారవద్విశ్వతోముఖమ్‌ । 

అస్తోభ మనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుః” 
అను సూత్రలక్షణములలో, అల్బాక్షరత్వమును మొదటి లక్షణముగా నికే 
శించినారు. 


శిష్య బోధన సౌలభ్యమునకయి, ఒకే యంశమును పలు విధములుగా 
త్రిప్పి, విప్పి, విపులీకరించి, ప్రవచించు నిరంతరాభ్యాసముగల యధ్యాపకులకు 
సంక్షేప కథనము వంక దృష్టియే ప్రసరింపదు, ప్రసరించినను, వారికది ప్రయత్న 
సాధ్యముగాని, సుకరము కానేరదు. 

సూరి చిరకాల మధ్యాపకు. డయినను, విషయ విపులీకరణమున కే 
యలవడినవా(డయినను, సూత్ర శైలిలో మాత్రము సంక్షేప రచనమునే సంత 
రింపవలయునని తలంచినాండు. ఆ తలంపు గోచరించు తావులును, అం దాతండు 
కృతార్థుడయిన తీరును దిలకింపుండు. 


“డు, రు, వు, రు, ను, మొ అను వానిని క్రియా ప్రత్యయములుగా 
నినేశించినా(డు. వానిలో, ఏవి యేకవచనములో, ఏవి బహువచనములో 
నిరూపింపవలసి వచ్చినది. దానికయి 


“రు, ములు బహువచనంబులు ; పెజ లేకవచనంబులు”---క్రియా-10, 
అని సూత్రించినాండు. ఏకవచనములను ముందు చూపి, తక్కినవి బహు 
వచనములని నిరూపించుట [క్రదుప్రాప్తము. ఆవరుస తప్పించి, మొదట 
బహువచనములను ఏల నిర్జేశించినాండో గమనింపుండు. 

ఏకవచనములనే ముందు పేర్కొన్నచో ఈ సూత్రమును “డు, వు, ను 


లేకవచనంబులు ; పెజలు బహువచనంబులు” అని రచింపవలసి యుండును. 
ఈ రచనలో డు, వు, ను, అని మూండింటిని జేర్కొానవలసివచ్చును. 


38 రమణీయము 


బహువచనములలో “రు” వర్ణకములు రెండుకలవు. కావున రు, ము, 
అను కెండు వర్ణములు నిర్జేశించినచో మూండు ప్రత్యయములను బేర్కొని 
నట్లగును, అను తలంపుతో సుప్రసిద్ధమయిన వచన క్రమమును సయితము 
తప్పించి, “రు, ములు బహువచనంబులు” అని సూత్రించి సంక్షేప మార్గమును 
సంరక్షీించినాండు. 


మజియు, ఏ సూత్రము, ఎన్నవదయి యుండవలయును ? అను విష 
యమున గూడ సూత్రకారునికి. జూపుగలదు. అన(గా, సూత్రముల పౌర్వా 
పర్యముపయి నాధారపడి యున్నవి గూడ (ప్రక్రియాంశములు కొన్ని కల వన్న 
మాట, 

సూత్రక్రమము. ప్రకరణోచితమగుట మాత్రమేగాక, (ప్రక్రియాంశము 
లను సాధించుటకు. దోడ్పడునట్లు గూడ నేర్చజుచు దృష్టి కానవచ్చును, ఎట్లన 

“ఇకార వక్రంబు లుక్తంబు లందలివి సరంబులగుచో యాకు నకారం 
బగు”. —క్రియా-54, 


చేసి, చేసిరి, చేసిన, చేసెను, చేసెడిని మున్నగు వానియందు ఇకారము 
గాని, వక్రము (ఎ) గాని, సర మగుటనలన ధాతు యకారము సకారమయినది. 


ఇకార వక్రములు ఈ వ్యాకరణమున సూత్రములచే విధింప(బడినవే 
కావలయును. ఆ ఇకార వక్రములను విధించు సూత్రము లయినను ఈ 54 వ 
సూత్రమునకు( బూర్వములే కావలయును, ఇటమీ(ద విధింప(బడు ఇకార 
వక్రములు పరమయిన చోటులందు ఈ సకారము రా(గూడదు, అందులకే 
యీ సూత్రమున “ఉక్తంబులు” (ఈ 54 వ సూత్రమునకు పూర్వము 
చెప్ప(బడినవి) అను విశేషణము నంఘటింపంబడినది. 

ఇట్లు కానిచో.... చేయించు, చేయి, అరయిక్క ఇత్యాదులందు, ఇటమీ(ద 
(క్రియా-70, కృదంత-22, కృదంత-12) విధింపంబడు ఇ కారములు సరమగు 
నపుడుగూడ, య కారములు స కారములయి, కురూపములు సంభవింపవలసి 
వచ్చెడిది, 


ఇట్లు సూత్రములవల్లనేగాక, సూత్రమునకు నేర్చీచిన స్థానమువల్ల( 
గూడ, ఇష్ట రూపసాధనమును, అనిష్టరూప వారణమును సులభముగా వ 
దించునట్టి" యీ సాంకేతిక మార్గము (Technique) మణి యే తెలుంగు 
వ్యాకరణములందును గానరాదు, 


ఇంతియగాక, సెక్కు. సూత్రములందు ఆవళ్యకమయిన యేడే నొక 
శబ్దమును ప్రతి సూత్రమునందును బ్రయోగింపక్క ఆ ప్రసంగ ప్రారంభమున 


రచనా ప్రణాళిక 39 


ఒక్క సూత్రముననే యుంచి, యనంతర సూత్రములందు డాని ననువ ర్తింప( 
జేసికొనుచు సమన్వయించు మార్గము, అన(గా అనువృ త్తి పద్ధతి యచ్చటచ్చట 
నవలంబింప(బడినది. ఎట్లన, “ఉ త్తున కచ్చు పరంబగునపుడు సంధి యగును” 
అను నూత్రమునందలి “అచ్చు, పరంబగునపుడు” అను సదములు, “అత్తునకు 
నంధి బహుళంబుగానగు” మున్నగు ననంతరసూత్రములందు ననున ర్తించును. 
ఇది ఒకే శబ్దమునకు గ్రంథమున పెక్కుమాలులు ఆవృత్తి కలుగకుండునట్టి 
సంక్షేప మార్గము. పాణినీయ కల్చితము. 

ఇ(క మటొక రీతి, 

కొన్ని శబ్దములలో నొక్టొకదానికి పెక్కు సూత్రములు రచించిన(గాని 
డాని రూపనిస్ప.త్తి నెజవేజదు. అట్టి రచనము సంక్షేపమార్గమునకు విరుద్ధ 
మగును, కాన దానిని సంకల్చింపక సూరి ప్రక్రియారహితముగ ఆ శబ్దముల 
స్వరూపమును సూత్రమున నిర్దేశించి వాని సాధుత్వమును నిరూపించుచుండును, 
అట్టి సూత్రములకు నిపాత సూత్రములని వ్యవహారము. 

ఇట్టివి బాల వ్యాకరణముస ఎనిమిది సూత్రములు మాత్రమే కానవచ్చును. 

తత్సమ : 51, 62, 68, 78, 82, 88 ; తద్ధిత : 21; ప్రక్రీర్ణక : 5. 

ఇట్టి సంగ్రహ దృష్టితోడనే ఆచ్చికసరిచ్చేదమున అననుగతములయి, 
అనియతములయిన వివిధరూపములుగల సర్వనామళబ్దముల ప్రక్రియ సంక్షేప 
రచనమునకు నళముకాదని దానిని అసలే తలపెట్టక సిద్ధరూపములు మాత్రము 
చూపి యూరకుండెను, 


ఈ రీతిగా సంక్షేషమునకయి యాతండవలంబించిన మార్గములు 
సెక్టులు గలవు. 
ఇట్లు సూత్ర రచనము సంక్షిప్త మయినను అండెట్టి సం దేహములకును 
తావు కలుగకుండ, విషయము సుసృష్టమయి యుండవలయునని యాతని 
చేశాక దృష్టి. అట్టి స్పష్టతాపరిపాలనమున నతని ప్రయత్న మెట్టిదో 
చ బి ట్‌ 
పరికింపుండు. 
“ఇగ్గైరా యుగంతంబుల ప్రథమైకవచనంబునకు లోపం బగు.” 
---తత్సమ-44 
ఈ సూత్రమున ఇకా రాంత శబ్దముల ప్రక్రియ ప్రారంభింపం బడు 
చున్నది. వీనిలో ప్రథమైకవచన లోపమును విధింప వలయును, వీనికివలెనే 
శె, గ శబములకును, హలంతములలో రుక్కు, రాట్టు మున్నగు “ఉగాగ 
చుర సక ది 


40 రమణీయము 


మాంత” శబ్దములకును, (ప్రథమైకవచన లోపమును విధింప వలసియున్నది, 
ఒకే కార్యము వివిధము లగు శబ్దములకు రావలసినయేడ, ఆ కార్యమును 
ఆయా తావులందు వేజువేలుగా విధించి, సూత్రములు పెంచుట వ్యాకరణ 
లక్షణముకాదు. అట్టివానినన్నిటిని ఒకేసూత్రమున గుదిగ్రుచ్చుట సంక్షేషమునకు 
మిక్కిలి సాయపడు మార్గము. 


అని యూహించి వానినన్నిటిని ఈ సూత్రముననే మేళవింపం 
దలంచినాండు. ఈ కూర్పులో చిన్న చిక్కాకటి యాతనికి భాసిల్లినది, 


ఈ అజంత శబ్దముల ప్రక్రియ అ, ఇ, ఉబ్బు ఐ, బౌ అను అ 
కారాది క్రమమున సంకల్పితమయి సాగుచున్నది. ఈ శ్రమదృష్టి తోడనే 


“రై, గ్లౌ శబ్దంబుల కోత్వంబు విభాషనగు.” —తత్సమ-64, 
అను సూత్రమున, ముందు రై శబ్దమును, ఆ వెనుక గ్లౌ శబ్దమును, నిర్దిషము 
లయి కానంబడును, 

ఇచట ఆ క్రమము ననుసరించి కూర్చినచో నమానమధ్యమున సంధి 
చేయక తప్పదు గావున ఈ సూత్రము “ఇ, రై గ్లా వుగంతంబుల ప్రథమైక 
వచనంబునకు లోపంబగు” అని సిద్దమగును, 


తత్సమ శబ్దములలో పెక్కింటికి వుగాగమము విధింప(బడును. దానిని 
బట్టి యీ సూత్రమునందలి “వుగంత” శబ్దముచే నట్టి వుగాగ మాంతములు 
స్ఫురించి, యీ ప్రథమైకనచన లోవము వానికి సంబంధించినదయి యుండు 
నను భ్రాంతి కలుగక తప్పదు. సూత్రములందు భ్రాంతులకు తావీయరాదు. 
క్రమము తప్పించి యయిన భ్రాంతిని దొల(గించుట యావళ్యకము. 


అని యాలోచించి “ఇ, గ్లౌ, రై + ఉగంత” అని క్రమము మార్చి 
నాయడు. ఇపుడు “ఇ, గ్లౌ, రా యుగంత” అని సంధి యేర్చడినది. ఈ వ్యాకరణ 
ప్రక్రియలో నెచ్చటను, యుగాగమము (యుక్‌) లేనేలేదు. కావున “యుగంతో 
అను శబ్దముచే నెట్టి భ్రాంతియు. గలుగుటకు తావులేదు. ఉగంతములే 
స్ఫురించును. చిక్కు తొలంగినది, కుదింపు కుదిరినది. 


ఇట్లు సూత్రముననేగాక, _ దీని వివరణమునందును నిట్టిదే మతొక 
యంశము గలదు. 


“ఇకా రాంతములకు 


ty 
లకు( బ్రథమైకవచన లో 


రె శబ్దములకు మణి యుగాగమాంతంబు 


పందిగు, 
అని వివరించినాండు. 


రచనా (ప్రణాళికి 41 


ఈ వాక్యమున “మణి” అను పదము ఎందులకో యోజింపుండు. 
ఊత పదము మాత్రము కాదు. 


ఈ వివరణ వాక్యమున “మజి” అను శబ్దము లేకుండ “గ్లౌ, రై 
శబ్దములకు నుగాగమాంతంబులకు” అన్నచో ఈ వ్యాకరణమున అతి ప్రచురము 
లయి యున్న నుగాగమములే ముందు స్ఫురించును, ఆ స్ఫురణము కలుగకుండ, 
“ఉగాగమ” ములవి సృష్టపజువ వలయును. అందులకొయి “మజి” అను 
పదమును నడుమను కూర్చినాండు. అది, ఉన్నటులే యగపడకుండ, నుగాగమ 
భ్రాంతిని తొలంగించుచున్నది. 

మతొక తీరు పరికింపుండు. 

ఏ రచనమునం దయినను మొదట ఉబ్రేశ్యమును, ఆ పిమ్మట విదేయ 
మును నిన్దేశించుట సహజ మార్గము. బాలవ్యాకరణ సూత్రములందును ఉద్దేశ్య 
విధేయముల క్రమము ఈ రీతిగనే గానవచ్చును. 

“ఉత్తునకు సంధి యగును” అనుట సాధారణ మార్గము, “సంధి ఉత్తున 
కగును” అనుట విపరీత మార్గము. ఇట్లుండ 


“తేతేరులు తెచ్చున కగు". -ాక్రియా-08, 
“చావు నోవులు చచ్చునొచ్చుల కగు”. —క్రియా-94, 


మున్నగు కొలది సూత్రములందు ఉద్దేశ్యవిధేయముల క్రమము వ్యత్య స్తమయి 
కాననగును. హేతువు గమనింపుండు. 

సాధారణక్రమానుసారముగ _రచించినచో సంహితను _ జాటించి 
సంధులు చేయుట సూత్రములందు న్యాయ్యము గావున, పయిసూత్రములలో 

“తెచ్చునకు. దేతేరు లగు”. 

“చచ్చు నొచ్చులకు( జావు నోవు లగు” 
అని సంధులేర్పడును. కాంగా నిచటి యాదేశములు దేతేరులు, జావునోవులు 
అను నవి సరళాదులు కాబోలు నను సందేహము ఆపాతతః కలుగవచ్చును. 
అనుమానములకు _ఆవంతయయిన తావీయ రాదు. శక్యమగు నంతలో 
స్పష్టతకు భంగము కలుగనీయరాదు. అను చూపుతో. బయి సూత్రములందు 
ఉద్రేశ్య విధేయముల క్రమమును వ్యత్యస్తము గావించి, యా సరళాదేశ సంధు 
లను దప్పించుకొన్నటులు గానంబడును, 

ఈ రీతిని నెట్టి సందేహములకును నవకాశ మీయక, విశదముగా 
సూత్రరచన సాగింపవలె ననియు నాతని ప్రయత్నము. 


42 రమణీయము 

ఇట్లు శ్రావ్యత, నంక్షేపము, వైశద్యము అనువానియెడ. జాపు వెట్టి 
సూత్రములకూర్చు సంతరించినట్లు (గ్రహింపవలయును. మజియు 

“సంజ్ఞా చ పరిభాషా చ విధి ర్నియమ ఏవ చ, 

అతిదేశో ధికారశ్చ షడ్విధం సూత్రలక్షణమ్‌.” 
సంజ్ఞా సూత్రములు, పరిభాషా సూత్రములు, విధి సూత్రములు, నియమ 
సూత్రములు, అతిదేశ సూత్రములు, అధికార సూత్రములు, అని పాణినీయులు 
తమ సూత్రములను ఆజు జాతులుగా విభజించినారు. 

చిన్నయసూరి పాణినీయప్రవీణు. డగుటయ గాక, యా పాణినీయ 
తంత్ర పద్ధతులయెడ( బిరమాసక్తు( డగుటంబట్టి, ఆ యాలు జాతుల సూత్రము 


లకును బాలవ్యాకరణమున( (బ్రవేశము గలుగుట మతొక చిన్న విశేషము 
జాతి కొక్కొ_క యుదాహరణము తిలకింపు(డు : 


1 సంజ్ఞ: కచటతపలు పరుషంబు లని గ జడదబలు సరళంబు 
లని చెప్పంబడు. -ా-వాల-సంజ్ఞాంర్‌, 
11. పరిభాష: ఇట విశేషం బుత్సర్గంబునకు విభాషను వాధకంబగు, 
—చాల-తద్ధిత-2, 

iii. విధి: ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధి యగును, 
-ాబాల-సంధి-!. 


Vv. నియమము : ఆ్యమేడితంబు పరంబగు నపుడు మధ్యమ ముడుజ్ఞు 
లకు లోపంబు విభాష నగును. —బాల-సంధి-49, 


౪. అతిదేశము : దూతాదులకు స్త్రీత్వంబు బహుళంబుగ నగు. 
---బాల-తత్సమ-61. 

Vi. అధికారము : ధాతువునకు. —బాల-క్రియా-!, 

క్రమబద్ధములగు శాస్త్రపద్దతుల ననుగమించుటలో సూరికి ఎట్టి 
చూపో, ఎంత ముచ్చటో, యోజింపుండు. 

iii. వృత్తులు 

సిద్ధాంతకౌముదియందువలె నిందును సూత్రములకు వృత్తులు, అనంగా 

వివరణములు సంగ్రహముగా నిరూపింపంబడును. 


రచనా (ప్రణాళిక 43 


సూత్రార్థము తేట తెల్ల ముగానుండి, ఉదాహరణములయిన( జాపనక్క_జ 
లేని సూూత్రములచివర “స్పష్టము” అని మాత్రమే ఉన్లేఖించు తీరును గానం 
బడును. అట్టి తావులు గ్రంథముమొ త్తమున అయిదు మాత్రమే కలవు. 

వ --20; ఆచ్చిక-1; తద్ధిత-2, 21; ప్రక్రీర్ణక-3. 

ట్టివేయగు మజీ కొన్నిసూత్రములయొద్ద “స్పష్టము” అనుశబ్దము కాన 

రాదు. చే కొన్నిట లిఖించుటయు(, గొన్నింట మానుబయు, బుద్ధిపూర్వకమా; 
యాదృచ్చికమా :.... నిదానింపవలసి యున్నది, 

అట్లు వ్రాయని సలములు : 

ఫ్‌ 
సంజ్ఞా-ర్‌, 11; సంధి-26; తత్సమ-1, 7; సమాస_4; క్రియా-10, 
11, 31, 86; (ప్రకీర్ణ్లక-5, 23, 24, 25. 





వివరణములందు సూత్రార్థములు మాత్రమగాక “రాజు శబ్దంబొక్క-ండు 
దంత్యయుక్తంబు గానంబడియెడి” మున్నగు వార్తికముల మూలమున సాధారణ 
లక్షణములకు లొంగని కొన్ని విశేషములు సూచించు పద్ధతియుం గలదు. 

ఇంతియగాక, విధించిన కార్యములలో ఏది సార్వత్రికమో, ఏది ప్రాయి 
కమో, ఏది విరళమో, ఏది అతివిరళమో, ఎక్కడి కక్కడ వివేచించి 
సూచించు రీతిగూడం గానవచ్చును. మజియు 


“సర్వత్ర యనుట నగాగమబాధనార్థము.” --తత్సమం-£8 
“ఉపో త్త మేత్వంబున కనుటంజేసి జిగి, నిసి ఇత్యాదులందుత్వంబు 
లేదు”. --తత్సమ-46. 


మున్నగురీతిగా  సూత్రములందలిపదముల సార్థక్యమును వెల్లడించు పద్దతి 
(కృత్యవిచారణ) యచ్చటచ్చట మచ్చుగా. గన్నట్టును. 

దీనినిబట్టి పదసార్థక్యమును బరిశీలించుకొనుచు, సూత్రములతాత్సర్య 
మును గ్రహింపుండను సూచన గోచరించును. 

వివరణవాక్యములు సయితము సుదీర్హములు గాక, వ్యర్థపదములు లేక, 
యించుమించు సూత్రముల వలెనే సంగ్రహరూపముతో శ్రావ్యమయిన శైలిలో 
గానవచ్చును. 

iv. © క్యు ములు 


సూత్రములందు నిరూపితమయిన లక్షణములను సమన్వయించుకొను 
టకు లక్ష్యములు చూపందిడుచుండును. ఈ యుదాహరణములు చూపు సంద 
రృములందు సూత్రకర్తకు ననేకవిధముల సూక్ష్మదృమ్టులు గలవు ; 


44 రమణీయము 


1. లక్ష్యములు చూప నక్కఅలేనివి; 2. చూప వలను పడనివి; 
8. చూపవలసినవి 


అని ఆయా సూత్రములు పలువిధములుగా నుండును. 
1. “పయ్యెద పయ్యద” —ట్రకీర్ణ క-ర్‌. 
ఈ శబ్దమునకు ఎ కారమధ్యముగను, అ కారమధ్యముగను రెండు 
రూపములుండునని యీ నిపాత సూత్రమునకు. దాత్సర్యము. ఆ రెండు రూప 


ములును సూత్రముననే చూవ(బడుటచే వానినే తిరిగి యుదాహరించుట పనిలేని 
పాటు, ఇట్టి తావులందు లక్ష్యములు చూస(బడవు. ఇదొక మార్గము, 


వీ “ఇకారంబు మీ(ది క్కు ను, వు క్రియావిభక్తుల యుత్వంబున 
కిత్వంబగు” తత్సమ.-28, 


ఈ సూత్రమున హరికి, హరిని అని కు, ను లకు మాత్రమే లక్ష్యములు 
చూపియుండెను. “సుకృతివి” ఇత్యాదులందు రావలసిన “వు” అను నాగమము 
ఈ సూత్రమునకు ముందు విధింపంబడి యుండలేదు. కారక పరిచ్చేదమున 
విహిత మగును, ఇటులే 


“చెప్పిరి” ఇత్యాదులందు “రు” మున్నగు క్రియావిభక్తులు క్రియా 
పరిచ్చేదమున విధింపంబడంగలవు. 


ఆ ప్రధానటప్రక్రియ శేషించియుండ(గా, ఆ శబ్దములను ఇత్వ మాత్ర 
మునకయి యిచట నుదాహరించుటకు వలనుపడదు. కావున నట్టి లక్ష్యములు 
చూపకుండెను. 

అవశిష్ట ప్రక్రియను పూర్తిగా సాధించు ననంతర సూత్రములందు, ఈ 
ఇత్వ విధానమును బరామర్శించి చదువరుల జ్ఞప్తి కందించును. ఇదొక పద్ధతి, 

చూ. : కారక-కికి, క్రియా-18. 


శ. లక్ష్యములు చూపవలసిన చోటులందు, ఏ సూత్రమునకు నెన్నిలత్యము 
లత్యావశ్యకములో చూచి, తూ(చి, అంత మాత్రమే నిర్జేశించుచుండును. 
ఆ లక్ష్యములు చూపుటలో, సూత్రమున నిరూపితమయిన కార్యవిధాన క్రమ మో 
విభక్తి క్రమమో, వచనక్రమమో, వర్ణక్రమమో, యేదోయొక క్రమమును 
బాటించు దృష్టి యున్న టులు కానవచ్చును. ఉదాహరణములు పరివృత్తి నహము 
లుగాక పట్టుగలవయి యుండును. అనంగా, ఏ యుదాహరణమునయినను 
మార్చి, డాని స్థానమున నంతకన్న సముచితమయిన వేతొక యుడాహరణమును 
జూపంగలమా యని యత్నించినచో, అది సులభసాధ్యముకాదు. లక్ష్యములు 


రచనా (ప్రణాళిక 45 


అంత సముచితములయి, యనురూపములయి మార్చరానివిగా గన్నట్టు నన్న 
మాట, 


మజియు, నుదాహరణ (ప్రదర్శన రీతిలో నొక్కొాక్క యెడ సూత్రకారుని 
యాంతర్యము బట్టబయలుగాక, యించుక నిగూఢమయి యుండుటయు. గలదు. 
మచ్చునకు నొక్కు తావు పరికింపుండు : క్ష 


“ఈ” ధాతు యుష్మదర్థంబుల మీ(దివాని యుత్వంబున కిత్వంబు 
రాదు” —తత్సమ-27, 


దీనికి “ఈరు, ఈవు, ఈను, ఈము, ఈకు, నీకు, మీక” అని యుదా 
హరణములు, 


“ఈ” ధాతు రూపములు, యుష్మదర్భ రూపములు అని యీ సూత్రమున 
రెండు భాగములు గలవు. 

“ఈ” అనునది ఇచ్చుధాతువునకు వ్యతి రేకాద్యర్థములందు ,ఆదేశముగా 
వచ్చురూపము. ఈండు--మొ, —క్రియా-92, 


“ఇచ్చిరి, ఇచ్చితివి, ఇచ్చితిని, ఇచ్చితిమి” అను వాని యందు 
వచ్చినట్లు “ఈరు, ఈవు, ఈను, ఈము” అను రూపములందు 
'ప్రత్య యోకారమునకు ఇత్వము రాదు. ఇటులే, “శ్రీకి, స్త్రీకి” అనువానియందు 
వచ్చినట్లు “ఈకు, నీకు, మీకు” అనువానిలో ఉత్వమునకు ఇత్వము రాదు. 


అని తెలుపుట యీ సూత్రమునకు( దాత్చర్యము. దీనికయి పయి 
సూత్రమునొద్ద( జూపంబడిన యుదాహరణములలో గోచరింపవలసిన శంకలు 
రెండుగలవు, 
మొదటిది : 

వ్యతిరేకార్థక లకారమునందు(గల (లజి) రూపములు ఆజింటిలో 
సంక్షిప్తముగా. జూప(దలంచిన పక్షమున డప్రథ్రమపురుషైకవచనమును 
మాత్రమే చూపియుండవలయును. ఆట్లుగాక, సాకల్యముగా. జూపందలంచి 
నచో, పురుషములు మూ(డింటికిని నొక్కొ-క్క- డానికి రెండేసి వచనములుగా, 
మొత్తము రూపము లాటింటిని జూపియుండవలయును. అటుగాక యిటును 
గాక, నాలుగింటిని జూపనేల ? రెండింటిని విడువనేల ? ఇది సంక్షేప సాకల్య 
మార్గములలో ఏదియు. గాకున్నడే: పోనిండు; చూపినవానిలో నయినను 
ప్రథమ పురుషమున బహు వచనము ; మధ్యమమున ఏక వచనము ; ఉత్తమ 
పురుషమున ఉభయ వచనములు. ఇందును ఒక క్రమము కానరాదే 1 


46 రమణీయము 


అను నీ శంకకు సూరి చూపులో నిగూఢమయియున్న సమాధానము 
గమనింపుండు. 


ఇట రూపము లన్నింటిని సాకల్యముగం జూపుటయే యాతని దృష్టి, 
అందు రెండిటిని చూప బనిలేదని తలంచియే విడిచినాండు. 

ఇ కారమునకు కు, ను, వు క్రియా విభక్తులు అవ్యవహిత పరము 
లయినపుడే వాని ఉ కారమునకు ఇత్వము ప్రాప్తించును. “ఈడు” అను 
ప్రథమపురుషైకవచనమున ఇ కారమునకును క్రియావిభక్తికిని నడుమ 
(బ్రత్యేక వర్టమగు నర్ధనిందువుతో వ్యవధాన ముండుటంబట్టి యచట ఇత్వము 
ప్రా్తింపనే ప్రాప్తింపదు. ప్రాప్తిలేనిదానిని నిషేధించుట అనావళ్యకము, 
అనంగతము నను నూహతో దాని నిటం జూప కుండెను. 

ఇ(క, చూపని వానిలో రెండవది “ఈరు” అను" మధ్యమ పురుష 
బహువచన రూపము. అది (ప్రథమ పురుష బహువచన రూపముతో తుల్యమే 
గావున నదే రూపమును మరల జూపుట పునరుక్తి తప్ప ప్రయోజనము లేదని 
దానిని జూపకుండెను. 

ప్రథమపురుషెకవచనమును, మధ్యమ బహు వచనమును విడుచుటలో 
ఇదీ సూరి యాంతర్యము. 

వానిని విడువ(గా దక్కిన రూపములు నాలుగిటికిని జక్క_ని క్రమము 
కానవచ్చుచునే యున్నది. కావున మొదటిశంక తొల(గినదీ, 





ఇ(క రెండవది : 

“నీకు, మీకు” అను వానికి “ఈకు” అనునది రూపాంతరము. ప్రధాన 
రూపములను ముందు చూపి, ఆ పిమ్మట రూపాంతరములను జూపుట క్రమ 
పద్ధతి. ఆచ్చిక పరిచ్చేదమున ఈ సర్వనామళబ్ద రూపములపట్టికలో సూరియు 
ఆ క్రమమునే యవలంబించి యుండెను. ఇట ఆ క్రమమును మార్చి దానికి 
విరుద్ధముగా “ఈకు, నీకు, మీకు” అని రూపాంతరమునే ముందు చూపుట 
యెట్లు సమంజస మగును ? 





అను నీ శంకకు సమాధానము యోచింపవలసి యున్నది. ఆ యుగా 
హరణ క్రమపద్దతిని మార్చుటకు లోతయిన హేతువు గలదు, 

ఇట నిర్దేశింపబడిన “ఈకు” అనునది యుష్మ దర్భములగు నీకు, మీకు 
అనువాని రూపాంతరము మాత్రమే కాదు. 

“ఈ” ధాతువునకు వ్యతిరేక ప్రార్థనమున “ఈకు” (= ఈయకు) 
అని యొక రూపము గలదు. దాని లోని ఉ కారమునకు( గూడ ఇత్వము రాదని 


రతనా ప్రణాళిక 47 





చూపవలసి యున్నది, కావున, “ఈకు” అనుడానిని " ధాతు రూపముల 
చివరను, యుష్కదర్థ రూపముల మొదటను, అనగా రెండుజాతుల మధ్య 
మున నిలిపినచో అటు “ఈ” ధాతు రూపముగను, ఇటు యుష్మదర్థ రూపము 
గను, నుభయవిధముగా( బరిగణింప( బడునని సూరితాత్సర్యము. 


ఆ దృష్టి యెంత సూక్ష్మమో, యెంత నిగూఢథమో గమనింపు(డు, 


ఒక్క పనిచే రెండు ప్రయోజనములు సాధించుట సాధారణమతులకు 
శక్యము గాదు. చిన్నయసూరి మెల(కువ లసాధారణములు. ఇట్లుండ 


ఉదాహరణ (ప్రదర్శనమున సయితము, సూరి చూపులో( గల యిట్టి 
సూక్ష్మ వివేచనమును గుర్తింపక, కొందటు వ్యాఖ్యాతలు “ఈకు” అనునది 
ఒక్క యుష్మదర్థకమే యనుకొని “ఈకున్‌, నీకున్‌, మీకున్‌” అని వీనిని 
ద్రుతాంతములుగా సవరించి యిటీవల ముద్రించి యున్నారు. ఈ సవరణము 
మూలమునకు మెజు(గు దెచ్చునది కాదు సరిగదా మీ(దుమిక్కిలి దీనిని బట్టి 
ఈకున్‌ అని నకారాంతపాఠమే వ్యాప్త మయినచో ఈ కావున “ఈకు” 
అనునది ఇచ్చు ధాతు వ్యతిరేక ప్రార్థన రూవమను స్ఫురణమునకు మార్గము 
సమూలము విచ్చిన్నమయి, సూత్రకారుని హృదయము మిక్కిలి మణు6గువడి 
యెన్నఃటికిని నెవ్వరికిని గోచరింపకుండునట్టి యనర్థ్భముగూడ సంభవింప( 
గలదు. 

కావున, భావి ముద్రాపకులు ఈ రూవముల నిచ్చట నకారాంతములుగా 
ముద్రింపకుందురు గాక. 

మజణియు, నుదాహరణీయమగు శబ్దము నానార్థకమయినచో, 'ప్రకృతము 
నకు ఏ యర్ధముగలది లక్ష్యమో, ఆ యర్ధమును సూత్రమునందో యుదా 
హరణము నొద్దనో సూచించు తీరుగూడ( గొన్నిచోటులందు. గానంబడును, 


“కద్రువ నాగమాత”. --తత్సమం్‌[, 
“సృథ్వీవాచి భూ శబ్దంబునకు భువి యగు,” --తత్సమ-69, 
“కోపు (= ధనురగ్రము)” కొప్పు, --్రకీర్ణక-6. 
“తేప (= ప్లవము)” తెప్ప. —ప్రకీక్లక-8. 


ఇత్యాదులు పరికింపుండు. 

ఇవన్నియు నిటులుండ, ఇందలి యుదాహరణములు లక్షణ సమన్వయ 
మాత్రప్రయోజనము లయి, సాధారణములుగాక మధురములయి, లలితముగా 
నుండవలయు నని యాతని ప్రత్యేక సంకల్పము. 


48 రమణీయము 


“అనయము లలితో క్తులతో 

నొనరువడం గూర్చి లక్ష్య యోజన మొప్పం 
గను బాలవ్యాకరణం 

బిన(గా లక్షణ మొనర్తు నాంధ్రంబునకున్‌” 


అని తన యభిలాషమును, కుతూహలమును, (గ్రంథారంభమున తానే వెల్లడించి 
యున్నా(డు. కావ్యరచనమునందువలె వ్యాకరణరచనమున సయితము ఇట్టి 
లాలిత్యకౌతూహల _ ముండుట అనితరసాధారణ మగుటచే ముచ్చటతో 
మెచ్చుకో(దగిన విశేషము. 


ఆ లాలిత్య మెట్టిది ? ఎచ్చ టెచ్చట( గాన నగును ? అను విషయ 
మును వివరించి యిచట (గ్రంథ విస్తరము గావింప( బనిలేదు. “ఉకక్తి 
లాలిత్యము” అను ప్రత్యేక (ప్రకరణమున ఆ లాలిత్యము నారసి వినోదింప6 
గలము, 

v. సం జ లు 


శాస్త్రగ్రంథములందు. రచనాసంగ్రహముకొఅకు సాంకేతిక మార్గము 
లును, పారిభాషిక పద్ధతులును, నవలంబింప(బడుట సంప్రదాయము. అది 
చదువరులకు మిక్కిలి సౌకర్యము నొదవించును. 


బాల వ్యాకరణమున( గానవచ్చు సంజ్ఞలలో కొన్ని పాణినీయములు, 
కొన్ని చింతామణీయములు, కొన్ని అథర్వణీయములు, కొన్ని ప్రాకృతీయ 
ములు, మణికొన్ని చిన్నయసూరీయములు. 

ఆమేడితము, అవసానము, నామము, విభక్తి, ఉపధ, ఉపోత్తమము, 
కర్త, కర్మము, ఉపయోగము, నిర్ధారణను, ఆభ్యాతము, ఆగమము, ఆదేశము, 
సంప్రదానము, _అధికరణము, ప్రథమము, మధ్యమము, ఉత్తమము, 
గుణము, గతి, ఉపసర్గ, కృత్తు, తద్ధితము, మున్నగునవి పాణినీయములు, 


వర్రము, వక్రతమము, సరుషము, సరళము, స్థిరము, సవర్ణము, 
ద్రుతము, ద్రుతప్రకృతికము, కళ, తత్సమము, తదృవము, దేశ్యము, 
గ్రామ్యము, సంధి, సంశ్లేషము, వర్ణకము, మహత్తు, బొసవిభక్తికము, 
మున్నగునవి చింతామణీయములు. 

“నంధి” అను సంజ్ఞ చింకామణిలో విధింప(బడకున్నను అందు ఆ 
శబ్దము ప్రయుకృమయి యున్నది. ఆ సంజ్ఞ అథర్వణ (గ్రంథమున వివరింప 
బడినది. కావున “సంధి” సంజ్ఞ చింతామణీయ మన్నను అనవచ్చును. అథర్వ 
ణీయ మన్నను అసమంజసము కాదు, 


రచనా ప్రణాళిక 49 


ద్రుతమునకు౬ గలుగు ప్రకృతి భావమునకు న్వత్వ మను సంజ్ఞ అథర్వణ 
కారికలలో వ్యవహరింపంబడినది. బాలవ్యాకరణమున( బరిగ్రహింపంబడినది. 


శబ్ద పల్లవ సంజ్ఞ అథర్వణీయము. ఆ సంజ్ఞను గొంత విసృతము 
గావించి సూరి తనవ్యాకరణమున మరల విధించియుండెను. 


వర్గులలోని సరివర్ణ ములకు యుక్కులు, యుగ్మములు అనియు, బేసి 
వర్ణములకు అయుక్కు_లు,  అయుగ్మములు అనియు వ్యపవిరఘు సంస్కృత 
లందు. గాననగును. దానిని బట్టియే సూరి “వర్గయుక్కు_ 
లని” వ్యవహరించి యుండును. 









ఇత్సంజ్ఞ, పాణినీయమున నొక తీరుగను, ప్రాకృత వ్యాకరణములందు 
వేతొక తీరుగను విహితమయినది. “హలన్న్యమ్‌”, “ఉపదేశేజనునాసిక ఇత్‌” 
మున్నగు సూత్రములచే పాణినీయమున విహితమయిన ఇత్సంజ్ఞ తన (ప్రణా 
శికకు ననుకూలింపదని సూరి నమాలోచించి, దానిని గైకొనక ప్రాకృతీయ 
మును బరిగ్రహించెను. పాణినీయము, ఏల యనుకూలింపదో తత్సమ 10వ 


సూత్రమున పరికింపంగలరు. 





తిజ్మధ్యము, సమాసకము మున్నగు కొన్ని చింతామణీయములగు 
సంజ్ఞలు తనకు నావళ్యకములు గాక సూరి వాని నుపేక్షించెను. 


మణియు( దన రచనలో ఆవశ్యకములని తోంచిన కొన్నిసంజ్ఞలను 
దాను క్రొత్తగా. గల్చించుకొనెను. 

ఆ కల్పించుకొన్న సంజ్ఞలు (1) డుమంతము; (2) (త్రికము; 
(3) ముద్దా; (1) ముత్తు అనునవి. ఇవి కేవలము చిన్నయసూరీయములు. 

సర్వనామసంజ్ఞ పాణినీయమున విహితమయినను అందు “సర్వ, 
విశ్వ”, ఇత్యాదులు సర్వనామములు; ఇందు “అన్ని ఇన్ని” మున్నగునవి సర్వ 
నామములు, ఇట్టి భేద ముండుటచే నిందలి సర్వనామసంజ్ఞ న్వతంత్రమే 

బ్‌ క్ష 

యనందగును. 


త్రీసమ క్షీ బసమ శబ్దములు చింతామణ్యాథర్వణములందు వ్యవహరింపం 
బడినవి. కాని, అవి ప్రీతుల్య, క్రీబతుల్య, శబ్దములకు పర్యాయములుగా 
యౌగికములుగా( గానవచ్చును. బాలవ్యాకరణమునందట్టుగాక, అ అవి యోగ 
హాఢములు. సంజ్ఞా ప్రాయములు. ఇందు స్రీసమ క్షీబణనసమములు ఆచ్చికములు, 
త్రీతుల్య శ్రీబతుల్యములు తత్సమములు (సంస్క త సమములు) అను భేదము 
గలదు. సూరి స్వయముగా. గల్పించిన సంజ్ఞలన్నియు సాధారణములుగాక 


(4) 


50 రమణీయము 

సార్థకములయి యుండుట ప్రత్యేకముగా గుర్తింపందగిన విశేషము, అదెట్టిదో 
పరికింపు(డు. 

1. డుమంతము : 


“డుజ్వర్లకంబునకుం (బ్రకృతి యయినది డుమంతం బనంబడు”. 
—తత్సమ-20, 


ప్రథమైకవచనమున “డు” (ప్రత్యయము కలుగునట్టి రామ, కృష్ణ 
మున్నగు ప్రాతిసదికములకు డుమంతము లని పేరు, 


డుః అస్య అస్తీతి డు మాన్‌ = “డు” కలది : డుమంతము. 
2. త్రికము : 
“ఆ, ఈ, ఏయను నర్వనామంబులు (త్రికంబు నాంబడు,.”---సమాస-4. 


గ 


ఆ, ఈ, ఏ అను మూ(డింటికిని త్రికమని పేరు. త్రిక మన(గా మూండిటి 


“మధ్యమ ముడుజ్ఞాలు ముబ్టి నాంబడు.” క్రియా, 


“ము, డుజ్‌” అనువానిలోని ముకారమునకు జకారదుతో ప్రత్యా 
హారముచేసినచో ఏర్పడు ముజ్జా అనునదియే సంజ్ఞగా విధింప(బడినది, 


అ 


“ముజ్జీత్తులు ముత్తు నా(బడు.” క్రియా-88, 


ముజ్‌, జీత్‌ అనువానిలోని ముకారమునకు తకారముతో (ప్రత్యాహారము 
చేసినచో ఏర్పడు “ముత” అనుదానినే సంజ్ఞగాం గల్పించెను. ఈ సంజ్ఞల తీరు 
పరికించినచో సంజ్ఞావిధాన సూత్రము గుటుతునకు రాకున్నను, సంజ్ఞాపదమును 
విన్నంతనే దానియర్థము మార్గాంతరమున స్ఫురించునట్లుగా ఈ సంజ్ఞలు 
కొల్ఫ్సించుటలోని దూరదృష్టి సంతసింపందగినది, 


వయిని నిరూపించినరీతిని (ప్రాచీనసంజ్ఞలలో ననావళ్యకముల నుజ్జ 
గించియు, ఆవళ్యకములలో. గొన్నిటిని యథాతథముగ బరిగ్రహించియం 
గొన్నిటికి నించించుక మార్చులు గావించియు., గొన్నిటిని క్రొత్తగాం డానే 
కల్చించియు, సూరి, ఈ సంజ్ఞా (ప్రణాశిక సమకూర్చుకొని యుండెను. 


రచనా (ప్రణాళిక 51 
vi. ఇత్స ంజ్ఞలు 


వ్యాకరణములందు సంక్షేప కథనమునకు మిక్కిలి యుపకరించునది 
ఇద్వర్ల (ఇత్‌) కల్పనము. ఇద్వర్హము లనంగా, ఆగమములకును, ఆదేశము 
లకును, ్రత్యయములకును, అనుబంధములుగా. జేర్ప(బిడు వర్ణములు, 
యట్‌, టుక్‌ ఇత్యాదులందలి ట్‌, క్‌ మున్నగునవి. 


ఎట్టి ప్రయోజనమునకు ఏ ఇద్వర్ణము చేర్చంబడినదో వ్యాకరణము 
వివరించుచుండును. 

ఇత్సంజ్ఞా కల్పనముపయి నాధారపడియున్న (ప్రక్రియా ప్రసంగములు 
పాణినీయమున అపారములు. ప్రాకృత వ్యాకరణములందును ఈ పద్ధతి గలదు. 


ఆ మార్గము ననుసరించియే చింతామణియందు ఇత్సంజ్ఞారీతి కొంత 
యవలంబింప( బడినది. ఎట్లన 


ఎల్లి 
(1) టుక్‌ఐ కిత్తు ( 


+ ఇత్‌) కజకుటమ్ము మొ, 

(2) నుమ: మిత్తు (మ్‌+ఇత్‌ ) రాజునాజ్ఞ మొ. 

(3) డా: డిత్తు (ద్‌+ ఇక్‌) ఆత్మ మొ. 

(4) డుజ్‌ : జిత్తు (జ్‌+ ఇక్‌) రాముండు మొ, 

కి.శ్వ్వము, మిత్త్వము, డిత్త్వము, జి_క్త్వము అను సీ నాలుగు 
మాత్రమే చింతామణిరచనలో( గైకొనందిడినవి. 

వీనిలో జిత్తు బిందుపూర్వక మగుట పాణినీయ పద్ధతి కాదు. అది 
ప్రాకృతీయానుసారముగా నేర్పజుచుకొన్నది. 

తక్కిన కి_త్వ్వ, మి_త్త్వ, డి_్త్వములు పాణినీయానుసారులు. 

చింతామణిలోని పయి నాలుగిటిలో చిన్నయసూరి కిత్త్వ, జి_త్త్వము 
లను మాత్రమే పరిగ్రహించెను. మి_త్త్వ, డి_త్త్వములను పరిత్యజించెను. ఈ 
'శెండిటిని సూరి విడుచుటకు( గారణము గలదు. ఎట్టి దన : 

“కఅకుటమ్ము. రాజునాజ్ఞి” అనువానిలో మొదటిదానిలో టుగాగమమును 
((టుక్‌), రెండవడానిలో నుమాగమమును (నుమ్‌) చింతామణి విధించినది. 

చివర వచ్చునని తెలుపు చిహ్నము కిత్త్వము. కావుననే కజకుటమ్ము 
అనుచో “టు” అను నాగమము “కజకు” అనుదానికి చివర వచ్చినది. ఇటులే 
రాజునాజ్ఞ అనుచో “ను” అను నాగమము గూడ “రాజు” అనుడానికి చివరనే 


52 రమణీయము 





రావలసియున్నది. కావున దానికి/గూడ కి_త్వ్వమునే సంఘటించి “నుక్‌” అని 
నిర్దేశించి ప్రక్రియను నిర్వహించుట సమంజసము, ఒకే ప్రయోజసమునకు 
రెండు గుజుతులు కల్పించుట యెంతమాత్రమును నావశ్యకము కాదు, 
సముచితమును కానేరదు. 


పాణినీయమున. గొన్నిటిని “కిత్తులు” గను, గొన్నిటిని “మిత్తులు” 
గను నిన్దేశించుటకు చేజు కారణము గలదు, అందు కి_త్త్వ మి_త్త్వములకు 
వేలువేజు ప్రయోజనములు గలవు, 


“ఆద్య న్తా టకితౌ” ; “మిదచో న్వ్యాత్‌ పరః.” 
కిత్తు ఆగమికి అంతావయవముగా వచ్చును. 


మిత్తు ఆగమియందున్న అచ్చులలో తుదియచ్చునకు అంతావయన 
ముగా వచ్చును. 


“యశస్‌” అను దానికి నుక్కు వచ్చినచో “యశస్‌+న్‌” అగును. 
ఇ నుమ వచ్చినచో “యళన్‌+స్‌” అగును. 


ఎంతో భేదమున్నది. హలంత శబ్దములలోనే యిట్టి భేదము గలుగును, 
అజంత శబ్దమునకు నుక్కు వచ్చినను నుమ్థు వచ్చినను వచ్చెడుచోటు 
ఒక్కటే గావున రూపసిద్ధిలో భేదముండదు. సంస్కృతమున హలంత 
శబ్దములు వేన వే లుండుటచే నుక్‌, నుమ్‌ అను భేద కల్చ్పనము పాణినీయమున 
ఆవశ్యక మయినది. తెలుగున హలంత శబ్దములు లేకుండుటచే (ప్రక్రియలో 
నిట్టి భేదమునకు (ప్రస క్తియే లేదు. 

హలంత శద్దిములకుంగా సంస్కృత వైయాకరణులు ఏర్పజుచుకొన్న 
మి_క్త్వము _ తెలు(గువ్యాకరణములకు లేశ మాత్రమును సంబంధించునది 
కాదనియు, చింతామణికారులు పాణినీయమున(గల యీ మి_త్వకల్పనమును 
సామాన్య దృష్టితో పర్మిగ్ర హించి యుందురనియు, ఇది పరిత్యాజ్యమనియు, 
వివేచించి సూరి మి_త్త్వమును విడిచిపెస్టైను. 


ఇ(క డిత్తుల విషయము : 
ధా 


పాణినీయమున డి_త్త్వమునకును, భ సంజ్ఞకును గాఢమగు సంబంధము 
గలదు. 

భ సంజ్ఞ కలదానికి డిత్తు పరమగుచో టి లోపము కలుగునని సంస్కృ 
తమున విధింపంబడి యున్నది. “భ సంజ్ఞ” అన నెట్టిదో దాని పేరే తలపెట్టని 


రచనా ప్రణాళిక 53 


తెలుంగు వ్యాకరణములందు దానితో సంబంధించిన డి త్త్వమును గల్చించుట 
ఉచితము కాదు. 


అని యాలోచించి యీ డి_త్స్వమును గూడ పరిత్యజించి, చింతామణి 
సాధితములగు “ఆత్మ” మున్నగు శబ్దములను సరళమగు వేలు విధమున 
సాధించియుండెను (చూ, : తత్సమ-67, 77). 

చింతామణీయములగు మి_త్హ్వ డి_్త్వములను డపరిత్యజించుటయు, 
చింతామణిలో( గానరాని టి _త్త్వమును, జీ_త్త్వమును, జో_త్హ్వమును క్రొత్తగా 
గల్చించుకొనుటయు, సూరి (ప్రణాళికా నిర్మాణ కౌళలమునకు సూచకములు 
కాగలవు, 

మొత్తము బాలవ్యాకరణమున విహితములయిన ఇద్వర్ల నహితములు 
టిత్తులు, కిత్తులు, జీత్తులు, జీత్తులు, క్లోత్తులు అని అయిదు విధములు : 


1 టిత్తులు: 8 
1 యట్‌; 2. లట్‌; 8. ఇయుట్‌, 
11, కిత్తులు: 28 ; 


1. నుక్‌, 2. టుక్‌; 8. రుక్‌; 4. అలిక్‌; 5, వుక్‌: 6. నిక్‌; 
7. నక్‌: 8. ఆరక్‌; 9. ముక; 10. ఉక్‌; 11. అవక్‌: 12, ఇక్‌; 
18. దుర్‌; 14. ఎదక్‌; 15. ఎడుక్‌; 16, ఎడిక్‌; 17. ఇంచుక్‌; 
18. అఆయుక్‌; 19. అవుక్‌; 20, అరుక్‌; 21. చుక్‌; 22, పుక్‌; 28. గుక్‌. 


11 జిత్తులు: 5 
1. డుజ్‌; 2, కుజ 8. గుజ్‌; 4. పజ్‌; 5, తజ్‌, 
iv. జీత్తులు: 11 


1. లజ; 2. కలజి; 8. పడుజి; 4, కుజి; 5. వుజి; 6. రుజి; 
7. కణి; 8. మిజి; 9, నుజీ; 10. నిజీ; 11. నజి, 


౪. జిత్తులు: శి 
1. డుఖ్‌: 2, రుజ్‌ 8. వుజ్‌, 


ఈ ఇీత్ర్యమునకు కార్యవిధానములపట్ల ప్రయోజనము లేదు. పయిని 
జూపిన డుజ్‌, రుజ్‌, వుజ్‌ అనుచోటులందు ప్రత్యాహారములకొణకు 
మాత్రమే యిది కల్పింపంబడినది, 


54 రమణీయము 


Vil. పరిభాషలు 
పాణినీయమున పరిభాషలనునవి చాలవఅకు పకన రు ప్రసిద్ధములగు 
లౌకికన్యాయముల ననుసరించియే కల్పింపంబడినవి. “పరితః భాష్యన్తే ఇతి 
పరిభాషాః' అన(గా లోకమున( దజుచుగా వ్యవహరింప(బడునట్టివి గావున 
వీనికి పరిభాషలని పేరు, లోక.న్యాయముల ననువరించియేగాక యితర 
మార్గములనుబట్టి కల్పింపంబిడినవిగూడ గొన్ని గానంబడును, వానిలో 


ఆద్యన్తా టకితౌ, —దాల-సంధి=కీ, 25, 
నిరవకాశా హి విధయ స్పావకాశాన్‌ విధీన్‌ 

బాధన్తే, . " . 
అసిద్దం బహిరజ్ల మన్తరబ్లే, ఇ శ |. 
అలో న్యన్య, wa శక్‌, 
సిద్ధే సత్యారభ్యమాణో విధి ర్నియమాయ భవతి, ,, 9. 
సన్నియోగ శిష్టానాం సహవా ప్రవృత్తి నృహవా 

నివృత్తిః. =, తత్సమ-48. 
ప్రత్యయ గ్రహణే తద_న్తస్యాపి గ్రహణమ్‌, ఆ |. 
యదాగమాః తద్గుణీ భూతాః తద్గ్దహణేన 

గృహ్యాన్తే. =. సమాస£5, 
సహచరితాసహచరితయోః సహచరిత వ్యైవ 

గ్రహణమ్‌. *  డ్రియా12 
పర నిత్యా స్తరణ్ణావవాడానా ముత్తరో త్తరం 

బరీయః. »» త... 
జ్ఞాపక సిద్ధం న సర్వత్ర. త త్‌. 
యేన నావ్యవధానం కేన వ్యవహితేపి. కళ 0, 
అనేకాల్‌ శిత్‌ సర్వస్య. గ 


మున్నగు పరిభాషలు కొన్ని బాలవ్యాకరణ ప్రక్రియలో పరిగ్రహింప(బడినవి. 
వీని యావళ్యకత యెట్టిదో వీని నుపయోగించుకొనుటవలన (ప్రక్రియా 
సమన్వయమున నెట్టి సౌకర్యము కలిగినదో ఉత్తర భాగమున నాయా 
సూత్రములయొద్ద వివరింప(బడును, 
viii. వా _ర్తికములు 

సూత్రములు ప్రధానాంశములను బోధింప(గా శేషించిన మఠికొన్ని 
యంశములను పూరించునవి వాంర్తికములు. విషయ జోధనమునందును, 
ప్రామాణికతయందును వార్తికములుగూడ సూత్రములతో తుల్యములే. కాని 
యివి సూత్రములందలి విషయములను సవరించుటకో, వివరించుటకో వాక్య 


రచనా ప్రణాళిక 55 


రూపముగా రచింపంబడియుండుటవల్లను, సూత్రములకు నుండవలసిన 
రచనాపటుత్వము వీనిలో లేకుండుటవల్లను, వీనికి సూత్రములను వ్యవహా 
రము లేదు. కావుననే పాణినిసూత్రములకు వా_ర్తికములు రచించిన వరరుచి 
మహర్షికి వాక్యకారులనియే వ్యవహారము. సూత్రములందు ప్రతిపాదితమయిన 
విషయములకు. గొల(ది మార్చునో, చేర్చునో తెలుపుటకు మాత్రమే రచింపం 
బడు ఈ వ్నార్తికములలో బహులక్ష్య సాధకములగు సూత్రములందువలె 
నంతటి బంధపటుత్వము తెచ్చుట కవకాశము తక్కువ. అది వీనిలో నావశ్య 
కమును గాదు. కావుననే పాణినీయమున _ వ్నార్తికములన్నవి వాక్య 
రూసములుగనే వెలసియున్నవి. 

“వర్తయంన్తి (ప్రవర్హయ సన్తి) కార్య విశేషాన్‌ ఇతి వారర్తికాని.” అనంగా 
సూత్రములందు విడువ(బడిన కార్య విశేషములను ప్రవ ర్తింపంజేయునవి 
గావున వీనికి వా_ర్తికములను వ్యవహారము కలిగియుండవచ్చును, 








పాణినీయసూత్రములకు వరరుచియెగాక పాణిని తానె రచించి 
యుంచిన వార్తికములును కొన్నిగలవ. కాని వానిని వార్తికములనక సూత్రములు 
గనే పరిగణింతురు, వరరుచిరచితములయిన డా_ర్తికములుగూడ నుండుటచే 
వానితో వీనికి సాంకర్యము కలిగి యేవి వరరుచీయములో యేవి పాణినీయములో 
వివేచించుకొనుట కష్టమని కా(బోలును పాణినీయవ్నార్తికములను వారర్తికము 
లుగా పృథక్కరింపక సూత్రములుగనే పరిగణించినారు. ఆ వ్నార్తికములందలి 
విశేషములు పాణినికే స్ఫురించినపుడు, ఆ విశేషములనుగూడ నాయా 
సూత్రములందే సంఘటింపక. వేజుగా వ్నార్తికరూపమున రచింపనేలయని 
శంకింవరాదు. అట్టి విషయములనుగూడ సూత్రములందె కూర్చినచో సూత్ర 
ముల కుండవలసిన బింకము చెడి శై థిల సంభవించును. ఇట్టిదృష్టి 
తోడనే ఆ విషయములను సూత్రములందు ఘటింపక 

“అన్యేభ్యోపి దృళ్యతే.” 

(మటి కొన్నిటికం చెను ఈ కార్యము గనంబడును.) 

“అన్యేషా మపి దృశ్యతే.” 

(ఈ కార్యము ఇతరములకును గానంబడును.) 

“అన్యేష్వపి దృశ్యతే.” 

(ఇతరములు సరమగునపుడును ఇక్కార్యంబు చూపట్టును.) 
మున్నగు రీతిని పాణిని వాక్యరూపముగ రచించి యుండెను, ఇవి వాంర్తికములె 
యయినను పయిని జెప్పిన రీతిని వరరుచీయ వాంర్తికములతో వీనికి సాంకర్యము 
లేకుండుటకయి పాణినీయసూత్రములందే. చేర్చంబడి సూత్రములుగనే 
లెక్కింపంబడుచున్నవి. 





56 రమణీయము 


ఈ రీతిగనే చిన్నయసూరియు నచ్చటచ్చట నొక్కొక్‌ సూత్రము 
రచించు. సందర్భమున నా సూత్రపువిధానమునకు సంబంధించిన విశేష 
మేదేని తనకు స్ఫురించినయెడ నచ్చటనే యొక వాం్తికము రచించి యా 
విశేషమును సూచించుచు వచ్చెను. ఇట్టివి బాలవ్యాకరణమున, పది పండ్రెండు 
వ్నార్తికములు కానవచ్చును. విశేషాంశ ప్రతిపాదకములగు మజికొన్ని వాక్యము 
లచ్చటచ్చట? గలవుగాని, అవి సూత్రములందలి బహుళము, విభాష, తలుచు, 
ప్రాయికను మున్నగు శబ్దములకు( బ్రయోజనములను వివరించునవి యగుటచే, 
ఆ విశేషములు సూత్రములచేతనే సంగ్రహింపంబడినట్లు తలంపవలయునుగాని 
(ప్రత్యేక వ్నార్తికములుగా వానిని దలంచుట సమంజసము కాదు. సూత్రాక్షరము 
లందు నెట్టి సూచనయు లేని విశేషములను క్రొత్తగా ప్రతిపాదించు వాక్యములు 
మాత్రమే వ్నార్తికములుగా భావించుట సముచితము. సూత్రములు కాకున్నను 
ఈ వాార్తికములకు ప్రామాణ్యమున నెట్టికొటంతయు నుండదు. కొజంత 
లేకుండుటయ గాదు, సూత్రములకం టె వార్తికములకే యధిక ప్రామాణ్యము 
నొసంగుటగూడ శబ్దశాస్త్ర సంప్రదాయము. 





ఆ వ్వార్తికములు పరికింపు(డు : 


1. రాజు శబ్దం బొక్కటి దంత్యయు కంబు కానంబడియెడి, 


-సంజ్ఞా-10, 

2. ఈ కార్యము కళలగు - (క్రియాపదములమీ(ద సహితము కానం 
బడియెడి. -సంధి-18. 
3. ఈ యాగమం బౌకానొకచోట స్థిరంబు పరంబగుచో. గానం 
బడియెడి. -సంధి-25. 


. కెంధూళి, కెంజడలని ప్రయోగంబులు కానంబడియెడి. -సంధి-88. 
ఈ కార్యము క _ర్హృవాచి మువర్ణకమునకు( గలుగదు. -సంధి-40. 
. ఈ కార్యము లా(తిచో సహితము గనంబడియెడి, --సంధి-51. 
- కార్యార్థము ప్రత్యయాదులందు నిబద్ధమయి ప్రయోగించునపుడు 
మానంబడు వర్ణ మిత్తు నా(బడు, -తత్సమ-19, 
8. దయాళుళబ్దింబున కిట్లు శేఫంబు గానంబడియెడి. -తత్సమ-$8, 
9. కొండొకచో నుత్వంబున కిత్వంబు చూపట్టదు. _ఆచ్చిక-96, 
10. ముచ్చోటులు, ముచ్చటులు, ముచ్చొటులు అను రూపంబులు 


~రాలా ఈ 


ప్రయోగంబులం గానంబడియెడి. =నమాస-1క, 
11. వచ్యర్థంబుల కొకానొకచో భూతంబున లాట్టు గానంబడియెడును. 
_డ్రియా-22, 


12. ఈయ యను నాదేశంబు నొకానొకచో( గానంబడియెడి.-క్రియా-92. 


రచనా (ప్రణాళిక 57 


బాలవ్యాకరణమున నూత్రకారుండే వృత్తికారుండు ; వృత్తిక_ర్తయే 
ఉదాహరర్త ; ఉదాహ_ర్తయే వాక్యక్నర్త. ఇట్లు సూత్రములు, వృత్తులు, ఉదా 
హరణములు, వార్తికములు అన్నియు నేకక_ర్పృకములే యగుటచే ప్రామాణ్య 
విషయమున వానికి భేదముండుట కవకాశము లేదు. కావున సూత్రములతో 
పాటు పృత్తుదాహరణములను, తక్కిన వాక్యములను, తుల్య(ప్రమాణములు 
గనే పరిగ్రహింపవలసి యుండును, 
ix. గణములు 


వ్యాకరణమున, ఏడే నొక కార్యము పెక్కు శబ్దములందు( గలుగునని 
నిరూపింపవలసినపుడు, వాని నన్నిటిని బేర్కొనకుండ 'సంక్షేపించుటకయి యట్టి 
శబ్దములన్నిటిలో అనుగతమగు ధర్మము (common factor) నొకదానిని 
గుర్తించి, దానిని బేర్కొని, ఒక్క శబ్దముతోనె వానినెల్ల బోధించురీతి 
వలంబింప(బడును, ఎట్లన 


శంభువు, విష్ణువు, వధువు, ధేనువు, మధువు, మృదువు మున్నగు 
పెక్కు శబ్దములకు “వు” ప్రత్యయము కలుగుచున్నది. ఈ ళబ్దములన్నియు 
ఉకారాంతములయి కానవచ్చుచున్నవి. ఉకారాంత శబ్దములన్నిటికిని “వు” 
ప్రత్యయము తప్పక కానవచ్చుచున్నది అని గుర్తించి “ఉకారాంతములకు 
వు ప్రత్యయమగు” నని సూత్రించినచో “ఉకారాంత” శబ్దముచే వేనవేలు 
శబ్దములు గృహీతములయి వు ప్రత్యయ విధానమునకు. సంక్షేపమార్ల 
'మేర్చడును. 

ఈ రీతిని సంగ్రహించి నిన్దేశించుటకు ననుగతమగు ధర్మ మేదియు. 
గుదురుపడని చోటులందు ఆ శబ్దిములన్నింటిని నొక రాశిగా జేర్చి, యందొక 
శబ్దమును ప్రముఖనుగా నెంచుకొని, అట్టి శబ్దసముదాయములకు సర్వాదులు, 
గర్గాదులు మున్నగు పేరులు కల్పించుకొని, గణములను నేర్పజుచుకొందురు. 
ఇది సంన్క కాఎ్రితవ్యాకరణములందు క్షుజ్ణమయిన మార్గము, ఇళ్లే, తెలుంగు 
వ్యాకరణములందును గణకల్పనము కానవచ్చును. 

చింతామణిలో 

కిమాది; అహమాది; నమఆది; టింట్యాది; డవిధాత్రాది; ఏకాది; 

సురాది; కుశాది; దారాది; గుణవద్గణ; సయఃప్రభృతి; పుషణ్వాది; 

భూజ్యాది; రంజివస్యాది 
అని సుమారు పదునాలుగు గణములు పేర్కొనబడినవి. 
అథర్వణాచార్యులును వికృతివి వేకమున 

సురాది, చరితాది, విధాత్రాది, వనాది, ధర్మాది 


358 రమణీ యము 


అను కొల(ది గణములను మాత్రము పేర్కొనిరి, అందు సురాది, చరితాది, 
విధాశ్రాదులు, చింతామణిలో నిర్లిష్షము లయినవే. తక్కినవయినను గణవిశే 
షములుగా నెన్నందగినంతటివి కావు. 





ములను జోడించి వ్యాఖ్య రచించిన యహోబల 
పండితుడు త త్తద్గణ పాఠ్యములగు శబ్దములను మజికొన్నిటిని తన కవిశరో 
భూషణమున నిర్రేశంచియుండెను. 


సూరి చింతామణ్యాథర్వణములను, కవిశరోభూషణమును బరిశీలించి, 
వానియందలి కిమాది, ఏకాది, కుశాది, దారాది అను గణములను, 
ఏమ్యాది, మగాది, చరిత్రాది, ఆల్వాది అను పేరులతో (గ్రహించి, తక్కినవి 
తన ప్రణాళికలో గణములుగా నావళ్యకములు కాకుండుటచే వానిని విడనాడి, 
(కొ త్రగణములను సుమారు ఎనుబదియయిదింటిని తాను కల్పించి తన ప్రక్రియ 
సాగించుకొనెను. 






బాలవ్యాకరణమున సుమారు తొంబది గణములు చూసట్టును, ఈ 
గణములలోని శబ్దములక్రమము చదువరులకు (త్రుతిరంజకమయి యుండ 
వలయునని యాతని ప్రధానలక్ష్యము. శ్రావ్యత చెడకుండునంతవణకు అకారాది 
గ్రమముగూడ ( కాటింప(బడుచుండును. 


ఈ గణములలో( గొన్ని సమగ్రములు. అన(గా, నాతడు గణమున( 
బేర్కొన్నవి దప్ప మణి యితర శబ్దములను వానిలో. జేర్చనక్కజలేదని 
యాతని నిశ్చయము. అట్టిచోట్ల గణముతుదిని “ఇత్యాదులు” అనక “ఇవి 
యాల్వాదులు” అని యిట్లు నిర్దేశించి స్పష్టపజుచుట గలదు. బాలవ్యాకరణము 
మొత్తమున నట్టి సమగ్ర గణములు ఈ క్రిందివి వది మాత్రమే చూపట్టును : 

1. అంద్వాదులు (సంధి-44) 6. ఆల్వాదులు (ఆచ్చిక-11) 

2. అన్వాదులు (క్రియా-55) "7, ఇశాదులు (సంధి-9) 

8. అన్నిప్రభృతులు (ఆచ్చిక-24) 8. కలన్వాదులు (ఆచ్చిక-18) 

4. అప్పాదులు (క్రియా-79) 9. నామ్వాదులు (నమాస-19) 

5. అజ్జు మొదలగునవి (ఆచ్చిక-94) 10. వడ్వాదులు (క్రియా-51). 

ఇంక దక్కిన యసంపూర్ణములలో( గొన్ని ఆకృతిగణములు, కొన్ని 
సాధారణగణములును. 


గణముల తుదిని “ ఆకృతి గణము” అను విశేష నిర్దేశముగాని, 
“ ఇత్యాదులు ప్రయోగంబుల నెజుంగునది ” అను విశేష సూచనముగాని 
చేయంబడిన గణములలో (క్రొ త్త శబ్దములు చేర్చుకొనుటలో నెక్కుడు జాగ 
రూకత యావళ్యకమని యాతని హెచ్చరిక గోచరించును. 


రచనా ప్రణాళిక 59 


తక్కిన సామాన్య గణములలో( గార్యసాదృశ్యమునుబట్టి (ప్రసిద్ధము 
లును, ప్రామాణికములు నగు శబ్దిములను విరివిగా జేర్చుకొనవచ్చునని యాతని 
తాత్సర్యము, 

ఆ తాత్సర్యము ననుసరించియే త త్తద్గణములందు(  జేర్చుకొనం 
దగిసవిగా స్టూలదృష్టికి తో (చిన మటికొన్ని శబ్దములు చేర్చి ఈ గ్రంథముతుది 
ననుబంధముగా నొక పట్టిక చూప(బడును. ఆ గణళబ్ద సూచిక సరికించునది. 

౫. కార్య విధానములు 

వాలన్యాకరణసూత్రములందు ఆగమములు, ఆదేశములు, అతి 
దేశములు, లోపములు మున్నగు కార్యములు విధింపంబడురీతులు ఎన్నివిధముల 
నున్నవి ? ఆ సందర్భములందలి విభాషా వైకల్చిక శబ్దముల వ్యవహారమునందు 
సూరిదృష్టిలో. దారతమ్యము గలదా? ఈ సందర్భమున పాణినీయపరిపాటి 
యెట్లున్నది ? అను వివేచనము ఈ ప్రకరణమున ప్రధాన విషయము. 

బాలవ్యాకరణమున “సంధియగును” మున్నగు రీతిని “అగును” అను 
శబ్దముతో మాత్రమే విహితమయిన కార్యములు పెక్కు_లు గలవు. అవన్నియు 
నిత్యములనియే తాత్సర్యదు. అట్టివేగాక 


1. నిత్యములు 4. సార్వత్రికములు 7. వైభాషికములు 
2, బహుళములు గ్‌, క్వాచిత్కములు 
శ. ప్రాయికములు 6. వైకల్సికములు 


అని ఆజునొక్క. విధముల విశేష నిర్రేోములతోంగూడ6 గొన్ని కార్యములు 
విధింస(బడియున్న వి, ఈ ఆలునొక్క విధములలో--- 
1, నిత్యములు: 6, 


“నిత్యముగా” అను విశేషణము లేకుండ “అగును” అని యింత 
మాత్రమే యన్నను ఆకార్యము నిత్యమనియే యర్థము. అయినను నాజు 
స్థలములందు మాత్రము వేజుకారణనులచే( బ్రత్యేకిముగా _ నిత్యళబ్దిమును 
బేర్కొనవలసివచ్చినది. ఆ కారణములు ఉత్తర భాగమున సమీక్షలో నాయా 
సూత్రములయొద్ద వివరింప(బడును, 


చూ: తత్సమ-24, 49, 80; ఆచ్చిక-14, 18; క్రియా-59. 
2. బహుళములు : 40, 


కొన్ని చోటులందు నిత్యముగా (బ్రవర్తించుట, కొన్నిచోట్ల అసలే 
'ప్రవర్హింపకుండుట, చాలచోటులందు వికల్పముగా( (బ్రవ_ర్తించుట, ఒక్కొక 


60 రమణీయము 


చోట ప్రకృతసూత్రముచే విధింపందిడిన కార్యమేగాక ఆ లత్ష్యములందు ఇష్ట 
రూపసిద్ధికి ననుగుణమగు నితరకార్యముగూడ వచ్చుట, అని యీ నాలుగును 
బహుళశబ్దమున కర్ణములు, 


వాల ములును లత్ష్యములందు సంపూర్ణముగా నూరియే సమన్వ 
యించి చూపి “సూత్రము బాలవ్యాకరణమున శౌక్కటి మాత్రమే గలదు 
Sn a శ చోటులందు. రెండుగాని, మూండుగాని యర్థములు 
ప్రయోగానుకూలముగా( బరిగ్రహింపంబడును. అన్యకార్యము గలుగుట 
యనునంశము మిక్కిలి యరుదు. వికల్పార్టము అన్నిలక్ష్యములందును 
సమన్వయించును. 


మొ_త్హ మీ నలువదింటిలో వికల్పార్థమునుగాక, అర్జాంతరమును బహుళ 
శబ్ద (కావుగా సూత్రకారుండు సూచీంచిన తావులు పదునాటు మాత్రమే 
గలవు. తక్కిన న యిరువది నాలుగిటిలో వికల్పార్థ మొక్క_టియ ప్రదర్శింప 
బడును. ఆ సూత్రములందు బహుళశద్ది వి శేషార్హము మును దాను నిరూపింప 
కున్నను బ్రయోగములనుబట్టి యావళ్యకమంని తోంచినచోం దక్కిన యర్థము 
లను ననుసంధించుకొని యిష్టరూప, ములను సాధించు: చుకొనవచ్చునని సూత్ర 
కారుని తాత్పర్యము. 








బహూన్‌ అర్జాన్‌ లాతి గృహ్హోతీతి బహులమ్‌. 
(అనేకములగు నర్భములను గ్రహించునది కావున బహుళము.) 


“ద్వన్ద్వ మనోజ్ఞాదిభ్యశ్చ" అను పాణినిసూత్రముచే భావార్థమున 
“వుజ్‌” ప్రత్యయము వీహిత మైనది. మనోజ్ఞాదులలో “బహుల” శబ్దము 
పఠితమయియున్నది. 


బహులన్య భావః బాహులకమ్‌ = బహులత్వమ్‌. 
(బహుళముయొక్క భావము బాహుళకము = బహుళత్వము.) 


మనోజ్ఞముయొక్కభావము మానోజ్ఞిక మయినట్లుగనే, బహుళముయొక్ర 
భావము దాహూళక మయినది. 


బహుళ శబ్దము విశేషణము, 

బాహుళక శబ్దము విశేష్యము, భావార్థకము. 

“ఈ విధానము బహుళ మగుటచే” అనవచ్చును. 

“ఈ విధానము బాహుళక మగుటచే” అనరాదు. 

“ఈ విధానముయొక్క బాహుళకముచే” అనవలయును. 


రచనా ప్రణాళిక 61 


“చతుర్విధం వాహులకం వదన్తీ్‌”, “బాహులకం తు సమాసవద్భావన్య” 
మున్నగు సంస్కృత ప్రయోగములందు బాహులక శబ్దము భావప్రత్యయాంత మే. 

వెలయాల్వాదుల సంధిలేమి జాహుళకముచేతనే యని యూహించునది 
(సంధి-4). “ బాహుళకమువలన దర్భాదులకు ములోపంబు నిత్యంబు” 
(తత్సమ-58) మున్నగు రీతిని బాహుళకశబ్దము బాలవ్యాకరణమున తొమ్మిది 
చోటులందు ప్రయు క్తమయినది. అంతటను థావార్థకమే. 

చూ.: సంధి+కీ; తత్సమ-58 ; కారక. 
క్రీయూ-?8, 74, 76, 117, 

ఇది సహజముగా ధర్మవాచకమయినను పైకి ధర్మిగా గోచరించును. 
దీని రూపము భ్రామకముగా నున్నది. ఇది ధర్మివాచకమని భ్రాంతులయి 
“ ద్విత్వంబు బాహుళకంబు”, “ చింతామణిసూత్రము బాహుళకము” 
అని విశేషణముగా దీనిని ప్రయోగించినవారు వ్యాథ్యాతలే కొందటు గలరు. 
అనుభనశాలులనే యిట్లు (భ్రమింపంజేసెనే యింక బాలుర కెంతగా భ్రమ 
కలిగించునోయని దీని స్వరూపము నింతగా వివరింపవలసి వచ్చినది. 





నమాన-14; 


శీ. ప్రాయికములు ; 12, 

ఈ కార్యముల ప్రాచుర్యము “తజుచుగా”, “ప్రాయికంబుగా” అను 
శబ్దములచే నిన్చేశింప(బడినది. నూటికి, ఎనుబది తొంబది శబ్దిములలోం 
దైవర్డించు కార్యములు ఈ తీరులో నిరూపింపంబడినవి. ఈ ప్రాయికాది 
శబ్దములవలన నుద్దేశింవ(బడిన ప్రయోజనములు కొన్నిసూత్రములయొడ్డ 
సూత్రకారునిచే వివరింపబడినవి, తక్కిన తావులందలి ప్రయోజనములు 
చదువరుల యూహకు విడువ(బడినవి. 

వివరణముగల చోటులుఖ్య్యానంది-10 ; ఆచ్బిక-2 3; కారక-6, 88; 
నమాస-కి ; క్రియా-89. 

వివరణములేని చోటులు : ఆచ్చిక-29, 81; కారక-11, 25; 
సమాస-7, 18. 


4. సార్వత్రికములు : 2. 

ఈ కార్యములు “అంతట”, “ఎల్లచో” అను శబ్దములచే నిర్దేశంపం 
బడినవి. “సర్వత్ర”, “ఎల్లయెడల” అను శబ్దములుగూడ కొన్నిసూగ్రము 
లందు. గలవుగాని యా విభులు వైభాషికములు. సార్వత్రికములు కావు. ఈ 
నాలుగు శబ్దముల ప్రయోజనము ఆయా సూత్రములందు నుత్తరభాగమున 
వివరింప(బడును. 


62 శమణీయము 


“అంతట” : తత్సమ-48; “ఎల్లచో” : ఆచ్చిక-15 ; “సర్వత్ర” : 
తత్సమ-2ి ; “ఎల్లయెడల” : సమాన-10. 
5. క్వాచిత్కములు : 18. 

ఈ కార్యముల వై రళ్యము “కొన్నింటికి, కొండొకవ్వానికి, కొండొకచో, 
కొన్నియెడల, ఒకానొకచో, ఒకానొకండు” అను శబ్దములచే నిరూపింపం 


ఆ బడినది. 





ఈ విరళ కార్యములు పదునెనిమిదింటిలో ఆతి విరళములనెడి దృష్టితో 6 
గాంటోలును మూండిటికి మాత్రము సూత్రములందెగాక వివరణమునందును 
పరామర్శము గలదు. అట్టి పరామర్శము తత్సమ-48, ఆచ్చిక-17, 

ట్‌ 3 వ 
సమాస-6' సూత్రములలోం గానంబడును. 





6. వైకల్చికములు : క. 

వాభావ పక్షద్వయముగల యీ కార్యములు “వై కల్పికముగానగు, 
ఒండెనగు” అని రెండు తీరులుగా విధింప(బడినవి. కార్యమువచ్చిన రూప 
మొకటియు, రానిరూప మొకటియు, రెండు పక్షములును లక్ష్యములలో€ 
బ్రదర్శింపంబడుచుండును. 


నంజ్ఞ-14; నంధి-2, 5, 6: తత్సమ-10, 60; క్రియా-5్‌8; 
ఇ 


ములన్నియు “ విభాషనగు ” అని యిట్లు విభాషాపద నిర్దేశ 
బడినవి. ఈ డెబ్బది రెండింటిలో “ వ్యవస్థిత విభాషచే నీ 








వ్యవస్టితమయిన యీ 
నందలిది. 
ఇంకొక్కచో,  [పడ్వాది సూ(క్రము-సంధి-46 ] “ఈ కార్యము 
సవాచి మువర్షకమునకు. గలుగదు ” అని యొక సూచన గలదు. 
ఈ సూచనా వాక్యమున విభాషాపద  నిన్రేళము లేకుండుటచే ఈ 
ఏ, ఆ సూత్రమందలి విభాషాపదమునుబట్టి లిభించినదో, లేక 
స్వతంత్రముగా సూచించినదో నిర్ణయింప వలనుపడదు. 





రచనా ప్రణా?క 63 


ఏమయినను నొకచోట సుస్పష్టముగను, వేజొకచోట ఆనృస్షముగన్న 
విభాషానదమునకు వికల్పార్థమేగాక, నిషేధ రూపమగు మణొక యర “విశేషము 
గూడ నిరూపితమయినటులు గోచరించుచున్నది. 


దీనినిబట్టి విభాషాళబ్దమునకు వికల్పమేగాక _ నిషేధరూపమగు 
నర్థముగూడ( గలదనియు, వైల్చిక శద్రిమునకు నట్టి నిషేధార్థము లేకుండుటచే 
విభాషా వైకల్చికములకు మిక్కిలి భేదము గలదనీయు, నోక సిద్ధంతముగా( 
గొందలు తలంచుట కలదు. 


“నవేతి విభాషా” (=నిషేధ ee విభాషా సంజ్ఞా స్యాత్‌) అను 
పాణినినూత్రమున  విధాషా శబ్దమునకు. నిషేథా, ర్థముగూడ" ప్రత్యేకముగా 
నున్నటులు కానవచ్చుచుండుటయు, నిటి తలంపునకు దోహదమగుచున్నటులు 
తోచుచున్నది. 


విభాషా పదము పాణినీయమునుండి (గ్రహింపంబడినదేగావున, ఆ 
వ్యాకరణమున దీని వాడుక యెట్లున్నది ? అందు “వా, అన్యతరస్యామ్‌” 
మున్నగు వికల్చార్థకములగు నితర పదములకును, విధాషాసదమునకును నర్థ 
భేదము గలదా ? ఉన్నచో నెట్టిది ? లేనిచో “నవేతి విభాషా” సూత్రమన 
నిషేదార్థ నిరూపణ మెట్లు కుదురుపడును ? అని పరిశీలించినచో ఈ విభాషా 
స్వరూపము తేటపడ(గలదు, 

తఅచిచూచినచో పాణినీయమున విభాషా వికల్పములకు భేదము లేళ 
మును గోచరింపకున్నది, అందు వికల్చార్థకములగు “వా, అన్యతరస్యామ్‌, 
ఉభయథా, ఏకేషామ్‌” మున్నగు పదములన్నియు విభాషకు పర్యాయ పదము 
లుగా వ్యవహరింప(బడినవి. ఈ శబ్దములతో విధింప(బడిన కార్యములన్నిటిని 
విభాషా విధులనియే వారు వ్యవహ్హ్హారించియున్నారు. మటియు “విభాషితం 
విశేషవచనే” అను సూత్రమున “విభాషితం” అనుడానికి “వా” అని అర్థమును 
నిన్రేశించియు నున్నారు. విభాషకు వ్యవస్థ కల్పించుట. విభాషాపదమున్న చోటు 
లందెగాక, తత్పర్యాయ పదములగు “వా” మున్నగు తక్కిన శబ్దము లున్న 
చోట్లంగూడ ధారాళముగా. గానవచ్చుచున్నది, మజియు, వ్యవస్థ యనునది 
నిషేధ రూసముగనే యుండవలయునను నియమము లేదు. విధిముఖముగాను 
నుండవచ్చును, 

“క్వచిద్‌ భవతీ త్యంళఏవ (ప్రవర్తతే. క్వచిత్తు నభవతీత్యంశఏవ. 

క్వచిదుభయమ్‌. ఇత్యేవం లక్యానుసారేణ వ్యవస్థయా ప్రవృత్తా విభాషా 

వ్యవస్థిత విభాషా” 
అని వారు వ్యవస్టి సిత విభాషా స్వరూపమును వివరించియున్నారు. 





64 రమణీయము 


ఒకపక్షమున వచ్చుట, ఒకపక్షమున రాకుండుట అను భావాభావ 
రూపమగు ఉభయాంశములును ప్రవ_ర్తించుచు, ఏడేనొక స్థలమున నిత్యముగా 
వచ్చునట్లుగాని, అసలే రాకుండునట్లాగాని వ్యవస్థ చేయ(బడునది “వ్యవస్థిత 

౧ ౧ ఇ 9 
విభాష” అని పయివాక్యముల తాత్పర్యము. 

ఇట్టి యీ వ్యవస్థిత విభాష విభాషాపదమున్నచోటనేగాక యితర వికల్ప 

ల్ల స్ట్థలమునందుంగూడ పాణినీయమునం ్రిదర్శింపందిడిన తావు పరికింపుండు. 
“ శాచ్చో రన్యతరస్యామ్‌ (ఇత్వం వా స్యాత్‌), శీతః, కాత 
ఛితః, ఛాతః. 


a 
[2 
గ 





రః.” (సిద్ధాంత కౌముది). 
రస్యామ్‌ అనయా వైకల్చికముగానని యర్థము.) 

“ళో, ఛో” అను ధాతువులలో “శా, ఛా” అనువాని ఆకారమునకు 
ఇత్వము వైకల్చికముగా నగును. శితః, శాతః, ఛితః, ఛాతః అను 
రూపములు కలుగును. ఇది వ్యవస్థిత విభాష యగుటచే శా అనుదానికి 
'క్రతవిషయమున ఇత్వము నిత్యముగా నగును. వ్రతము సంశితము అనియే 
యుండును. సంశాతమని యుండదు. ఆని పయిడాని కర్ణము. 
గు “అన్యతరస్యామ్‌” 
వస్థయయినను. నిషేధ 


మ్‌ 
సంపాదిత మిత్యర్థ 
వ ర్‌ 











దీనింబట్టి విభాషావైకల్పికములకు పాణినియమున భేదము లేదనియు, 
“వ్యవస్థ” అనునది నిషేధరూపముగనే యుండంబనిలేదనియు, సృష్టముగాం 
డేలుచున్నది. మచ్చునకయి ఒక్కటియ. -త్తూపంబడినదిగాని యిట్టి చోటులు 
పెక్కులు గలవు. 

భాష్యకారులు “అన్యతరస్యామ్‌”, “వా” మున్నగు పదములతో 
విధింపందిడిన వైకల్చికవిభులకును, విభాషావదముతో విధింపంబడిన వైకల్ప్చిక 
విధులకును భేదమే లేదను దృష్టితో “నవేతి"సూత్ర భాష్యమున “ఉష విద 
జాగృభ్యో న్యతరస్యా' న్యతరస్యామ్‌”, “అనుపనర్లాద్‌ వా” 
అను సూత్రములచే నవానిని విభాషావిభులుగనే పేర్కొని 
యున్నారు. 














భేదము లేకుండుట మహాభాష్యమువలన 
మటింత స్పష్టముగా దృఢవడుచున్నది. 


రచనా ప్రణాళిక 65 


చిన్నయసూరి. పాణినీయ పద్ధతిని యథాతథముగా నాకళించుకొన్న 
వాడును, దాని ననుసరించినవాండునుగాని, అది తెలియనివాండును. తెలిసి 
దానిని అన్యథాకరించినవాండును కాండు. కావున దాలవ్యాకరణమున విభాషా 
వైకల్చిక శబ్రములను నీతండుగూడ తుల్యార్భములుగనే వ్యవహరింప(దలంచె 
ననుకొనుట నముచితము, సమంజసము, ఎటనో యొక్త చోట విభాషకు వ్యవస్థను 
ఉాసినంత మాత్రమున అది వైకల్పికములకం టె వీలక్షణమని భావింపరాదు. 
ఆ వ్యవస్థయయినను డెబ్బదిరెండింటిలో ఒక్క తావుననేగదా చూప(బడినది | 
రెండవ విభాషా స్థలమున (సంధి-40) వివరణమున వ్యవస్థా శబ్ద నిర్దేశము 
లేనేలేదు, అవనరముకలుగక ఉపేక్షించె(గాని ఆవళ్యకమయినచో వైకల్చికంబు 
అందు(గూడ నెచటనేని వ్యవస్థను నిన్దేశించియే యుండెడివాండు. 

వీనియన్నిటినింబట్టి విభాషావై కర్నికములకు సూరి దృష్టిలో భేద 


ట్‌ గ్‌ 
మున్నటులు మనము తలంపరాదని తేరిన సారాంశము, 

ఇట్లయినచో, “నవేతి విధాషా” అను సూత్రము విభాషాళబ్దమునకు 
నిషేధార్థమునుగూడ నిరూపించుచున్నదే : అది సరిపడుటయెట్లు ? అను 
ప్రశ్న మొక్కటి మిగిలియున్నది. 

నిజమేగాని, విధాషాళబ్ధ మున్నచోటులందు ఆ శబ్దమునకు ని షేధార్థము 
గూడ ఉండక తప్పదనియు, కావున ఒక్కొక లక్ష్యమునందు ఆ కార్యమునకు 
నిషేధము చెవ్పవలయుననియు, ఈ సూత్రమునకు( దాత్సర్యమేకాదు. రూన 
సాధన ప్రక్రియలో ఏదేనొక రూపమున ఒక కార్యమును. నిషేధించుటకు(గా 
ఈ సూత్రము పుట్టనేలేదు. మటీయెందులకన, విభాషాపదఘటిత సూత్రములు 
సరళముగా బోధవడుటకయి యా సూత్రములను సమన్వయింపవలసిన మార్గ 
మెద్ది యనునంశమును సూచించుటకు మాత్రమే యీ సూత్ర మవతరించినది. 
దీని పుట్టుపూర్వో త్తరములెట్టివో” మలికొంత  విశకలితముగా పరిశీలించు 
కొన్నచో, ఈ సూత్రమునకు బాలవ్యాకరణముతో సంబంధ ముండుటకు 
లేశమయిన నవకాళములేదను నిర్ణయమునకు రా(గలము, నిదానింపుండు. 

1. ప్రా ప్తవిభాష; 2, అప్రాప్తవిభాష; 8. ఉభయత్ర విభాష 
అని విభాషలు మూ(డు విధములు : 

1. ఏ సూత్రముచేనయిన నిత్యముగా ప్రాప్తించుచున్న కార్యమును 
వికల్పముగా విధించునది ప్రా_ఫవిభాష, 

“కర్మధారయంబులం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగముంబగు ” 
(సంధి-28) అను సూత్రముచే నిత్యముగా ప్రా_ప్తమగుచున్న టుగాగమము 

G6) 


66 రమణీయము 


“కర్మధారయంబుసందు పేర్వాది శబ్దముల కచ్చు పరంబగునపుడు 
టుగాగమంబు విభాషనగు” (సంధి-29) అను సూత్రముచే వికల్చిత మగు 
చున్నది. ఇది ప్రాప్తవిభాష. 

వాలవ్యాకరణమున ఇట్టి ప్రాప్తవిభాషలు పది గలవు. 


2. ఏ సూత్రముచేతను ప్రాప్తిలేని కార్యమును వికల్పముగా విధించునది 
అప్రా స్తవిభాష, 

“ఆదేశసరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు 
విభాషనగు” (సంధి-17), ఈ బిందుసంశ్లేషములు మటి యే యితర సూత్రము 
చేతను ప్రాప్తములు కావు, అటప్రాప్రమగు కార్యమును ఈ సూత్రము వికల్బ 
ముగా విధించుచున్నది. కావున నిది అహ్రాప్త విభాష. 

ఇట్టి యస్రా్త విభాషలు బాలవ్యాకరణమున అజువదిరెండు గలవు, 

8. ఇక ఉభయత్రవిభాషల విషయము. 

ఏదేని ఒక కార్యము. వికల్పముగా (ప్రవ. ర్తింసవలసిన రూపములలో, 
కొన్ని భాగములందు చేజొక సూత్రముచే అంతకుముందే నిత్యముగా ప్రా ప్తించు 
చుండుటయు, కొన్ని భాగములందు అసలే ్రా_ప్తింపకుండుటయు తటస్థించిన 
చోటులందు ఆ రెండు భాగముల మొత్తమునకును అన(గా ప్రాప్తాప్రాప్త 
భాగములు రెండిటికిని కలిపి, ఆ కార్యమును వికల్పముగా విధించునది ఉభయ(త్ర 
విభాష. న 

ఇట్టి ఉభయ్రవిభాషాస్థలము జకాలవ్యాకరణముస(గల 72 విభాషలలో 
ఒక్కొటియు నున్నటులు గోచరింపదు. 

“వ్యతిరేక మధ్యమ మువర్ణకంబున కెల్లయెడల లోపంబు విభాషనగు” 
(సంధి-48) అను సూత్రమొక్కటి మాత్రము ఉభయత్రవిభాష కాందగు 
నేమోయని _స్టూలదృష్టికి స్ఫురించునుగాని, అదియు ఉభయత్రవిభాష 
కాంజాలదు. అచటి పూర్వోత్తర సూత్ర విధాన ప్రకారమును, ఉదాహరణ 
ప్రదర్శన రీతిని, పరికింస(గా దానిని సూరియు ఉభయత్రవిభాషగా తలంప 
లేదనియే తోంచుచున్నది. 

కావున ఉభయత్ర విభాషా స్వరూపము తెల్లమగుటకు పాణినీయమును 
పరికింసవలసియున్నది. 

“ విభాషాశ్వేః. శ్వయతేః సంప్రసారణం వా స్యాత్‌ లిటి." 

శ్విధాతువుసకు లిట్టువరమగునప్పడు సంప్రసారణము _ వికొల్పముగా 
వచ్చునని దీని యర్థము. 


రచనావణాళిక 67 


ఇచ్చట సంప్రసారణ మనంగా ఉకారము. ఈ ఉకారము, “వచిస్వపి 
యజాదీనాం కితి” అను వేతొక సూత్రముచే లిట్టునందు ద్వివచన బహువచన 
ములలో నిత్యముగా ప్రా ప్టించుచున్నది. _ఏకవచనములందు _ ఏసూత్రము 
చేతను ప్రా పించుటయేలేదు. ఇట్లు నిత్యప్రాప్తగల ద్వివచన బహు 
వచనముల భాగమునకును, ప్రా ప్తికాన్యమగు ఏకవచనముల భాగమునకును, 
సంప్రసారణము ఈ సూత్రమున కలిపి విధింపంబడుచున్నది. 

ప్రాప్తాప్రాస్త భాగములను కలిపి విధించిన విభాషయగుటచే ఇది 
ఉభయత్ర విభాష. 

ఇట్టి ఉభయత్ర విభాషా సూత్రముల సమన్వయ సందర్భమున “నవేతి 
విభాషా” సూత్రము ఉపస్థితమగును. అటు లువస్టితమగుటచే “విభాషాశ్వేః” 
అను నీ సూత్రము అంతకుముందు ద్వివచన బహువచనములందు నిత్యముగా 
ప్రాప్రించుచున్న సంప్రసారణ (ఉకారుమును “నొ అని మొదట నిషేధిం 
చును. ఆ నిషేధమువలన ద్వివచన బహువచనములుగూడ సంప్రసారణ(ప్రా ప్తి 
భాన్యములై. ఏకవచసములతో సమాసములగును. ఇట్లు వచనములన్నిటికిని 
ముందు ఏకరూపతను (39100910) కల్పించి, ఆ పిమ్మట “వా” అనుదానిచే 
అన్ని వచసములకును ఉకారమును వికల్పముగా విధించును. 

విభాషాళబ్ధమునకు నిషేధ, వికల్బములు రెండును అర్థములయినందులకు 
ఇదీ ప్రయోజనము. ఈ (ప్రయోజనము ఉభయత్రవిభాషలయందుమాత్రమె 
. కేవల ప్రాప్త విభాషలయొద్దను, కేవలాప్రా ప్త విభాషలయొద్దను, 
“నవేతి”"సూత్రమునకు (ప్రస క్తిగాని, ప్రయోజనముగాని సంభవింపదు. ఈ 
యభిప్రాయమును “ప్రా ప్తవిభాషాసు నాస్యోపయోగః. అషప్రా ప్త విభాషాస్వపిన. 
ఉభయత్ర విభాషార్థ మిదంసూత్రమ్‌.” అని “నవేతి” సూత్రమునొద్ద కాళిక, 
శబ్దకౌస్తుభము, శబ్దేందుశేఖరము, త_త్త్వటోధిని మున్నగు (గ్రంథములన్నియు 
వక్కాణించి యున్నవి. ఆ స్థలములు పరికింపుండు. 





భాష్యకారులు నవేతి సూత్ర ప్రయోజనములను తఅచితఅచి పరిశీలించి, 
తుట్టతుదికి ఉభయత్ర విభాషలయందు(గూడ దీనికంతగా నావళ్యకత లేదని 
నిర్ణయించి, “అశష్టో వా విదితత్వాత్‌” అను వార్తికముచే ఈ సూత్రమును 
|ప్రత్యాఖ్యానించియు నున్నారు. 

ఈ సందర్భమునంతను బర్యాలోచించినచో, ఉభయత్రవిభాషా సూత్ర 
ముల సమన్వయమునందుమాత్రమే ఏకొంతో ప్రయోజనమును, ్రవేళమును 
గల “నవేతి” సూత్రమునకును, ఉభయత్రవిభాష ఒక్కటియయినలేని బాల 
వ్యాకరణమునకును లేశమును సంబంధములేదని విశదమగుచున్నది. 


68 రమణీయము 


విభాషా వికల్పములకు భేదములేదనియు. దేలుచున్నది. 


వానికి భేదమున్నటులు కొందజు తలంచుచుండుటచే, వాని వాస్తవిక 
స్వరూపమును విశదవజుచుటకయి పాణినీయ ప్రనంగమును ఇంచుక విపలీక 
రింపక తప్పినదికాదు. 


బాలవ్యాకరణమున గార్యములను విధించు సందర్భములందు, ఏయే 
రీతులు సూరి ప్రణాళికలో నవలంబింప(బడినవో, ఆ యేడెనిమిది రీతులను ఈ 
ప్రకరణమున పరికించియుంటిమి. 

ఈ రీతిని పరిచ్చేద విభాగము మున్నగు పలువిధముల చూపులతో 
రచనాప్రణాళిక నిర్ణయించుకొన్నను, సేకరించిన లక్ష్యములకు అనుగతము 
లయిన లక్షణము లూహించి నిర్దష్టముగ సూత్రించుటకు శాస్త్ర సంప్రదాయ 
విజ్ఞానమును, విశేషించి వ్యాకరణ శాస్త వైదుష్యమును ఆవళ్యకములు, కావున, 
సూరికి/గల పాండితీపటిమ యెట్టిదో యిటమీంది ప్రకరణమున( దెలిసికొన 
వలయును. 


పాండితీ పటిమ 


చిన్నయసూరిచే ప్రజీతమయిన సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణమున 
సంజ్ఞావరిచ్చేదాంతమున ప్రాతప్రతిలో( గానవచ్చిన గద్యమొకటి ముద్రిత 
గ్రంథ పీఠికలో ఉన్లేఖింపంబడినది. అందు సూరి “సంస్కృృతాది భాషాష్టక 
లక్ష్యలక్షణ జ్ఞాన మహాపండితుండు” అని కలదు. ఏడెనిమిది భాషలలో జ్ఞాన 
" ముండుట యాతనికొక లెక్క_గాదు. ఆ భాషల యన్నిటిమాట మన మెజుంగ 
కున్నను వానిలో సంస్కృత ప్రాకృతాం(ధ్ర ద్రవిడ భాషా వాజ్మయములందు 
నాత(దొనర్చిన పరిశ్రమయు, నందాతని కొదవిన వైదుష్యమును, నసామాన్యము 
లగుట యెల్లరకును దెల్లమయినయంశము, 





సూరి యసాధారణ మేధాసంపన్నుండును, ఏకసంధాగ్రహణళాలియు 
నగుటచే ననేకభాషలందును, పెక్కుళాస్త్రములందును, సామాన్యులకువలె( 
గాక యాతనికి అల్బకాలముననే, అనతిప్రయాసముగనే పాండిత్యము లభించు 
టలో వింతలేదు. 

ఈతండు శాస్త్రములలో వ్యాకరణమును దన తండ్రియగు. (శ్రీ వేంకట 
రంగరామానుజాచార్యులవారియొద్దను, న్యాయాలంకార శాస్త్రములను (శ్రీ కంచి 
రామానుజాచార్యులవారియొద్దను, వేదవేదార్థములను, వేదాంతళాస్త్రమును దనకు 
మంత్రగురువగు శ్రీ రామాశాస్త్రులవారియొద్దను _నభ్యసించినటులు _ జీవిత 
చరితము తెలుపుచున్నది. 

"పెక్కుమంది రచయితలకం ఇ నీతనీలో నొక్క విశేషము గలదు. 
రచనాస్నక్తియగాక, అధ్యాపన (ప్రస_క్తియ నీయనకు నత్యధికము. అధ్యాపనాను 
భవముతో. గావించిన రచనములందు నెట్లును గొంత విశేషము గోచరింపక 
తప్పదు. 

పయిని సూచించిన వరిచ్చేదాంత గద్యముననే యీతండు “సర్వదర్శన 
సంగ్రహ, కుసుమాంజలి, మహాభాష్య, (శ్రీ భాష్య, భగవద్విషయాది పాఠ 
ప్రవచన పారీణుండు” అనియు. గలదు. ఇవి ఆ యా శాస్త్రములందు ఉద్గంథ 
ములు. వీని నధ్యయనముసేయు శిష్యులు శాస్త్ర పరిశ్రమయం దాజితేజినవారు 
గాని సామాన్యులయి యుండరు. అట్టి పండితులకు _ నిట్టి యుద్గ్రంథముల 
యధ్యాపనము గావించుటకు నెట్టి పాండిత్య మావళ్యకమో సులభముగా 
నూహింపవచ్చును. 


70 రమజీయము 


అసంఖ్యాకులగు విశ్వవిద్యాలయ శష్యు లటుండగా, భాషలయందును, 
శాస్త్రములందును నీయనకు (ప్రత్యేక శిష్యులయి అర్య సేరుగన్నవారు 
"పెక్కుమంది గలరు రిలో (ప్రసి క కొందజు నామములు ఈతని 
“జీవిత చరితము” నందు నిర్దిష్తములయి యున్నవి. వారిలో ఆచార్యులు, 
అయ, శాస్త్రులు, గ్రేకులు, దొరలు, సూరులు, మొదలియారులు ఈ 
రీతిగా పలుతెగలకు( జెందినవారు కానవత్తురు, 


ర 








భక్తిప్రపత్తులతో గురుస్వామికి క్రైంకర్య మొనరించి, గ్రంథకర్తగా 
వన్నెకెక్కుటకు చాలినంత విషయ సామగ్రి పదిలముగా సంగ్రహించుకొని, 
శబ్రరత్నాకర సంధాతలయి, సూత్రాంధ్ర వ్యాకరణ శబ్దశాసనములందు సూరి 
నికేపించి యుంచిన లక్షణ విషయములను పెక్కింటిని ప్రౌఢ వ్యాకరణ 
ద్వారమున వెలు(గునకు దెచ్చి, గురుభక్తి నెఅపిన స బహుజనపల్లి పరు చిన్నయ 
సూరి శిష్యులలో ప్రముఖులు. 





ఇట్లు భాషా విషయములందు నెందజకో జ్ఞానభిక్ష యొనంగి, యెందటి 
కృతజ్ఞతకో పాత్రుండయి, “ఇంతమంది మేధావుల విద్యావ్యాసంగమునకు 
తోడ్చడ(గలిగితిని. మత్చుణ్యము లసడ్రూపము ” అని తృప్తిచెందినవాండు 
చిన్నయసూరి. 





ఈతనివలె బాలురకును, |ప్రొఢులకును భాషాప్రబోధమును, శాస్త్ర 
సంస్కారమును గలిగించి, బహుశిష్య సంతతిని గన్నవారు ఆంధ్ర లాక్షణికు 
లలో మన యెజుక కందినంతవట్టు మణి కానరారు. ఎజు(గనిదియెల్లి లేదనం 
గలమా యను సంకోచముగాని, ఈ విషయమున ఇట్టివారింక లేరన్నను అన 
వచ్చును, శిష్యసంవదకు మజియెట్టి సంవదలును సాటిగావు. తృప్తినందం 
గలిగిన తీరుగలవారికి అది యొక మహాభాగ్యము. అది యటుండనిండు. 


ఈత(డు పరిశ్రమించిన శాస్త్రములలో. దన లక్షణ రచనకు సాక్షొదుప 
కారకమయి అతి ప్రధాన మనందగినది వ్యాకరణ శాస్త్రము. దానియం దీతండు 
కృతపరిశ్రము6 డయినటులు జీవితచరితము నివేదించుచున్నది, చరిత్రాంశము 
లతో. బినిలేకుండ నీతని సంస్కృత వ్యాకరణ వైదుష్యమును నాన 
పట్టి చూపంగలదు. స్థూలముగం జూపుటయగాక, ఆ శాస్త్రమున నీతు ఏ 
పద్దతిలో పరిశ్రమ మొనరించెను ? ఆ శాస్త్ర సంస్కారము ఈతనిలో ఎంత 
లోతు a ? అది తన వ్యాకరణ రచనమున ఏ తీరున వినియోగింప6 
బడినది ? మున్నగు వివరములను సయితము బాలవ్యాకరణ మే (ప్రత్యక్షముగా 
'దెలుపంగలదు. ఎట్లన 


పాండితీ వటిమ 71 


మనదేశమున సంస్కృత వ్యాకరణ తంత్రములు, చాంద్ర జైనేంద్ర 
పాణినీయ శాకటాయనాదులు, ఖిన్నభిన్న (ప్రణాళికలతో అనేకములు వెల; 
యున్నవి. అందు పాణినీయమగు అష్టాధ్యాయి నిర్మాణశిల్పమ 
మగుటచే నితర వ్యాకరణ తంత్రము లన్నిటికిని మీందుగా. దలయెత్తి, 
ప్రపంచమునం డెల్ల దేశముల శబ్దిశాస్త్రకోవిదుల మెప్పులంది, బహుళ 
ప్రచారముగాంచి యున్నది. వ్యాకరణములందెగాక సర్వశాస్త్రములందును, 
సకలదర్శనములందును వెలసిన సూత్రవాజ్మయముమొ త్తమున అష్టాధ్యాయిదే 
అగగ్రస్థానము. దానికింగల కట్టుపాటులే వేజు. ఆ కూర్చునంగల సంయమ 
పద్ధతియే వేలు. 
















ష్టైధ్యాయి యందలి సూత్ర(క్రమ వి 
వంటిది. (గ్రంథసంక్షేపమునకయి అతినిగూఢములగు సాం కేతికరీతుల కల్పనతో 
ఆ క్రమము నిర్మితమయినది. ఒక్క సూత్రమునేని స్థానము కదలింస6 
జూచితిమా, ఆ సాంకేతికశిల్బము (Technique) ఆంతయు తలక్రిందులయి 
భగ్నమగును. పాణినిమహర్షి యీ సాంకేతికపు బింకమునే సంకల్పింపనిచో, 
ఆ యెనిమిది యధ్యాయములును నెనుబది యధ్యాయము లయ్యెగివి. 


ము వద్మవ్యూహ రచనము 





ఈ (క్రమము ప్రయోజనాంతర దృష్టితో. గల్పింపంబడినదగుటచే 
'ప్రక్రియాసౌకర్యము దూరమయినది. అయినను ఆ క్రమముననే ప్రణజీతములయిన 
పాతంజలమహాభాష్యము (క్రీ. పూ. 200), వామన జయాదిత్యుల కాశికావృత్తి 
(కీ. శ. 700). తద్వ్యాఖ్య హరదత్తుని పదమంజరి మున్నగు (గ్రంథముల 
సాహాయ్యమున( జిరకాలము అష్టాధ్యాయాపఠనపాఠన విధానము సాగినది, 


పిమ్మట విమలసరస్వతి రూపమాలయు (క్రీ. శ. 1400), రామచంద్ర 
సూరి ప్రక్రియా కౌముదియు (క్రీ. శ. 1500) మార్గదర్శకములుకా(గా, ఆ 
యష్టాధ్యాయికి విషయ క్రమానురూపమును, ప్రక్రియానుకూలమును, ప్రకరణ 
విభాగ సంకలితమును నగు నూతన క్రమమును సంతరించుకొని, (గ్రంథ 
వి_స్ఫృతికి సమ్మతించి, భట్టోజి దీక్షితులు (క్రీ. శ. 1600) వైయాకరణ 
సిద్ధాంతకౌముదిని వెలయించినారు. దీనికి వెనువెంటనే అమూల్యములగు 
వ్యాభ్యాగ్రంథములును అనేకములు వెలసినవి. వీనితో క్లిష్టమగు మునుపటి 
పాఠ్య విధానమునకు. బరిపూర్ణ పరిణామము కలిగి హౌలభ్యము సమకూరినది. 


కౌముది పుట్టినది మొదలు, మన దక్షిణ దేశమున సిద్ధాంతకౌముదీ పరి 
భాషేందుశేఖరములు సమగ్రములుగాను, మనోరమా శబ్దిరత్న లఘుశబ్దేందు 
శేఖరములు కారక పర్యంతములుగను, మహాభాష్యము నవాహ్నిక మాత్రము 
గను, పాణినీయాధ్యాపన విధానము (ప్రచారమునకు వచ్చినది. 


7 రమణీయము 


ఈ నవీన పాఠ్య ప్రణాళికలో మిక్కిలి సౌకర్యము గలదు. ఈ సంవ్ర 
దాయమునకు( జెందిన నవ్య వైయాకరణులు పరామర్శము (16166000) నకయి 
పనిగలిగిన పట్టులందు మాత్రమేగాని కాశికావృత్త్యాది పురాతన (గ్రంథములను 
దబుచుగా నాలోకించు నావళ్యకత తగ్గిపోయినది. 





చిన్నయసూరి నవ్యసం(ప్రడాయానురోధమున శబ్దశా స్ర్రము నధిగమించిన 
వాండయ్యు(, దానును నొక వ్యాకరణ సౌధనిర్మాణమును సంకల్ప్చించినవాండు 
గావున(, బురాతోన పాణినీయ మూల్మప్రణాళికారీతులను పునాదులదాంక నాక 
శించుకొనవలసిన అక్కఅయు నాసక్తియు( గలవాండగుటచే అష్టాధ్యాయి 
పరిశీలనావసరమున కాశికా వృత్త్యాదులగు ప్రాచీన (ప్రక్రియా (గ్రంథములతోను, 
వ్యుత్సత్తివాదము, లఘుమంజూష మున్నగు నార్జిక గ్రంశథములతోను, త్రివిక్ర 
మాదుల ప్రాకృత వ్యాకరణములతోను గాథమగు పరిచితిని గడించినట్లు నిరూ 

















పించుటకు బాలవ్యాకరణముననే కొన్ని యాధారములు కాననగును. ఒక్కొ 


“నిర్ధారణ షష్టి! వ ప ---జాల-కారకం16. 





అను సూత్రమున కును, ఇడే సందర్భమున 


“యతళ్ళ్చ నిర్ధారణమ్‌” అను పాణీనిసూత్రమునకు కాశికావృత్తి సిద్ధాంత 
కౌముదులయందు( జూవ(బడిన యుడాహరణములకును సారూవ్య చెరూవ్య 


ములు పరిశీలింపు(డు. 


కాశికావృత్తి బాలవ్యాక రణము నిద్ధాంతకౌముది 
1. మనుష్యాణాం మనుష్యులలోపల నృణాం.... 
శ్షత్తియ శూరతమః. ' క త్రియుండు శూరుండు. ద్విజ శ్రేష్టః, 
2. అధ్వగానాం అధ్వగుల లోపలన్‌ గచ్చతాం.... 
ధావ_న్హః శీఘ్రతమాః. బాబువా(డు శీఘ్రగామి. ధావన్‌ శీఘ్రః, 


పయి యుడాహరణములందు(గలపోలికలు పరిశీలించినచో సూరివాక్యము 

లకు కాశికావాక్యములే మూలములగుట చూచిచూడంగనే సుస్పష్టముగా 
5 

గోచరించుచున్నది, ఈ యుదాహరణ (ప్రదర్శన సమయమున సూరికి కాశికా 





వాక్యములు స్ఫురింపక కౌముదీవాక్య: స్ఫురించినయెడ, ఈ తెలుంగు 


వాక్యముల విన్యాన మిట్లుండుట మిక్కిలి యసంభవము. ఇంకొక చోటు: 


పాండితీ పటిమ m3 


కాశికావృ త్తి బాలవ్యాక రణము సిద్ధాంతకౌముది 
ధాతోః ధాతువునకు ధాతోః 
అధికారోయం ఇయ్యది అధికార సూత్రంబు _ ఇత్యధికృత్య 
ఇత ఊర్ధ్వం, యత్‌ ఇంక, ఎయ్యది 

అనుక్రమిష్యామః ఉపవటక్రమింనంబడు(నో) 

తత్‌ అయ్యది 

ధాతోరితి ధాతువున కగునని 

వేదితవ్యమ్‌ ఎయింగునది 





ఇట సూరివాక్యమునకును కౌముదీవాక్యమునకును పోలికయే లేదు, 
ఇ(క, కాశికా దాలవ్యాకరణముల వాక్యముల పోలిక కనులుమూసి చూచినను 
కానవచ్చునట్లున్నది. సూరి MATE) -శ్రీవాక్యము ఎను తు చ తప్పకుండ ఏపదమున 
కాపదము తెనింగించుట సున్నష్టము 

ఈ ఒక్కచోటనేగాక యధికార సూత్రము లన్నిటియొద్దను కాశికలో 
నిట్టి వాక్యమే కాననగును. అది యా (గ్రంథశై లిలోని తీరు. 

కౌముదిలో ఈ సూత్రమునొద్ద(గాని, మణి యే యధికార సూత్రము 
నొద్దంగాని యిట్టి వాక్యవిన్యాసశైలియే కానరాదు. 

ఇట సూరిచూపిన యుడాహరణనుల యానుపూర్వి, వ్యుత్పత్తివాద 
లఘుమంజూషలయందును గాననగును, 

మటియొక చోటు ; 

1. అణుదిత్స వర్ణన్య చా ప్రత్యయః, 

2. తపర _స్తత్కాలస్య. 

8. ఆది రన్హేన సహేతా 
అను పాణిని సూత్రములకు వరుసగా 





కాళికలో 
1. ....ఉదిచ్చ సవర్ణానాం 
(గ్రాహకో భవతి 
2. తపకోవక్షః.... సవర్షస్య 
గ్రాహకో భవతి 


తీ, ఆదిః., sams వర్ణానాం ఆదిః....మధ్యగానాం న్వన్యచ 
గ్రాహకో భవతి సంజ్ఞా స్యాత్‌, 


74 రదముణీయము 


ములు మూండింటను 





అని వివరణ వాక్యములు గలవు. 
మూండు మాజులు ఆవృత్తమయిన (గ్రాహక శబ్దమును గుర్తువట్టు(డు. 
వర్ణములలో సవర్ణ 

[3 © 
సందర్భమున సూరి “దంత్యతాలవ్యంబులయిన చః 
అని సూతత్రించి “తాలవ్య రంబు దంత; 
దంత్యజకారంబునకును [గ్రాహకములని తాత 


ను (సజాతీయములను) నిర్దేశంచునట్టి ఇడే 
సవర్షంబులు”---సంజ్ఞం? 













ంబునకును దాలవ్య జకారంబు 
" అని వివరించినాండు, 








ఇచట కాళికావృత్తిలోని “(గ్రా హ కోభవతి” అను వివరణపద్ధతి బుద్ధి 
స్థమయి, స్ఫురించి సరిగా ఆ గ్రాహకశబ్దమునే యపయోగించుట గమనింవ( 
ఇ (is) ద 
దగినది, 
కౌముదిలోని “సంజ్ఞాస్యాత్‌” అను రీతికిని దీనికిని పోలికయే లేదు. 
ఇట్టి యాధారములంబట్టి, సూరి, పాణినీయమున ప్రాచీన మూల గ్రంథము 
లందు(గూడ ననుభవము గడించినట్లు విశదమగుచున్నది, ఏదేని అవసరము 
కలిగినపుడు ఒండు రెండు మాజులుమాత్రమే పరికించియున్నచో నంత 
మాత్రమున ఆ గ్రంథములందలి పద, వాక్య, విన్యాసరీతులు బుద్ధిస్థములయి 
యువస్థితములగుట అసంభవము. కావున, ప్రాథమికములగు ఆ పురాతన 
గ్రంథములందు(గూడ సంపూర్ణానుభవము సంపాదించినట్లు ఊహింపవచ్చును. 
ఇట, (ప్రసంగ వశమున |ప్రకృతమయినది మతొక్క_మాట. 
పాణినీయమున 
“తుల్యాస్య ప్రయత్నం సవర్ణమ్‌” 
అజుదిత్సనర్ణ స్య చాప్రత్యయః 
అను సూత్రములచే( గొన్నివర్ణములకు సవర్లసంజ్ఞయు, వ్యాకరణకార్యసందర్భ 
మున ఆ వర్ణములు ఒకదానినొకటి (గ్రహించుటయు విధింపంబడినవి, దీనిచే 
నొకవర్ణమునకు విధించిన కార్యము దాని సవర్ణములకు(గూడ( జెల్లుచుండును. 
చింతామణి కర్త, తాను చజలకు విధించిన పరుషసరళ సంజ్ఞలు వ్రజ 
లకు;గూడ సంక్రమింప( జేయవలసి యుండుటచే పయి పాణినిసూత్రమున 
నిట్టి సందర్భమునండే (గ్రహింపంబడిన ఆ సవర్షపదమునే యెత్తుకొని 
“అద్ద స్మ్యః, తాలవ్యళ్చుః వ(క్రస్స్యాత్‌ మిథ స్పవర్ణ శ్చ" 
అని సూత్రించి యుండెను. ఇందు “సవర్ణ"సంజ్ఞామా(త్రమేగాని సవర్ణములు 
ఒకదానినొకటి గ్రహించుట అను సవర్ణ గ్రాహకత్వము సుస్పష్టముకాక నిగూఢ 
ణ ప్‌ 
మగుటవల్ల 


పాండితీ పటిమ 75 


“నూత్రద్వయే సవర్షత్వాత్‌ గృహ్యేతే ద_న్తజౌ చజౌ 
సా సంజైవ తయో స్తేన నాన్యా సంజ్ఞా ప్రవర్తతే” 
Fa ప 0 £3 


అని యథర్వణాచార్యులు వివరించియున్నారు. “ సూత్రద్వయే ” అనంగా 
“పరుషనరళ సంజ్ఞలను విధించు సూత్రములు రెండింటను” అని యర్థము, 


చింతామణి సూత్రమునందలి నిగూఢాశయమును గ్రహింపకయు, ఈ 
యథర్వణకారిక “అద్ద న్యఃొ అను చింతామణి సూత్రమునకు వివరణవార్తిక 
మని గు_్తింవకయు, బాలసరస్వతి చింతామణీవిధించిన సావర్ణ్యము యతిమైత్రి 
కొజకని భ్రమపడి దంత్యతాలవ్య చజలకు యతి చెల్ల వచ్చునని యీ చింతామణి 
సూత్రమును వ్యాభ్యానించియుండెను. 


అప్పకవికి సహజముగా ఛందోదృష్టి ప్రధానమగుటవల్లను, దాలసరన్వతి 
ఛందోమార్గమును నూచించియుండుటవల్లను, ఈ సావర్ణ్యము యతిమైత్రికి 
సందింధించినదే యనుదృష్టి యాతనికి(గూడ( గలిగినది. 


పయి యిరువురును ఈ సవర్షతను యతిమైత్రికి ముడి వెట్టియండుటచే 
అహోబలపండితుండును గతానుగతికముగా పరధ్యానముతో అదేమార్గమున 
సమన్వయము చూపినాండు. 


చిన్నయనూరి యిదంతయు సమీక్షించి, వ్యాకరణసంజ్ఞల నడుమ 
నీ యతిప్రాసలప్రసంగము బొత్తిగా సంగతముకాదని యూహించి వ్యాకరణ 
కార్యములకయి చజలకు సవర్ణ (వ్రజ గ్రాహకత్వము అత్యావశ్యకమను 
నన్నయాథర్వణుల యాంతర్యము గుర్తించి, “వారి తాత్సర్యము అదికాదు 
స్వామీ ఇది” యని మోషించినట్లు 


“తాలవ్య చకారంబు దంత్య చకారంబునకును, దాలవ్య జకారంబు 
దంత్య జకారంబునకును (గ్రాహకములని తాత్పర్యము” సంజ్ఞ-7 


అని ఇంతపొడవు వాక్యము నుల్లేఖించియున్నా(డు. దీనివలన 
చకారముతోపాటు వ్రోకారము పరుషమయినది. 
జకారముతోపాటు క్షోకారము సరళమయినది. 


ఈ చోజ లు రెండింటికిని స్థిరసంజ్ఞ తప్పినది. అదే తప్పకున్నచో 
“తోంచెను జోక్కలు” మున్నగుచోట్ల |ద్రుతలోప నివారణకు త్రోవలేదు. 


సరళా దేశమునకు దారిలేదు. 


76 రమణీయము 


బాలసరస్వత్యాదుల _ భ్రాంతివలన చిరకాలము తిరోహితమయిన 
చింతామణి హృదయమునందలి యీ సవర్ణ సంక్షాప్రయోజనమును తిరిగి 
చిన్నయసూరి నిల(జెట్టినను, అర్వాచీనులగు బాలవ్యాకరణ వ్యాఖ్యాతలు మరల 
దానిని “పెడడారికే పట్టించినారు. “ గ్రాహకములని తాత్పర్యము” అను 
వాక్యమున గంభీరముగనున్న నూరి యాంతర్యమును గుర్తింపరయిరి, 
“అరెరే” యనుకొనుటతప్ప ఎవ్వరి నేమనంగలము? నిజమునకు 
“గ్రాహక ”ళబ్ధము వ్యాకరణకార్యప్రసంగముల శైలికి సంబంధించినదికాని, 
ఛందస్సునందలి యతిమైత్రీ ప్రసంగములకు సంబంధించినది కానేకాదు. 

నన్నయాథర్వణులు తెలుంగు వ్యాకరణప్రక్రియ కనుకూలముగ 
పాణినీయమునుబట్టి తలపెట్టిన యీ సావర్ణ్య ప్రయోజనము ఇంతమంది 
లక్షణజ్ఞులలో ఒక్క చిన్నయసూరికే స్ఫురించుట ఆతని శాస్త్రసంస్కార 
పటుత్వమునకును, ప్రతిభావైభవమునకును ప్రబల సూచకము. అంత ప్రతిభాశాలి 
గనుకనే లక్షణరసజ్జులు కొందజు చిన్నయసూరిని “చిన్మయ”సూరి యని 
వ్యవహరించుటకు ముచ్చటపడుచుందురు. ముద్దులొలుకు నామకరణము, 

సూరి ప్రాకృత వ్యాకరణములుగూడ ( బరిశీలించినవా(డని ప్రతీతిగలదు. 
తత్సమతదృవ రూపప్రదర్శస సందర్భమున ప్రాకృత శబ్దములు గొన్నింటి 
నుదాహరించుట కాదుగాని, మొక్క యంశము ఈ ప్రతీతికి పోషకముగా 
బాలవ్యాకరణమున( గానవచ్చుచున్నది. 

ఇత్సంజ్ఞాస్వరూసమును నిరూపించుపట్టున (తత్సమ-19) 

“కార్యార్థము ప్రత్యయాదులందు నిబద్ధమయి ప్రయోగించునప్పుడు 

మానంబడు వర్ణ మిత్తు నాంబడు” 
అని బాలవ్యాకరణమున నొకసంజ్ఞావిధానవాక్యము గలదు, 

ఇదే సందర్భమున త్రివిక్రమ ప్రాకృత శబ్దాను శాసనమున 

“యః కార్యార్థం సూగ్రే అనుబధ్యతే న తు ప్రయోగే దృశ్యతే స ఇత్‌” 

—l-l-14. 

అను వాక్యము కానంబడును. సూరి తన ప్రణాళికలో దాను గల్పించుకొన్న 
ఇత్సంజ్ఞారీతులకు పాణినీయము ఆనుకూలింసకుండుటయు, ఈ ప్రాకృతీయ 
మనుకూలించుటయు( బర్యాలోచించి, యీ వాక్యమునే ఏపదమున కాపదము 
తెలు(గున ననువదించినట్లు గోచరించును. 

ఈ పయిని నిరూపించిన నందర్భములచే, చరిత్రాంశములనుబట్టియే 
గాక, బాలవ్యాకరణమునుబట్టియు, సూరి సంస్కృత ప్రాకృత వ్యాకరణ 
పరిశ్రాంచుండగుట తేటతెల్లమగుచున్నది. 


పాండితీ పటిమ 77 


పాణినీయ పారిభాషిక రీతులెల్ల సూరికి పట్టుగా నలవడి యుండుటవల్లనే 
యీతని. వ్యాకరణ రచనమునం దగినంతగా జిగిబిగువులు కుదురుకొన్నవి. 
కనుకనే, బాలవ్యాకరణము వ్యాకరణముగా బయలువడినది, పారిభాషిక 
సటుత్వములేనివి వ్యాకఃరణములేకావు. 


సూరికింగల పాణినీయ సంస్కారపాటవమువల్లనే 


అలోన్హ్యాత్‌ పూర్వ ఉపధా —సంళజ్ఞా-10, 
తపర స్తత్కాలన్య --తత్సమ-45. 
ఆది రన్హేన సహేతా —క్రియా-8, 
అదేజ్‌గుణః —క్రియా-66, 
ఉరణ్‌ రవరః —క్రియా-08, 
హన్వం లఘు —క్రియా-66, 
సంయోగే గురు; దీర్ధంచ —క్రియా-50. 
అఆద్యన్తా టకితౌ —సంధి-కి, 25, 
అలో _న్ఫ్యన్య —సంధి=48, 
ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం క_ర్హృత్వమ్‌ కారక -కి, 


ధాత్వర్థ ఫలాశ్రయత్వం కర్మత్వమ్‌ 

'క్రియాసిద్ధా ప్రకృష్ణోవకారకత్వం కరణత్వమ్‌ 
'ప్రారబ్ధాపరినమా_ప్తత్వం వ_ర్తమానత్వమ్‌ 
భూతత్వం చ విద్యమానధ్వంస ప్రతియోగిత్వమ్‌ 





భావిత్వం తు విద్యమాన ప్రాగభావ ప్రతియోగిత్వమ్‌ ---క్రియా-4, 
అన్యథాప్రయోగే ప్రాప్తే అస్యథాప్రయోగకరణం నిపాతః --తత్సమ-89, 
నియతోపస్థితికః ప్రాతిపదికార్థః ---కారకం1, 
ఉపయోగళ్ళ్చ నియమపూర్వక విద్యాస్వీకారః కారకం. 
'కాతిగుణ క్రియా సంజ్ఞాభిః సముదాయా దేక దేళ స్య పృథక్కరణం 
నిర్ధారణమ్‌ —-కారక-18, 


బావశ్లేషికః వైషయికః అభివ్యాపకశ్చేతి ఆధార త్రిధా కారక-17, 

ప్రథమానిర్షిష్టం సమాస ఉపసర్జనమ్‌, ఉపసర్లనం పూర్వమ్‌-సమాస-7, 
మున్నగు సంజ్ఞలు, పరిభాషలు, పరిష్కారములు, వివరణములు, నియమములు, 
నిబంధనములు పెక్కులు బాలవ్యాకరణమున (ప్రవేశము నొందినవి. అవన్నియు 
విషయసంకేప (ప్రక్రియాసమన్వయాది ప్రయోజనములుండుటంబట్టి యావశ్య 
కములయి యాగ్రయింస(బడినచేగాని, పాండితీప్రకర్ష (ప్రదర్శనముకౌటకు 
మాత్రము కాదు. వానినన్నిటిని సమన్వయించుకొన్న్ర (గాని బాలవ్యాకరణము 
జోధపడినట్లునుగాదు. 


78 రమణీ యము 


పాణినీయములగు, ఏయే సంజ్ఞలు, ఏయే పరిభాషలు దాలవ్యాకరణమున 
నెచ్చకెచ్చట గ్రహింవ(బడినవో, యా వివరములు ఇంతకన్న విపులముగా 
పూర్వప్రకరణమున పరికించియుందురు. 
గ్రంథకారులు తమకునొదవిన కాస్త్రసంస్కారము తమరచనములందు 
ప్రకివింబించునటులు శ్రద్ధానక్తులు వహింపవలయును. ఇతర రచనములమాట 
యెటున్నను, లక్షణరచనమునమాత్రము శాస్త్రసంప్రదాయములకు శై థిల్యము 
కలిగింపరాదు. శాస్ర్రవిహితములగు సంజ్ఞాదుల నియమమును జాజనీయరాదు. 
పారిభాషికరీతులపట్టు సడలింపరాదు. అట్టి లాక్షణికులే నిజమయిన సంస్కర్తలు 
కా(గలుగుదురు, అపుడే వారి శాస్త్రపరిశ్రమ సార్ధకమగును. అట్టివారి 
(గ్రంథములవల్లనే బాలురు సంస్కారులగుదురు. ఈ విషయములందు చిన్నయ 
సూరికి నెట్టిజాగరూకతగలదో బాలవ్యాకరణమున పరికింపుండు : 


పాణినీయమున “ అదర్శనంలోవః ” (ప్రసక్తన్య అదర్శనం లోప 
సంజ్ఞం స్యాత్‌) అని లోపసంజ్ఞ సకలలోవసాధారణముగా విహితమయినది. 

ప్రత్యయలోపమునకు “లుక్‌” అని ఒకవిశేషసంజ్ఞ వేజుగా విధింపం 
బడినది. 


“ప్రత్యయస్య లుక్‌ ళ్లు లుపః” (లుక్‌, ళ్లు, లుప్‌, ver కృతం 
ప్రత్యయాదర్శనమ్‌ క్రమాత్‌ క క్రత్సంజ్ఞంస్యాత్‌ ) 
అనునది లుక్‌ నంజ్ఞను విధించిన సూత్రము, 








గ్రత్యయములుగాక,  తక్కినవర్ణములలోవమునకు లోవళద్దిమేగాని, 
లుక్కను పేరు చెల్లదు; చెల్లరాదు. చెల్లినచో సంభవించు చిక్కులనేకములు 
గలవు. కావుననే పాణినీయమునందంతటను లుక్‌ళబ్దిము ప్రత్యయలోపమునకు 
మాత్రమే వ్యవహరింపంబడినది. ప్రత్యయ భిన్నములగువాని లోపమునకు 
లోపళబ్రిముమాత్రమే వ్యవహరింపంబడినది. 

లుక్కులుక్కే -- లోపము లోపమే. 

'రెండిటికిని సాంకర్యము పాణినీయమున ఒక్కచోటనయిన గానరాదు. 


ఇటులుండ, ప్రాచీనాంధ్రవ్యాకరణములలో చింతామణి వికృతివివేకము 
లందును, అప్పకవీయమునందును లోపళద్దిముతోపాటు లుక్‌ శబ్దము ప్రత్యయ. 
ప్రత్యయేతర సాధారణముగా నియమరహితముగా వాడంబడుట కానవచ్చును, 
ప్రత్యయేతరస్థలములలో (ఒక్క-చోట(గాదు) సెక్కుతావులందు అనంగా 
చింతామణిలో “చౌ రేరుపధాత్మనళ్చ లుగ్వాస్యాత్‌” మున్నగు సదిపం|డ్రెండు 


పాండితీ పటిమ 79 


కా 


చోటులందును, అథర్వణకారికలలో “డలటాముదితాం లుక్‌ స్యాత్‌” మొదలగు 
మూడునాలుగు తావులందును, అప్పకవీయమున “కడరేఫము గుడుసు లుక్కు 
గాంచును దనకున్‌” 
పాటింపకతప్పని యీ “లుక్‌, లోప” శబ్దముల తారతమ్యమును వీరెల్లరును 
ఏల గమనింపరయిరో యెజుకపడకున్నది. పాణినీయపరిపాటి తెలియని 
వారందుమా ? అపచారము. ఆ మాట మనము అనము సరికదా ఎవ్వరన్నను 
సమ్మతింసము, కాని, పారిభాషికపద వ్యవహారమున జాగరూకతలేనివారని 
మాత్ర మనుకొనకతప్పదు. 








చింతామణ్యాది లక్షణ[గ్రంథములతోడి నిరంతరపరిచితినిబట్టి చిన్నయ 
సూరి తనమొదటి చిత్తురచనములందు (ప్రత్యయేతరస్థలములందు(గూడ కొలంది 
చోట్ల “లుక్‌ "ళబ్దమును బ్రయోగించియుండియు, పిమ్మట బాలవ్యాకరణము 
నుషక్రమించుతణిని బర్యాలోచించి, పాణినీయమున కొన్నిరీతుల కార్య 
విశేషములకొజకు( గల్చింపంబడిన యీ “లుకొ”శబ్దము అట్టి కార్యవిశేష 
'మొక్కటియు లేని తెలు(గువ్యాకరణములందు డుట మిక్కిలి 
యనావశ్యకమనియు, అదిగాక, (ప్రత్యయేతర స్థ 
వాడుట శాస్త్రదృష్టికి విరుద్ధమనియు, వివేచించి చాలవ్యాకరణమునందు 
ఒట్టిడినయట్లు - ఒక్క_చోటనయిన -- ఈ “లుక్‌”శబ్దమును (బ్రయోగింపలేదు. 
అవసరము కలుగలేదేమో అనుకొందుమా। తన యీ వ్యాకరణమున 
తొంబదిరెండు తావులందు లోపవిధానము ప్రస క్రమయినది. ఆ చోటులం 
దన్నింటను లోపళబ్దమునే ప్రయోగించినాండు. 











దీనినిబట్టి శాస్త్రీయ పారిభాషిక మార్గపరిపాలనమున నీతని మెలకువ 
యెట్టిదో యూహింపుండు. - 


మునుపటివారు చింతామణికారాదులు ఆం(ధ్రవ్యాకరణరచనమును అంత 





ప్రధానముగా నెంచుకొనక, స 
ఈ “లుక్‌ ”ళబ్ధమును తాజుమాజుగా. (బ్రయోగించియుందురని యెశకైటో 
సరిపెట్టుకొనవచ్చును. కాని సూరి యీ లుక్‌ళబ్దమును పూనికతో. దొల( 
గించుట (ప్రత్యక్షముగా నగపడుచుండ, ఈ జాలవ్యాకరణమును ఎదుట 
బెట్టుకొని యనువాదముగా రచింపంబడిన హరికారికలలో ప్రయు _క్తములయిన 
లుక్కు_లకు లెక్కలేదు. ఏమందుము | ఏమనుకొందుము 11 ఇ(క నీవిషయము 
విడిచి వేజొకటి పరికింతము. 


శితమగు సూత ్మదృష్టిబజుపక, స్థూలదృష్టితో 





“ఇద మద సేతత్‌ యత్తచ్చద్దాః ౪ 
అద 





హన్వం ప్రపద్య దీర్ణాః ద్విత్వ ముపర్యక్షరస, 


80 రమణీయము 


ఇది (త్రికనంధిని విధించు చింతామణీకారిక. 


ఇప్పలుకు, ఎప్పలుకు, అప్పలుకు మున్నగునవి దీనికి అక్ష్యములు, 





ఇందు “ఏ” అను శబము యచ్చజ్జార్థకముగా చింతామణి సూత్రమున 
నిరిషమయినది. 
డబ 
ఏ అనుదానికి(గల అర్హములు రెండు. 
“ఏ పలుకువింటివో అది సత్యము” అనుచోనుండునర్భము వేలు. 


“ఏపలుకు వింటివి ౩” అనుచోటనుండునర్భము వేలు. 


మొదటిది యచ్చద్దార్థకము. రెండవది కింళబ్బార్థకము. 

ఈ యక్ధములు. రెండింటికిని సంస్కృతమున యక్‌, కిమ్‌ అని 
'వేజువేజు శబ్దములు గలవు. తెలుంగున ఉన్నది “ఏ” అనునది ఒక్కాకే 
శబ్ధము. 

పయిసంధిలో రెండువిధములగు శబ్దములకును ప్రవేశమావశ్యకము. 
యత్‌ అని ఒక్కదానినే పేర్కొన్నచో--- 

“ఎప్పలుకు వింటివో అది సత్యము” అను కావునమాత్రమే యీ సంధి 
సాధితమగునుగాని, “ఎప్పలుకు వింటివి 1” మున్నగుచోటులందలి సంధులు 
సాధింపంబడవు. అనివార్యమయిన అవ్యా ప్తి. గోరంత అజాగరూకతవలన 
కొండంతలాభము తప్పిపోయినది. 

ఇది వ్యాకరణము. పొల్లంత ఏమణుపాటు చూపితిమా పొలిమేరలు 
దా(టిపోవును. నలుసంతదానికింతయేల అనుకొనరాదు. ఆనలుసే వ్యాకరణమున 
కంటిలోని నలుసగును. 

చిన్నయసూరి “ఏ"అనుళబ్దమును బేర్కొనవలసిన చోటులందెల్ల 
“యత్కిమర్ధకము” అని “కిం” శబ్దమునుగూడ మేళవించునేగాని, అరగొఅగా 
“యదర్థకము” అని యూరకుండ(డు. ఇటులే “ఎన్ని” అన్ను శబ్దమును 
“కియద్యావదర్థకము" అనునేగాని, కేవలముగా “ యావదర్థకము ” అని 
యూరకుండ(డు, బాలవ్యాకరణ సర్వనామ ప్రకరణము పరిశీలింపు(డు. పూర్వుల 
సన్నగా నవరించి యెంతమెలకు(వ 
చూపినాండో గమనింపుండు. శాస్ర్రనంస్కారపటుత్వమునకు మెటు(గుదెచ్చునది 
జాగరూకత. అది యున్నచో కొదవలు సంభవింపవు. 














రచనములందున్న ఎను 


ఇంక ఒకేయొక్క యంశము పరికింపుండు. 


పాండితీ పటిమ 81 


పాణినీయపథమున బరిశ్రాంతులయినవారు సాంకర్యరీతులకు సమ్మ 
తింపరు. విషయముల వివేచనమును, విభాగమును విశేషముగా నభిలషింతురు. 

“ఆచ్చికశబ్దింబులెల్లం దజుచుగ స్తీసమంబులుం గ్లీబనమంబులునయి 
యుండు.” —ఆచ్చిక-ి 
అని సూరి యచ్చతెనుంగుళబ్దములను రెండుశాఖలుగా విభజించినాండు. 
శ్రీసమము, క్లీబసమము అను నీశబ్దములు లౌకికళబ్ధిములవలె6 
గానవచ్చుచన్నను, సూరిదృష్టిలో నవి లాక్షణికములు, సాం కేతికములు. 
అన(గా ఈ రెండు శబ్దములను ఆచ్చికములకే యుపయోగింనవలయునుగాని 
తత్సమముల విషయమున వాడరాదు. 

“మాత”అను తత్సమశబ్దిము. శ్రీతుల్యము కావచ్చునుగాని, త్రీసమము 
కానేరదు. 


అటులే “కంధరము” అను తత్సమము క్లీబతుల్యము కా(దగునుగాని 





ఇసు హా 
ధ్రిమును ప్రత్యేక 
నియతములుగా వాడుటకు సూరి తలంచుకొన్నాండు. 





వ పనలు కేకుండ వానిని గలిపివై చినచో, స్త్రీసమళబ్దిము 
అకు విధింప(బడిన కార్యములు స్రీతుల్యములయిన తత్సమ శబ్బములందు( 
గూడ బ్రవ_ర్తిల్లి యపళబ్రములు సంభవించును. ఎట్లిందురా ? 

“స్త్రీ సమంబులగు విశేషణంబులయు మువర్ణకాంత విశేషణంబులయు 
బహువచనంబున కేకవచనంబు బహుళంబుగా నగు.” --కారక-20, 


అను నూత్రముచే “మాటలు పెక్కేల” మున్నగుచోటులందలి స్తీసమములతో 
పాటు “వాలకులు యోధలగుదురు” మొదలగు వాక్యములందు స్తీతుల్యములగు 
యోరాదితత్సమములకు(గూడ ఏకవచనముగలిగి “బాలకులు యోధయగుదురు” 
అనుమాదిరిగా కురూసములు సిద్ధమగును. 

నూరి యీ వృథక్కొరణమునకు నింతప్రయోజనము తస సతో 
నున్నటులుమాత్రము ఎచ్చటను స్పష్టముగా. గనంబడనీయండు. అదే పరవస్తు 
వారికున్న తెరచాటుపద్ధతి. 


(6) 


82 రమణీయము 


టి నూక్ష్మములు వ్యాఖ్యాతలు తామయి గు_ర్తింపవలయునని యాతని 
ముచ్చట. 


అట్లు గుర్తింతురో గుర్తింపరోయని యించుక సందియముగూడ 
నుండుటవల్ల (గాబోలును - “చూడు నన్ను - చూడుము నన్ను - ఇటుచూడు - 
ఇటుచూడుము” (సంధి-47) అని అచ్చటచ్చట వ్యాఖ్యాతలను హెచ్చరించు 
చున్నటులును గానంబడును. 





ఇట్టి యాతని హృదయము కనిపెట్టి, యెచ్చటను ఏమటక, మనమే 
యాతని యాంతర్యము నిదానించుకొనుచోప్పతో నుండవలయును. 








ఏయంశము ఏదృక్కోణముతో నిడానించిన గోచరించునో, మన 
యనుభవమునుబట్టి మనమే నిర్ణయించుకోవలయును. కోణములు మార్చు 
కొనుచు చూచుటలో గోచరించు విశేషము లాతని ప్రతిభలో పెక్కులుగలవు, 
ఆత(డెంతగా హెచ్చరించినను, నాతనివంక నట్టిచూపుపెట్టనేరక బాలవ్యాకరణ 
వ్యాఖ్యాతలు, ఆభ్యాతలు, అనువాదకులు పెక్కు, “మంది యూ స్రీసమ క్రీ బసమ 
శబ్దముల వాడుకను సంకీర్ణముచేయుటచే సూత్రకారునిహృదయము వ్యాఖ్యల 
వలన ఆవిష్కృతమగుటకుమాజు మటింత మాటుపడినది. కానిండు, అంత 
మాత్రాన గొజంతరాదు, ఉన్నవిలువను కాలము వెలువరింపకపోదు. 





లోహ్యయం నిరవధిర్విపులా చ పృథ్వీ,” 





మటియు, చారిత్రికములగు జనశ్రుతులును, తెలు6గుర। 
వ్యాకరణమునుగాక, నిజమునకు చిన్నయసూరి సంస్కృ్భృతపాండితీప్రకర్షమును 
పరిపూర్ణముగా పట్టిచూపంగలిగినది యాతని సంస్కృృతరచనదుగు సూత్రాంధ్ర 
వ్యాకరణము. అది సమగ్రముగనే లభించి ప్రకటితమయియున్నచో నాతని 
పాండిత్యగభీరిమ యెంతటిదో యెట్టిదో తనంతదానే లోకమునకు గోచరించి 
యుండెడిది. ఆ గ్రంథము భద్రపజుచుకొన (జాలక చేతులార జాజవిడిచితిమి, 
అది మనకు లభించునవకాశము మటికానరాదు. 


వరో ప్రాసికొన్న యొకచిత్తుకాగితములప్రతిని ఎటు, మర సంపాదించి, 
క iE ప్రకటించినా, చిన్నయసూరి 
పాండితినిగూర్చిగాని, జాలవ్యాకరణమున( జేర్చక విదిచిపెట్టితినని సూరి = 
నిర్దేశించిన విలువగల లక్షణ విశేషములను గూర్చిగా ని కొంతయేని దెలిసి 
కోనుటకు ఈ చిత్తుప్రతిపయినే మనమాధారపడవలసియున్నది. ఇదియే, వెన్న 
పాజవైచి డ్రేజ్ళ చప్పరించుట. 


పాండితీ వటిమ 83 


నూరిపాండితీపాటవమును, ప్రణాళికా నిర్మాణ కౌళలమును, అష్టా 
ధ్యాయిని ఆదర్శముగా(గొని సంస్కృత సూత్రగ్రంథము పటుబంధముతో 
రచింపవలయుననెడి ఆతని ఆదిమనంకల్పములోనే అంతర్లీనమైయున్నవి. 
అప్రానుళనము, రచనాధైర్యము, ఆత్మవిశ్వాసము లేని సామాన్యులకు ఇట్టి 
యుత్సాహమే యంకురింపదు, 

అతని సంస్కృత సూత్రములతీరు గమనింపు(డు : 

మోర్నిక్‌ ; పూర్వవత్క-_ర్మధారయే ; విలోస్తుకొ; త్రికాదేకహలో 

నూష్మరః; రేయౌ నడేః కిక్‌; బంధు శ్మశ్రువాచినో ర్యుకః ; 

మహతో భగవదాదే రానజ్వా; ఈవదైః; ఎండు పరిమితా వేకత్వే; 

ఎడౌ లేర్లోవః, నూ త్రాంధ్రవ్యాకొరణము 

ఈ రీతిని సూత్రరచన సాగినది. పరాకుగా. జూచితిమా పాణినీయములే 
యనుకొందుము. 


ఈ సూత్రములలో నడుమనడుమ. గొన్ని వివరణవాక్యములు కాన 
నగును. ఆ వాక్యములనైలి సంస్కృృతవ్యాకరణ వ్యాఖ్యాతల శాస్త్ర శైలిని 
దల(పించుచుండును. కొన్నివాక్యములు సరికింపు(డు : 

“కాలుజాలి పడినాండు : రద్భావే తత్పమవేతస్య భావః. తశ్రియాయాం 
తత్సమవేతస్య క్రియా విశేషణం భవతి; కాలుజాటి పడినవా(డు; అత్ర తక్షియా 
పతనం ; తత్సమవేతః పాదః ; తత్హియా తు స్థలనం ; స్థలనస్య పతనంప్రతి 
విశేషణత్వ మనేనాతిదిళ్యతే ; ఏతేన ద్వయోః క్రియయోః సమానక_ర్హృకత్వ 
మాయాతమ్‌ ; పతనంప్రతి స్థలనన్య హేళుక్వేన పూర్వకాలికత్వం సమాన 
క_ర్హృకతాచేతి ; తర్జి ఉక్తార్థానా మషప్రయోగ ఇతి బోధ్యమ్‌ ; తదీయస్య 
క్రియాయాం తస్య తథావృతత్తిః యస్య క్రియాయాం వర్తమానోచిః తస్య 
ప్రాధాన్యే కర్తురివ విశేషణం భవతి.” 

“అసౌ తత్తథా; తత్సంబిన్టినః (క్రియాయా మసౌ తత్కొ-_ర్హృభవతి; 
“హరి కరుణానిలయుండు ; వాండు ధనము శతే(డు' అత్ర క_ర్తృగతో భావో 
ధాతునా సముదీర్యశే, యోసౌ కర్మగతోభావః పత్య న్హే నాభిరీయతే.” 

“సమాస ఇతి వక్తవ్యమ్‌ ; అన్యథా కడునలు కేత్యత్రాపి స్యాత్‌ ; నచ 
నుకా వ్యవధానాన్నభవతీతి వాచ్యమ్‌ : స్వాళ్గన్య, న్వవ్యవధాయకత్వాభావాత్‌.” 

వివరణవాక్యపద్ధతి యీ రీతిని గానవచ్చును. 


పయి సంస్కృత వాక్యములందు పారంపరికముగా(౬ |బ్రవేశించిన లేఖన 
స్థాలిత్యములు కొన్నిగలవు. _ వానిమాటయటుంచి యీ రచనా రీతినిబట్టి 


84 రమణీయము 


సంస్కృతమున నీతనికలవడిన శాస్త్రశైలి యెట్టిదో యూహించుటమాత్రమే 
మనకు (ప్రకృతము, శాస్త్రనిష్టాతులకుంగాని యీ శైలి యలవడనేరదు. 

ఈ ప్రకరణమున నిరూపించిన యంశములనుబట్టి చిన్నయసూరికింగల 
పాండితీపటిమయు, దానివలన(గలిగిన సంస్కారపటుత్వమును, తన్మూలక 
మగు రచనాజాగరూకతయు, సంస్కృృతరచనమున నాతనికి( బట్టువడిన శాస్త్ర 
శ్రైలియు. డేటతెల్లములు కా(గలవు. ఒక్కకణము చాలును, అన్నమంతయు 
పట్టిచూడం బనిలేదు. 


పాఠకులకు విసువుజనింపకముందే (ప్రసంగము ముగించుట మెలంకువ 
మార్గము. ఇంక, విషయాంతరమువంక దృష్టి మరలింప్పండు. 

పాండిత్యమునకు వన్నె దెచ్చునది సౌకీల్యము, కావున చిన్నయసూరి 
శీలస్వరూప మెట్టిదయియుండునో మీందిప్రకరణమున పరికింతము, 


శీల సౌమ్యత 


సూరి .శాత్ర్రవైదుష్యమును గూర్చియు, తత్సంస్కార పటుత్వమును 
గూర్చియు, _ పైప్రకరణమునం జదివియుంటిరి. 
పాండిత్యముగల యాతని శీలస్వభావము లెట్టివయియుండునో, ఆవి బాల 
వ్యాకరణమున నెట్లు ప్రతిఫలించినవో యించుక పరికింతము. 


(a 

9% 
a 

ల్‌ 
స. 
లే 
శి 
a 
లో 


శ్రీమంతులలోను, విద్వాంసులలోను, గుణవంతులనే లోక మెక్కుడుగా 
గారవించును.  గుణనంవద యలవడినపుడే పరిశ్రమించి  యార్జించి 
పాండిత్యము సార్థకమగును. ప్రశాంతదృష్టిని, వినయవైభవమును, గాంభీర్య 
భావమును, తృ_ప్టిసంపదను, నహనశీలమును, హృదయమార్దవమును, 
నియమ (ప్రవ ర్తనమును చేకూర్చినవిద్యయే విద్య. 

విద్యలలో వ్యాకరణవిద్యకు నొక విలక్షణత గలదు. ఇది వాజజజయము 
నందలి సకలశాఖలకును నుపకారకము. మణీయు, పాణినీయవ్యాకరణము 
నభ్యసించి వశపణుచుకొనుటమాత్రమేగాక, యా శాస్త్రనిర్మాణశిల్బ్పమునందలి 
లోలోవలిమూలత త్వ్వమును దర్శింప(గలిగినయెడ, నట్టివారి నిత్యజీవితమున( 
గూడ గొంతకుంగొంత దాని నిబంధనప్రభావము సో(కి, వారి వారి జీవయాతత్రా 
ప్రవృత్తులు సయితము నియమబద్ధములై, సక్రమశీలవిలసితములయి వెలయ 
గలవనుట పాణినీయ త_త్వరహన్యము. 








చిన్నయసూరి తనపాండిత్యమునకు వన్నెదెచ్చు సౌశీల్య సంపదగల 
సహృదయుండు. 

సూరిన్వరూపస్వభావాదులు తద్బంధు మిత్ర పండిత పరంపరాయాతము 
లయి యవళ్యవిశ్వసనీయము లన(దగిన జనశ్రుతులంబట్టి సేకరించి, కొందణు 
పరిశీలకులు వెలయించిన రచనలందిట్రి కొంతవజకు( దెలియవచ్చుచున్న వి. 

ఈతడు హయగ్రీవ మంత్రోపాసకు(డు. ప్రవ త్తివై భవముగలవా(డు, 
ఆధ్యాత్మిక ప్రవృత్తియందు నత్యంతాసక్తిగలవాండు. _ నిత్య దేవతార్చనదు 
(తిరువారాధనము) మున్నగు సాంప్రదాయిక కార్యకలాపమును (శ్రద్ధాభక్తులతో 
సాగించుచు, నై ష్టికజీవితము నడపుకొన్నవాండు. స్ఫురద్రూపియై, యెల్లపుడును 
పరిశుభ్రములై యింపుగొలుపు ధవళవస్త్రములు ధరించుచుండువాండు. దోవతి, 
ఉత్తరీయమెగాక, సన్నని పొడవయిన అంగరకాను (చొక్కాయి) వేసి 
కొనుచుండువా(డు. సులోచనము లువయోగించువా(డు. ఎవ్వరితోడనేని 


86 రమణీయము 


నగుమోముతో మృదుమార్గమున భాషించుచుండువా(డు, అని యిట్టి విశేషములు 
కొన్ని జీవితచరితమునుబట్టి తెలియుచున్నవి. 
క 

ఈ వేషభాషల వివరములు మనకేలయని తలంపరాదు. బాహిరములగు 
'వేషభాషలుకూడ( బురుషుల మానసికప్రవృత్తులను పట్టిచూపంగలవు. 

జీవితచరితద్వారమున( దెలియటయేగాక ఆతని 

1. పరలఘూకరణవైముఖ్యము 8. మాన్యజనగౌరవము 

2. ప్రసంగమార్డవము 4. సర్వమత సామరస్యము 

E ద 

మున్నగు సౌశీల్య సరసతారీతులు బాలవ్యాకరణముననే ప్రతిఫలించునవిగూడ ౬ 
గొన్ని గలపు. పరికింపు(డు, 

వ్యాక రణకారి, 
తీరు గమనింపుండు. 


యచ్చటచ్చట నాత(డిచ్చిన యుదాహరణముల 








“వానలుగురిసినం బంటలు పండును.” క్రియా-41, 
“వారు సుఖమున్నారు.” —కారోక-21, 
“జాబిలి తో (తెంచుడుం గువలయంబులు వికసిల్లై.” (క్రియా-శీ2. 
“చూచుచుం బోవుచున్నా(డు —క్రియా-4క, 
“పద్మలత మనోహారిణి.” —తత్సమ-కిక, 
“హిమగిరివలననుండి గంగ వొడమె.” —కారక-10. 
“నాకంబువలననుండి నారదుండు వచ్చె.” —శకారక-10, 
“గాలి చల్లగా వీచెను.” —కారక-కి?. 


అని ప్రజాసంకేమమును, పావనములు మనోహరములునగు దృళ్యములను 
గోచరింప(జేయుచు, వినువారికి _నుల్లానముగలిగించు  సురుచిరభావములే 
యాతనికి స్ఫురించునుగాని, అమంగళములు, జుగుష్సితములు, రసవిహీనములు 
నగు భావములు ఆ హృదయమునకు స్ఫురింపవేమో యనిపించును, వీనినిబట్టి 
యాతని హృదయమార్షవ మెట్టిదో, ప్రసంగసారస్య మెట్టిదో, సులభముగా 

ది ద 
గ్రహింపవచ్చును. ఇంతియగాక--- 





“కృష్ణుండు .... దాంగె; .... నారదుండు వచ్చె.” కారక-9. 
మున్నగువాక్యములలో సామాన్య క్రియలకు (శ్రీకృష్ణ నారదాది సుప్రసిద్ధక ర్రలను 
గూర్చుచు, లాఘవాపాదకములు గాని, అగౌరవసూచకములు గాని, అమంగళ 
స్ఫోరకములు గాని, అగు క్రియలుగల వాక్యములలో కర్తలను గూర్చవలసి 
వచ్చినపుడు 


శీల సౌమ్యత 87 


“దేవదత్తుడు వంటకమును వండెను.” 
“మెత్రుండు చై త్రునిచేత బుణంబు( గొనియె 
“మైత్రుండు రాజ్యంబువలన భ్రష్తుండయె, 








“చైత్రునిచేత మైక్రుండు కొట్టంబడి దుడిసె.” 





మున్న గురీతిని, ఎవ్వరికిని నొప్పియొదవకుండ, ఏ కర్తలనో క్రొత్తగా సృజించి, 
క_ర్తృపదములు కల్పించి, వాక్యములు చూపునేగాని, వంటకము వండుట, 
బుణంబు గొనుట, రాజ్యభ్రంశము నొందుట, మరణించుట మున్నగు క్రియలకు 
రాము(డు, కృష్ణుండు మున్నగు క_రృపదములు కూర్చుటకు నిచ్చగింపండు. 








ఇంతయేల | విభక్తులప్రనంగమున నీచస్త్రీ సంబోధనమునకును, నీచ 
పురుష సంబోధనమునకును, నుదాహరణములు చూపవలసివచ్చినది. 

ప్రీపురుమలనెవ్వరినిగాని నీచముగా సంబోధించుటకు నాతనితత్త్వము 
సమ్మతింపదయ్యెను. అప్పుడు, ఏ వ్యక్తులపేరులను నిద్దేశింప నిచ్చగింపక, 
దౌస్ట్రముగల వ్యక్తులను నీచముగా. బిలుచుట యంతగా ననుచితముగాదని 
యాలోచించి 

“ఓసి దుష్టురాల : ఓరి దుష్టుడ 2” --తత్సమం-!15. 
అని సంబోధ్యవాచకముగా దుష్టళబ్దమును గూద్చుటలోని యౌచితిని సుదూరము 
నిదానింపుండు. 

మజియు, నిండార్భమున ఆమేడితమున గిగీలను జూపవలసినత్తావున 
నింతకుముందటి సూత్రములందు( బలుమా అుదాహృతములయిన శబ్దిములనే 
విష్ణువు, గిష్టువు ; రాముండు, గీము(డు అని స్టూలదృష్టితో నుదాహరించినచో 
మాననీయులయెడ _ నిందాస్ఫురణమును, నిరాకరణదృష్టిని, _గలిగించి 
నట్లగునని తోయి దానికి మనసొప్పక క్రూరకర్యులగు రావణకుంభకర్డుల 
నన్వేషించి 

“కుంభకర్ణుడు, గింభకర్షుండు”; “రావణు(డు, గీవణుండు”- ప్రకీర్ణక-22. 
అని యుదాహరించుటలో నాతని శీలసాకుమార్య మెట్లు గోచరించునో 
యూహింప్పండు. 

ఇంతియగాక, _శాపార్థమునందు మధ్యమపురుషమున “ము, డు” 
ప్రత్యయములకు లక్ష్యములు ప్రదర్శింపవలసివచ్చినది. 

శావమనయగా తిట్టు. దీనికి నుదాహరింపవలసిన వాక్యమునందలి తిట్టు 
ఎంతగట్టిదైన నంతమంచిది. గట్టిడెనఫక్షముననే ఆ లక్ష్యము సూటిగా 
సరిపడును. ఎంతోగట్టిగా తిట్టవలసిన యీ సందర్భమున 


88 రమణీయము 


“రాక్షసుండవగుము, రాక్షసులరగుండు” —క్రియా-29. 
అని యుదాహరించినాండు. 
అంతకంటె నమంగళములగు తిట్టుమాట లాతనినోటికి రావేమో యని 
పించును, 
మజియు( గొన్నియెడల లక్షణనిరూపణనందర్భమున నితరలాక్షణీకుల 
మతము తన కభిమతముకాకున్న తావులందు 
1. నంస్కృతీయంబునకు నంధియగునని యథర్వణాచార్యులు చెప్పిరి 
గాని దానికిం బూర్వకావ్యంబులందు( బ్రయోగంబు మృగ్యంబు, 
—సంధి=4, 
శ. నలు(గడాదుల నీయాగమంబు లేదండ్రు. —నంధి-ిక్‌, 
3. ఎందుళబ్దమున కలిగాగమము కొందలు లేదండ్రు. ---సంధి-44. 
4. అనుకృతిని నిడుదకుం గుటుచయగునని యొకండు వలికె నది 
నిరాకరంబు. ాసంధి=క్‌4, 
ర్‌. ఏండ్లు కాండ్లిత్యాదులందు డాకు ళాదేశంబు కొందు వక్కా 
జించిరి. తెనుంగున బిందుపూర్వక స్థిరంబు లేమింజేసి యది 


గ్రాహ్యంబుగాదు. ---ఆచ్చిక-15. 
6. ఇయశబ్దమునం దికారలోసంబు కొందజు వక్కాణించిరి, అయ్యది 
ప్రయోగంబులందు మృగ్యంబు, —౪ఆచ్చిక-2$, 


లా 


. ద్వితీయైకవచనంబు పరంబగునపు డౌపవిభక్తికంబులు రావని 
కొందలు వక్కాణీంచిరి. అయ్యది లక్ష్యలక్షణ విరుద్ధందిగుటంేసి 
యనాదరణీయంబు, —ఆచ్చిక-29. 

8. వనమునుంచి, ధనమునుంచి, యని యుంచిశబ్దానుప్రయోగంబుతో 6 

గొందజు వ్యవహరించెదరుగాని యది సాధుకవిప్రయోగారూఢంబు 


గాదని యెజుంగునది. —కారక-11, 
9. కుచధాతువునకు గుణంబులేదని యొకండు వక్కాణించె నది 
గ్రాహ్యంబుగాదు. —క్రియా-68, 
10. పూనుపొదవుల కాదిలోపం బొకండు వచియించె నది యవిచార 
మూలకంబు. — ప్రకీర్ణక-10, 


అని యీ తీరున సౌమ్యతతో మృదువుగను, విషయప్రధానముగను నిర్దేశించి 
విడుచుటయేగాని, వ్యక్తుల పేరులెత్తి వారిని జులుకనసేయుట యాతనికి 
రుచింపదు. 


ఏమన్నారో తెలుపవలెనుగాని, ఎవరన్నారో తెలుపుట ముఖ్యముకాదని 


> ee 


శీల సౌమ్యత 89 


పయిని నిర్దేశించిన ఖండనవాక్యముల విన్యాసమున నెటుదా(గియున్నదో 
వత్తిచూప వశముకాదుగాని, ఆ సౌమ్యతతోపాటు థాషాలక్షణవీరుని కుండం 
దగిన పొంకముగల రీవియు గోచరించుచుండును. 

ఈ వాక్యములు సరికించునపుడు కురుపాండవ సంగ్రామ సంరంభమున 
నడుమనడుమ చేతికింజిక్కిన పాండవులను చూచిచూడనటులు డాజవిడిచిన 
మహారథు(డు కర్షుండు జ్ఞ ప్తికిదగులుచుండును, 

ఒకప్పుడు నామనిన్దేశము చేయవలసివచ్చినను లమూకరింపక, సగౌరవ 
ముగ6 బరామర్శించుట యాతని మార్గము. కావుననే పైవాక్యములందు మొదటి 
దానిలో “ అథర్వణుండు చెప్పె” ననక “* అథర్వణాచార్యులు చెప్పిరి” 
అనుచున్నా(డు. అథర్వణుని సిద్దాంతమును సమ్మతింపని సందర్భమునం 
దయినను, పూజార్థసూచకమగు బహువచనాంతములతో ఎంతటిమన్నన 
చూపుచు, పరామర్శించినాందో గమనింపు(డు. 

“ వాగనుశాసనులు యదా తదా యని గ్రహించుట 
(సంధి-18) అనుచో వాగనుశాసనులు అను పూజార్థక బహువచనమును 
గు_ర్తింపుడు, నన్నయభట్టారకులను వారువీరువలె వాగనుశాసను(డు అని 
ఏకవచనాంతముతో నిర్రేశంచుటకు నాతనిమనసు సమ్మతింపదు. 








ఆత(డేమాట పలికినను నయ్యది వినయవివేకసంభరితమై యుండక 
మానదు. 

విమర్శకులలో ఒకరిమాట నొకరు కాదనుటకు రవంతసందు దొరకిన 
తాపులందు “అది నీచము, ఇది తుచ్చము” మున్నగురీతిని పరుషభాషణములతో, 
దూషణములతో, ఆవేశములతో, ఆర్భాటములతో కోలాహలము గావించు 
కుతూహలముగలవారు కొందజుందురు. సూరిమాత్ర మాకోవకు( జెందిన 
వాండుకాండు. 

అత్యధికమగు మతభేదమున్నను, విమర్శనముపట్ల నవలంబింపవలసిన 
మార్జన గాంభీర్యములు పయినుదాహరించిన ఖండనవాక్యములు పదింటను 
గర్భితములయి, జాలకులకు( గాలక్రమమున విమర్శావసరములందును, వాద 
ప్రతివాద ప్రసంగములందును, నెట్టి యాదర్శములు కా(గలవో యోజింప్పండు. 

మటియు, సంజ్ఞాపరిచ్చేదమున తత్సమ తద్భవ దేళ్య (గ్రామ్య పదముల 
'స్వరూపమును సలక్షణముగా( బ్రదర్శించి, లక్షణవిరుద్ధములగు గ్రామ్యపదములు 
ప్రయోగార్హములు. కావని నిరూపించుచు, లక్షణవిరుద్ధములయినను పెద్దలు 
వ్యవహరించినవిమాత్రము వరిగ్రాహ్యములని యుపదేశించుచు “కజకంఠు(డు, 
ప్రాణగొడ్డము, జీవగజ్ఞ” మున్న గువానిని జూపి 











గ్రామ్యంబయిన గ్రహింపందగునని 
దానం జ్ఞా-28 
అని తనయాంతర్యము తెలిపినాండు. 

ఈ సందర్భమున భాషాన్వరూవబోధనముమాట యటుంచి, సహజముగా 
పెద్దలయెడ నాతనికి(గల గురుభావ మెట్లువ్య క్రమ గుచున్నదో, అట్టినద్భావమును 
ఈ వ్యాజమున బాలురకు(గూడ నువదేశించుకౌళల మెట్లువిళదమగుచున్నదో 
గమనింపుండు. 








మటియు, కవులలో పోతరాజువలెను, గాయకులలో త్యాగరాజువలెను, 
లాక్షణికులలో చిన్నాయనూరి భక్తాగణిగా. గానంబడును, ఈతండు వైష్ణవులకు 
నుండ(దగిన ప్రపత్తి శీలము గలవాండు. కావుననే సాధారణ సూత్రోదాహరణ 
ములు ప్రదర్శించు పట్టులందుంగూడ 
“నందతనయుండు కృష్ణుండు నాకు దిక్కు.” ఈాకారక-18. 
“దేవకీపుత్రు హరిని నుతింతు నెపుడు.” 
“శుభవిధాయుల రామకృష్ణుల భజింతు.” 
నవంద్యను రుక్మిణీ. బొగడుచుందు.” 
తులుండయి యప్రమేయుండౌ హరిని గొలుకు,” mal. 
“ఆద్యు( డప్రమేయు(డునగు హరిని గొలుతు.” 
“ఆద్యుడు నమేయగుణు(డునౌ హరిని గొలుతు.” 
“ఆద్యు( డప్రమేయుండగు హరిని గొలుకు.” 
“ఆద్యుండయి యప్రమేయు(డై యఖిల సేవ్యు(డై. 
యెసంగెడు దేవుని నభినుతింతు.” » 8 
అని యిట్లు తీయని తేటగీతు లాలపించుచు, వరనళు(డయి నిలుచున్న పవిత్ర 
మూర్తిగా( జదునరులకు. బొడగట్టును. 








వలుమాజు కంట(బడు నిట్టియదాహృతులవలన _నప్రయత్నముగా 
బాలకులహృదయములందు భ క్తివీజములు నాటుకొనకమానవు. అవి యేనా(టి 
కయిన సఫలములు కొకనుమానవు. 

మజీయు, సూరి హరిభ _క్తితత్సరు(డయ్యును, సువిశాలహృదయు( 
డగుటచే నన్యమతములయెడ (గాని, యితర దైవతములయెడ (గాని యాతనికి 
నిరననభావము లేశమును లేనటులు గోచరించును, 

ఉకారాంతశబ్దముల సంబోధనమున ప్లుతమును బ్రదర్శించునెడ 
(తత్సమ-85) “ఓవిష్ణ్లా ౩” అను నుదాహరణము చూప్పచుం. దనయిష్ట 


శీల సౌమ్యత 91 


దైవతమును విష్ణుదేవుని నోరార సంబోధించుకొని, ఆవెనుక “ఓశంభూ ౩” 
అనిగూడ నుదోహెరించియన్నాండు. 


రెండవ యుదాహరణమునకు తత్సమమగు చేతొక ఉకారాంతళబ్దము 
స్ఫురింపకకాదు. ఆతని హృదయమున దేవతాంతర నిరసనము లేకుండుట 
వల్లనే, శంభుళబ్దము, వెనువెంటనే స్ఫురించుటయు, దానిని బ్రదర్శించుటయు, 
సంఘటిల్లినట్లూహించుట యుక్తము. ఇష్టదైవము విష్ణువేమైనను, శంభుపుకూడ 
తత్సము(డేయని యాతని తలంపు. 


ఈ యొక్క_తావుననేగాక, తొత్సమపరిచ్చేదమున ముజికొన్ని చోటు 
లందు(గూడ ముందు విష్ణువు, ఆ వెనుక శంభువు తుల్యరూపులయి కాననగు 
చుందురు. సూరిమతాంతర సామరస్యము పరికింపు(డు. 


శివాయ విష్ణురూపాయ 
శివరూపాయ విష్ణవే, 


ఇంతదనుక అనేకములగు సందర్భములంబట్టి చిన్నయసూరి శీలన్వరూ 
నమును కొంతకు(గొంత గుంర్తించితిమి, 


ఇట్టి శీలసౌమ్యతగల సరసుల వలుకులును లలితములయి యుండుట 
సహజము. కావున నుకుమారోశీలు(డగు సూరిపలుకులందలి లాలిత్య మెట్టిదో, 
రా(టోవు ప్రకరణమున ముచ్చటగా నాలోకింతము. 


ఉక్తి లాలిత్యము 


చిన్నయసూరినా(టికి వచనగ్రంథములు మిక్కిలి యరుదు. తెను(గు 
దేశమందలి జాలజాలికలనందజను చక్క-నివచనము రచింప సమర్థులనుగా 
దిద్దితీర్పవలయునని యాతనికి గొప్పకోరిక. _అట్లగుటచే _దేశమునందలి 
బాలబాలికలందజను దనయంతేవాసులుగా నాత(డు భావించినా(డు. తానొక 
ప్రఠానకళాశాలలో  నధ్యాపకుండుగూడ నగుటచే, శిష్యబృందము నడుమ? 
జిజునవ్వు మోముతో6  గూరుచుండి, భాషాసంవ్రదాయములను బోధించు 
చున్నంతటి తృప్తి సమయమునంగూడ ఆ మహనీయునకు6 
గలదేమో యనిపిం 
“వినుడు బాలకులు! వినుండు బాలకులార:”” 
అని తనయెదుటం గూరుచున్నబాలురను గలయ(జూచుచు, సాముదాయికముగ 
ముందు సంబోధించి, వేతొకవంక( గూరుచున్న మ స్‌ ంచి 
“వచ్చితిరి కాంతలు ! వచ్చితిరి కాంతలార :” 
అని ముద్దుగా. బలుకొరించి, మరల అటు బాలారదిక్కు. మొగంటై 
“"అన్నలార ! మిమ్మునడిగెద నొకమాట.” ---తత్సమ-87. 
అని బాలురనుమాత్రము ప్రశ్నించుచున్న సన్నివేశమును ఎంతసముచితముగా 
సంభఘటించెనో తిలకింపు(డు. ప్రళ్శ సమాధానములు చెప్పుటలో బాలికలు 
బిడియపడుదురనికా (బోలు జాలురనే ప్రశ్నించుట ః ఆ ప్రశ్నించుటలో శిష్యుల 
యెడ నాతనికింగల వాత్సల్యమును, అందు జాలికలయెడం జూవందగిన 
యాదరాతిశయమును, వారివారి చదువులను (బ్రశ్నోత్తర రూపమున చక్కదిద్బు 
చున్న తీరును, ఒకదానివెంట నొకటి స్ఫురించును. 














ఈ దేశమందలి బాలబాలికల కందజకును నొకతరగతి యేర్చతిచి 
తానధ్యాపకు(డై బోధించుచున్నతీరు, ఈ (గ్రంథమునందు పకా. 
గోచరించుచు, నాతని యధ్యాపనోత్సాహమును వెలువరించుచుండును 


తాను బోధింపందలంచినదా, ప్రాచీనభాషా లక్షణము. ఎదుటనున్న వారా, 
బాలకులు ; పిన్నవయసువారు. కావున, చెప్పెడి మాటలు శుష్క_ములై, 
ఉదాహరణ సమున్వయమాకత్రప్రయోజనములై, చప్పనివయి యుండరాదు. 
మణీ, మృదుమధురములై, నరసములై, సీతిబోధకములై, గంఖీరథాన 
గర్భితమ్ములై, పురాణ పవిత్రకథా స్ఫోరకములై, హృదయంగమములై యుండ 


ఉక్తి లాలిత్యము 93 


వలయుననియు( దలంచెను. అంతియగాదు. తిక్తములగు నౌషధములను తీయ 
తియ్యని యనుపానములతో రంగరించినటులు క్లీష్టములగు ద్యాకరణప్రక్రియా 
భంగులను లలితములగు సూక్తులతో మేళవించి, చాలురు విషయ[గ్రహణ 
శ్లేశమును మటచి ఉల్లాసముతో గ్రహించునటులు బోధించుటయు, బాల 
వ్యాకరణరచనలో నాతనిప్రధానదృక్పథము, కావుననే గ్రంథారంభమున 

“అనయము లలితో క్తులతో 

- 

నొనరుపడం గూర్చి లక్ష్యయోజన మొప్పం 

గను జాలవ్యాకరణం. 

బఐన(గా లక్షణమొనర్తు నాంధ్రంబునకున్‌ ” 
అని తన హృదయము నావిష్కారించియుండెను. తాను, ఏ విషయము 
వివరించినను, ఏ లక్ష్యము చూపినను, అందు కుదిరినంతవట్టు అంతర్వాహినిగా 
లాలిత్యరీతి గోచరించి, బాలురకు నుత్సాహజనక మై, యాకర్షకము కావలయునేని 
యాతని సంకల్పము. 


మనోహరములగు కథాఘట్టములను గైకొని, సరసమగు కావ్యములను 
రచించునెడ, లలితముగను హృదయంగమముగను రచన సాగింపవచ్చును. 
అట్లు సాగింతుదుని కవులు ప్రతినలును జేయవచ్చును, ఆ ప్రతినలు నిర్వహించు 
కొనుటయు నసంభవము కాకపోవచ్చును. కాని, కష్టములు కఠినములునగు 
వ్యాకరణాంశములను వివరించునపుడుగూడ “లలితోక్తుల” తోడనే రచన 
సాగింపసంకల్పించుటయు, ఆ విధానమును తుదముట్ట నిర్వహించుటయు 
లాక్షణికులలో నొక్క చిన్నయసూరికే చెల్లినది. క్లీష్ణకర్కశమైన వ్యాకర 
ణాంశముగూడ నాతనివలుకుబడితీరులో మనోహరమగు కావ్యత్వసిద్ధిని 
పొందినది. ఇదిమాత్రము ఏ వ్యాకరణములందును లేనివింత. 











ఇంతయేల! సూరి తాను బాలురకు బోధింప(దల (చిన 
శెండును రెండుశాస్త్రములు, ఒకటి నీతిశాస్త్రము, ఒకటి వ్యాకరణశాస్త్రము. 
ఆశెండిటిలో నీతిశాస్తమును కథలతోను, వ్యాకరణమును లలితోక్రులతోను 
బోధింపవలయునను సంకల్పములోనే యాతని సాకుమార్యమంతయు గర్భితమై 
యున్నది. 


త 
విశాలమో, బాలురయెడ నాయన కెట్టి యభిమానమో, సులభముగా (గ్రహింప 
నగును. 


94 రమణీయము 


“అతడు శ్రీమంతు(డు, ఇతండు గుణవంతుండు. వానివంశము 
(శ్రీమంతము, వీనివంశము గుణపంతము,. ఆమె (శ్రీమంతురాలు. ఈమె 
విద్వాంసురాలు.” --తత్సమ-?1. 


'పెవాక్యములను జదుపుటతోడనే, ఆతండు బాలురను తనయెదుట6 
గూర్చుండ (బెట్టుకొని, వారిలో నొక్కొాక్కంరిని వ్రేలితో జూపుచు, విషయము 
లను బోధించుచున్న సన్నివేశము మనకన్నులకు. గట్టును, 


“మతుణాదికంబు ద్వితీయైకవచనాంతతుల్యం బిందు నామంబగు.” 
తత్సమ-70, 
“దానియంతిమమకారంబునకు లోపంబగు,.” ---తత్సమ-1?1. 
అను సూత్రములకు 
“ త్రీమంతము, గుణవంతము, విద్వాంసము, అనడ్వాహము, శ్వానము, 
అప్పరస” 
అని యుదాహరించిన పదముల వరుసను ఈ సందర్భమున సంధానించుకొని, 
వానియంతరార్థమును నిదానముగా పరికింపుండు. 


గ్రీమంతులగువారు గుణపంతులై, విద్యాబుద్ధులు గడింపవలెనుగాని, 

అనడ్వాహమ్ములై (పళశుప్రాయులై) శనకాదులతో వినోదించుచు, ఆటవెలందుల 

ముచ్చటలకు లోనగుట తగదని నిగూధముగా నుపదేశించుతీరు పొడగట్టును, 
అప్లే 
3 


“ధనముచేత సౌఖ్యంబుగలుగు,” —కొరక-థీ, 
“విద్యచేత యశంబు గలుగు.” అగ. 
“విద్యాశాలియగుపురుమని సకలజనులు సన్మానింతురు,” న.జ. 
“అతిశయముగ బుద్ధిమంతుండగు బుధసేవన్‌.” -ాసంధి-20, 


ఇచట ధనము, విద్య అను నీ రెండిటివలన(గలుగు ప్రయోజనముల 
తారతమ్యము చూపుచు, సౌఖ్యము తాత్కాలికము, యశము శాశ్వతము గావున 
ధనమార్జించుటకన్న విద్యసంపాదించుట (శ్రేయోదాయకమనియు, విద్వాంసు 
లయినచో లోకమున సమ్మానింపంబడుదురనియు, పండితులను సేవించినచో 
విద్యాబుద్ధులకు వికాసము గలుగుననియు బోధించుట ఆతని యాంతర్యము. 
ఈ వాక్యములందు సూక్ష్యములో మోక్షమనురీతిగా నందమయిన బింబ 
ట్రతిబింబభావముగూడ నిమిడియున్నది. 

ఆంతియగాదు, ఆ బాలకులలో నొకనిని బిలిచి 

భవద్గుణంబులు త్వదాశ్రయములు. —తత్సమ-87. 


ఉక్తి లాలిత్యము 95 


నాయనా! నీవు నుగుణవంతు(డపు గావలెను. అట్లగుట నీప్రవర్తనా 
భ్యానమువలన( గలుగును. అది నీలోనేయున్నదిగాని, యొకరుకెచ్చి పెట్ట 
వలసినది గాదుసుమా : 

అని బోధించుచు, తనచుట్టునున్న బాలుర గలయ (జూచి 

“మత్స్పుణ్యము లసద్రూపము.” --తత్సమ-87. 

నా పుణ్యము చాలమంచిది. మీవంటి శ్రద్ఞాణవులగు జాలకులకు నుపడే 
శించుటచే నా వ్యాకరణ పరిశ్రమ సార్థకమగుచున్నది, కాని 

“భవిష్యత్కాలము ధూర్వహము.” —తత్సమ-87, 

రా(బోవుకాల మెట్టిదో : భాషావిషయకముగా నెట్టియలజడులు పుట్ట 
నున్నవో! కంటికేగాని కర్ణమునకు గోచరింపని యాయరసున్నలతో( జిక్కులు 
పడలేమయా యని ఘోసషవెట్టు సుకుమారులు కొంద టిప్పటికే యుద్భ 
వించినారు, ఇట్టి ప్రబుద్దులవలన నెప్పటికోగాదు 

ట్రాన్వముమీ(ద (= అల్బకాలముననే)  ఖండబిందువునకుం బూర్జ 
బిందువు = ౦(=కూన్యత) వైకల్పికముగానగు (సంజ్ఞ-14) నేమోయని 
నీతిపాడముచున్నది. నేను మీకొఅకు బహుపరిశ్రమచేసి సంతరించిన యీ 
వ్యాకరణ నియమములను ఎంతభద్రముగా సంరక్షింతురో: భారము మీదినుండీ: 

అని హెచ్చరించుచున్నతీరు న్ఫురింపకమానదు. 

ప్రసంగము వచ్చినప్పుడెల్ల నుదాహరణవ్యాజమున జాలురహృదయము 
లలో నాటుకొనునట్లు నీతులను ధర్మములను బోధించుట యాతని సహజ 
రమణీయ సరణులలో నొకటి. 


“పురుషార్థంబునకు యత్నింసవలయు.” ా-కొరోకకీ. 
“సత్యము సర్వ(శ్రేయము. అడి లేనిచో సర్వధర్మములు వ్యర్థములు.” 
—సంధి-క్‌క్‌, 
“లోభంబుకంచె నితరంబు దోషంబు లేదు.” కారక-12, 
“మానహానికం పె మరణము మేలు,” కారక - 19. 
“మోక్షమున నిచ్చగలదు.” --కారక-18. 
“జ్ఞానమువలన ముక్తుండగు.” --కారకం-14. 
“సర్వంబునందీశ్వరుండుండును -- సర్వంవీశ్వరునియందుండును.” 
—-క్రియా-22, 
“భూతదయాళురగు మహాత్ములకు (శ్రేయంబు గలుగును.” 
కారక=28, 


శః వాక్యపద్ధతిని పరికింపుండు. 


96 రమణీయము 


ఎల్లరును బురుషార్థములు సాధింపవలయుననియు, అసత్యము పలుకరా 
దనియు, లోభము దుర్గుణమనియు, మానము రక్షణీయమనియు, భగవంతు(డు 
సర్వవ్యాపియనియు, భూతదయావరులయి మెలంగుట లోకకల్యాణకరమనియు, 
అట్టివారే మహాత్యులన(బడుదురనియు, జాలురకు బోధించుతీరు ్రతివాక్య 
విన్యాసమునను గానవచ్చును. 

సాధారణముగా నీయవలసిన యుదాహరణములలోనే యింత దూరపు 
జూపుగలసూరి, విశేషించి చూపవలసిన యుదాహరణములలో నెంత జాగ 
రూకత వహించునో, తన్మూలమున( జదువరులగు బాలుర కెన్నిరీతుల యుప 
దేశములు చేయునో, యించుక పరికింతము : 

“అపాయ భయ జుగుప్ప్సా పరాజయ ప్రమాద (గ్రహణ భవన (త్రాణ 

విరామాంతర్జి వారణంబు లెద్దాననగు డానికి నలన వర్ణకంబగు.” 
—కారక-9. 

అనుసూత్రమున కాత(డిచ్చిన యుదాహరణములు పరికించినచో( బై యంశము 
విశదమగును, 





“పాపంబువలన నేవగించె” : ఏవగింపవలసినది పాపము. పాపకృత్య 
మెట్టి పరిస్థితులలోను జేయరాదు. 

“అధ్యయనమువలన డస్సె” : ఊరక పెదపులపై( జదుపుట గాదు. 
అలసిపోవునట్లు చదువవలయును. 

“పాడినలనం బరాకువడియె” : పరాకు పడరానిది ధర్మము. దేని 
విషయమునను పరాకుపడరాదు -- విశేషించి ధర్మమువిషయమున. 

: అందజలో చోరులు భయజనకులు, హాని 

వారినేని చోరణాధనుండి రక్షింపవలయును. 

మించె” : అనుభవించుచున్నకొల(ది భోగములు 
ఎంతవారికేని అధఃపతనము గలిగించును. కావున, వానినుండి 
మనస్సును మరలించుకొనవలయును. 

“శోకంబువలన వారించె”: ఇతరుల దుఃఖమును మాన్ఫుటకు 
యత్నింసవలయును. 





“చోరునివలనం గాచె 





ఈ విధమున నిదానముగా. జూచినచో, సూరి యుదాహరించిన 
వాక్యము లొకపంక లక్ష్యానుభవమును లక్షేణజ్ఞానమును గలిగించుచు, వేజొక 
వంక ధర్మసూక్షశ్చములను గూడ బాలుర కుపదేశింప(జాలియుండును, 








ధర్మములు, నీతులు, నియమములు బోధించుటయేగాక, యవకాళశము 
గలిగినపుడెల్ల  జిన్నచిన్న వాక్యములలో( బురాణప్రసిద్ధ పవిత్ర కథాంశములు 


97: 





గూడ బాలురహృదయములకు హత్తుకొనునట్లుదాహరించుట యాతనిరచనలో 
గమనింపవలసిన యింకౌక విశేషము. 


“రామునికంచె నన్యుండు ఛానుష్కుండు లేడు,” --కారకం12, 
“విశ్వామిత్రుడు రామునకు మిథిలం గానిపించె.”  ---క్రియా-124. 
“రాము6డు మిథిలం గనియె.” 

“రాముడు విల్లందినం (దిలోకంబు లాకులంబులగు,"” కారక. 


“జనకుడు రామునకుం గన్య నిచ్చెను.” 
“రాము(డుపట్టిన ప్రతిన వారింపందరంబుగాదు.” 
“రాజునాజ్జ, విధాతృనానతి,” 

“రాముడు వసించిన పర్షగృహము,"” 
“రాముడు రక్షించిన భృత్యుండు.” 
“రాముడు వాలి నొక్కకోలం గూలనేనె” 
“ఓయి రాముండ ; ఓరాముండ ! ఓ హరీ! ఓ తండ్రీ 1” 








—తత్సమ-15, 88, 
“ఓరోరి యింకెందుంబోవవచ్చు.” ----తత్సమ-16. 
“మడి సెడు దడములు. కావలు(డు రావణుండు.” —సమాస-5, 
“లంకం గలకలంబుపుట్రై.” —కారక-22, 





“రామునిచే రావణుండు సంహరింప(బడియె,” "రక-1, 
“రాము(డు రావణుం బరిమార్చి సీతయుందాను సౌమిత్రిసహితంబుగం 
బుష్పకారూఢుండయి సా కేతంబున కేతెంచె.” —క్రియా-120, 
“సుగుణాభిరాము(డు రామునకు జోహారు వొనర్చెద.” ---కారక-27 
“మేన నిప్పుడుం బులకలు వొడ మెడును.” —డ్రియా. 
ఇట విశ్వామిత్ర యాగరక్షణ సందర్భమున రాము(డు రాక్షసుల 
బరిమార్చుట, విశ్వామిత్రుడు రాముని మిథిలానగరమునకు( దనవెంట( 
గొంపోవుట, రాము(డు లోకత్రయవీరులెల్లరు నాకులతంజెందునట్లు వారి 
సమక్షమున శివధనుర్భంగము గావించుట, జానకిని బరిణయమాడుట, లోకైక 
ధానుష్కు_(డై పరశురాముని జయించుట, భరతాదు లెంతగా వేండుకొన్నను 
మనోనిశ్చయము సడలింపక “రాజునాజ్ఞను విధాతృనానతి"గ( బాటించి యరణ్య 
వాసమునశై పట్టిన ప్రతిన వీడకుండుట, అరణ్యమున పర్షశాలయందు నివ 
సించుట, తనధానుష్కతామహిమ వెలయించి మహావీరులగు రక్కసుల. 
బెక్కుర నుక్క_డ(గించుట, వాలిబాధనుండి రక్షింతునని సుగ్రీవునితో సఖ్యము 
సేయుట, వాలి నొక్కబాణంబునం గూలనేయుట, రావణునంతటివానిని జంక 
నిణికించుకొని స్నష్తసముద్రములందు ముంచియెత్తిన బలశాలియగు వాలిని 
ఒక్క_కోలతో( గూలనే సెననువార్త ప్రాశుటతోడనే “ఓయి రాముండా |! ఇంక 


(7) 








98 రమణీయము 


మా గతి యేమగునో : ఓ హరీ! ఓ తండ్రీ: వెందు(బోదుము ? ఇ(క మా సేన 
లెల్ల మడసిపోవును, పాపాత్ముడు రావణుండు ఎల్లరకు హానిదెచ్చినాండు” 
అని లంకావాసులలో( గలకలము పుట్టుట, ఆ పిమ్మట రాము(డు రావణుని 
సంహరించి సీతయుం దాను సౌమిత్రిసపాతంబుగ. బుష్పకారూఢుండయి 
సాకేతంబున కేతెంచుట--మున్నగు రామాయణమునందలి ప్రధాన కథా 
భాగములు పెక్కులు పయివాక్యములందు సూచితములయినట్లు స్ఫురించును. 
అంతియగాక “సుగుణాభిరాముండు రామునకు జోహారు వొనర్చెద”నని పలు 
కుటలో (శ్రీరాముని సాక్షొత్క_రింప(జేసికొని, పులకితాంగుండయి. కేలుమోడ్చి 
పారవశ్యముతో నాత(డు నిలుచున్న దృశ్యముగూడ కన్నులకు( గట్టినట్లు 
కానవచ్చును, 


ఈ యుదాహరణములలో లక్షణసమన్వయము గావించుకొన్న పిమ్మట, 
దూరదర్శనులగు నుపాధ్యాయులును, సుకుమారమతులగు బాలకులును రామా 
యణకథాఘట్టములను గుజుతునకు( దెచ్చుకొని వినోదింపవలయును, అని 
యాతని కుతూహలము, మటియు 








“కృష్ణుం డర్దునునకు విశ్వరూపంబుం జూపెను.” క్రియా-124. 

“అర్జునుండు శత్రు సేనలను కాణంబులను రూపుమాపె.” 
—కారకో=ి?ి, 

“అతిమానుష మత్యద్భుత మతిదుస్క-రమయిన శేశవార్డునకృతి. 
—కారక=28, 


ఈ చిన్నవాక్యములవలన భగవద్గీతాప్రన క్తియ, బంధుజనసంహో 
రమునకు వెనుదీయుచున్న యర్హునునికి శ్రీకృష్ణుడు తనవిశ్వరూపము( జూపి, 
తత్ఫోపదేశముచేసి, యాతనిని సమరోన్ముఖుని గావించుటయు, పిమ్మట 
నర్జునుండు మనసు దిట్టపజుచుకొని కౌరవసేనల( బరిమార్చుటయు, రణ 
రంగమున కృష్ణార్జునుల అమానుషశ కులకు మహాయోధులెల్ల రును నద్భుత 
మందుటయు, నాదిగాయగల భారతయుద్ధఘట్టమునందలి (ప్రధానాంశములను 
స్ఫురింప(జేయుట ప్రస్ఫుటముగా గోచరించును. ఇటులే 

“కృష్ణుండు తల్లివలన దాంగె.” శకారక-9. 

“రామకృష్ణులు సాందీపనితోడ చేదంబులం జదివిరి,” ---కారక-?7. 
అను వాక్యములలో |ప్రేప్రల్లైలోని శ్రీకృష్ణుని బాల్యగ్రీడలు, బలరామ కృష్ణుల 
విద్యాభ్యాసము, దానినిబట్టి స్ఫురింపకతప్పని కుచేలవృత్తాంతము మున్నగు 
భాగవతకథాంశములు నిర్టిష్టములయి యున్నవి. 


“జరాసంధుడు రాజులచేత. గప్పంబుగొనియె.” —కారక-4, 


ఉక్తి లాలిత్యము 99 
" రాజులనెల్ల జయించి వారిచే జరాసంధు(డు కప్పములుగొనుట హరివంశ 
కథకు ప్రస్తావము, 
వ్యాకరణ ప్రక్రియలనడుమ నిట్లు రామాయణ, భారత, భాగవతాదులందలి 
కమనీయ కథాఘట్టములు స్ఫురింప(జేయుటకు నాతని సూక్ష్యదృష్టి యెట్టిదయి 
యుండవలయునో సుదూరము పరికింపుండు. 


ఇట్టిపట్ల “రామునికంచె నస్యుండు ధానుష్కుండు లేడు” అనుటకు 
మాటు “కాకరుతంబుకంటె నన్యంబు కర్క_ళంబులేదు ; ఖరంబుకంటు 
నితరంబు భారవాహకంబు లేదు” మున్నగురీతి నుదాహరించినను లక్షణ 
సమన్వయమున కెట్టికొటంతయు( గలుగదు. అట్టి సాధారణదృష్టితోడ నే 

“హరికంటె హరుండధికుండు.” 

“రామునికం కె శివుండన్యుండు.” 

“వనముకం టెం జేరువ.” 
అని పూర్వలాక్షణికులు ఈ సందర్భమునం దుదాహరణములు చూపియుండిరి. 
అట్లు సీరసములు నిరుపయోగములునగు వాక్యములు నిర్దేశింపక, ఆనంద 
కరములు, ఆకర్షకములు, అతిప్రసిద్ధములునగు నర్భములను స్ఫురింప(జేయు 
వాక్యములు నిర్దేశించుటలోని లాలిత్యము మెస్సులందకతప్పదు. 

ఈ సందర్భమున మటికొన్ని యుదాహరణములతీరుగూడ పరికింపు(డు: 

తిర్యక్కులు కర్తలగునపుడు భూతతద్ధర్మాద్యర్థకముల (ప్రథమపురుష 
బహువచనమునకు నేకవచనంబగుననుటకు (క్రియా-25). “చిలుకలు వలికెను, 
చిలుకలు వలుకును” అని నూరిచూపిన యుదాహరణములు. “కాకులు కూసెను, 
కాకులు కూయును” అని చూపరాదా ? చూసవచ్చును, చూపడు. వ్యాకరణము 
నందయినను, చాలకుల చెవులకు సో(కవలసినవి చిలుకపలుకులుగాని, కాకి 
'యజపులు కావని యాతనిదృష్టి. 





ఇదేసందర్భమున( బూర్యలాక్షణికులు “సింహములు చరించెను, 
సింహములు పరాక్రమించెను, పులులు కజచెను, పశువులు వచ్చెను, పక్షులు 
జ్రాలెను” ఇత్యాదిగా భీకరములు, నీరసములునగు సన్నివేళములు చూపినవారే 
కానంబడుదురు. అది వారివారి దృష్ణులలోని తారతమ్యము. 

ఈ రీతిగా, వ్యాకరణద్వారమున, నొకవంక ధర్మములను నీతులను 
బోధించుచు, వేతొకవంక పురాతన పవిత్రగాథలను స్ఫురింపంజేయుచు, నడుమ 
నడుమ భక్తిని నెలకొల్ప(జాలు నల(తియల(తి వాక్యములను ఛందోబద్ధములై 
కంఠస్థములగుట కనువయిన చిన్నచిన్న పద్యభాగములను గల్పించి యుడాహ 
రించుటయు నాతని రచనలోని మజియొక్క_ విశేషము. 


100 రమణీయము 


“హరి నను. గృపం గాంచెడును.” —క్రియా-28, 
“హరి నను గృప గాంచుతను.”. —క్రియా-26, 
“ఆ ర్తిహరు(డగు నినుంగొల్తు నంబుజాక్ష.” —కారక-94. 


ఇట్టి భగవదృ్భ క్తిగర్భితములగు వాక్యములు దాలకుల హృదయములందు 
ముద్రితములై , యొకప్పుడుగాకున్న నొకవ్పుడేని స్మృతిపథమునకు రాక 
మానవనియు, రావలయుననియు నాతని తలంపు. 





సూరి వైష్టవప్రవ త్తిసంకలితుడగుటచే హరిభక్తిని (బోత్సహించుచు 
నాతండిచ్చు నుదాహరణములు రామకృష్ణపరముల్లై రామాయణ భాగవత 
ప్రసక్తములై యుండుననుటలో వింత యేమియు లేదు. అట్లుండుటకు ఆతని 
యతిగాఢమగు విష్ణుభక్తియే కారణము. 


“వారిద్దజు రుక్మిణీసత్యభామలు. వీరు మువ్వురు శ్రీ భూ నీళలు."” 
—ఆచ్చిక-26. 


ఆయా దేవతామూర్తులను గన్నులయెదుట( జూపి దాలురహృదయము 
నకు ఆ దివ్యమూర్తులు హత్తునట్లు చెప్పుతీరు మై యుదాహరణములలోC 
గన్చట్టును. ఇందలి వ్యాకరణవిషయము : సర్వనామ (క్రియాపదముల బహు 
వచనము మహద్వాచకిమున కెట్లుండునో మహతీవాచకమునకుంగూడ నళ్లే 
యుండునని నిరూపించుట. ఆ నిరూపించుటలో -- ఏ స్త్రీవాచకరూపముల 
నిచ్చినను ప్రకృతమునకు లక్ష్యములు గాకపోవు. అట్లు చూపుట ఆయన 
స్వభావము గాదు. వీలగునంతవజకు( బురాణమూ రులను, అందున్లు దేవతా 
మూర్తులను జాలురకు( జూపి చెప్పవలయును. ఆ దృష్టితోడనే వారిద్దటు 
రుక్కిణీసత్యభాదులు. వీరు మువ్వురు శ్రీ భూ నీళలు. అని విష్ణుని పట్టపు 
రాణులను (బ్రసంగవశమున వబాలురయెదుట సాకెత్కరింపంజేసి (వ్రేలితోం 
జూపుచున్నట్లుదాహరించియుండెను. 


చిన్నయసూరి మంచివివేచనముతోపాటు నిడానమగు చూపును, లౌకి 
కానుభవ పరిణతియునుగలవ్య ర్తి. _శాస్త్రీయవిషయములు క్లీష్ణములయి దురవ 
గాహములయి యారంభదశలో నున్నవారికెంత విసువు జనింపంజేయునో 
గుర్తించిన తత్త ్వజ్ఞాడు. కనుకనే లోకవృత్తములను, మనోహర సన్ని 
వేశములను, దన యుడాహరణములలో నతినిపుణతతోం బొదిగి చక్కని కావ్య 
లాలిత్యము గోచరించునట్లు వ్యాకరణము రచించెను. 


కారకపరిచ్చేదమున _ “జడంబుద్వితీయకు(  బ్రథమ బహుళంబుగా 
నగు” అను సూత్రమునకు 


ఉక్తి లాలిత్యము 101 


వాయు పువ్వులు దెచ్చె” (వాండు పువ్వులను దెచ్చె 
“ఆకె సొమ్ములు దాల్చో - (ఆకె సొమ్ములను డాల్చె) 
“వాండిల్లు వెడల” వా(డింటిని వెడలె) 


ఆను వాక్యములు ఉదాహరణములు, 


ఈ యుదాహరణములను సామాన్యదృష్టితో. జూచినచో “పువ్వులను” 
అను ద్వితీయకు “పువ్వులు” అని ప్రథమ వచ్చుటమాత్రమే గోచరించును. 
కాని, యీ సూత్రమందలి సదములకూర్చును, ఉడాహరణవాక్యరీతిని, గలిపి 
నిదానముగా పరికించినచో, ఇది యొక చిన్న వినోదఘట్టముగా స్ఫురించును. 


మనదేశమున సాధారణముగా సంసారభారమువహించుటలలో భర్త 
మొదటివా(డుగను, భార్య రెండవదిగను నుండుట పరిపాటి. వీనినిబట్టియే 
భార్యకు “ద్వితీయ' అను పేరుగూడ నేర్పడియుండును. కాని, జడసంబింధి 
ద్వితీయ (భార్య) (ప్రథమగా మాజును, అనంగా సంసారనిర్వహణమున 
|ప్రధానురాలు కావలసియుండును. భర్త జడుండు. సంసారమును జక్కందిద్దు 
కొననేరండు. ఆ భారముసహితము తానే వహంపవలసివ చ్చుటచే, ఆమెకు. 
గొంత విసుగును, భర్తపైని అలక్ష్యభావమును నేర్చడుట సహజము, అట్టి 
aa mess నాత(డు ప్రీతిని గలిగింప యత్నించుటయు 
హజము, అందులకే గాంటోలును, పాపము ఆమెయిచ్చకమునకై వా(డు 
re దెచ్చెన(ట. ఆమె, ఆతడు తెచ్చినపూలు ముడుచుకొన నిచ్చగింపక, 
తనకున్న మజేవోసొమ్ములు దాల్చెన(ట. ఆత(డెంత జడు(డైనను, తాను 
దెచ్చిన పూవులు నిరాకరించుటవలన( జిన్నవోక తప్పదుగదా : చిన్నవోయి, 
ఏమియు. జేయలేక, ఏమాటయు( బలుకలేక వాండిల్లు వెడలెన(ట 


అడుగడుగునను, ఇట్టి చిరాకులు తటస్థింసకుండ( దనకు లోకువయగు 
భార్యనే తొలుత( బరిగ్రహింపరాదా యనుటకును వలనుపడదు. అది వానికే 
గాదు ఎవ్వరికిని శక్యముగానిపని. ద్యితీయప్రా ప్తించు విధిసూత్రము దూరముగా 
వేతొకటిగలదు. 

“కర్మంబున ద్వితీయయగు.” కారక =, 
ఎచ్చటనై నను కర్మనుబట్టియే ద్వితీయ ప్రాప్తించును. 

చేతగాని మగండు: చుజుకయిన భార్య :: సంసారమున ఆ దంపతుల 


పోకడలు---వీనిని ఈ చిన్నిఘట్టమున ఎంతవినోదముగా స్ఫురింప(జేసెనో 
పరికింపుండు. 


102 రమిణీయము 


ఈ సూత్రమునకు---రథ మెక్కిదిగెను, చెశ్రైక్కిదిగెను, కొండదిగెను, 
అంగదము లూడ్చెను---ఇత్యాదులు పూర్వలాక్షణికుల యుదాహరణములు, 
వీనిలో లక్షణసమ న్వయదృష్టి మాత్ర మేకాని యితరము కానరాదు, 

సంధిపరిచ్చేదమున నడుగువెట్టినతోడనే 

“మేనల్లుండు, పుట్టినిల్లు, చూడకుండెను” —నసంధి-4, 
అను నుదాహరణములు కంటంబడును, నిర్లక్ష్యముగంగాక నిదానముగా 
ఆ యుదాహరణములు మూడింటిని గలిపి చదువుండు : 

“మేనల్లుండు పుట్టినిల్లు చూడకుండెను.” 

మేనల్లుండు పుట్టినిల్లుచూడకయుండునది ఎచ్చట ? మేనమామయింట. 
అచట నాత(డు నిలువ(ద్రొక్టు కొనియుండుటకు ఆకర్షకమగు దునోహరాకృతి 
ఏదియో యుండవలయును. కనుకనే యాత(డు పృట్టినింటికి. బోవకుండుట, 
వ్యాకరణోదాహ రణవ్యాజమున _ నెట్టి సరససన్నివేశమును ధ్వనింప(జేసెనో 
సరికింపుండు. మజియు 

ద్రుత ప్రకృతికముమీ(ది పరుషములకు సరళములు విధించి ---సంధి-[17. 
“పూచెను గలువలు; తోచెను జుక్కలు; చేసెను డక్కులు; నెగడెను 

దమములు; మొగిడెను బద్మము.” 
అని యుదాహరించెను. 





స్థూలదృష్టికిం చైయుదాహరణములలో క్రమముగా. బరుషములకు 
సరళము లాదేశము లగుటయే చూపట్టును. కాని యీ యదాహరణములతీరును, 
క్రమమును సూక్ష్మముగా( బరిశీలించి చూచినచో ఈ వాక్యములయందు 
సాయంసంధ్యానర్లన మిమిడియున్నటులు గోచరించును. సాయంకాలమగుట 
తోడనే కమలబాంధవు( డ_స్తమించుటయు, కలువలజే( డుదయించుటయు( 
బరిపాటిగదా ! చంద్రోదయమగుటతోడనే కలువలు పూచినవి, చుక్కలును 
బొడసూపినవి, క్రమముగా జీ(ళటులలముకొనినవి, కావుననే జారచోరులు 
టక్కులు ( మోసములు) సేయ మొదలిడినారు, జలజబాంధవుండ స్తమించెను 
గానం బద్మములు ముకుళించినవి. ఈ తీరున కువలయ వికాసము, నళత్రో 
దయము, తమః (ప్రసారము, జారచోర విజృంభణము, సద్మముకుళనము 
అను సాయంకాలధర్మముల నిరూపించుటచే సంధ్యాసమయస్ఫూ_ర్తియు, తత్తాల 
ప్రవర్హమాన ప్రకృతిసిద్ధ కార్యస్ఫూ_ర్తియు( గలిగించెను, 

సూరి, బుద్ధిపూర్వకముగా నిట్టినన్ని వేశముల( గల్చించెనా, లేక యాను 


షంగికముగా నయ్యవి కుదురుపడినవా యనుచర్చతో మనకు( బ్రస_క్తివలదు. 
శుష్కములగు.. వ్యాకరణాంశములను నిరూపించువట్లంగూడ, సూరిదృష్టి 


ఉక్తి లాలిక్యము 103 


మనోహరమై లలితమగు రచనారీతి ననుసరించునని గుర్తించుటమాత్రమే 
సరసమార్గము. 


“పడ్వాదులు పరంబులగునపుడు మువర్ణకంబునకు లోపపూర్ణబిందులు 

విభాషనగు.” —సంధి-48 
అను సూత్రమునకు 

“భయపడె; సూత్రమువ మై; గజమువడియె; అశ్వముపడియె.” 





అను నుదాహరణములు గలవు. సూక్ష్యాముగా నాలోచించినచో నిందు 
వ్యాకరణాభ్యాసావశ్యకతనుగూర్చిన సూరి హెచ్చరిక ధ్వనించును. ఎట్లందురా? 

వ్యాకరణము నభ్యసింవనివారు భాషారంగమున _ నెల్లప్పుడును, 
అడుగడుగునను భయపడుచుండుట తప్పుదు. అట్రియెడ సూత్రమువట్టినచో, 
అనంగా, వ్యాకరణసూత్రములను వశపజుచుకొన్న చో, అట్టివారిని ఏనుగుల 
వంటి బలశాలులై నను, అశ్వములవంటి జవశాలులయినను ఎదిరింప(జాలరు, 
అను నభిప్రాయ మంతర్నిగూఢమయి. పయి యుదాహరణములలో( బరిన్ఫు 
రించుచున్నది. 

నిజమునకు బాలవ్యాకరణసూపత్రములు బాలురభాషకు జీవసూత్రములు, 
వీనిని కంళస్థముచేసికొన్నచో ఇవి బాలికలకు మంగళసూత్రములు, 

ఇన్లే సంధిపరిచ్చేదాంతమున అనుకరణసంధిసూత్రోదాహరణములుగా 

“వర్థతాం (శ్రీ యనిదొ 

“తుభ్యం నమోయనె. 

“ఈ కార్యము లాంతిచోసహితము గానంబడియెడి; గతానుగతికో లోకో 





యటంచున్‌.” 
“కింత త్తనియె. క స్త్వమ్మనియె.” 
“దాసోహమ్మనె.” 


“తత్క__ర్తృవ్యమ్మనె.” 
అను వాక్యములు గలవు. 

సాధారణముగా. జూచినచో సంస్కృృతవాక్యములు తెలుంగులో 
ననుకరించునపుడుండవలసిన విధానముమాత్ర మే పైవాక్యములలో గోచరించును, 
కాని సూత్ష్యముగా౬ బరిశీలించితిమేని, యిందొక వినోదప్రసంగముగూడ 
నిమిడియున్నట్లు బోధవడును. 





వైష్లవసంప్రదాయముగల యాచార్యుండు తనశిష్యుని “వర్ణతాం(శ్రీః” 
జాణ థి 
అని మంగళాశాసన పూర్వకముగా బలుకరించినాండంట. 


104 రమజణీయము 


వైష్ణవసంఘమున పెద్దలు తారసిల్లినపుడు ఉత్తరీయము మొలకు(జుట్టి 
దాసోహమని పలుకుచు, దండము సమర్పించుట సంప్రదాయము. పొరపాటున 
ఆదిమజచి యా శష్యుండు నమస్కారమండీ అను సామాన్యపు వాడుకరీతిని 
“తుభ్యంనమః' అని పలికినాండంట. 


అంతట ఆచార్యులు కన్నులెజ్జంజేసి, అదేనా నమస్కారపద్రతి; ఈతీరు 
నీలోనేగాదు. లాంతిచో సహితము గనంబడియెడి. గతానుగతికో లోకః 
ఒకరినిజాచియొకరు---ఈకాలప్పు బాలురు ప్రాచీనమర్యాదలు పాటింపకున్నారు. 
“కింతత్‌ ? కస్త్వమ్‌ ?'---అదేమోయి : నీవెవ్వరవు ?---వైష్ణవసంప్రదాయము 
లోనివా/ండవుకావా ? అని హెచ్చరించినారంట. 


అప్పుడాశిమ్య(డు జ్ఞప్తకిందెచ్చుకొని, నాలుకకటచుకొని, తప్పుదిద్దు 
కొనుచు: స్వామీ: “దాసోహ "'మ్మనియెన(ట. 


అటుపయి. నాచార్యులు “తత్క- ర్తవ్యమ్‌'---అదీ ఆచారపద్ధతి.---అని 
పలికినార(ట. 


ఈ వైష్ణవ గురుశిష్యుల ప్రసంగమునందలి ముచ్చటను గమనింపుండు. 


ఇళ్లే నుజ్యంతంబగు అగుఢాతువు (=కాన్‌) అనుప్రయుక్తమగునను 
విషయమునకు నుదాహరింపంబడిన ((క్రియా-116) “లెస్సగా, న్యాయ్యముగా, 
చూడగా, ఇట స్వత్వము లేదు” అను పదముల సన్ని వేశమును పరికింపుండు. 


బాగుగను, నిడానముగను, న్యాయ్యముగను, బరిశీలించి చూచితిమేని, 
ఈ భౌతికప్రపంచములో మనకు దేనియెడను స్వత్వములేదు. అన(గా నాది 
అనుకొన(దగిన వస్తువేదియు లేదన్నమాట. కావున, దేనియెడను మమకారము 
చూపరాదు, అను తత్తోపదేశము నిగూఢముగా గోచరించుచున్నది. 


మటియు, సూరి ప్రాచీను లుపేక్షించిన ఆచ్చికపదప్రక్రియను వివ 
రించుటయేగాక, (గ్రంథముమొతత్తమున తెను(గుసదములను, తెను(గువాక్యము 
లను, తెనుంగు పలుకుబడులను హెచ్చుగా నుదాహరించియుండెను. ఆచ్చిక 
తద్ధిత క్రియా కృదంత ప్రకీర్ణక పరిచ్చేదములలో నాతండు చూపినదంతయు( 
గేవలమాచ్చికపదప్రక్రియయే. అందును తెను(గు క్రియలన్వరూపస్వభావములను 
గూర్చియు, వాని వివిధరూపములప్రక్రియను గూర్చియు, మిక్కిలి విపులముగను 
విశదముగను వివరించియుండెను. దీనివలన, ఆచ్చికపదప్రక్రియానిరూపణమున 
లాక్షణికులలో ప్రముఖండన్న విశిష్టత యాతనికి దక్కినది. ఆతృపప్తి 
యాయనమాటలలో(గూడ నిగూఢముగా నిమిడియున్నదేమో యనిపించును, 





ఉక్తి లాలి 105 


క 


క్రియలలో నిష్పన్నములగురూపముల ప్రక్రియను జక్కని యాను 
పూర్వితో సమగ్రముగా (బ్రదర్శించి, ఆ పరిచ్చేదము తుట్టతుదిని 124వ 
సూత్రమున, వృషత్తియందు “కన్వాదియోగంబునం బ్రయోజ్యకర్తకు షష్టి 
నిత్యంబుగా నగు”నని వివరించుచు, “కృష్ణుం డర్జునునకు విశ్వరూపంబుం 
జూసెనని యుదాహరించెను. కృష్ణు( డర్జునునకు విశ్వరూపము చూపినరీతిగనే, 
ఇంతదనుక( బూర్వులు చూపక విడిచిన ఆచ్చికక్రియాపదవిశ్వరూసమును 
తానీ ప్రకరణమున బాలురకు. జూప(గలిగితిననియు, కావుననే మేన నిష్పుడుం 
బులకలు వొడ మెడుననియు, తనలో(దాననుకొనుచు తృ ప్తి(జెండెనా యని 
పించును, రచయితకు నట్టితృ్తి యొదవుట నై సర్గికము, 

నిజమునకు క్రియాపరిచ్చేదము అతివిపులముగను, అత్యంత విశదము 
గను నున్నది, క్రియాపదటప్రక్రియలో నింతటి వైపుల్యమును, వైశద్యమును 
ఏవ్యాకరణమునందును గానరాదు, 

సాధారణముగా గద్యముకంటె( బద్యము (శ్రావ్యమయి, పఠనానుకూల 
మయి, ధారణయోగ్యమై యుండును. చింతామణి వికృతివివేకములు సంన్క 
తమునను, భూషణచూడామణ్యాదు లాంధ్రమునను, పద్యమయములైై 
యుండుట సర్వవిదితము. ఇట్లు ప్రాచీనాంధ్ర లాక్షణికులు బాలకుల ఢారణాను 
కూలత కే తమరచనలను ఛందోబద్ధములు గావించియుందురు, 

చిన్నయసూరియు, ఈ యఖిప్రాయముతోడనే తొలుదొల్త( దన 
వ్యాకరణమును పద్యాంధ్రవ్యాకరణమను పేర ఛందోరూపముననే యుపక్రమించి 
యుండెను. పిమ్మట, లక్షణరచనమున ఛందోనిర్భంధమున్నచో అవ్యాప్త్యతి 
వ్యాప్తలును, వ్యర్థపదములును, దుర్నివారము లగునని యూహించి తాదృళ 
దోషరహితముగను, సంక్షి ప్రముగను లక్షణము బోధింప నిశ్చయించి, వచన 
రూపముగా, అందును సూత్రరూవముగా, తుదికి బాలవ్యాకరణము సంత 
రించెను. అయినను నాతని సూత్రగమనమునందును, సూశ్రార్థ వివరణ సరణి 
యందును, నుదాహరణమార్గమునందును, గణబద్ధమైన పద్యభాగముల నడక 
లిమిడియే యుండును. 

వేయేల : ఆత(డు బాలవ్యాకరణరచనకయి (శ్రీకారము చుట్టుటకుముందు 
ఇష్టదేవతా నమస్కారవచనముగా లిఖించిన “శ్రీ హయగగ్రీ ! వాయనమః” 
అనునదిసయితము అనుష్హుప్పద్యపాదముగా అమరియుండుట యాతని వచన 
శైలీనిసర్గమును నివేదించును. 

ఇటులే వచనరూపమయిన నీతిచంద్రికగూడ _తాళలయాన్వితమయి 
'పెక్టు తావులందు పద్యపాదములుగా( గుదురుపడియుండుట ఎనల్లవారు నెణింగిన 
యంశము. 


106 రమణీయము 


చెప్పందలంచినదేమన, ఆతనివాక్కులు సహజముగా ఛందోగర్భితము 
అన్నమాట, 


మచ్చునకయి యిట గొన్ని (ప్రదర్శింప(బడును. 


సూ(త్రములలో : 
1. ఇటితివ | ర్లంబులు | వక్ష్యమా | ణంబులౌ । పవిభక్తి । కంబులు 
-ాఆచ్చిక-28, 
2. వట్టి । వర్ణ । కంబు । హేతు | వులగు | గుణ | క్రియల । కగు 
—కారక-14, 
3. ఈయాగ । మంబులుప | రంబులగు । నపుడు --కారకంాలి4. 
4. ద్వంద్వంబు । నందుబు । కారంబు । నకురవ ' ర్లంబువి । భాషను 
—సమాస-24, 
5, అందు । వరుసను । రెండేసి | ప్రథమ । మధ్య । మోత్త । మంబుల | 
నంబడు, డ్రియా-9, 
వివరణములలో : 
1. మీరలు | పెద్దలి 1 త్యాదులు | ప్రాయిక । (గ్రహణంబు | చేరక్షి 1 
తంబు । లయ్యె —కారక-94, 
2. ఏనిప్ర | భృతిశబ్ద । ములుగొన్ని | నియమసా | పేక్షంబు | లయి 
యుండు కారకం, 


శ. ఊష్మరే । ఫంబులకు | ద్విత్వంబు | గలుగదు  --సమాసం[14. 
4. ప్రకృతి । జన్య । బోధంబు | నందు(ద్ర । కారంబు । భావంబు, 


—తద్ధిత-1, 

శ్‌. చైత్రుని । చేతమై | త్రుండుకొ । ట్టంబడి | మడిసెని । త్యాదిసి | 

ద్ధంబ । యయ్యె --క్రియా+ీ8. 

ఉదాహరణములలో : 

1. రాముని | కంటెన | న్యుండుధా ! నుష్కుండు । లేండు--కారక-12, 

2. గోవుల । లోపలం | గపిలబ | హుక్షీర ---కారక-16. 

8. మూ(డుజ | గములుము । జగములు | మూండులో | కములుము | 
ల్లోకముల్‌ —సమాస-17, 

4. ముక్కంటి । కడలిరా | చూలి । నలువ —సమాస-22, 


5. వానలు | కురిసినం 1 బింటలు | పండును ; వాండుర | మ్మనిన(బో | 
యితిని —క్రియా-21, 


ఉక్తి లాలిత్యము 107 


ఇట్లు ఛందోగర్భితములయిన వాక్యము లనేకములు గలవు, ఆ చూపుతో 
పరికింపుండు. మణటీయు 

సూరి బాలవ్యాకరణమును 

“శ్రీలతకుం బ్రాంకయి, వృష 

శైలంబున వెలసి, తనదు చాయకెలయు ధ 

న్యాశి దగ మాన్ని, కోర్కులు 

చాలంగా నొనంగు కల్పసాలము( గొలుకున్‌.” 
అని యిష్టదేవతానమస్కారరూపమగు మంగళముతో నుపక్రమించి 

“పజ్క-జాకాయ నాథాయ వేజ్కపేశాయ మజ్జిళమ్‌” అని శుభాంతముగా 
ముగించెను. 


ఈ పద్ధతి _సర్వ(గ్రంథకర్తృసాధారణమే. ఈయనమాత్రము, 
అంతటితో తృప్తింజెందక, బాలుర్మశ్రేయమును మజింతగా నభిలషించినవా( 
డగుటంజేసి గ్రంథము తుట్టతుదిని 

“రేఫంబులు లఘ్వలఘువులుం దక్కుంగల విశేషంబులు నార్యవ్యవ 

హోర్గంబుల దెలియుట (శేయంబు” —ప్రకీర్ణక-2క్‌. 
అని మంగళకరమగు (శ్రేయఃపదమును సూత్రాంతర్భాగముగను, తనరచనలో 
చిట్టచివరి సూత్రమున తుట్టతుది పదముగను ఘటించి గ్రంథము ముగించుటలో 
గోచరించు నాగరకతయు మాంగళ్యదృష్టియు గమనింప(దగినవి. 





అంతియగాదు. ఆత(కు లక్షణరచనములో. దన్మయతనంది 
యసామాన్యమగు నుల్లానముతో6 బైని సూచించినరీతిని లక్షణములతోపాటు 
ధర్మము, నీతి, భక్తి మున్నగువానినిగూడ వినోదములతో, లలితోక్తులతో, 
బాలురకు బోధించి, వారిని అక్షణజ్ఞులుగమాత్రమేగాక గుణసంపన్నులుగ 
సహితము తీర్చిదిద్దుటయే పరమలక్ష్యముగానెంచి, యందులకై. తనజీవితమును 
ఛారవోసిన ధన్యమ్మూర్తి. బాలవ్యాకరణమున ఆ దుహనీయుని తాత్పర్యము 
నడుగడుగునను దూరపుంజూపుతో నాకళించుకొని, యాతని భావములకు సన్ని 
హికులయి, మృదువయిన యాతని ప్రకృతిని గ్రహించి, యాయన నాదర్శముగ 
నెంచుకొనంగల్లిన బాలకులు సూరియభిలాషము ననుసరించి లక్షణవేత్తలేగాక 
గుణసంపన్నులు సహితము గాకమానరు. ద్రుతప్రకృళతులకు సన్నిహితములగు 
పరుషములు సరళములు గాకుండుకెట్లు ? 





తుది నొక్కమాట, విను(డు బాలకులు: వినుండు వాలకులార : 
[జ్‌ శ 


మీకు మేలు గలిగెడును, మీకు మేలు గలుగుతను, దీర్జాయులరగుడు. 
శుభంబగును. 


108 రమణీయము 


అని మిమ్ము బుజ్జిగించుచు ఎల్లయెడల మీ(శ్రేయమునే కాంక్షించుచు 
మీ భాషాభిజ్ఞతకయి జీవితము ధారవోసిన చిన్నయసూరివచోలాలిత్యమును 
నా మాటలతో రేఖారూపముగనయిన మీకు. జూపంగలిగితినా నేను ధన్యుండను. 
అది గ్రహించి యానందింప(గలిగితిరా మీరు ధన్యులరు. 

ఇంతదనుక పయిప్రకరణములందు. నిరూపించినరీతిని కోమలమగు 
లాలిత్యముతో నిశితమగు పాండిత్యముతో విశాలమగు ప్రణాళికతో మేలయిన 
'మెలంకువతో వెలసిన బాలవ్యాకరణమునకు వన్నెగూర్చవలసినవి వ్యాఖ్యాన 
గ్రంథములు. అవి యిప్పటికి నెన్నివెలువడినవో, యెట్టిదృక్సథములతో రచిత 
మయినవో రాంబోవు ప్రకరణమున క్ట్‌ప్తముగా. దెలిసికొందము. 


సారస్వత ప్రక్రియలలో ఏ శాఖయందయినను ప్రొఢులు రచియించిన 
ఉద్గం౦ంథములందు నిగూఢముగా నిక్షి ప్రశ్రులయి పాఠకులకు నవశ్యము విశదము 
కాందగిన వివిధములగు వీశేషాంశములను, వివరించి చెప్పునవి వ్యాఖ్యలు. 

మూలకారుని యాంతర్యము పాఠకుల హృదయమునకు సులభముగా 
నందునటులు సమన్వయమార్గము చూపుచు, సవిమర్శముగా సూక్ష్యపరిశీలన 
ముతో (గ్రంథమునందలి గుణవిశేషములు వెల్లడించుచు, మూలమునకు వన్నె 
చెచ్చునవి ఉత్తమవ్యాఖ్యలు, 





తప్పక తెలుపవలసిన లోపములు మూలముననున్నచో వానిని మటు(గు 
పలుచుట మేలుమార్గము కాదుగాని, . దో మైకదృష్టిమాత్రము వ్యాఖ్యాతల 
కుండరాదు. ఆ చూపు నిరర్థకముమాత్రమేగాక అనర్థకరముగూడనగును, 

కావ్య వాజ్యయముకంటె శాస్త్ర వాజ్యయమునకు వ్యాఖ్యానా పేక్ష 
యధికము. శాస్త్ర గ్రంథములందు విషయగురుత్వముతోపాటు సాంకేతిక 
మార్గములును నధికమగుట తప్పదుగాన, నయ్యవి వ్యాఖ్యాసాహాయ్యములేనిచో 
సుబోధములు కానేరవు, 





శాస్త్రములందును, వ్యాకరణ శాస్త్రము సంగ్రహదృష్టితో నంక్షిప్త 
మార్గమున రచింపంబడుతీరుగలదగుటచే, వ్యాకరణ (గ్రంథములకు వ్యాఖ్యాన 
ములు ఆత్యంతా పేక్షీతములగును. కావుననే సంస్కృతమున పాణినీయమునకు 
నసంథ్యాకములగు వ్యాఖ్యలు వెలసి ఆ లక్షణశాస్త్రము సముద్రమంత విరివిగా 6 
'బెరింగినది. 


వ్యాఖ్యానముల సంఖ్యాబాహుళ్యము గూడ మూల గ్రంథముల విలువను 
జాలవణకు వెల్లడింప(గలదు,. 


మన యాంధ్రవ్యాకరణములలో _ వ్యాఖ్యానాపేక్షగల _ ఉద్గింభములు 
మిక్కీ-లితక్షువ. ఆంధ్రలాక్షణికులలో శాస్త్రపరిశ్రమ గావించినపెద్దలు కొందజు 
కలరుగాని, వారు కవితారచనమున బద్ధాదరులయి, మహాకావ్యరచనము 
సాగించుచు, నడుమనడుమ వినోదముగా, కొండగుజుతులతో, శిథిలబంధము 
లతో, అల్బాల్బములగు లక్షణములు రచించినవాశెగాని, వ్యాకరణరచనమునే 
'ప్రధానలక్ష్యముగా నెంచుకొన్నవారు కారు. రచనాపటుత్వముగాని, విషయ 


110 రమణీయము 


వైపుల్యముగాని, _ప్రతిపాదనగంభీరతగాని లేని సాధారణ[గ్రంథములకు 
వ్యాఖ్యలు వెలయుట అసంభవము. 


కావుననే, చింతామణి, వికృతివివేకము, భాషాభూషణము తప్ప 
ఇతరములగు తెలు(గు వ్యాకరణములకు పెక్టిటికి వ్యాఖ్యలే యుదయింస 
వయ్యెను. ఇందు, చింతామణి వికృతివివేకములు సంస్కృత రచనములగుట 
ముఖ్యకారణముగా చిరకాలముకక్రిందటనే బాలసరస్వతీయము, అహోబల 
పండిశీయము మున్నగు వ్యాఖ్యలు రచింస(బడినవి. ఆంధ్రభాషాథాషణమునకు 
ఇంచుమించు 7 శతాబ్దులదాంక వ్యాఖ్యయే లేదు, ఈనడుమ దానికి సవిమర్శమయి 
దివ్యప్రభయను విపులమయిన వ్యాఖ్య వెలువడి డాని ప్రశస్తిని వెల్లడించినది. 


మనకున్న తెలుంగు వ్యాకరణములలో బాలవ్యాకరణము ఉద్గంథము, 
ఇది పలువురాడుమాట. సమర్ధులగు గురుపులు బుద్ధికాలులగు బాలురకు సుశికీత 
ముగా బోధింపవలసినదిగాని, ఇది యెవరికివారే స్వయముగా( జదువుకొన( 
దగినది కాదు. కావుననే యిది ప్రకటితమయిన వెనువెంటనే దీనికి వ్యాఖ్యాన 
మ పేక్షీతమయినది. తద్రచనమునకయి యానా(టి సండితులు కొందలు తలపెట్టి 
రంటగాన్మి యా సంకల్పములు సిద్ధింపవయ్యెను, కావున నీది సుమారు ఏంబది 
యేండ్లడా(క వ్యాభ్యారహితముగ మూలమాత్ర మే ప్రచారముగాంచినది, పిమ్మట 
ఇటీవలి యీ యే(బదియేండ్ల యల్పకాలములోనే దీనికి నాలుగు టీకలు 
వెలువడి తమతమకు( దగినప్రచారము నందుచున్నవి, వీనిలో రచనాకాలమును 


మొదటిది : “గుప్తార్థప్రకాశిక'. కల్లూరివారిది, (క్రీ, శ. 1915. 


ఇది విపులమయిన వ్యాఖ్య, ఇందు రూససాధన ప్ర క్రియాక్రమమును, 
లక్ష్యలక్షణసమన్వయమును జూపంబడినవి, నడుమనడుమ కవిప్రయోగములు 
ప్రదర్శింపంబడినవి. ప్రస క్తికలిగినపుడెల్ల సంస్కృత వ్యాకరణాంశములు వలసిన 
కంచు సధికముగా విశదీకరింప(బడినవి. ప్రసక్తానుప్రస_క్తముగ విపులీకరింప6 
బడి, పండితులుమాత్రమే గ్రహింపందగిన, సుదీర్హములై గ పాణినీయవ్యాకరణ 
చర్చలు పెక్కు తావుల( గలవు, 'వ్యాభ్యానభాషాశై లి జటిలము, మొ త్తముమీ(ద 
వ్యాఖ్యలో సమన్వయదృష్టికం'పె చర్చాదృష్టి యధికముగా గోచరించును. 


ఈ వ్యాఖ్యలోని కొన్ని సూత్రముల సమన్వయమునెడను, సిద్ధాంతముల 
పట్లను, సమకాలికపండితులలో మతభేదములు గలుగుటచే దీనిపయిని వాద 
ప్రతివాద ప్రసంగములు గొంతకాలము పత్రికలలో తీవ్రముగా సాగినవి. ఆ 
వాదగ్రంథమంతయు, _ గుప్పార్ధప్రకాశికకు ననుబంధముగా( జేర్చంబడినది. 


ఉక్తి లాలిత్యము 111 

రెండవది : “నర్వస్వ పేటిక”. దూసివారిది. క్రీ. శ. 1936. 

ఇందు సూత్రార్ధవివరణము, లక్షణసమన్వయము, ప్రక్రియాక్రమ 
నిరూపణము మున్నగు వ్యాభ్యానరీతులు అవలంబింప(బడినవి, ఆయా సూత్రము 
లకు మూలప్రాయములయిన చింతామణిసూత్రములు నిర్దేశింస(బడినవి. భాషా 
శైలి అతిజటిలము. _ఆవశ్యకములన(దగినవేగాని, హద్దుదాంటిన చర్చలు, 
అంతగా లేవనియే చెప్పవచ్చును. మొత్తముమీంద మూలకారుని విలువను 
వెలువజుచుదృష్టితో వ్యాఖ్యానము బుజుమార్గమున సాగినది. 


వాదోపవాద మార్గములున్నను ఈ వ్యాఖ్యకు సమన్వయదృష్టి ప్రధాన 
ముగా( గానందిడును. 

మూండవది : “లఘుటీక”. బులుసువారిది. క్రీ, శ. 1947. 

ఇందు భాష మిక్కి లిసులభము, చర్చలు, శాస్త్రార్థములు కానరావు, 
సంక్షిప్తముగా పొడిమాటలతోడి వివరణము గలదయి పెరికి. దగినతీరులో 
నున్నది. లక్షణసమన్వయమునను, ప్రక్రియానిర్వహణమునను బాలకులకు( 
జాలవజకు సాయపడంగలదు. 


నాలుగవది : “ఉద్ద్యోతము". ఆంధ్రవ్యాకరణాధ్యాపనమున అస్మదాదు 
అకు పెక్కుమందికి ఒజ్జలయిన వజ్ష్రలవారిది. (క్రీ. శ. 1959. 


ఇందు కవిప్రయోగములు పెక్కులు చూసంబడినవి. 


తత్సమభాషాస్వరూపమును విశదముగా( దెలుపుటకయి సంస్కృత 
వ్యాకరణమునందలి సంధి, కృత్‌ -తద్ధిత, సమాసాది ప్రకరణములందు. డెలు(గు 
నకు సంబంధించు విధానములు పెక్కులు తెలుగుసూత్రములుగా ననువదింప( 
బడి ఆయా దాలవ్యాకరణపసరిచ్చేదములందు గూర్చంబడినవి. విసువు(జెందక 
చదువుకొన(గలిగిన బాలకులకు నియ్యవి మిక్కిలి యుపకరింప(గలవు. 


ఇతర వ్యాఖ్యాతలతో(గల మతభేదములు పెక్కు తావులందు నతి 
విపులముగా వివరింపబడినవి. మూలకారునితో నై కమత్యములేని చోటులందు( 
దమయభిప్రాయభేదము లుగ్గడింప(బడినవి. మజియు, బాలవ్యాకరణసూత్రము 
లందలి ఆనుపూర్వి యనేకస్టలములందు నధికముగా మార్చంబడి స్వమతాను 
సారముగా రచనమార్చి సూత్రములు క్రొ త్తరూపమున( |బ్రదర్శింప(బడినవి. 
కొన్ని సూత్రములు గ్రంథమునుండి అసలే తొలంగింప(బడినవి. 


ఈ వ్యాఖ్యామార్గమున సమన్వయదృష్టికన్న ఖండనద్భృష్టి యరధికొము, 


112 రమణీయము 


ఈరీతిగా. బయిని నిర్దేశించిన బాలవ్యాకరణవ్యాఖ్యలు నాలుగును భిన్న 
భిన్న మార్గముల వెలువడినవి. ప్రస్తుతము ఆ టీకల స్వటాపమును స్టూలముగ 
సూచించుటయగాని వానిలోని (ప్రక్రియాసమన్వయరీతులను వివరించుటగాని, 
విమర్శించుటగాని యీ సమీక్షలో సంకల్ప్చితము కాదు. 

పయినివేర్కొన్న టీకలలో మొదటిదగు గుప్తార్థప్రకాశికలో వ్యాఖ్యాన 
రీతుల మాటకేమిగాని, బాలవ్యాకరణమును చిన్నయసూరి న్వతంత్రముగ 
రచింపనేలేదనియు, ఇది శిష్టువారి సంస్కృత హరికారికావళికి ననువాదమాత్ర మే 
యనియు, సత్యచూరమగు నొకవాదమును కల్లూరివా రావిష్క రించియున్నారు. 
ఆ వాదగ్రంథమంతయు గుప్తార్హప్రకాశకాంతమున ముద్రితమయియున్నది. 
అందలి యుక్తులెంతవఅకు సమంజసములో మీ(ది ప్రకరణమున బరిశీలించు 
కొందము. 


అనువాద వివేచనము 


బాలవ్యాకరణ హరికారికలలో ఏది మూలము ? ఏది యనువాదము ? 
అను విషయము తేల్చుటకుముందు. గుప్తార్థప్రకాశకాంతమున(గల కల్లూరివారి 
వాదమునందలి యుక్తులసామంజస్యమును విమర్శించుటయు, ఆమీ(ద వాల 
వ్యాకరణ హరికారికల రచనమున గోచరించు ఆంతరంగిక సాక్ష్యమునుబట్టి 
తత్త్వమును వెల్లడించుటయు ఈ ప్రకరణమున మనకు( గర్తవ 








కల్లూరివారి వాదన్వరూపమును తొలుత( బరిశీలింతము. 

గుప్తార్ధప్రకాశకాకారులు కల్లూరి చేంకటరామశాశ్ర్రిగారు తమ వ్యాభ్యా 
నము పూర్వభాగమున సూరిగారియెడ నత్యధిక గౌరవాదరములు చూపియు, 
నుత్తరభాగమున ఆయనకు న్యూనతగలిగించు ప్రసంగములు కొన్నిటిని 
వ్యాఖ్యలో (గూర్చినారు. అంతియగాక (గ్రంథముచివర బాలవ్యాకరణము సూరి 
గారు న్వయముగా ఆత్మప్రతిభచే రచించినది కాదనియు, శష్ణు కృష్ణమూర్తి 
కవిగారి హరికారికావళికి ననువాదమాత్ర మేయనియు, సూరిగారి మూలకర్త 
త్వమునకే మోసము తెచ్చినారు. 

వీరు తొలుత సూరిగారియెడ నత్యంతగౌరవముతో నత్యుత్సాహముతో 
చాలమారము చ్యాఖ్యరచించియు కొట్టకొసను ఈ వెలితిప్రసంగమును లేవ 
దీయుటకు చేజెకారణ మొండు గలదు. ముందు దానిని విశదీకరించి, 
ఆ పిమ్మట ఈ వాదమునకు వారు చూపిన యుక్తులను పరామర్శించి, తుదికి 
గ్రంథస్టములగు ప్రమాణములంబట్టి వాస్తవమును వ్యక్షపబుచుట ప్రస్తుత 
కర్తవ్యము. 

సుంకర రంగయ్యయను నొక ద్విజేతరశిష్యు(డు కల్లూరివారియొద్ద 
నత్యంతభక్తితో వినీతుడయి విద్యాభ్యాసము చేయుచుండెడివాండంట. శాస్త్రి 
గారు బాలవ్యాకరణమునకు. వ్యాఖ్యను కారకాంతభాగము. పూర్తిచేసి, 
యా గ్రంథమును పరిశుద్ధముగ ప్రతి లిఖించుటకయి బుద్ధిశాలియని, ప్రియ 
శిమ్య(డని రంగయ్యడేతికిచ్చినార(ట. ఆ ప్రబుద్ధు(డు, శాస్త్రిగారియెడ నసూయా 
పరులగు వారు వీరు చెప్పినమాటలకు చెవియొగ్గియు, గ్రంథక_ర్తృత్వమునెడం 
బేరాసగొనియు ఆ కారకాంతభాగమును రహస్యముగా ముద్రింపించి తన పేరం 
ట్రకటించుకొనెన(ట. అదివిని శాస్త్రిగారు కటకటపడి యంగలార్చుచు పెద్దల 
కడకేగి జరిగిన విషయమును, ఆ యాషాఢభూతిచేసిన మోసమును వారికి 
నివేదించి న్యాయమొనగూర్చం గోరినార(ట. ఆ తగవరులు శాస్త్రిగారిని, 


(8) 





114 


ఆయన పాండిత్యమును నెటింగినవారయ్యు, వెట్లును గ్రంథము రంగయ్య పేర 
ముద్రితమయినదిగనుక నంతవజకు(గల భాగమునకు నాతనికింగూడ కర్త తా 
స్వామ్య మొసంగునట్లు తీర్చు చెప్పినారంట. శాత్త్రిగారును నందుల కెటులో 
యంగీకరించిరంట, ఆ పిమ్మట దక్కిన వ్యాఖ్యానశేషము పూంర్తిగావించి, 
“గుప్తార్థ ప్రకాశిక"'యనుపేరితో (గ్రంథమునంతను ముద్రింపించి, తమ పేరం 
టబ్రకటించుట జరిగినది, 

శాస్త్రిగారు బాలవ్యాకరణమున నుత్తరభాగమునకు వ్యాఖ్యరచించుచున్న 
మయమున శిష్టువారి సంస్కృత హరికారికావళ వృ త్త్యుదాహరణసహితమగు 
ంపూర్ణ తాళపత్ర గ్రంథము వారిపౌత్రునివలన వీరికి లభించినదంట. 


ue 


ఈ విషయములన్నియు ఉపోద్దాతమునందును ప్రారంభపీఠికయందును 
గుప్రార్థ ప్రకాశికయండే వివరింప(బడియున్నవి. 

శాస్త్రిగారు. ఆ కాళవత్రగ్రంథమును స్టూలదృష్టిని _పరికించుటలో 
ఆ గ్రంథమంతయు బాలవ్యాకరణమునకు మూలగ్రంథమయియుండునా యను 
సందేహము వెంటనే పొడమియుండును. నిజమున కారెండిటికిని నట్టిపోలిక 
గలదు. అంతకు కొలందిదినములక్రిందటనే, తాము రచించిన వ్యాఖ్యా 
గ్రంథమును రంగయ్య కనుగప్పి తనపేరం (బ్రకోటించ్లుకొని మోసగించెనన్న 
శోధముతో, వైకల్యముతో, కడుంగడు కల(త(జెందుచున్న శాత్తిగారికి 
అదేసమయమున సంస్కృతభాషలో (త్రాచీన తాళవత్తములపై లిఖింపంబడిన 
యీ హరికారికాగ్రంథము కంటంబడినతోడనే రంగయ్యవలెనే ద్విజేతరు 
లెల్లరును కృతఘ్నులయియుందురనియు, అట్టివారిని పనింబూని పైకిందెచ్చుట 
తగనికృత్యమనియు, నొక సంకుచితభావము కలిగి, ద్విజేతరులగు సూరిగారికి 
వ్యాకరణరచనమువలన నేర్పడిన యళోగొరవమును మూలమట్టముగా మాపు 
టకు ఈ కారికాగ్రంథమును సాధనముగా నుపయోగింపవలయునను సంకల్ప 
మంకురించియుండును, ఆ కాలమునకు సూరిగారి జీవితచరిత విశేషములుగాని, 
వారి సంస్కృతసూత్రాంధ్రవ్యాకరణాది పూర్వరచనలుగాని, బయలువడియుండ 
లేదు. అవి వెలువడియున్నచో ఈ విషయమున వీరి యీ సంకల్పమును, 
సాహసమును చాలవజకు నడ్డగించియుండెడివి. వాని స్వరూపము తెలియని 
కారణముచే వీరికి దాత్కాలికముగం గలిగిన విపరీతాభిప్రాయమే బలపడి పెడ 
దారిని ద్రొక్కించినది. ఆమీంద వీరు బాలవ్యాకరణము స్వతం[త్రగంథము 
కాదనియు, అది హరికారికలకు ననువాదమాత్ర మేయనియు, పక్షపాత బుద్ధితో 
నొకవాదము లేవనెత్తి, దానిని స్థాపించుటకు. గొన్నియుక్తులు కల్పించి 
చూపుచు, వానితోపాటు హరికారికలనుగూడ (గ్రంథాంతమున( బకటించి 
యుండిరి. 


అనువాద వివేచనము 115 


అదిపరికించి, యప్పటివారిలో, కొందజు ఆదే నత్యముకాంబోలునని 
తలంచుచుండిరి. కొందు ఏది యథార్థమోయని సంశయింపందొడంగిరి. మటి 
కొందు అప్పటికి సుమారు ఏంబదియేండ్లనుండి పండితపరంపరాయాతము 
లగు జనశ్రుకులంబట్టి సూరిగారి ఏకసంధాగ్రహణకౌళలమును, పాండిత్య 
'ప్రకర్షమును, ్రతిభావిశేషమును, వ్యాకరణరచనాపరిశ్రమమును దజుచు విను 
చున్న విజ్ఞులుమాత్రము వీరివాదమును విశ్వసింపంజాలకుండిరి. 


అట్టి సందిగ్గదశ సుమారు పదేండ్లు సాగినది. 
జ స 


ఆ పిమ్మట 1026 సం॥ (ప్రాంతమున ఇందలి వాస్తవికతను దృఢముగా 
నారసి నప్రమాణముగ వెల్ల డింపవలయునను నాస్నక్తితో సంపూర్ణహరికారికా 
తాళప త్రగ్రంథమును సంపాదించి, బాలవ్యాకరణ హరికారికలను రెండిటిని 
అక్షరమక్షరము పెక్కుమాలులు సావధానముగ6 బిరిశీలించి, గ్రంథస్థములయి 
లభించిన ప్రమాణములను సేకరించి, బాలవ్యాకరణ మే మూలగ్రంథమనియు, 
కారికావళియే డాని యనువాదమనియు నిస్సంశయముగా నిర్ణయించుకొని, 
యీ సమీక్షొకర్త రచించిన వ్యాసమొకటి ఆంధ్రసాహిత్యపరిషత్పత్తిక 
15వ సంపుటమున శ్‌, 6 సంచికలలో---(డినెంబరు 1927 -- మార్చి 1928) 
కల్లూరివారు సజీవులయియుండిన కాలముననే---ప్రకటితమయినది. 


అప్పటినుండి యా సిద్ధాంతము పండితులకును, బరిశోధకులకును 
సర్వథా సమ్మతమై నే(టిదా(క వ్యాకరణపాఠకులలో నాటుకొనియున్నది. 
అయినను ఈ సమీక్షలో మూలానువాద వివేచనముకూడ ప్రసక్త్రమేయగుటం 
బట్టి యా విషయములను సంగ్రహముగా ఈ ప్రకరణమున ప్రదర్శించుట 
యావళ్యకమయినది. 

సూరిగారు బాలవ్యాకరణము రచించుటకు(బూర్వము పద్యాంధ్రవ్యాకర 
ణాదులగు లక్షణగ్రంథములను నాలుగింటిని సంతరించిరనియు, అందు 
సంస్కృృతనూశ్రాంధ్రవ్యాకరణ మొకటియనియు, వానిసారమే చివరకు జాల 
వ్యాకరణముగా రూపొందినదనియు, ఆ వివరములన్నిటిని “గంథావతరణము” 
అను ప్రకరణమున నీవజకేవరికించియుందురు. 


ఈయన తొలుత. దాను విపులమగు వ్యాకరణమును సంస్కృతసూత్ర 
రూపమున రచించితిననియు, అయ్యది బాలురకు సులభసాధ్యము కాకుండుటం 
బట్టి అందలి ముఖ్యసూత్రములను గొన్నిటిని తెనింగించి బాలురకు సుబోధమగు 
రీతిని బాలవ్యాకరణమను పేర వెలయించితిననియు, ఇది దిక్స్రదర్శనమాత్ర 
మనియు, విశేషవిషయము లెజుంగ6గోరువారు మున్ను తానొనర్చిన 
ఆ సంస్కృతసూత్రాంధ్రవ్యాకరణము పరికింపవలయుననియు, బాలవ్యాకరణ 


116 రమణీయము 


ప్రారంభవరిసమా ప్తలందు స్పష్టముగా వక్కాణించియున్నారు. వాస్తవిక 
పరిస్థితి యిటులుండ జాలవ్యాక రణాంతముననున్న “మునుమదుపజ్ఞింబగుచున్‌ ” 
అనువద్యమునకు వ్యాఖ్యరచించుచు, కల్లూరివారు సూరిగారి పాండిత్య ్రవీ 
ఇతను, విమర్శనాత్మకము బహుముఖమునై న విజ్ఞానమును, దేళవ్యాప్తములై. 
బహుజనాదరమునందిన యాయన రచనముల (ప్రశస్తిని, నెజింగియు, వానినెల్ల 
తోసిపుచ్చి, కేవల నిరసనభావము వహించి, యెటులయిన ఆయన యశమును 
మట్టు పెట్టవలయునను పట్టుదలతో సూరిగారి సూత్రాంధ్రవ్యాకరణము అప్పటికి 
ప్రకటితము కాకుండుటచే తద్రచనమును వినియుండియు విననియట్లు పయి 
పద్యమున సూచింప(బడిన సూత్రములు హరికారికలేయని వక్రమార్గమున పద్య 
భావము వెల్లడించుచు, జాలవ్యాకరణము సూరిస్వతంత్రరచనము కాదనియు, 
అది శిష్ణువారి హరికారికల కాంధ్రీకరణముమాత్రమే యనియు, శాస్త్రీయ 
నిబంధనలతో (గూడిన బాలవ్యాకరణమువంటి యుదాత్త(గ్రంథము రచించుటకు( 
దగిన వ్యాకరణపాండిత్యము “ఈసాతాని పండితుని కుండనేరదనియు, 
ఏవేవియో వ్యక్తీిగతదూషణములతో, వికటపుమాటలతో, హెచ్చుతగ్గు ప్రసం 
గములతో ఈ వాదమునకు నుపక్రమించి, దానికి సాధకములుగా. గొన్ని(14) 
యుక్తులుకల్పించి (ప్రదర్శించినారు. 








నిజమునకు రంగయ్యచేసినది ఘోరమయిన గురుదోహమే. సంది 
యము లేదు. నుజీయు నట్టివానియెడ, కల్లూరివారికి క్రోధము కలుగుటయు 
సహజమే. కాదనరాదు. కాని దోషియగు ఆ రంగయ్య నేమియుం జేయ 
వశముగాక, వ్యక్తిగతమగు *ధమును జాతిపరముగా పెంచుకొని 
తత్సజాతీయులని ఆ రోషము సూరిగారియెడ. జూపంబూనుటమౌత్రము 
అభిజ్ఞాలాదరింప(దగిన మార్గము 





మజీయు, శిష్టువారు గొప్పపండితులే కావచ్చును. తమకు వారియెడ6 
దగినంత గౌరవమును నుండవచ్చును. కాని, యాయనయొనర్చిన కూట 
కరణము నాధారముగా(గొని, విథఖ్యాతపండితులయి వన్నె కెక్కిన సూరిగారిని 
నీచముగా నిరసించుటమాత్రము తగినపనికాదు. 


దానికిది మూలమా ? దీనికది మూలమా ? అనుచర్చ ప్రస క్రమయినపుడు 
త త్ర్వమరయుదృష్టితో, పక్షపాతములు వీడి, సమరసబుద్ధి వహించి, సావ 
ధానముగ ఆ రెండుగ్రంథములు పరిశీలించి, యందు లభించు ప్రబలములగు 
ప్రమాణములంబట్టి వాస్తవము తేల్చ్పవలయునేగాని, (గ్రంథములకు సంబం 
ధింపక బాహిరములయి క్షోదక్షమములుకాని యు క్తులతో (గ్రంథపౌర్వాపర్యమును 
నిర్ణయింపంబూనుట సమంజసముకాదు. 


అనువాద వివేచనము 117 


కావున, వ్యక్తిగత దూషణభూషణముల పొంత( బోక, విషయ(ప్రధా 
నముగ, వస్తుతత్తా్యన్వేషణదృష్టితో, తొలుత వరుసగా వారి పదునాలుగు 
యుక్తులు పరిశీలించి ఆ పిమ్మట ఆ రెండుగ్రంథములందలి యాంతరంగిక 
సాక్ష్యమును (internal evidence) బట్టి దేనికేది మూలమో నిర్ణయించు 
కొందము, 


కల్లూరివారి యు కులు 
ణ్‌ మా 


1. బాలవ్యాకరణ ప్రారంభమున సూరిగారు గురువందనముచేసి యుండ 
మిచే వీరు ఏ గురువునొద్దను సంస్కృృతవ్యాకరణము నభ్యసించియండనట్లు 
తెలియుచున్నదనియు, ఆయన ద్విజేతరులగుటచే వ్యాకరణళాస్త్రపాటవము 
లభించుట. దుర్హటమనియు, శిష్టువారు. గొప్పపండితులగుటవల్ల నే షడ్డర్శనీ 
స్వతం[త్రుడనని నిర్భయముగా.  జెప్పుకొన(గలిగిరనియు, సూరిగారికి 
వ్యాకరణజ్ఞానము లేకుండుటవల్ల నే “పజ్కసంకలితోరస్కాయ” అని సమా 
సాంత “కప్‌” ప్రత్యయముండవలసినతావున “శ్రీ స్తనాజ్బిత కస్తూరీ పజ్క_ 
సంకలితోర నే' అని కప్ప్రత్యయరహితముగా. బ్రయోగించియుండికనియు 
కాపున శా ప్రజ్ఞానకూన్యులగు నూరిగారు స్వతంత్రముగా బాలవ్యాకరణము 
రచింపసమర్థులుగారని కల్లూరివారి మొదటియు క్తీలోని సారాంశము. 


గ్రంథాదిని గురువందనము చేయనంతమాత్రమున ఆయసకు గురువే 
లే(డని నిర్ణయించుట సంగతము గాదు. సూరిగారు వ్యాకరణాదులగు పెక్కు 
శాస్త్రములను వేలు వేలు గురువులయొద్ద నభ్యసించినట్లు ఆయనజీవితచరితము 
నిరూపించుచున్నది. ఆయనకు దన గురువులందఅయెడను సమానమగు 
గౌరవప్రప త్తులుండియుండును. కావున నొకరిని బేర్కొని యొకరి నుజ్ఞ 
గించుటకు మనసొప్పక, యందజకును మానసికముగనే వందనమాచరించి, 
సకలలోకగురువగు (శ్రీ చేంకటేకునకు (ప్రణామములర్చించుచు ఇష్టదేవ 
నమస్త్రియా పురస్సరముగా (గ్రంథారంభము గావించినారు. కావున సూరిగారికి 
గురువే లే(డనిగాని, తన్మూలకమగు పాండిత్యము లేదనిగాని తలంచుట 
సమంజసముగాదు. 


ఇంక (గ్రంథకర్తకు(గల శాస్త్రాదిపరిజ్ఞాన మాతనిగ్రంథమువల్లనే వ్యక్త 
మగును. దానిని (గ్రంథకర్త తానై యుగ్గడింపవలయుననెడి నిర్బంధమేమి 
గలదు ? శిష్టువారై నను నాంధ్రవ్యాకరణరచనకు వలసిన సంస్కృత వ్యాకరణ 
పాటవము తమకు(గలదని చెప్పుకొనియుండలేదే : షడ్డర్శనీ స్వతంత్రులమని 
మాత్రము చెప్పుకొనియుండిరి. ఆ షడ్డర్శనములలో వ్యాకరణము చేరదు. అది 
లేని షడ్డర్శనీస్వతంత్రత యాంధ్రవ్యాకరణరచనమునకు నెట్లుపకరించును ? 


118 రమణీయము 


మజియు, _ దానిని కెప్పికొనకుండుటంబట్టి సూరిగారితోపాటు శిష్టువారికిని 
సంస్కృత వ్యాకరణపాండిత్యము లేదనవలసివచ్చును. లేదన్నచో, శిష్ణువారు 
గూడ ఈ వ్యాకరణమును స్వతంత్రముగా రచింపలేదనవలసియుండును. 
మతి, దీని నెవరురచించినట్లు ? ఈ వాదరీతి మూలచ్చేదిగాం గానవచ్చుచున్నది. 
కావున నిది మార్గముకాదు. 

కొందజు తమకింతజ్ఞానముకలదని కంలో క్తిగా. జెప్పుకొనుటకు నిచ్చ 
గింతురు. కొందజిట్లుగాక, (గ్రంథముననే యా శాస్త్రపరిశ్రమ ప్రతిఫలించునని 
గంఖీరులయి యుదాసీనముగా నుందురు. సూరిగారీవిషయమున ఆ ఉదాసీన 
పత్షమువారు. 

ద్విజేతరులగుటచే సూరిగారికి శాస్త్రపాటవమబ్బుట చుర్దటమని 
కల్లూరివారనుట యు క్రముగాదు. ద్విజేతరులయినను, బుద్దికౌశలము గలిగి 
తగిన పరిశ్రమ యొనరించినవారు వ్యాకరణపండితులు కావచ్చును. ద్విజు 
అయినను ప్రతిభాశూన్యులై పరిశ్రమింవణాలనివారు పండితులు కాక 
పోవచ్చును. సూరిగారు ప్రతిభాశాలులై విద్యాపరిశ్రమగావించి శాస్ర్రవైదుస్యము 
గడించినవారని దేశమునందెల్లి యెడలను ప్రతీతి గలదు. ఆ పాండిత్యమువల్ల నే 
ఆయన మదరాసు (ప్రెసిడెన్సీ కళాశాలయందు ప్రధానపండితపదవి నధిరోహించి 
యుండిరి. అవన్నియు నటులుండ ఆయనకు(గల శాస్త్రవైదుష్యము వాల 
వ్యాకరణరచనముననే గోచరించును. ఈ విషయము ఇంతకుముందు “పాండితీ 
పటిమ” అను ప్రకరణమున విపులముగా నిరూసింపంబిడియున్నది. 

అదియ(గాక, ఆంధ్రవ్యాకరణరచనకు నుపయుక్తమగు సామగ్రి 
సంన్కృృతవ్యాకరణ పరిజ్ఞానముమోత్ర మే గాదు, ప్రాచీనాంధ్రమహాకవిప్రయో 
గముల సేకరణము దానికి ముఖ్యసామగ్రి. ఆ సామగ్రి సూరిగారికి సంపూ 
ర్హముగా సిద్దమయినటులు బాలవ్యాకరణ పీఠికలో పెక్కులక్ష్యములు సలుమాజు 
సావధానముగా( బరిశీలించితినని ఆయన వక్కాణించియే యున్నారు, 

ఇంక, కప్ప్రత్యయ ప్రయోగసందర్భమున నొక్కవిషయము చెన్న 
వలసియున్నది. 

సూరిగారు విశిష్టాదై పతులు. వైష్ణవులెల్లరును నిత్యము దేవతార్చనా 
(తిరువారాధన) సమయమున మంగళాశాసనసందర్భమున 

“అస్తు శ్రీ స్తన కస్తూరీ వాసనా వాసితోరనే 

(శ్రీహ్నస్తిగిరి నాథాయ దేవరాజాయ మబ్లళమ్‌” 

“ అమన్గానన్ద మన్హారాయేన్దిరా ర్జితోర సే 

నన్దాత్మజాయ కృష్ణాయ నాథాయాస్తు నమోనమః” 
మున్నగు ల్లోకములను అనుసంధించునట్టి యాచారము గలదు. 


అనువాద వివేచనము 119 


సూరిగారు, చిరపరిచితములై న యీ క్లోకములందు కప్‌-ప్రత్యయము 
లేకపోవుటను దస్పక గ్నుర్తించియుందురు. అయినను, సమాసాంతవిధి 
యనిత్యమని (ప్రాచీనవైయాకరణులు సమ్మతించుటంబట్టి పూర్వాచార్యులిట్లు 
ప్రయోగించియుందురని తలంచి, దానిని దిద్దుటకు మనసొప్పక తామును 
“కప్ప్రత్యయము” నుపేక్షించి, “శ్రీస్తనాజ్చిత కస్తూరీ పజ్కసంకలితోర నే” 
అని రచించియుందురు, ఇంతియగాక 

“జేతారం దళకస్థరస్య.... .... విజయ(శ్రీపూర్యమాణోరసమ్‌” 

---అనర్హరాఘవ-4-8ి8, 
అని మురారియంతవాండు ఉరళ్ళబ్దాంతబహంవ్రీహిని కప్ప్రత్యయరహితముగనే 
ప్రయోగించియుండెను. అన్వేషించినచో నిట్టి ప్రయోగము అనేకములు లభింప( 
గలవు. ఈ సాధారణవిషయము నూ(తగొని సూరిగారికి సంస్కృతవ్యాకరణ 
వై దుష్యములేదని నిరూపింపంబూనుట యు_క్తిసహము కానేరదు, 

2. సూరిగారికంటె శిష్టువారు ఎంతో గొప్పపండితులనియు, కనుక 
సమానస్కంధులు కాకుండుటచే వారిరువురకును వివాదము జరిగియుండుటయే 
సంభావ్యము కాదనియు, కావున సామాన్యపండితులగు సూరిగారియెడ శిష్టు 
వారికి నసూయ కలుగుటకు హేతువే కానరాదనియు, అసూయలేనపుడు బాల 
వ్యాకరణము సంస్కృృతీకరింపవలసిన ప్రసక్తి శిష్టువారికి లేదనియు కల్లూరి 
వారి యుక్యంతరము. 

శిష్టువారు గొప్పపండితులే. సందియములేదు. కాని, కల్లూరివారు భావిం 
చినరీతిగా సూరిగారు శిష్టువారికం బెం దక్కువవారుమాత్రము కారు. ఏకసంధా 
గ్రాహులయి, వ్యాకరణాలంకారాది శాస్త్రములందును, దర్శనములందును 
పటిష్టమగు పాండిత్యము సంపాదించుటయేగాక, సూరిగారు తెనుంగువాజ్క్యయ 
మునంగూడ నసాధారణమగు పరిశ్రమ గావించినవారు. శిష్ణువారికి సంస్కృత 
పాండిత్యమును, కవితాపాటవమును నుండవచ్చునుగాని, తెనుంగులో నంత 
పరిశ్రమమున్నట్లు కానరాదు. “సంస్కృతపండితుని దృష్టి తెనుంగునందంత 
ఘనంబుగా. బోవనేరదిని కల్లూరివారును ప్రాసియేయున్నారు. 

వారిరువురకును వివాదముకలి గినట్లు పండితలోకమున కింవదంతి కలదు, 
ఇట్టికింనదంతులు నిర్హూలముగ జనింపవు, ఇరువురకును వివాదము జరిగినట్లు 
కవులచరిత్రగూడ నిరూపించుచున్నది (చూ. కవులచరిత్ర, మొదటి ముద్రణము, 
పుట 588). ఆంధ్రవ్యాకరణమును సంబంధించిగాని, లేదా వీరేశలింగము 
పంతులుగారు. నిద్దేశించినట్లు సంస్కృతవ్యాకరణ విషయములందు(గాని ఆ 
యిరువురకును వివాదము జరిగియుండవచ్చును. పండితులు విద్యావిషయము 


లందు మత్సరగ్రస్తులగుట అటప్రసిద్ధముగాదుగా పున, ఆ సందర్భమున శిష్ణువారికి 


120 రమణీయము 


నూరిగారియెడ నసూయ జనించియు నుండవచ్చాను, డానివలన సూరిగారికీ_ర్తికి 
ము గలిగింపనెంచి, వారికీ _్థికి దర్పణప్రాయమగు చాలవ్యాకరణమును 
స్కృతిక రించుటకు శిష్టువారు పూనుకొనియు నుంగవచ్చాను. ఇందు 


కత లేశమును గోచరింపదు, 









ఈ సందర్భమున గేవలమూహలేగాక మిక్కిలిప్రబలమయిన సాక్ష్యము 
గూడ గలదు. వేదము వేంకటరాయశాస్తిగారి క వేంకటరమణ 
శాస్త్రులవారు గొప్పపండితులు, బుషితుల్యులు, వీరు శిష్ణువారికిని నూరిగారికిని 
పరమాప్తులు. సూరిగారికిని శిష్టువారికిని, కొన్ని 
లందు ఘర్షణలు జరిగినట్లును, శిష్టువారసూయపడి సూరిగారి 
సంస, తేకారికలుగా ననువదించినట్లును, అది 
స్తు శిష్టువారెని మందలించిసట్లును 
తండ్రిగారివలన విని ప ూరు-అతి ప్రధా నాంశముగా తమ 
దినచర్య (01100) లో ట్రాసికొనియున్నారు. ఆ వా 


















sabres కాకినాడలలో 

కాళహస్తి, వేంకటగిరి 
మూర్తిగారు బాలచ్యాకరణమును హరికారికలను 
చేరో సంస్కృతమున అనువదించుట వారి అసత్యవాదము. అట్లుచేయంగూడదని 
మా నాయనగారు కృష్ణమా రిగారివి హెచ్చరించుట.” (వేదము వేంకటరాయ 
శాస్త్రులవారి జీవితచరిత్రనం ంగ్రహము, ప్రకరణము 1 - పుట 9.) 








సంస్థానములలో 





ఇది శిష్టువారి కపటరచనమునకు ఎవ్వరును కాదనరాని పరమప్రమాణము, 


శ. కారికలు ప్రవాహ ముగా నుండుటచే నయ్యవి 
స్వయంభువులేగాని, యొకృగ్రంథమునుజూచి భాషాం' న! రింప(బడినవి కావని 
కల్లూరివారి ప్రతిపాదనము. 





కవితాశ క్రియు, కారాకుద్దియ నున్నయెడల నెంతధారాళముగనై నను 
శ్లోకములు రచింపవచ్చును, అది (గ్రంథకర్త కవితాచాతుర్యమునకు నిదర్శనము 
హైవచ్చునేగాని, గ్రంతహౌర్వావర్య నిర్ణయమున కెట్లుపకరించును ? కారికలు 
వారాశముగానున్నట్లు కోంచెనదొ ,* శిష్ణువారి. సంస్కృతకవితాకౌశలమును 
మెచ్చుకొనవలయునేగాని, ఆవి పరివ  ర్తితము: సులు కావనుటకు మాత్రము ఈ 
యుక్తి బొత్తిగా సమర్థకముగాదు. 

4. బహ్న్ముగ్రంథకి ర్రలగు 


శిప్ణువా, రు సూరిగ్రంథమును దొంగిలించి, 
అద్దాని నొక 


సంస్టానాధీకునకు  కృతియిచ్చెననుట 





అనువాద వివేచనము 121 
యసందర్భముగ నున్నదని యెంతో పరిహసించుచు, నొకయంశమును కల్లూరి 
వారు నిరూపించియున్నారు. 


అసందర్భ మేలకాదు ? పక్షపాతదృష్టితోనున్నను 
ఆంధ్రసరస్వతి భంగ్యంతరముగా నిజముపలికించినది. 








సూరిగారి గ్రంథమును దొంగిలించుటయు, 
సంస్కృృతీకరించుటయు, అంతమౌాత్రమేగాక, ఆ 
నాధ్రీకునకు తగుదునని కృతియొసంగుటయు అసందర్భముగాక మజేమగును ? 





అప్పటికి సూరిగారి బా! 
గనుక నరిపోయినదిగాని, 


చెవికెక్కియేయున్నచో, శిష్ట్రవారికి నెట్టి బహుమతులు లభించియుందెడివో : 


మటీయు, కల్లూరివారు ఈ సందర్భమున : “సూరికృత మైన సంస్కృత 
గ్రంథంబునకు మరల కృష్ణమూర్తి శాస్త్రులవారు వేజుమాటలతో సంస్కృతము 
చేసిగాని---లేక దొంగిలించి, సూరికృత గ్రంథము ప్రారంభమున( దాను రచించి 
నట్లు సూచించునట్టి ఆయిదాలు శ్లోకములు చేర్చిగాని, సూరిగారి జీవితకాలములో 
సంస్టానాధిపతికి౮ । గృతియిచ్చిరి. అని చెప్పవలసియుండును.” అని ఆపత్తి 
రూపముగా నొక వికల్పమును చూపియున్నారు 








సూరిగారి సంస్కృత (గ్రంథముమొదట అయిదాణు శ్లోకములుచేర్చి, 
శిష్ణువారు తమదిగా. బ్రకటించుకొనిరని యెవ్వరును దలంపలేదు. అట్లు 
తలంచుట కవకాశమును లేదు. ఏలయన, సూరిగారి సంస్కృత్యగంథము 
సూత్రరూపముగాని కారికారూవము గాదు. ఆ సూత్రగ్రంథము కల్గూరివారి 
కంట(బడకుండుటచే వీరికిట్టి వికల్బము లుదయించినవి. ఆ (గ్రంథమప్పటికి( 
'బ్రకటితమై యుండినచో కల్లూరివారివాదము ఇంతచూరము పెరింగియుండెడిడే 
కాదు. 





మజియు, స్థూలదృష్టికి జాలవ్యాకరణమును హరికారికలును మిక్కి_లి 
సరిపోలి యగపడుమున్నను. సూక్ష్మ్మముగా.  బరిశీలించినయెడ వానిలో 
నచ్చటచ్చట+ గొన్ని భేదములు గానవచ్చును. వానినిబట్టి యా రెండుగ్రంథములు 
రచించినవారు ఒకరుకారనుటయు స్పష్టమగును. అదిగాక, చాలవ్యాకరణక ర్త 
స్వీయ ప్రణాళికతో దన[గ్రంథమును రచించుకొనినట్లును, కారికాక్నర్త (ప్రణాళిక 
అన్యదీయమగుటచే అవగాహనములేకుండ అనువదించినట్లునుగూడ ఆ 
భేదములు నిరూపింపంజాలియున్నవి. ఆవి యీ 'ప్రకరణముననే ప్రదర్శింప 
బడును. 


122 రమణీయము 


ఇ(క నీ విషయమున వీరేశలింగముపంతులుగారు కవులచరిత్రమున తమ 
యభిప్రాయమున కనుకూలముగా వ్రాసినట్లు భ్రమపెట్టుటకయి. వారిని ప్రమాణ 
ముగా(గొని, కల్లూరివారు కొన్నియంశములు (వ్రాసియున్నారు. నిజమునకవి 
కల్లూరివారి కనుకూలించునవి కావు. మీందుమిక్కిలి ్రతికూలములు, 
పరికింపుండు. 


వీరేశలింగము పంతులుగారి వాక్యములు ఇవి : 


“ఈ, కృష్ణమూ ర్తికవి కాళహ స్తిలోనున్నపుడు చేయ (బడిన (ప్రధాన గ్రంథ 
మింకొకటిగలదు. ఆ కాలములో నీయనకును, చెన్నపురి కాస్త్రపాఠళాలలో 
నాంధ్రపండితుండయిన పరవస్తుచిన్నయసూరిగారికిని, _సిద్ధాంతకౌముదిలోని 
సూత్రవిచారము కొంతనడచెను. మనపండితులు సాధారణముగా మత్సర 
గ్రస్తులగుట సుప్రసిద్ధ మేగడా : అట్టివా రీర్భ్యచేత( దమకు లాభములేకపోయినను, 
పరులకు నష్టము గలుగుటయే తమ యలభీష్టసిద్ధిగా భావించి కొన్నిసమయముల 
యందు బరులక్షీత్తికి భంగము గలిగింప(జూతురు. అంతకుంబూర్వము కొంత 
కాలముక్రిందట( జిన్నయసూరి జాలవ్యాకరణమును రచియించెను. దానితో 
సరిపోల్ప(దగిన యాంధ్రవ్యాకరణ మావజకు వేజొకటి లేదు. ఇట్లుండ(గా6, 
గృష్టమూ _క్రిగారిచే జేయ(బడిన వ్యాఖ్యానముతో (గూడిన హరికారికలన(బడెడి 
యాంధ్రవ్యాకరణ సూత్రగ్రంథమొకటి యటుతరువాత నల్బకాలమునకు 
వెలువడెను. ఆదియే హరిభట్టకృతమై యథర్వణాదులచే బేర్కొనంబడిన 
కారికావళియైనపక్షమున(, జిన్నయసూరి తన వ్యాకరణములోని సూత్రము 
లన్నిటిని హరికృత[గ్రంథమునుండి దొంగిలించి తనపేరిట ప్రకటించినట్లు 
స్పష్టమగును, అయినను, మూలగ్రంథములో. జూపంబడిన లక్ష్యములు కొన్ని 
యథర్వణాచార్యుల కీవలి యాధునిక గ్రంథములలోని వగుటచేత వ్యాఖ్యానమును 
మాత్రమే గాక, మూలగ్రంథమును సహితము కృష్ణమూర్తిగారే రచియించి 
'రేమోయని పలువురు సందేహపడుచున్నారు. అట్టిగ్రంథమును రచియింపంగల 
సామర్థ్య మా విద్వత్కవికి గలదనుటకు సందేహము లేదు. ఈయన 
యిటువంటి (గ్రంథకల్పనము చేయ సంశయపడువారుకారని చూపుటక్రై చరమ 
దశయందు మాడుగల్లులో నున్నపుడొక్కరాత్రిలో. జేసినట్టీయన కారోపింప6 
బడిన యశ్వశాస్ర్రకథ కొంత తోడ్పడుచున్నది.” 

--కవులచరిత్ర, మొదటి ముద్రణము, పుట 588. 
అని వీరేశలింగముపంతులుగారు వ్రాసియున్నారు. 


ఇట్లుండ పయిపంక్షులలో. దమకు విరుద్ధముగానున్న విషయము 
నంతను జాజవిడిచి, కల్లూరివారు 


అనువాద వివేచనము 123 


“అదియే హరిభట్టకృతమై యథర్వణామలచే6 బేర్దానంబడిన కారికావళి 
యైనపక్షమున( జిన్నయసూరి తనవ్యాకరణములో సూత్రములనన్నిటిని హరిభట్ట 
కృతగ్రంథమునుండి దొంగిలించి, తనపేరిటం (బ్రకటించినట్లు న్పష్టమగును. 
అయినను, మూలగ్రంథములో( జూప(బడిన లక్ష్యములు కొన్ని యథర్వణా 
చార్యుల కీవలి ఆధునిక గ్రంథములలోనివగుటచేత వ్యాఖ్యానము మాత్రమేగాక, 
మూల్యగ్రంథము సహితము కృష్ణమూంర్తిశాస్త్రులవారే రచియించిరే మోయని, 
పలువురు సం దేహించుచున్నారు. అట్టి గ్రంథమును రచియింప(గల సామర్థ్య 
మావిద్వత్క_ వికి గలదనుటకు సందేహము లేదు.” 
అను వాక్యములను మోత్ర ముదాహరించి, వీరేశలింగముపంతులువారుగూడ( 
దమమతము నంగీకరించియున్నట్లు వ్రాసియున్నారు. 

వీరేశలిం గముపంతులుగారిని బ్రామాణికులుగా. గ్రైకొనుసందర్భమున( 
దేటతెల్లముగానున్న పంతులవారి యభిప్రాయమును సాకల్యముగా వెల్లడింప 
వలయునేగాని, యిట్లు మాటుపజుచుట యుచితముగాదు, 

పోనిండు, _ వీరుచూపినవాక్యములుమాత్రము _వీరివాదమునకు ఏమి 
యనుకూలించుచున్నవి ? 

శిష్ణువారు గ్రంథరచనా సమర్ధులనియు, హరికారికలు శిష్టువారు రచించినవే 
గాని అథర్వణాదులచేం బేరా ,నేయబడిన హరిభట్టు రచిరిచినవి కావనియు, 
ఈ వాక్యములు చెప్పంగలవుగాని, హరికారిలనుబట్రి బాలవ్యాకరణము పుట్టిన 
దనుటఐలో ఇవి సాధకములు కాంజాలవుగదా: కానపుడు వాని నిట బ్రదర్శించుట 
యెందులకు ? ఈ కారికలు హారిభట్ట కృతములు కావనుటలోను, శిష్టువారు 
రచించినవే యనుటలోను నెవ్వరికిని విప్రతిప త్తిలేదు, అది యటుండనిండు. 

పయిని జూపంబడిన కవుల చరిత్రయందలి వాక్యములవలన శిష్టువారు 
బాలవ్యాకరణమును జూచియే కారికలు రచించిరను నభిప్రాయమే పంతులుగారి 
కున్నట్లు స్పష్టనుగుచున్నదిగదా | 

అదియు(గాక, పంతులుగారు కల్లూరివారి కోరికనుబట్టి గుష్తార్థప్రకాశకను 
గూర్చి తమ యఖిప్రాయపత్రము సంపియుండిరి. దానిని కల్లూరివారు గుప్తార్థ 
ప్రకాశికారంభమున( బ్రకటించుకొని యున్నారు. అందు 

“ ప్రకీర్ణ పరిచ్చేదావసానమునందు గ్రంథక_ర్తల విషయమున మీ రిచ్చిన 

యభిప్రాయముతో నేనేకీభవింస(జాలనందులకు( జింతిల్లుచున్నాండను.” 

16-10-1015. 

అని _ వీరేశలింగముపంతులుగారు నిష్పక్షపాతముగా, నిస్సందేహముగా, 
నిస్సంకోచముగా( దమ యభిప్రాయమును వక్కాణించి యున్నారు, 

—గుప్తార్థ ప్రకాశిక పుట 6. 





124 రోమణీయము 


వంతులుగారు, ఇంత విరుద్ధాభిప్రాయముతో నుండ(గా, వారు తమ 
వాదమును సమ్మతించినట్లు కల్లూరివారు లోకమును భభ్రాంతిగొలుస 
యత్నించుట సాహసమనక తప్పదు. మటొక్క_ యంశము : 

ఒక్క వీరేశలింగముపంతులుగారిదే గాక, అప్పటి పెద్దలు మణి 
యాజుగుర యభిప్రాయములుగూడ కల్లూరివారు గ్రంథాదిని (బ్రకటించుకొని 
యున్నారు. వారిని సప్తర్లులుగా నిశ్చేశించియునున్నారు. ఆ సప్తర్షులలో వీరి 
వాదమునకు అయిదుగురు ప్రతికూలురు, ఇద్దజు తటస్టులు. గట్టిగా బాౌనని 
యనుకూలించినవా రొక్కరును గానరారు. గుప్తార్థప్రకాశికారంభముననున్న 
ఆ యభిప్రాయములు తిలకింపు(డు, 


5. “సంధిపరిచ్చేదములోని 18 వ సూత్రమునొద్ద - ఇప్పటి ప్రాపంచిక 
జ్ఞానమున( దక్కువ యనుభవముగల శిష్టువారు - 'చందోయి' అని యుదాహ 
రింపంగా, పాఠళాలలోని బాలురు నవ్వుదురని లౌకికజ్ఞానపరిపూర్ణులగు సూరిగా 
రద్దానిని దొలంగించి, బహిరంగముగా. జదువ(దగినరీతిని “కందోయి" అని 
దిద్దినట్లు స్పష్టమగుచున్నది.” అని శాస్త్రులవారి యూహ, ఇడెట్లున్నదో 
పరిశీలింపుండు. 

దాలవ్యాకరణోదాహరణములను, హరికారికోదాహరణములను మొత్త 
ముగా నెదుట నుంచుకొని పరిశీలించినచో, బాలద్యాకఃరణమునందలి 
యుదాహరణములే నూటికి తొంబది యథాతథముగా కారికానళిలో( బ్రదర్శింప6 
బడినట్లు కానంబడును. కొల(ది సూత్రములందుమాత్రము మార్చు గోచ 
రించును. 

లక్షణమునకు ' సరిపడునట్లు ఏ లక్ష్యము నిచ్చినను నీయవచ్చుంగదా 
యను సామాన్యదృష్టితోడనో, లేక సూత్రము లెట్లును పరకీయములే గావున 
ఉదాహరణములనయిన( గొన్నిటిని స్వయముగా నూహించి చూపుదమన్న 
తలంపుతోడనో, కాక మటియేదృష్టితోడనో నిశ్చయింప(జాలము గాని, 
కొల(ది తావులందు మాత్రము శిష్ణువారు బాలవ్యాకరణోడాహరణములను 
మార్చి కారికావళిలో( (గొ త్తవానిని బ్రదర్శించుట యచ్చబచ్చట( గలదు. 


ప్రకృత సంధిసూత్రమున “చందోయి' అనునది ఒక్కటే గాదు 
తక్కిన యుదాహరణములును మార్చంబడినవి. 

ఈ “చందోయి” శబ్దము అంతగా లజ్ఞాకరమై (గ్రంథములందు, అందును 
శద్దిస్వరూప (ప్రదర్శకములగు వ్యాకరణములందు( (బ్రయోగింప(దగనంతటి 
యక్టీలము కాదు. సూత్రాంధ్రవ్యాకరణమున “చస్లవ, చన్గొండలు” అను 
నుదాహరణములు చూపిన సూరిగారిదృష్టిలో నిట్టివి యశ్రీలములనుట పొన(గనే 


అనువాద వివేచనము 125 


పొసంగదు. అదియు(గాక, శిష్టువారు ప్రాపంచికానుభవము లేనివారనియ, 
సూరిగారు అది కలవారనియు, కల్లూరివారే బ్రాయుచున్నారు, కందోయి, 
చందోయి శబ్దములు మాటినమాట 'హాన్తవికము. చందోయిని కందోయిగా 
లోకానుభవళాలులై న సూరిగారే మార్చిరో, ఈ సూత్రమునందలి తక్కిన 
మార్చులతోపాటు కందోయిని చందోయిగా లౌకికానుభవకూన్యులగు శష్టవారే 
మార్చిరో ఎవరు, ఎట్లు నిర్ణయింప(గలరు ? ఈ మార్చు (గ్రంథపౌర్వాపర్య 
నిర్ణయమునకు సాధకముగాన్‌ారకముగాని కానేరదు. 


పౌర్వాపర్య నిర్ణయమునకు మిక్కిలి సాధకములగు నుదాహరణ 
వ్యత్యానములు చేతే “మటికొన్నితావులందు( గలవు. ఆ తావులన్నియు జాల 
వ్యాకరణ మే మొదటిదని పట్టి చూపుచున్నవి. అవి యీ ప్రకరణముననే తుదిని 
ప్రదర్శింపంబడును. 


6. “అంట యిక చుండు శద్దిములందస్ప నుడి తొలి ట్రాస్వంబు 
మీ(ద ఖండబిందువును ద్రుతంబునకు లోపంబును లేవు.” 


కాల-నంధి-22, 

అను సూత్రమునకు 
“శబ్దాద్యప్రాన్వతో నార్జబిన్గు ర్లోపో ద్రుతస్యచ వినేంకాంటా....” 
--సంధింట్లో-20. 


అను హరికారిక యగపడుచున్నదనియు, సూరిగారి సూత్రమునే చూచి 
యున్నచో ఇర. చుండు శబ్దమును విడుచుటకు హేతువు లేదనియు, 
కావున సూరిగారే యీ కారీకను వొచి యాలోచించి చుండు శద్దిమునుగూడ ( 
'జేర్చియందురనియు కొల్లూరివారి యుక్తి 


ఇది సరిపడదు. ఎందులకన 

ఇచ్చట శబ్దముమొదట్నిప్రాస్వమునకు( బరముగా ఖండబిందువుండ 
రాదనెడి యీ నిషేధసూత్రమున, అట్టి బిందువులుగల కొల(ది శబ్దములకు 
పర్యుదాసముచూపుట ఆవశ్యక మయినది. కాంగా, సూరిగారు టం ఇక, 
చుండు శద్ధిములకు పర్యుదాసము నిర్దేశించినారు. ఆ మూ(డింటిలో అట, 
ఇ(కలశేగాని చుండు శబ్దమునకు పర్యుదాన మక్క_అలేదని శిస్టువారు తలంచి 
యుండవచ్చును. ఏలయన 

అ(ట, ఇ(కలకును “చుండు” శబ్దిమునకును గొంత భేదము గలదు. 


అ(ట, ఇక అనువాని పూర్వరూపములు దూరములయి స్ఫురణము 
నుండి తొల(గుటచే నిష్పృత్తిమార్గము నిరూపింప వలనుపడక యివి 
ప్రతిపదోక్తములగు నవ్యయములుగా పరిగణింప(బడుచున్న వి. 


126 రమణీయము 


“చుండు” శబ్ద మట్టిదికాదు. ఇది “చూడు(డు' అను క్రియాపదమునకు 
సంగ్రహరూపము, లు, ప్పశేషము. కావుననే “చూడు(డి-చూడు(డీ” అనువాని 
యందువలె దీనికిని చుండి, చుండీ అని ఇ, ఈ, ల యను ప్రయోగముగూడ 
ప్రసిద్ధమయియున్నది. “చూడుడు" అనుదానిలోని యర్ధవిందువు “చుండు” 
అనుడానిలో ననువ ర్తించి కానంబడుచున్నది. 


“అంట, ఇంక'లలోని సిద్దఖండమువలె "చుండులోనిది మూలము 
శెలియని యనుస్వారము కాదు. కావున దీనికి పర్యుదాసము అంతగా 
నావశ్యకముకాదేమో అనియు, ఇదిగాక, “ఏనాండు" అనుదానికి సంగ్రహరూప 
మయిన “ఎన్న(డు' అనుదానిలోని “న(డు” అనుదానికి ఇట పర్యుదాసము 
చూపుటలేదుగడా ; ఇంచుమించు “చుండు” కూడ అట్టిదేగదా ! అనియు 
నూహలతో శిష్టువారు “చుండు” శబ్దమును విడిచియండవచ్చును, 


ఇంతియగాక “చుండు”. శబ్దమును విడుచుటకు మటొక్కటిగూడ 
హేతువయియుండును, 
శిమ్టవారు సంస్కృృతపండితులు గావున, అహోబలపండితీయము చూచి 
యుండవచ్చును, 
అందు ఈ సందర్భమున నవధానముతో పరికింపవలనిన సూజ్మాంళ 
మొక్కటి గలదు. 
“భాస్వాత్‌ పూర్ణోపి భవేత్‌ -- దీర్హాచ్చేత్‌ ఖజ్జఏవ స క్లేయః", 
హన్వముమీ(ద రెండు బిందువులు నుండవచ్చుననియు, వీర్హముమీ(ద 
ఖండబిందువుమాత్రమే యుండుననియు, ఈ చింతామణికారికకు( దాత్సర్యము. 
డీనింబట్టి చెందొన, కెందమ్మి, రండు, పొండు -- ఇత్యాదులందు ఖండము 
గూడ నుండ(దగునని తేలుచున్నది. అది యెవ్వరికిని సమ్మతముకాదు, 
కావున, “నఖజ్ఞః ప్రథమాత్‌ ప్రూస్వాత్‌” (శబ్దము మొదటి ప్రాన్వముమీ(ద 
ఖండబిందువుండదు) ఆని నిషేధించి, యథర్వణాచార్యులు పయి చింతామణి 
కారికను సవరించినారు, దీనిచే “చెందొవ” మున్నగు స్థలములందును, రండు, 
పొండు ఇత్యాదులగు వ్య _స్తపదములందును, నర్భబిందువు నివారితమయినది. 
కాని, దీనినిబట్టి “ఇంక” మొదలగు చోటులందుంగూడ నర్థబిందు 
వుండరాదే యను చిక్కొకటి అహోబలపండితునికి స్ఫురించినది. ఆ చిక్కు 
తొల(గించుటకు ఆయన 
“నఖజ్జః ప్రథమాత్‌ స్వాత్‌: అత్ర ప్రాస్వశబ్దేన 
టప్రాస్వాజన్లో హల్‌ వివక్షిత ఇతి ఇ(క ఇం కేత్యాదౌ 
నదోష ఇతి జ్ఞేయమ్‌.” 


అనువాద వివేచనము 127 


అనగా, ఈ యథర్వణకారికలోని (హన్వళబ్దమునకు హస్వాచ్చు పరమందు 
గల హల్లని యర్థము (గ్రహింపవలయుననియు, దానివలన ఇంక మున్నగుచోట్ల 
అర్థవిందువు సిద్ధించుననియు వ్యాఖ్యానిం చియున్నారు. కాంగా, అజాదిళద్దిము 
లందు మొదటిహ్రస్వముమీ(ద ఖండబిందు పుండవచ్చుననియు, హలాది శబ్దము 
లందు తొలి హన్వముమీ(ద ఖండవిందు వుండరాదనియు, అహోబలపండి 
తీయమునం దేలిన ఫలితార్థము. 


ఇది చూచి శిమ్టువారు “చుండు” అనునది హలాదిళబ్ద మగుటచే 
అహోబలసండితీయముసుబట్టి దీనిలో అర్థబిందు వుండరాదుగదా శీనిని అంట, 
ఇ(కలతో ఎట్లు చేర్చుట? అను శంక కలిగి అహోబలపండితునియెడ6 
దమకు(గల ప్రామాణికతనుబటి వారు చుండుళబ్దమును విడిచియుండవచ్చును. 


మొదటివారికంటె రెండవవారు ఒకశబ్రమును హెచ్చింపనువచ్చును. 
తగిన హేతువున్నచో తగ్గింపనువచ్చును, వీనిలో నేదియు నసంభవము 
కానేరదు, కావున ఈయు_్తి కల్లూరివారి వాదమునకు లేశమును నుపకరింపదు. 


ప్రకృతముకాదుగాని ప్రాసంగికముగా మజొకచిన్నమాట, “ఇక” 
అనుచో అథర్వణకారిక సంగ్రహింపని అర్థబిందువును అహోబలపండిత 
వ్యాఖ్యానము ఎప్టైట్లో సంపాదించుట సంతసమెగాని, యీ వ్యాఖ్యవలన “ఇ65" 
తోపాటు ఇచ్చుధాతురూపమగు 'ఇండు' అనుతావున ఉండరాని ఖండబిందువు 
సంప్రాస్తమగుచున్నది. అహోబలగ్రంథమునుబట్టి దానిని వారించుట శక్యము 
కాదు. అది యటుండనిండు. 


“అ(ట ఇ65 చుండు” సూత్రమున(గల చుండుళబ్రమును శిష్టువారు విడు 
చుటకు హేతువును నిరూపించుటమాత్రమే యిచ్చట మనకు 'వ్రకృతము. 


7. “కర్మధారయంబు (త్రిక ప్రీసమ ముగంత ధాతుజవిశేషణ పూర్వ 
పదంబయియుండు” —గాల-సమాస-ర్‌, 

అను సూరిగారి సూత్రములోని త్రికపదము 

“ముగన్త సర్వనామాయే స్ర్రీసదృగ్థాతు భేదకై.* 

సపూర్వపదకః కర్మధారయో హ్యత్ర దృశ్యతే” —నమాస-క్లో,2, 8. 
అను హరికారికలో నగపడక, దానికిమాటుగ “సర్వనామ -!- ఆ -!- ఈ -- ఏ = 
సర్వనామాయే” అను క్లిష్టసంధులకోడి పద మగపడుచున్నదనియు, సూరిగారి 
సూత్రమునే శిష్టువారు చూచియున్నచో, 'త్రికసంజ్ఞను విధించుకొని (త్రికళబ్దమునే 
వాడియందురనియు, కావున సూరిగారిగ్రంథమే అర్వాచీనమనియు కల్లూరివారి 
తలంపు. 


128 రమణీయము 


ఇశ్లే తలంపనేల ! ఈ త్రికసంజ్ఞ సూరిగారు క్రొత్తగా. గల్పించు 
కొన్నది. అంతకుముందున్నది కాదు, శిష్టువారు బాలవ్యాకరణమును జూచినను 
సీ త్రికసంజ్ఞ చింతామణ్యాది ప్రాచీనవ్యాకరణములలో నగపడకున్న దేయనియు, 
బాలవ్యాకరణమునందయినను, ఏ రెండుమూండుతావులందో తప్ప, దీనికి 
బహుతరప్రయోజనము కానరాదేయనియు, దీనిని విడిచినచో కారికారచనమున 
ఛందస్సు సులువుగా. గుదురుపడుచున్నదనియు( దలంపులతో వారు ఈ త్రిక 
శబ్దమును కారికలో విడిచియుందురని తలంపవచ్చును, 

అంతటిమహాకవికి ఈపాటి ఛందస్సు కుదుర్చుకొనుట యసాధ్యమయిన 
పనిగాదని కల్లూరివారనుచున్నారు. అట్లనుటకు వలనుపడదు. ఒకొ-క్క-కవికి, 
ఒక్కొాకసమయమున, ఒకొక్కంరీతి స్ఫురణము గలుగుట నై సర్గికము, 
(త్రికసంజ్ఞను విడుచుటయే అప్పటికి ఛందోనుకూలముగా నున్నటులు వారికి 
స్ఫురించియుండవచ్చును, 


పోనిండు. కల్లూరివారనుచున్నట్లు కారికలే మొదటివందము, ఆ పక్ష 
మున( గారికలు చూచిన సూరిగారు ఛందోనిర్పంధములేక ఆ, ఈ, ఏ యని 
విడివిడిగా నిర్దేశించుటకు(గూడ వీలుగల బాలవ్యాకరణములో, కారికలయందు( 
గానరాని, త్రికసంజ్ఞను గల్ఫించుటకు హేతువును జూపవలసినభారము వీరిపయి 
నిలిచియుండును, 


ఎప్పుడయినను వద్యరూసమున లక్షణము రచించువారు ఛందోనిర్భం 
ధాదులచే( గొన్నియంశములు విడుచుకొనుటయు(, గొన్నిటిని గల్చించు 
కొనుటయు సంభవించునేగాని, వాక్యరూపమున లక్షణము రచించువారికి నట్టి 
నిర్బంధ మేమియు నుండదుగావున, వారు మూలగ్రంథమునకు ననావశ్యకముగా 
మార్చులు గల్చించుట యెన్న (డును దటస్టింసదు. 
కావున సూరిగారు కారికలుచూచియు నందులేనిదానిని (గ్రొ_త్తగా( దెచ్చి 
పెట్టిరనుటకంటె, శీష్టునారు బాలవ్యాకరణముచూచియు( బయిని నిరూపించిన 
యూహలతో త్రికసంజ్ఞను విడుచుకొనిరనుటయే సహేతుకము, 
“ప్రత్యేకం లాం డుడ్రువురు నుముజ్‌ స్యా ర్దూర్వ హేకితమ్‌” 
—క్రియా-ల్లో-2. 
“శృజ్షారభూషణమతే ద్రుతాదపి పరో ద్రుతః” --సంధి-ళ్లో-10. 
అని యిట్లు హరికారికలలో “ధూర్వహ _ శృంగారభూషణులి నామము 
లుద్ధాటింప౦టడియున్నవనియు “లోపళ్ళాకల్యస్య", “త్రిప్రభృతిషు శాకటాయ 
నన్య' మున్నగు పాణినీయసూత్రములందలి ప్రాచీనవైయాకరణ పరామర్శ 


( 


అనువాద వివేచనము 129 


రూపమగు సంస్కృృతవ్యాకరణళయ్య శిష్టువారికి నలవడియుండుటచే వారట్లు 
ధూర్వహాదుల పేరు లుగ్గడింపంగలిగినారనియు, ఆయనకు దాలవ్యాకరణమే 
గతియైనచో నందులేని యీ ధూర్వహాదులపేరు లుగ్గడించుట యెట్లు పొసంగు 
ననియు, సూరిగారికి సంస్కృతవ్యాకరణళయ్య యలవడకపోవుటచే కారికల 
లోని యీ పేరులను విడిచియుందురనియు కల్లూరిచారి యింకొకయు క్తి, 





ఇది సంగతముగా( గానరాదు, 


పాణినీయసూత్రములలో స్మరింప(బడిన శాకల్య శాకటాయనాదులు 
వేజువేటు వ్యాకరణ ప్రస్థానములకుం బ్రిసిద్ధులయిన మూల 
మళములను నిరూపింసవలసినతావులందు వారిబారినామములను పాణినిమహర్షి 
నిశ్రేశించియుండెను, 





“థూర్వహస్య మతే తత్ర కవివాజ్మాసముచ్యతే” అనియు, 


“అచేతనార్థకే శద్దే ఇతి శృణ్ణార భూషణః” అనియు 
ఈ పేరులు అథర్వోణకారికలలో ( గాననగును, అథర్వణులు ఏ గ్రంథములు 
చూచి యీ పేరులు నిక్టేశంచిరో మనమెజుంగము. ఈ ధూర్వహోదులు 
ఎవ్వరో, ఎప్పటివారో, si వీరు ప్రసాదించిన వ్యాకరణము లెవ్వియో 
వెటిం గినవారెవ్వరును గానరారు. ఇట్టిళ్లోకములందుందప్ప మలి యెచ్చటను 
ఏ కాలమందును వీరిణాడ ee ఉదాహరణవాక్యములలో చై త్రమైత్ర 
దేవదత్తాదులవలె వీరు పాదపూరణములకయి లక్షణకవులసృష్టిలో నవతరించిన 
వాలెగాని, యెన్న(డును నున్నవారు కారని గొందలు తలంచుటయు( గలదు, 


అథర్వణకారికలలో, పేరులగపడుచున్నను, ఆ ధూర్వహాదుల యాంధ్ర 
వ్యాకరణములను మన మెన్న (డును జూడకుండ (గనే చూచినటులు వారినామము 
లుద్ధాటించుట తగినపనికాదని సూరిగారామార్గమునకు( బోవరయిరి, శిష్టువారట్లు 
గాక్క యించేదో ఘనతకలదని అథర్వణకారికలలో ఏ సందర్భముననో కర్ణ 
తాడితములయిన యీనామములను పాదపూరజణోపయు కృముగ( దమకారికలలో? 
గూర్చుకొనియుందురు, 

ఇట్లుండ, ఈ పేరులుగ్గడింసకుండుటచే సూరిగారికి పాణినీయ 
శయ్యానుభవములేవని తెలియుచున్నదనియు, ఈ నామములు నిర్దేశించుటచే 
శిష్టువారికి పాణినీయశయ్య గట్టిగా నలవడినట్లు నిళ శృయింపనగుననియు కిల్లూరి 
వారు (వ్రాసియుండిరి, ఏమి చెప్పుదుము ? 

ఏవో ప్రాచీననామములు ఒండురెండు నిగ్చేశించుటయే పాణినీయ 
శయ్యాభ్యాసపాటవమని భావించువారికి. జెన్స(దగిన సమాధానయు కానరాదు. 


౪) 





130 రమణీయము 


అది యటుండనిండు. వీరి మజొక్కయూహ పరికింపుండు. 

సూరిగారు తమకుముందు వ్యాకరణమే లేనట్లును, తమకే వ్యాకరణము _ 
(కొత్తగా స్ఫుఠించినట్లును “మును మదువజ్జంబగుచున్‌ । దనరినవ్యాకృతిని....” 
అను (గ్రంథాంతపద్యమున సూచించిరనియు, ఆ స్థితిలో పూర్వుల నామములు 
నిర్దేశించినచో( దమకీ రికి లోపముగలుగునన్న కారణముచే హరికారికలు 
చూచియు నందున్న పూర్వులనామంబులు నిర్దేశింపక విడిచిరనియుం దోంయ 
చున్నదంట. 





మున 





కు సూరిగారి సంస్కృతసూత్రాంధ్ర 
వ్యాకరణము వెలువడియుండలేదు. కావున, కల్లూరివారు దానిని జూడకుండుట 
ల్లను, సూరిగారియెడ( బ్రతికూలభావ మేర్చడియుండుటవల్ల ను “'మదుపజ్ఞం 
బగుచున్‌ దనరినవ్యాకృతి అను సూరిగారిచదూట యసత్యకల్పనమను 
నపోహము వీరికి. గలిగినది. ఆ గ్రంథము లభింవకున్నను, నింతటి యపో 
హము కలుగరాదు. సూరిగారికిముందు వ్యాకరణములు పెక్కు_లు ప్రసిద్ధము 
నందియుండ, _తమవ్యాకరణమే  మొదటిదని 
చించినట్లు సమన్వయించుట యెంతమాత్రమును 
పు. ఎంత అమాయికుండయినను తనదే 


శకరణమని పంచౌమ్యిదవళతాబ్టీలోనివాండు చెప్పుకొనునా ? 





అయి. బహుళప్రచారి 





యో పద్యమున వారు 








సూరిగారికిముందు, తెలు(గువ్యాకరణములు సంస్కృృతళ్లోకములుగను, 
'తెలుంగుపద్యములుగను. వెలసియున్నవి. ఆ స్టితిలో ఆంధ్రవ్యాకరణమును 
సంస్కృృతభాషలో నూత్రరూపమున( దాను (క్రొత్తగా రచించినటులు ఆ పద్య 
మున సూచించుట సూరిగారి యభిప్రాయముగాని, తమకుముందు వ్యాకరణములే 
లేవని స్పురింపంజేయుట సూరిగారికి నభిప్రేతమగునా ? ఎంతమాత్రమును 
గాదు. అట్టి యభిప్రాయమే యున్నచో 





“సంస్కృతీయంబునకు సంధియగునని యథర్వణాచార్యులు చెప్పిరి” 
సంధి-4. 
వాగనుశాసనులు యడా తోడా యని గ్రహించుట ప్రపంచార్థము" 
—నసంధి-1కి, 
“అనుకృతిని నిడుదకుం గుణుచయగునని యొకండు వలికె” 
—సంధి-గ్‌ శీ, 
“కుచధాతుపునకు గుణంబులేదని యొకండు వక్కా_ణించె” 
—క్రియా-68. 





అనువాద వివేచనము 131 


అని యిట్లు పెక్కుచోట్ల ప్రాచీనుల నామములను ప్రాచీన గ్రంథములను 
ఏల పరామర్శింతురు ? ఇట్లు పెక్కుమందిని గ్రంథమున( బరామర్శించుటయ 
గాక “ఆంధ్రభాషకు లక్షణ(గ్రంథములు ప్రాచీనులుచేసినవి పెక్కులు కానంబడు 
చున్నవి” అని చాలవ్యాకరణ పీఠికారంభమున స్పష్టముగా నుల్లేఖించియన్న 
సూరిగారు, ఎన్నండును నెవ్వణును నెటుంగని ధూర్వహ శృంగారభూషణుల 
నామనిన్రేశము చేసినచో. దమ ప్రాథమికతాకీ రికి భంగముగలుగునని భయపడి 
రనుట యెంతయు క్తినహమో యోజింపు(డు, 
9. “లోట్‌స్యా ల్లజ్‌ వ్యతిరేకే స్యార్‌,...” --క్రియా-ల్లో-2. 
“అనుబంధో లృటి కలజ్‌ అత్ర జీత్యదుతో భవేత్‌” 
—క్రియా-బ్లే.7, 
ఇత్యాది హరికారికలయందు లజ్‌, కలజ్‌, నుజ్‌, మిజ్‌, కజ్‌ ఇత్యాదుల్మ్మ్య 
హల్మాత్రమయిన జకారమే(జ్‌) ఇద్వర్ల్ణము కలవిగా జీత్తులు (జ్‌ -! ఇత్‌)గా 
విధింప(బడినవనియు, బాలవ్యాకరణమున నట్లుగాక యవియన్నియు లజీ, 
కలజీ మున్నగురీతిని జీత్తులు (జి-!- ఇత్‌ )గా నగపడుచున్నవనియు, జకార 
మాత్రమునే (జ్‌) అనుబంధముగా( జేర్చిన ళిష్ణువారి మార్గమున ఆ జకారము 
నకు 'హల్నన్త్యమ్‌' అను పాణినిసూత్రముచే ఇత్సంజ్ఞ మిక్కిలి సులభమనియు, 
జి అనుదానిని అనుబంధముగా( జేర్చినసూరిగారిమార్గమున ఆ “జి” అను 
అజ్విశిష్టమునకు ఇత్సంజ్ఞను విధించుసూత్రము పాణినీయమున(గాని మటి 
యెచ్చటనుగాని గగనకుసుమంబై. కానరాదనియు, ఇట్లు జీత్తులుగా విధించుట 
సూరిగారి పాండితీకూన్యతను వెల్లి డించుచున్నదనియు, జిత్తులుగా విధించుట 
శిష్తువారి పాండిత్య ప్రకర్షమును జాటుచున్నదనియు, కావున శిష్టువారిదే ప్రథమ 
గ్రంథమనియు కల్లూరివారియు క్యంతరము, 
ఈ యుక్తి తాజుమాజయి వ్యత్య స్తముగా నున్నది, 


ఈ స్థలమున సూరిగారి 'జీ" త్త ్వ్వకల్పనమే నిర్ణుష్ణము, సుళబ్బసాధకము. 
శిష్ణువారి “జో త్త్యకల్పనము అపశబ్దసంపాదకము, అనర్హదాయకము, 


ఎట్లందురా ! పరికింపుండు. 

సూరిగారి జీ శ్త్వకల్పనములో వీరుద్ధాటించిన దోషమునకు సమాధానము 
చూపుట ప్రథమకర్తవ్యము. 

“జి” అను అజ్విశష్టవర్ణమునకు ఇత్సంజ్ఞను సంపాదించుమార్గము పాణి 
నీయమున(గాని మజియెచ్చటనుగాని గగనకుసుమంబై. కానరాదనికదా వీరి 
యాక్నేపము ! కరతలామలకంబయి కానవచ్చుచున్నదని దానికి మన సమా 
ధానము, 


132 రమణీయము 


అది పాణినీయమున లేనిమాట నత్యమే: పరికించినచో బాల 
వ్యాకరణముననే కానంబడును. 

ఈ ఇత్సంజ్ఞా (ప్రస క్తి కలిగినతావున “జిత్తు బిందుపూర్వంబగు”" (బాల- 
తత్సమ-19) అనుసూత్రమున సూరిగారు తమ(ప్రణాళికలోని అజ్విశష్టవ్యంజ 
నములకు ఇత్సంజ్ఞ పాణినీయముచే లభించుమార్గము లేదనియు, కేవల హల్లుల 
కయినను పాణినీయమునుబట్టి లభించుట కష్టసాధ్యమనియు( బర్యాలోచించి 
ఇత్సంజ్ఞావిషయమున _ప్రాకృతవ్యాకరణవిధానము _సకలవర్ణ సాధారణముయి 
సువిశాలమయి యుండుట గుర్తించి, యా మార్గము నవలంబించి, యీ సంజ్ఞా 
విషయమున మనకు నితరవా, కకరణాపేక్ష లేకుండ( జేయ(దలంచి 

“కార్యార్థము ప్రత్యయాదులందు నిబద్దమయి దప్రయోగించునపుడు 
మానంబడు వర్ణ మిత్తునాంబడు” ాతత్సమ-19-వృ త్తి, 
“అని స్పష్టముగా ప్రత్యేకముగా ఇత్సంజ్ఞను విధించియన్నారు. 


త్రివిక్రమ ప్రాకృత శబ్దానుశాననమున 

“యః కార్యార్థం సూశ్రే అనుబధ్యతే 

నతు వ్రయాగే దృశ్యతే స ఇత్‌” 1-1-14. 
అని ఇత్సంజ్ఞావిధానము గలదు. దీనినిగాంచి సూరిగారు ఇందలి “సూత్రే" అను 
పదమునకు బదులుగా “ప్రత్యయాదులందు' అనుమార్చుతో మెలుంగువెట్టి 
సయివాక్యమును యథాతథముగా( దమమాటలతో నుల్లేఖించినట్లు స్పష్టదుగును, 

దీనివలన నుక్‌, టుక్‌, డుజ్‌ మున్నగుచోట్ల కేవలవ్యంజనములకును, 
లజి, కజి మున్నగుచోట్ల “జి” అను అజ్విశిష్టవ్యంజనములకును ఇత్సంజ్ఞ 
ధారాళముగా బాలవ్యాకరణమువల్ల నే సిద్ధించుచున్నది. . 





నూరిగారు ఇంతపూనికతో సమాలోచించిన యీ ఇత్సంక్ఞావిధిని బాల 
వ్యాకరణమున సూత్రరూపమున(గాక వేలుగా వా.ర్తికరూసమునే నిక్షేపించి 
యుండుటవల్ల నించుక చాటుగా నుండుటంబిట్టి వీసయునికిని శిష్ణువారేగాక 
కొల్లూరివారును గు_్తింపరయిరి. 

ఆ కారణమువల్లనే శిషస్టువారు బాలవ్యాకరణమునందలి జీత్తులనెల్ల 
జిత్తులుగా మార్చుటయు, ఆ మార్చే మిక్కిలి సమంజసమని కల్లూరివారు 
సమర్థింస(బూనుటయు సంభవించినది. 

సూరిగారు ఇత్సంజ్ఞను విధించినది సూత్రముకాదే యని యెవ్వరయిన 
సంశయింతురేమో : సనూత్రకర్తయే స్వయముగా నున్లేఖించిన వాక్యము 
సయితము వార్డికరూవమయి సూత్రముతో( దుల్యముగ( బ్రమాణముగాక 
తప్పదు. 


అనువాద వివేచనము 133 


ఇట్లిచ్చటనేగాక పెక్కుస్థలములలో సూరిగారు వృత్తులలో. బ్రత్యేక 
వాక్యములచే నిరూపించినవిధు లనేకములు గలవు. వానినెల్ల సూత్రములతో 
పాటు ప్రమాణములుగా నెల్లరును (గ్రహించుచునేయున్నారు. [గ్రహింవకను 
దస్పదు. 





“ఉపధయన(గా6 దుదివర్ణమునకు ముందువర్ణము." —నంటజ్ఞ-10. 
“నామంబన(గా( ద్రాతిపదికంబు,” --ళతత్సమ-21. 
“ఇందు జన్వనిశబ్దంబునకు జవాదేశంబని యెళుంగునది.” 
—-సంధి-80 
“ఈ కా కర్త వాచిమువర్ణకమునకు( గలుగదు,” 
—సంధి-46 


ఇట్టివిధులు పెక్కులు కన్ఫట్టును. 
పయియంశములనుబట్టి సూరిగారి జీత్త్యకల్పనము నిర్దుషమని తేటతెల్ల 
ప = దడే న్‌ 
మగును, 
ఇ(క శిమ్లవారి జీత్త్వకల్చ్బనమునందు సంభవించు ననర్హములు పరి 
ప్‌ వ లి 
కింపు(డు. 
పాణినీయమున జోత్తులు, జీత్తులు ఉన్నట్లు బాలవ్యాకరణమున కొన్ని 
జిత్తులు, మటికొన్ని జీత్తులు గలవు. 
డుజ్‌ మున్నగునవి జిత్తులు. కజి మున్నగునవి జీత్తులు, 
జీత్తు జీత్తు 
జీత్తునకుముందు బిందువువచ్చును. జీత్తునకు ముందున్న _ ఉత్వమునకు 
అత్వమువచ్చును. 
బిందువు క్రియలయందును ఇత ఉత్వమునకు అత్వము క్రియలయందు 
రములందును సర్వత్ర రావలయును. మాత్రమే రావలయును. 
కొట్టుండు, కొట్టుండు. కొట్టక, తిట్టక. 
ట్‌ చె ట్రక్‌ తిట్టి 
రాము(డు, రాముండు. 
పయిని జూపినది సూరిగారి జీ త్త ్వ, జీ త్త ్వప్రక్రియా ప్రణాళిక. 
హరికారికలలో జీత్తులు లేవు. ఆవిగూడ జిత్తులే, 
జీత్తు పరమగునపుడు బిందువును, ఉత్వమున కత్వమును రెండును 
విధింపంబడినవి. 
ఈ కలగలపు విధానములో పయిరూపములలో కొట్టక, తిట్టక ఇత్యాదు 
లందు రాంగూడని బిందువులు సంభవించి, కొట్టంక, తిట్టంక మున్నగు 
కురూపములు సిద్ధమగుచున్నవి. 


134 * రమణీయము 


మటియు, కొట్టుండు, కొట్టుండు మున్నగుచోట్లి ఉండవలసిన ఉకారము 
పోయి, అకారములు సిద్ధమయి, మధ్యమప్పురుషక్రియలన్నియు వ్యతిరేక 
రూపములవలె కొట్టండు, కొట్టండు అని తేలుచున్నవి.  వీరిమార్గమున 
“కొట్టుండు'మాడిరి రూపములే సిద్ధింపవు, 
ఈ రీతిగా, కావలసినవి కాకుండుట, రాంగూడనివి సంప్రాప్తమగుట 
హరికారికాప్రణాళికలో తేరిన ఫలితార్థము. 
పయివానిలో కొట్టక” ఇత్యాదులందు బిందువును వారింపయత్నించి, 
కల్లూరివారు “అత్ర జిత్యదుతో భవేత్‌" అను అత్వవిధాయక సూత్రమందలి 
“అత్ర' శబ్దమునలన ధాత్వధికారము లేనిచోటనే జిత్తు బిందుపూర్వంబగునని 
ఒక వింతస్వారస్యము నూహించినారు. దీనివలన 'కొట్టక" ఇత్యాదులందలి 
"బిందువులు నివారితములగునుగాని, వానితోపాటు “కొట్టుండు' మున్నగుచోట్ల 
ఉండవలసిన బిందువులుగూడ( దొల(గిపోయి మటీకొన్ని కురూపములు 
సంభవించుచున్నవి. 
ఇట్టిచిక్కు రాకుండుటకే సూరిగారు ఆదినే సుదూర మాలోచించి 
సర్వత్ర విందుసంపాదకముగా జిత్తులను, ధాతువులందుమాత్రము అత్వసంపా 
దకములుగా జీత్తులను _ వేలువేజుగా నేర్చటిచియుండ, ఆ ప్రణాళికను 
గ్రహింవక, శిష్టువారు జీత్తులను విడిచి యన్నిటిని జీత్తులుగా ఏకరాశిచేసి, 
యపశబ్దసిద్దికి దారిచేసియుండ, కల్లూరివారు ఈ రెండు ప్రణాశికలయందలి గుణా 
గుణములను వివేచింసక మీ(దుమిక్కిలి యిట శిష్టువారిమార్గమే సమంజస 
మనియు, కావున హరికారికలే మొదటివనియు సమర్థింస(బూనుట మీక్కి-లి 
వ్యత్యస్తముగా నున్నది. 
sera నా. 
ల్‌ న్స్‌! వ్‌ క wens E w 0 
అని హరికారికలలో లేట్‌, లోట్‌ అని లకారములు సంస్కృతవ్యాకరణ 
ప్రసిద్దములయినవచే స్వీకరింప(బడినవనియు, సూరిగారు *లాట్టు, లూట్టు" అని 
క్రొత్త లకారములు తెచ్చి పెట్టుటకు వ్యాకరణపాండిత్యము లేకుండుట కారణ 
మనియు కల్లూరివారు కల్పించిన వేజొకయుకక్తి. 
వీరియభిప్రాయముచొప్పున సూరిగారికి సంస్కృతవ్యాకరణానుభవము 
లేకున్న మానె(గాని, ఆయన యీ కారికను జూచియుండిరిగదా ।; చూచినవారు 
ఆ లేట్టులోట్టులను విడుచుటకు హేతువేదియో వీరు నిరూపింపవలసియుండును. 
నిజమునకు లకారములపేరు లెజుంగుటకు గొప్ప వ్యాకరణ 
పాండిత్యముతో ( బనిలేదు. ధాతురూపావళిమాత్రమే చూచిన బాలునికయినను 
నీ లకారముల పేరులు పరిచితములయియుండును. 


అనువాద వివేచనము 135 


సూరిగారు లట్టు, లిట్టు, లృట్టులను పాణినీయములోనివానినే (గ్రహిం 
చుటకును, లజి, లాట్టు లూట్టులను (క్రొ_త్తవానిని గల్చించుకొనుటకును చేతె 
కారణము గలదు. 


వర్తమాన భూత భవిష్యదర్థములు బోధించుటశై అవేయర్థములుగల 
అట్‌, లిట్‌, లృట్‌ అను సంస్కృత లకారములనే (గ్రహించిరి, ఇంక 
కొత్తవియగు తద్దర్మ తచ్చీలాదులను, ఆశీశ్ళాపాదులను, వ్యతిరేకమును 
బోధించుటకు సరిగా నీ యర్థములుగల లకారములు సంస్కృతమున లేవు. 
ఈ యర్థములకు, తక్కిన “హాణినీయ లకారములలో. చేనీనో మూ(టిని 
ఆర్థాంతరములుగలవానిని గ్రహించినచో, వానికి సంస్కృతమునందలి యర్భ 
ములు స్ఫురించి భ్రాంతి కలుగుచుండునని యూహించి, యట్టి యర్ధసాంకర్యమ 
కలుగకుండుటకయి మూండిటిని క్రొత్త అకారములను కల్పించియుండిరి, 


శిష్టువారు ఈ లాట్టు లూట్టులను జూచియు, ఈ ప్రయోజనమును 
గుర్తింపక, యీ క్రొత్త లకారములు మనకేలయని వీనిని మార్చి సంస్కృత 
మున నున్న లేట్టు లోట్టులను గ్రహించియున్నారు. 


ఈ మార్చువలన శిష్టువారి సూక్ష్మదృష్టికి లోటు వెల్లడియగునేగాని, 
సూరిగారి పాండిత్యమునకు లోటు గోచరింపదు. అదియటుండ ఈ ప్రసంగము 
పార్వాపర్య నిర్ణయమునకు నుసకరించునదియు( గాదు. 


11. “నిడు నడు కొడు చిటు కుటు గత 
డఅయోః ప్రాణే పరేతు టొ ద్వౌ _స్తః 
గసడ ద వాః పరుషాణాం 

పరతః ప్రథమా న్లతస్తు బహుళం స్యుః" సంధి-క్లో-24, 
అను హరికారికలో( బూర్వార్థమున నిట్టూరుపు మున్నగు సమాసములందలి 
సంధిరూపములును, ఉ త్తరార్థమున వాండు గొ మున్నగు వ్యస్తపదము 
లందలి సంధిరూపములును సాధింపంబడినవనియు, ఇందు మొదటివగు 
సమాససంధిరాపములను సంధిపరిబ్చేదమున 27, 28, 29, 90 సంఖ్య గల 
సమాససంధి సూత్రములయెద్దం జూపవలసియున్నదనియు, అయినను ఛందో 
నిర్చంధముచే ప్రకరణ విరోధమునకు. దలయొగ్గి, ఆర్యావృత్తములో 
ఇముడ్చుటకు మ గసడదవాదేశసూత్రముతో ( గలిపి శిష్టువారు కొక్కు_ణితి 
పడిరనియు, ఈ ప్రకరణ విరోధమును గమనింపంజాలక సూరిగారుగూడ 
ఈసూత్రక్రమమును ఇఫ్టే యుంచిరనియు, అట్లుగాక స్వతంత్రముగ సూరిగారు 
జాలవ్యాకరణమును రచించినచో నిట్టి ప్రకరణ విరోధము తటస్థించుట 
కవకాళము లేదనియు, కల్లూరివారి చేతొకయ క్తి క్త 


136 రమణీయము 


పరిశీలించినచో ఇట జాలవ్యాకరణమున ప్రకరణవిరోధమా. లేదు. 
శిషువారు పడిన కక్కుఅితియు( గానరాదు, 


ఎటుకావలసిన నటు ఛందస్సు కుదుర్చుట శిష్ణువారికి అసాధ్యమయిన 
పనికాదని యీ చర్చలోనే యితరస్టలములందు గ్రాసిన కల్లూరివారు, “శమువారీ 
సందర్భమున ఛందస్సునడై కక్కుటితిపడి"రని, అంతమాట తామే వ్రాయుట 
ధర్మముకాదు. ఎట్టి చర్చలయందయినను స్వవచనవిరోధముకలుగకుండ 
కాచుకొనుట స్తిమితమార్గము. 





మజీయు, బాలవ్యాకరణమున ఈ “కులు చిటు” సూత్రము ఇప్పు 
గా నుండుటయే మిక్కిలి ప్రకరణోచితము, 





డున్నటులు పండ్రెండన సూత్ర 
ఏలయన 

సంధిపరిచ్చేదమున స్వరసంధులు, వ్యంజనసంధులు అని ెండు 
ప్రధాన విభాగములు. కల్లూరివారన్నటులు వ్య_స్తనంధులు, సమాససంధులు అను 
విభాగము కుదురుపడదు. సమాసనంధులన్నియు ఒక్కొ_వరునలో( గనంబడవు, 





బాలవ్యాకరణమున సంధిపరిచ్చేదమున పదునొకండవ సూత్రమువణకు 
అచ్చునకు నచ్చు పరమగునప్పడు విధింప(బడినవి కేవల స్వరనంధులు. ఇది 
మొదటి గణము, పదుమూ(డవ సూత్రమునుండి తుదివజకు వివిధములగు 
వ్యంజనసంధులు, ఇది రెండవ గణము, 





కుటు -|- ఉసురు = కుట్టు -- ఉసురు = కుట్టుసురు. 
మున్నగు ఈ లక్ష్యములలో ద్విరుక్త టకారాదేశరూపమగు వ్యంజన 
సంధియు, పిమ్మట ఉత్వసంధిరూపమగు న్వరసంధియు, జరిగితీరవలయును, 


కాంగా ఈ “కుజు చిట సూత్రము అటు స్వరసంధి గణమునకును, 
ఇటు వ్యంజనసంధి గణమునకును సంబంధించియున్నది. 


ఇట్లు ఉభయగణనంబంధియగు సూత్రము సరిచ్చేదము మొ త్తమున 
ఏంబదియైదు నూత్రములలో ఇది తప్ప వేతొకటి లేదు. 


కావున దీనికి మధ్యమణిన్యాయమున రెండుగణములతో సంపర్క 
ముండునటు లూహించి సూరిగారు న్వరసంధుల చివరను, వ్యంజనసంధుల 
మొదటను, ఆన(గా రెండుగణములకు నడుమ పందడ్రెండవదిగా కులు, 
చిటు సూత్రమునకు స్టాసము కల్పించినారు. ఇందున్న ప్రకరణౌచితిని 
గుర్తించుటయు, మెచ్చుకొనుటయు పోయి, పయిపెచ్చు ప్రకరణ విరోధము 
కలిగినట్లు లేనిమాటలాడుట పరిశీలనలోపమును, పక్షపాత దృష్టిని బయలు 
వెట్టును. 


చనము 137 


12. “ఏతే లడాదయః క_ర్హృకర్మణో స్ఫ్యు సృకర్మకాల్‌ 

పరస్మాత్కర్తరి....” అను హరికారికకు ---క్రియా-ల్లో-18. 

“లకారాదులు సకర్మకంబునకుం గ_ర్హృకర్మంబులందును 

లాంతికిం గృర్హయందు నగు.” --వాల-క్రియా-48. 
అను నూత్ర మగపడుచున్నదనియు, పయి శ్లోకములో ఛందోనిర్బంధముచే 
“అకర్మకాత్‌” అను పదము ఇముడక, శిష్టువారు “సరస్మాక్‌” అని 
ప్రయోగించిరనియు, ఇది చూచినవారుగనుకనే సూరిగారు దీనికి (ప్రతి 
బింబముగా “లాంతికిన్‌“ అని ప్రయోగించిరనియు, ముందుగా స్వతంత్రముగా 
సూరిగాలే యీ సూత్రము రచించినచో “సకర్మకంబునకు” అను పదమునువలె 
ధారాళముగా స్పష్టముగా “అకర్మకంబునకు” అను పదమునుగూడ( 
బ్రయోగించియుందురనియు, కావున నీ యంశము కారిక మొదటివని 
స్రాపించుననియు, ఇది యొక (క్రొ త్తయు క్తి. 











ఇది సరియయినదృష్టి కాదు. 

నూరిగారి యీ సూత్రములో “లాంతికిం గృర్తయందునగు" అని 
యుండుటవల్లనే సూత్రశైలికి నుండందగిన పొంక మేర్చడినది. దీనినిబట్టి 

ల 

శ్లోకమున “పరస్మాత్క ర్హరి” అని శిష్ణువారు ప్రయోగించుటయు కుదురుపడి 
యున్నది. ఇదే సూత్రములందుండవలసిన ధారాళత. 

ఇట్లుగాక కల్లూరివారి కోరికకు ననురూపముగా ఈ సూత్రమును 
“సకర్మకంబునకుం గ_ర్హ్రృకర్మంబులందును, నకర్మకంబునకుం గర్హయందును 
నగు” ననియే రచించినచో సూత్రపు సొంపే చెడిపోవును. ఇట్లిచ్చటనేగాక 

పరుష, సరళసంజ్ఞలు చెప్పి, పిమ్మట 

“ఇతరములగు హల్లులు స్టిరములు” (సంజ్ఞ-6.) అనియు 

“డు ము వు న లేకవచనంబులు (తత్సమ-11), “లు వర్ణంబు 
బహువచనంబు” (తత్సమ-12) అని చెప్పి, పిమ్మట “తక్కినవి 
యుభయంబులు” (తత్సమ-18) అనియు 


- 


“రు ము లు బహువచనంబులు" అని చెప్పి, పిమ్మట పెజ 


లేకవచనంబులు” (క్రియా-10) అనియు 

ఇట్లు స్పష్టతకు భంగముకలుగకుండ మటీకొన్ని తావులందుంగూడ 
లా(తిశబ్దమువంటి వేయగు ఇతరములు, తక్కినవి, పెజలు మున్న గుపదములు 
కూర్చి సూత్రములు సుదీర్హ ములుకాకుండ కుదించి అందముతెచ్చుట సూరిగారి 
కభ్యాసము, 


138 రమణీయము 


అందును “లాంతి” శబ్ద ప్రయోగమన్న ఆయనకు ప్రీతి మిక్కుటము. 
“లా(తిచో సహితము కాదేశాదులు గానంబడియెడి” 
--బాల-క్రియా-102. 
“లా(తిచో సహిత మిక్కార్యంబు గానంబడియెడి.” 
---బాల-క్రియా-128 వృత్తి, 
“లా(తి యచ్చునకు సహిత మొకానొకచో నుడినడుమ లోపంబు 


గానంబడియెడి.” ---వాల-ప్రకీర్ణ- 18. 
“లా(తులకు ను వులు నిత్యంబు.” ---ళబ్దిలక్షణసం[గ్రహంశ్‌-100. 
“లా(తు లుభయంబులు.” శ బ్దిలక్షణసంగ్రహ-రి=|. 
“లా(తులు స్థిరంబులు.” ---ళబ్దలక్షణసం[గ్రహ-1-16, 


అని పెక్కుతాపులందు ఈ శబ్దము గానవచ్చును, 

ఈరీతి నాతని వ్యాకరణములందెగాక, నీతిచంద్రికయందును 

లా(తి చోటికి. టోంగూడదు. 

లా(తి విధము సులభము. 

లా(తి వెరవు లావుగామించేసి. 

లాంతి యపాయంబుచేత రాంబట్టరాదు. 
అని యిట్లు ఈ “లాంతి” శబ్బము ఆయన రచనలో. బలుమాజు ప్రయుక్త 
మగుచుండుట కనిపట్టి, గ్రంథక_ర్త యభిరుచిని, అభ్యాసమును గమ 
నించి దానింబట్టియే యీ సూత్రమునంగూడ “లాంతి” శబ్దము సహజస్ఫురిత 
మయి చేరినట్లు ఊహించుట రుచిరముగాని హరికారికలోని “పరస్మాత్‌” అను 
పదమును జూడంబట్టి దానికి ప్రతివింబముగా స్ఫురించినట్లు భావించుట 
బొత్తిగా సముచితము కాదు. 


ఒక (గ్రంథమునకు వ్యాఖ్య రచించువారు ఆ (గ్రంథమునందలి శైలీ 
విలక్షణతను, (గ్రంథకర్త యఖిరుచివిశేషములను నవగాహనము చేసికొన 
కుండుట (గ్రంథమునకు ఏకొంతో యన్యాయమొనరించుట. 





ఏనిర్ణయమునకును ఉపకరింపక యింపులేని యీ ప్రసంగమును 
నింతటితో విడిచి యింక నన్నిటికంటెను ప్రత్యేకదృష్టితో పరిశీలింపందగిన 
కల్లూరివారి పదుమూండవ యు కిని పరికింతము. 


అనువాద వివేచనము 139 


18. “పుంలిజ్లొత్‌ మహతో డుజ్‌ స్యాత్‌,”  ---తత్సమాల్లో-48, 
“మానార్జాత్‌ ఎండు రేకత్వే.” తద్ధిత-ల్లో-9. 
“నల్లాదిభ్యో గుజేభ్యో నః.” —తద్ధిత-క్లో-2, 
“పేర్వాదిభ్య ఇమిర్శవేత్‌.” —తరద్ధిత-ల్లో-2. 


ఇత్యాదిరూపముగా హరికారికలలో, శిషువారు ప్రత్యయవిధాయక సూత్రము 
లలో “జ్యాప్పాతిపదికాత్‌” మున్నగు పాణినీయ సూత్రములలోని పంచ 
మ్యంతములవలె “పుంలిజ్ఞాత్‌” మున్నగు రీతిని పంచమ్యంతములనే ప్రయో 
గించిరనియు, ఇన్తే తెలుంగు సూత్రములందుంగూడ “పుంలింగముకంటె 
డుజ్జగును” మొదలగు రీతిని “కంట” వర్ణకమునే ప్రయోగింపవలసి 
యున్నదనియు, పంచమ్యంతమున్నచో సందర్శవళమున “పరమై” అను 
నర్థము స్ఫురించి పుంలింగముకంటె పరమయి డుజ్బ్రత్యయము వచ్చునను 
నన్వయ _ మేర్చడుననియు, సంస్కృతవ్యాకరణ సంప్రదాయ మెజుంగక 
సూరిగారు. “పుంలింగంబగు మహద్వాచకమునకు డుజ్జగు” నను రీతిని 
ట్రత్యయవిధాన స్థలములలో సష్ట్యంతములు ప్రయోగించిరనియు, ఈ షష్ట్యంత 
ప్రయోగముచే స్థాన్యాదేశభావము స్ఫురించి మహాద్వాచకస్థానమున అనంగా 
దానిని గొట్టివైచి డుజ్జు వచ్చునను నర్థము సంభవించి, ప్రక్రియ తాజుమాజగు 
ననియు, ఈపాటి సంస్కృతవ్యాకరణ మర్యాద నెలుంగని సూరిగారు 
స్వయముగా జాలవ్యాకరణమును రచింపంజాలియుండరనియు, కల్లూరివారు 
విశేష ప్రయత్నముతో పన్నిన వేతాకయు క్తి, 

తిక్కనకం'టె నన్నయ పూర్వుండు. తిక్కనకు నన్నయ పూర్వు(డు, 

చైత్రముకంటె వైశాఖము పరము. వైత్రమునకు వైశాఖము పరము, 
అని యీ రీతిని “పూర్వము”, “పరము” మున్నగు కొన్నిశబ్దములతో 
సంబంధముండునపుడు తెలుగుభాషలో పంచమిగాని, షష్టిగాని యుండ 
వచ్చును. ఈ యంళమును బాలవ్యాకరణము స్పష్టముగా విధించియున్నది. 
(చూ. కారక-12). ఇట్టిచోట్ల ఈరెండు విభక్తులలో పంచమికం చ షష్టియే 
రుచిరమయి వ్యవహారమున ్రచురముగా నగపడుచుండును. ఈ దృష్టితోం 
బయివాక్యములు మటొక్కమాజు పరికింపుండు. సష్టియే రుచిరమని 
గోచరింపక తప్పదు. 

దీనినిబట్టి సూరిగారు తెలుంగు సూత్రములందు పుంలింగమునకు 
పరమయి డుజ్జు వచ్చుననురీతిని అన్వయము కుదురుపడునట్లు “పుంలింగమగు 
మహద్వాచకమునకు డుజ్జగు” అను విధముగా (ప్రత్యయవిధాయక సూత్రములం 


140 రమణీయము 


దన్నిటను షష్టినే ప్రయోగించియున్నారు. అటు వ్యాకరణమునకు సమ్మతమయి, 
" యిటు వ్యవహారమునకు సన్నిహితమయిన యీ షష్ట్యంతములకూర్చు సర్వథా 
సముచితమయియున్నది. 

ఇట్టి స్థలములందు సంస్కృృతపద్దతి వేజు, ఆ భాషలో 

ది ధ్ర 

తస్మాత్‌ పూర్వః - తస్మాత్‌ పరః 
అని పంచమియే యుండవలయును, 

తస్య పూర్వః - తన్య పరః 
అని షష్టి యుండరాదు. 

ఆ పద్ధతినిబట్టి శిష్టువారి సంస్కృృతకారికలలో “పుంలిడ్గాత్‌ మహతో 
డుజొ స్యాత్‌” - “మానార్థాత్‌ ఎండు రేకత్వే” మున్నగురీతిని పంచ 
మ్యంతములు (ప్రయుక్ర్తములయినవి. 

ఇచట “ప్పంలిబ్లస్య డుజ్‌ ”, “మానార్భన్య ఎండుః” అని సష్ట్యంతములు 
డ్రయోగించినచో నది సంస్కృృతసంప్రదాయ విరుద్ధమగును. అనగా, ఇట్టి 
యెడ తెలుంగు సూత్రములలో షస్టులే సముచితములు, సంస్కృృతకారికలలో 
సంచములే ప్రయోగార్హములు అన్నమాట. 


ఈ విభ _క్తిప్రయోగపరిపాటిని గమనించియే సూరిగారు తమ 
సూత్రాంధ్రవ్యాకరణము సంస్కృతభాషారచితము గావున, అందు ప్రత్యయ 
విధులలో ఆ భాషాసంప్రదాయము ననుసరించి పంచమ్యంతములనే ప్రయోగించి 
యున్నారు. పరికింప్పండు. 


స్యూక్రాయధవ్యాకరణము వాలవ్యాకరణము 

అమహత్లీబాభ్యాం సోర్ముః అమహన్నపుంసకముల కదంతములకు 
మువర్ణకంబగు. _ ---తత్సమం-80. 

అికళ్చిన్నాదిఖభ్యో బహులమ్‌ చిన్నాదులకు అక వర్ణకంబగు, 
—తద్ధిత-కి, 

అతో గుణాత్‌ నః నవర్ణకంబు .... నల్లాదులకగు, 
--తద్ధిత-0, 
అగ్గలాదిభ్య ఇకః ఇకవర్షకం బగ్గలాదులకగు.--తద్ధిత-?, 
అరమరాదిభ్య స్స్వార్టే అరమరాదులకు స్వార్థంబునం దికొవర్ణ 
కంబగు, —తద్ధిత-9, 
చిలుతాదిభ్య ఉకః ఉకవర్షకంబు చిటుతాదులకు స్వార్థంబు 


నందగు, —తద్ధిత-10, 


అనువాద వివేచనము 141 


వయివానినిబట్టి సూరిగారు ప్రత్యయవిభులలో షష్టీవంచముల ప్రయోగ 
పద్ధతి, ఏ భాషలో నెట్లుండవలయునను విషయమున నెట్టిజాగరూకతవహించిరో 
'తేటకెల్లముగా గానవచ్చుచున్నది. 


కాంగా, ఈ సందర్భమున బాలవ్యాకరణ హరికారికలలోని షష్టీ పంచమీ 
ప్రయోగ వ్యత్యాసము సంస్కృతాంధ్ర భాషలలో(గల విభక్తి నియమభఖేదమును 
బట్టి వచ్చినదిగాని, _శిష్ణువారి పాండిత్య విశేషమునుబట్టియు, సూరిగారి 
పాండిత్య లోపమునుబట్టియు నేర్చడినదికాదు. 


వ్యాఖ్యాతకు మూలకారునితో సామరస్యములేనియెడ మూలమునందలి 
ఒప్పులకుప్పలు తవ్పులతిస్పలుగా తాబుమాజగును. అది యటుండనిండు. 


ఇట షష్ట్యంత ప్రయోగముచే స్థాన్యాదేశభావము స్ఫురించి, ఈ 
ప్రత్యయములు ప్రకృతులకు ఆదేశములగునేమో యను భ్రాంతి కలిగి. 
ప్రక్రియ చెడిపోవునేయని వేతొక ఆవ_త్తి చూపినారు. 


స్థాన్యాదేశభావస్ఫురణ _ కలుగుపాటి ప్రక్రియాపరిచయముగల వాల 
వ్యాకరణాధ్యేతలు ప్రత్యయములు ప్రకృతులకు పరముగానే వచ్చునని యీపాటి 
సామాన్యవిషయము నెజుంగనివారయి యుండరు, ఎవరే నట్టివారున్నను, 
సూత్రకర్తయే స్వయముగా వివరించినవృ త్తియ, చూపినయుదాహరణములును 
ఉత్తరక్షణముననే యట్టి భ్రాంతిని తొల(గింప(గలవు, 


ప్రత్యయవిధాన సందర్భమున “మహాద్వాచకమునకు డుజ్జగు” మున్నగు 
రీతిని షష్ట్యంతప్రయోగములు చేయుట అళాస్త్రీయమనియు, కావున షష్టిని 
బ్రయోగించుటచే సూరిగారికి సంస్కృృతవ్యాకరణజ్ఞానము శూన్యమని తెలియు 
చున్నదనియు, ఆ జ్ఞానము లేనివారు బాలవ్యాకరణమును స్వతంత్రముగా (ప్రాయం 
గలుగుట అసంభవమనియు, కల్లూరివారి యీ యు _క్తిలోని ముఖ్యసారాంశము 





స్వహ_స్తముతో లిఖించిన తాళప త్త గ్రంథము తమకు లభించి 
లిపియున్నారు. దానినిబట్టియే వీరు గుప్తార్భప్రకాశికాంతమున 
అ ఆజ్‌ 


రికారికలను స్వయముగా ముద్రింపించినారు. 


జా 
eg, 
el 


ముద్రితములయిన ఈ హరికారికలలో 


142 రమణీయము 


““తిరళ్చామపి కామతః” --తద్ధిత-ల్లో-4. 
(“కా” తద్ధితప్రత్యయము. ఉ : ఇబ్బందిగాండు.) 
“స్వార్థే కేషాంచి దేషః” కరద్దిత-క్లో-5, 


(“కా” తద్ధిత ప్రత్యయము. ఉ : చెలికాడు.) 
“గవోకారాస్త శబ్దానాం  సర్వత్రాపి వువర్ణకః” తత్సమ-క్లో-54. 
(“ోవు"ప్రత్యయము. ఉ: గోవు, విష్ణువు.) 


“అదన్తానా మమహతాం క్రీబానాంచ మువర్షకః”---తత్సమ-ళ్లో-5్‌60. 
నా త జ ల 





(“ముూప్రత్యయము. ఉ : వనము, ధనము.) 

ఈ నాలుగును (ప్రత్యయవిధాయక సూత్రములు, 

వీనిలో శిష్ణువారు షష్ట్యంతములు పప్రయోగించియున్నారు. 

'ప్రత్యయవిధిలో షష్ట్యంతప్రయోగముచేసిన ఈ వ్యాకరణమును 
స్వయముగా రచించుటకు అర్హులుకారనిగదా కల్లూరివారి ప్రతిపాదనము | దానిని 
బట్టి యిన్ని చోట్ల షష్టులు ప్రయోగించిన శిష్ణువారు హరికారికలను స్వతంత్రముగా 
రచించుటకు అర్హులుకారనియేగదా చెప్పవలయును ! కాంగా, కల్లూరివారి 
ప్రతిపాడనమునుబట్టి బాలవ్యాకరణము రచించుటకు సూరిగారు అర్హులుకారు. 
హరికారికలు రచించుటకు శిష్టువారును అర్హులుకారు--అనిగదా తేలిన పర్యవ 
సానముః అయినచో ఈ రెండు (గ్రంథములను వీరిద్దజునుగాక మటియెవ్వరు 
రచించినట్లు ? 











అసలు జరిగినదేమన, సూరిగారికి నసమర్థత నాపాదించు మార్గములను 
అన్వేషించుటలో సూరిగారిషష్టుల్లును శిష్టువారి కొన్ని పంచములును కల్లూరివారికి 
గోచరించినవి. గోచరింపంగనే ప్రత్యయవిధానములలో పాణినీయమున సర్వత్ర 
పంచమ్యంతప్రయోగమే యుండుటంబట్టి తదనుసారముగనున్న హరికారికా 
మార్గము సాధువని స్ఫురించియుండును. ఆ స్థలములలో దాలవ్యాకరణమున 
షష్టులుండుట అసాధువని (బ్రాంతికలి గియుండును, ఆ భ్రాంతివలన సూరిగారిది 
తెలుగురచనమగుటచే రెండువిభక్తులలో నేదియయినను సాధువేగదా యను 
స్ఫురణమే కల్లూరివారికి. గలుగదయ్యెను. ప్రతికూలభావముతోనున్నపుడు 
అనుకూలసమన్వయములు స్ఫురింపవు. కూరిమి విరసమయినచో నేరము: 
గోచరించును. ఎటులయిన సూరిగారు అసమర్జులని వెల్లడించుటయే ఆయన 
దృష్టిలో ప్రధానముగావున, ఆభ్రాంతిమే బలపడి సూరిగారి యీ ప్రయోగ 
పద్దతి తప్పని నిరూపించుపట్టుదల ఏర్పడినది. ఆ పట్టుదలవల్లనే కల్లూరివారు 
కొన్ని అనుచితకార్యములందు ప్రవేశింపవలసివచ్చినది. పరికింపుండు : 


అనువాద వివేచనము 143 


వీరు ఈ యుక్తిప్రారంభమునల జూపిన 

“నల్లాదిభ్యో గుజేభ్యో నః” 

“పేర్వాదిభ్య ఇమి రృవేత్‌.” 
అను కారికలలో శిష్ణువారు పంచమ్యంతములను ప్రయోగింపనే లేదు. అది 
కేవలము అసత్యము, అభూతకల్పనము, ఆకారికల. 

“నల్లాదీనాం గుణానాం నః” 

“పేర్వాదీనాం ఇమి రృవేత్‌.” 
అని షష్ట్యంతములే యున్నవి. తాళపత్ర గ్రంథములు పరిశీలింపుండు. ఆ 
(గ్రంథములు కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తునందొకటియు, ఆ సమీపమున 
కరపగ్రామమున నొకటియు లభింప(గలవు. 

ఆ తాళపత్ర గ్రంథములలో “నల్లాదీనాం, పేర్వాదీనామ్‌” అని షష్టులే 
కానవచ్చును. ఈ స్థలములందేగాక, (ప్రత్యాయవిధాయకములగు మటిీకొన్ని 
సూత్రములందు(గూడ తాళపత్ర గ్రంథములయందు పెక్కుతావులందు షష్టులు 
గలవు. మనకు లభ్యములగు ఈ రెండుప్రతులును శిష్టువారి |ప్రతినిబట్టి పుట్టినవే 
కాకతప్పదుగాన, _కల్లూరివారియొద్దనున్న |ప్రతిలో(గూడ షష్టులే యుండి 
తీరవలయును. సందేహము లేశమును లేదు. 








సూరిగారివయిని అస్ర్రప్రయోగమునకు ననుకూలముగా ఈ షష్టు 
లన్నిటిని కల్లూరివారు దిద్దివేసి పంచములుగా ముద్రింపించినారు. అనరాదుగాని, 
యిది గుండెదడకలిగించు ఘోరకృత్యము, అట్లు దిద్దివేయు సందర్భమున 
వ్రత్యయవిధులు కృ్తద్ధితప్రకరణములందెగదా యుండునని యూహించి, 
ఆ రెండుప్రకరణములందును నన్వేషించి, యందున్నషష్టులన్నిటిని పంచము 
లుగా మార్చివేసినారు. ఆ కల(తలో, ఆ తొందరలో. బయినిజూపిన నాలుగు 
షష్టులును కల్లూరివారి కంట(బడక చాటున నక్కియున్నవి. ఇవి 'వేంటకాని 











గురువుగారి మాతృకనుబట్టి వ్రానికొన్న్యప్రతి. ఇది (ప్రస్తుత 
నందు భద్రపజుపంబడియున్నది. ఇ(క మూండవది శిష్ణువారి మేనల్లుడు, అల్లు(డు, 
శిషుర్యడు అయి, కాకినాడ సమీపమున “కరపి(గ్రామవా స్తవ్యులై యుండిన కొట లక్షీ 
నారాయణశౌత్రీగారు (వ్రాన్‌కొన్న (ప్రతి. 





ఈ తుదిరెండుప్రతులను నేను పరికించితిని. రెండిటికిని భేదము లే 
ఇందు పరిషత్తునందలి (ప్రతినిజట్టి నేను వేజొక (ప్రతిని వ్రాయించి నాయొద్ద నేంటికిని 
భ్యద్రపటిచి యుంచితిని. 


గో 


144 రమణీయము 


కనుగప్పి మలుంగునదాంగిన మృగళశాబకములు, ఈ నాలుగును దాంగియే 
యుండనిచో ఈ సందర్భమున ఈ మోసము ఇంతనుస్పష్టముగా బయలువడి 
యుండెడిదికాదు. కల్లూరివారు పండితులు, సమకాలికులలో మాన్యతగడించిన 
వారునుగాని ఇట్టి అల్లరి చిల్లర మోసములకు అలవాటుపడినవారుకారు. కావుననే, 
ఒరులకు( బట్టువడకుండ కాచుకొను కౌశలము లేకపోయినది. నిజము నిలుకడ 
మీద బయలువడకమానదు. 

ఈ ప్రసంగమున మనకు మతొకటప్రశ్న మిగిలియున్నది. సూరిగారిది 
తెలు(గురచనగాన వారి షమ్టులెల్లను ఒప్పులే, తప్పులుకావని, ఇంతకుముందే 
శేల్చుకొంటిమి, ఆ షష్టీప్రయోగము లక్షణసమ్మతము, నిర్చాధము, నిర్వివాదము. 

మజిీ శిష్ణువారి సంస్కృృతరచనమున ఉండరాని ఆ షష్టులగతియేమి ? 
అని మనము చూడవలసియున్నది. 





అవికూడ నంతగా తప్పులన( బనిలేదు. ఈ సంస్కృతరచయితలు 
తెలు(గువారు గావున, తెలుంగు కూర్చులోని పద్ధతులుకొన్ని చిరపరిచితములు 
కాకతప్పదు. వాని ప్రభావము కొంత యా సంస్కృృతముపయిని ప్రసరింపకను 
దప్పదు. కాపుననే తెలుగువారి సంస్కృత రచనలలో సంస్కృత జాతీయము 
నకు భిన్నముగా తెలుంగు జాతీయములు కొన్ని (ప్రవేశించుట కాననగును. 
అన్యభాషలయందు మాతృభాషాసం ప్రదాయ (ప్రభావము సో(కుట యనివార్యము. 

మాతృథాషలోని ఈ సష్టుల పరిచయ ప్రాబల్యముచే శిష్టువారు షష్టులు 
వ్రయోగించియుందురు. _హరికారికలయం దెగాక, చింతామణికారికలందును, 
ఆథర్వణకారికలందును (ప్ర యవిధానస్థలములందు కొన్నిషష్టులు కానవచ్చును, 


“సర్వత్రోదోతోః వుర అ 











ఎవతి ముపెత్‌ 


డుజ్‌ మహత్పదానాం వా 
ప్రతిషేధవాచినాం నిః 





అని చింతామణికారికలయందును 
“భచేద్దర్మాదిశ బ్రానాం ముళ్ళ పుళ్ళాత్ర కుత్రచిత్‌ 
మనువట్వాది శద్ధానాం నడు జ్నీశ్చ ప్రయుజ్యతే.” 

అని యథర్వణకారికలయందును నగపడుచున్న యీ షస్ట్యంతము లన్నియు 

కల్లూరివారి ప్రతిపాదనమునుబట్టి తప్పులే యనవలసివచ్చును. అట్లనుటకంటె 

ఇవన్నియు తెలు(గువారి సంస్కృతరచనముఅుగావున నిందు తెలు(గువిభ కుల 

తీరు. సంక్రమించినటులు భావించి సమర్థించుకొనుట _ కొంతకు (గొంత 


సమంజసము, 





అనువాద వివేచనము 145 


ఈ సందర్భమున సూరిగారి విభక్తిప్రయోగ మసాధువని నిరూ 
పించుటక్రై కల్లూరివారు లేవనెత్తిన యీ షష్టీపంచములచర్చ సూరిగారికి జ్ఞాన 
లోపము నాపాదింపంజాలకుండుటయ? మీందుమిక్కిలి యెదురుదిరిగి 
హరికారికలందును, ఆమీంద చింతామణ్యథర్వణకారికలందునుగల యిట్టి షష్ట 
అన్నియు. దప్పులేమోయను సందియములకు దారితీసి లేనిపోనిచిక్కులు 
శెచ్చి పెట్టినది. 


నిజమునకు పటుబంధముగల  బాలవ్యా 





స 
| 


మునకు తగిన వ్యాఖ్య 


రచించుటకు శాస్త్రనిష్టాతులగు కల్లూరివారు కడుంగడుసమర్థులు, సందియము 
లేదు. కాని, ఆదిని సూరిగారియెడ సమరసభాః 


సుతో మూ(డువంళుల వ్యాఖ్యను 
చించినవారు తుదిభాగమున. 
దొల్లిటితీరెల్ల మార్చుకొని, మూలమునెడ హేయభావమును గల్పించు దృష్టితో 
వ్యాఖ్య సాగించుట తగినపని కాదు. 

చక్షైరదిని చేందనవచ్చునేః అనవచ్చునేమొ: (శ్రీనాథుడన్నట్లు, “పైత్య 
దోషోదయంబున( బరుసనయిన జిహ్వికకు( బంచదారయు. జేందుగాదె 1" 

నిజమునకు ఈ వ్యాఖ్యాతలు తెలుగున లక్షణవేత్తలుగా పేరు 
గాంచినది చిన్నయసూరి వ్యాకరణమువలన. 

ఆయనవలన పొందవలసిన యుపకృతిని సాంతముపొంది తుది కా 
యుపకారకుని తృణముకన్న తేలికగా తూలనాడంబూనుకొనుట యిబెట్టి 
న్వథావము ? తమనిలుకడకాధారమగు శాఖను దామే ఛేదింపనుద్యమించుట 
యిదేటి వెజ్టిదనము ? ఏణుడా(టి తెప్పకు నిప్పువెట్టుట యెట్టి సౌకీల్యము ? 

ఇట్టివె ఖరిగల గురువులయొద్ద( జిరకాలశిక్షణమునౌందిన శిష్యులు 
రంగయవంటివారు గురువుల లమూకరించుటకును, మోసగించుటకును, వెజచి 
వెనుదీయుట యెట్లు సంభవించును ? 

తమకేగాక _ఆం్రోపాధ్యాయవర్గమున కెల్ల నత్యంతోపకారకుండయి, 
భాషాలక్షణమునకు దారిచూపిన ఒక మహనీయుని మాన్యతాగౌరవమును 
మాపుటకయి బూటకములకు(గూడ( బూనుకొనుట పెద్దలకు దగిన వని 
మాత్రము కాదు. తమచే నుపకృతుండయిన రంగయ్య డతమకు(జేసిన 
మోసమునకు ఒకవంక క్షోభపడుచు, అది కృతభ్నుతయని దూషించుచు, అట్టి 
'మోసమును ఉపకారులగు సూరిగారికి. చామే చేయ నెట్లు తలపెట్టిరో వింతగా 
నున్నది. సామాన్య మానవప్రకృతిని మనసున నుంచుకొని _స్తిమితముగా 
నిదానించినచో దీనికంతగా వింతపడవలసినపనియు. గానరాదు. ఏమన 

రంగయ్యచేసినది గురువునకు మాటుజన్మమున(గూడ  మజపునకు 
రాని మహాపచారము. దానివల్ల కల్లూరివారికి క్రోధమేర్చడినది. అది 


(10) 


ల 
ot 








146 రమణీయము 


రంగయ్యతో నిలువక తత్సజాతీయులగు సూరిగారిదాంక నెగంభ్రాంకి పెచ్చు 

చె ధమువల్ల చి_త్తవైకల్యము కలిగిసది. ఆ వైకల్యమువల్ల 

ము తొలంగినది. అది తొల(గుటవల్లి కపటకృత్యమునకు 

మనసు (మొగ్గినది. అది ఆడరాని యసత్యము లాడించినది, చేయందగని 
పనులు చేయించినది. 

ప్రామాణికులయి పొందవలసిన ఘనతకు భంగపాటు వాటిల్లి నది. 

ఓహోయనిపించుకొన(దగిన పెద్దలు ఇహీయనిపించుకోవలసివచ్చినది. ఇదీ 


వర్యవసానము, 


పెరింగినది. ఆ క్రో 









కృష్ణభగవానులువడేశించినది 





ల 
(3 
Gr 


కోధాసూయాదులు 
అర్జునునికి(గాదు. లోకము 
“ధ్యాయతో విషయాన్‌ పుంసః నంగ స్తేషాపజాయతే 
సంగా తృంజాయతే కామః కామౌత్‌ (కోధోభిజాయతే 
డ్రోధాదృవతి సంమోహః సంమోహాత్‌ స్మృతివిభ్రమః 
స్మృృతి(భ్రంళాద్‌_ బుద్ధినాశో బుద్ధినాశాత్‌ (ప్రణశ్యతి ॥ 








ఇతి (శ్రీముదృగవద్గీతాసు, ఉపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం, యోగశా స్త్ర, 


శ్రీకృష్ణాట్టన సంవాదే, అర్జునవిషాదయోగోనామ ద్వితీయోధ్యాయః”. 


14. “ఉత్తరన్య కొనోర్టాతోః కం బుధాః కేచి డూచిరే” 


—ట్రకీర్ణక-ల్లో-11, 
అనుకారిక హారికారికల చిట్టచివరం గలదు. 
“ఎత్తుకొని” యిత్యాదులకు “ఎత్తుకి” మున్నగు రూపాంతరములను 
ఈ కారిక సాధించును. దీనికి సరియగుసూత్రము బాలవ్యాకరణమున లేదు, 
దీనినిబట్టి సూరిగారు పయికారికను జూచియు “ఎత్తుక” మున్నగు రూపములు 
బహులాక్షణికులకు సమ్మతములు కాకుండుటచే ఈ రూపములను సాధించు 
సూత్రమును రచింపక విడిచిరనియు, ఇదిగూడ హరికారికల ప్రాథమికత్వమునే 
నిరూపించుసనియు, కళ్లూరివారి కడపటియు క్తి. 





ప్రబలమగు హేతువున్నచో మూలముననున్నదానిని అనువాదకులు 
విడువనువచ్చును, లేనిదానిని అనుబంధముగా( జేర్చనువచ్చును. 

కారికలోనున్నను బహులాతణికసమ్మతి లేకుండుటచే సూరిగారే 
ఏడిచిరో । లేక వాలవ్యాకరణమున లేకున్నను ఇట్టివి కొన్ని ప్రయోగము 
లుండుటదే. దమకు సమ్మతదుయి శిష్ణువారే చేర్చిరో నిర్ణయించుట. కేమి 
యాఢారము గలదు ? ఇట్టి నిరాధారమగు నంశనులు పౌర్వాపర్యనిర్ణయమునకు 
సాధకములు కాంజాలపు. 


అనువాద వివేచనము 147 


కల్లూరివారియు క్తులు శః పదునాలుగిటిలో హరికారికలే మొదటివని 
స్థాపంప(గలిగినది ఒక్కటియు గోచరింపదు. ఇ(క ఆ యుక్తులప్రసంగము 
విడిచ, ఆంతరంగికసాక్ష్యము ఏది మూలగ్రంథమని స్థాపించునో పరిశీరించు 
కొందము. 

గ్రంభస్థ్‌ నిదర్శనములు 

బాలవ్యాకరణముసకును, హరికారికలకును రచనాసరణిలో అనేక విధము 
లగు భేదములు అనేకస్థలములందు. గానవచ్చును. కాని, వానిలో. గొన్ని 
ప్రకృత పౌర్వాపర్య నిర్ణయమునకు సాధకములుగాని, _జాధకొములుగాని 
కాకుండుటచే సట్టివానినెల్ల నిట. బ్రదర్శించుట యనావళ్యకము. కాపున6 
బౌర్వాపర్యనిర్ణాయకములగువానిలో ముఖ్యములనుమాత్ర మిట6 బరామర్శించు 
కొందము. ఈ రెండిటను గానవచ్చు రచనాభేదములను నాలుగు విధములుగా 
విభజింపవచ్చును : 

1. సూత్రక్రమ వ్యత్యాసములు ; 2, గణ నామభేదములు ; 8. (ప్రక్రియా 

సమన్వయ విరోధములు ; 4. లక్ష్య లక్షణ (క్రమవిపర్యాసములు. _ 

ఏ గ్రంథమునయినను సావధానముగ. బరిశీలింపక, హేలగా నవలోకించి 
నంతమాత్రమున, దాని ప్రణాళికారీతులు అవగతములు కాపు. శిష్ణువారు బాల 
వ్యాకరణమును స్త్రిమితముగా పరికించినవారుకారు. సంస్కతములోనికి 
మార్చుటయగడా యిదెంతపనియని యనాలోచితమగు నాత్మవిశ్వానముతో 
ఆదరబాదరగా ననువాదము సాగించినవారు. అయినను, సూత్రములను 
సూత్రములుగా నసువదించినచో ఛందోనిర్నంధమువలని తాఖుమాటులేమియు( 
దటస్థింపకుండ, బాలవ్యాకరణమునకు ్రతివింబిమువలె సంస్కృత (గ్రంథము 
సిద్ధమయ్యెడిది. అపుడు ఈ కూటకరణము అభేద్యమయి పౌర్వాపర్యనిర్ల 
యమునకు మార్గమే లేకపోయెడిది. అట్లుగాక, కవిశాభ్యాసముగలవారుగాపున 
సూత్రములను శ్లోకములుగా ననువదింతమనుసంకల్పము వీరికంకురించినది. 
గ్రంథము కారికారూపమయినచో, చింతామణ్యథర్వణకారికలను బోలి, 
ప్రాచీనశాముద్ర థాసిల్లి, యిదే మూలగ్రంథమని కాలక్రమమున లోకులను 
సులభముగా (బ్రమింప(జేయ(జాలుననుదృష్టికూడ పొడమియుండును. కారికా 
రూపమున _ రచింతమన్నసంకల్చ్పమే కాలుజాజుటకు  కారణమయినది. 
ఈ కారికాసంకల్పము శిష్టువారిది గాదు. ఇది ధర్మ దేవతాసంకల్చ్పము. ఈ బాల 
వ్యాకరణమునకయి సుమారు ఇరువదేండ్లజీవితమును ఛారవోసిన ఒక పండి 
తోత్తముని యమూల్యమగు భాషాపరిశ్రమ భస్మాహుతియగుటకు ధర్మదేవత 
సమ్మతింపదు. ఇంక శిష్టువారి కారికారచనారంభ్యప్రస్తావము పెరు6గనీక 
'ప్రకృతమనుసరింతము. 


148 రమణీయము 


శిష్ణువారు, ముందు, బాలవ్యాకరణసూత్రములకు కారికలను వేటుగా 
రచించినారు. ఆ పిమ్మట జాలవ్యాకరణమునందున్న వృత్తులను, ఉదాహరణము 
లను ఎక్కడికక్కడ ఆ కారికలకు అదికించినారు. ఇది సుస్పష్టము. 

సూత్రములను కారికలలో నిముడ్చుటకయి సూత్రములవరుసను ఇటు 
నటు కొంత మౌర్చవలసివచ్చినది. అంతియగాక, సూత్రములందలి పదముల 
వరుసయు నించుక ముందువెనుకలకు మార్చుకొనక తప్పినదికాదు. ఛందోను 
కూలతకయి యిట్టిమార్చులు అనివార్యములయినవి. ఆ మార్చులవలన నుదా 
హరణాదులందు కారికలయందలి రచనకు విరుద్ధమగు నపక్రమము లేర్చడినవి. 
ఇవియెల్ల, బాలవ్యాకరణ మే మొదటిదని పట్టిచూపుచున్నవి, ఆ వివరములు 
పరికింప్పుండు. 

1. స్యూత్రక్రమ వ్యత్యాసములు 


దాలవ్యాకిరణము హరికారిక 
సేర్వాదుల కిమి వర్ణకంబగు నల్లాదీనాం గుణానాం నః 
గ తద్దిత-5. —తద్ధిత-క్లో-2, 
నవర్ణకంబు గుణవచనంబులగు నల్లా డపేర్వాదీనా మిమి రృవేత్‌ 
దులకగు, ---తద్ధిత-6. తద్ధిత-ల్లో-9, 


ప్రథమ ద్వితీయములుగానున్న పయి బాలవ్యాకరణసూత్రములు హరి 

కారికలో ద్వితీయ ప్రథమములుగా తాజుమాఅగుట గు_ర్తింపు(డు. ఇటులే 
వాలవ్యాక రణము హరికారిక్‌ 

అరమరాదులకు స్వార్థంబునం దిక 
వర్ణకంబగు —తద్ధిత-9.  చిజుతాదే రుక స్స్వార్టే 
ఉకవర్ణకొంబు చిజు తాదులకు అరమరాదే రిక స్తథా -తద్ధికాల్లో-0. 
స్వార్థంబు నందగు =-తద్ధిత-10. 

ఈ బాలవ్యాకరణసూత్రములపొర్వావర్యము కారికలో విపర్య స్తమగుట 
గమనింపుండు. 

వయిరెండుతావులను ఛందస్సు సులభముగా. గుదురుటకయి సూరి 
గారి సూత్రక్రమమును శిష్టువారు మార్చుకొనియుండుట సహేతుకమయి తేట 
శెల్లిముగా( గానవచ్చుచున్నది. సూరిగారు పయికారికలనుజూచి, సూత్రములు 
రచించినచో కారికలలోని సూత్రక్రమమును వీరు మార్చుటకు నావంతయు 
హేతువు నిరూపింప(జాలము. 

సూత్ర క్రమమునందగపడుచున్న యిట్టిమార్చులనుబట్టి బాలవ్యాకరణ మే 
మూలగ్రంథమనుటకు నెవ్వరేని సంశయింతురా ? 


అనువాద వివేచనము 149 
ఇట్టినూత్రక్రమవ్యత్యాసము పట్టయిన _ పదిపండ్రెండుచోటులందు( 
గలదు. పరిశీలనలాలసులు ఆ తావులు పరికింతురుగాక. 
ఆయా సూత్రసంఖ్యలు ఈ (క్రింద నిర్చేశింప(బడును. 
బాలవ్యాకరణ సూత్రములు హరికారికా సూత్రములు 


ఆచ్చిక : 10, 11. 11, 10. 
కృదంత: 4,5, 6. ర్‌ 4,6 

14, 15, 16, 17, 18. 1418, 17, 16, 15, 
'ప్రకీర్ణక: 14, 15. 15, 14. 

19, 20, 21. 19, 21, 2 


ఇన్నితావులందలి యీ వ్యత్యాసమొక్క_టియే నూరిగారిదే మూలగ్రంథ 
మని స్థాపింపంజాలియున్నది. అయినను రెండవప్రకారమునుగూడ పరి 
కింపుండు. వివాదసందర్భములందు ఒక్కసాక్ష్యముతోడనే తృప్తింజెందక 
పలువిధములగు సాత్ష్యముల( బరిశీలించుట త_త్త్వనిర్ణయమునకు. దగిన 
మార్గము. 


2. గణనామ భేదములు 


బాలవ్యాక రణము హరికారికి 
“చరిత్రాదుల మువర్ణకంబునకు లో లోపంబు “లోపో బహుళం మో ర్వధాదిషమ” 
బహుళంబుగా నగు --తత్సను-58. —తత్సమ-క్లో-58. 


ఇట “చరిత్రాది”శబ్దముల మువర్ణ్లకము లోపించునని సూరిగారు చెప్పి 
యుండ, “చరిత్రాదిపదము శ్లో శ్లోకములో నిమడక “బహుళం మోర్వధాదిషు” 
అని శిష్టువారు మార్చుకొనినారు. 

సూరిగారు ఈ కారికను జూచియే తమసూత్రమును రచించినచో 
తామును “వధాదు"లనక చరిత్రాదులని మార్చవలసిన ప్రస క్తి వారికేమి గలదు ? 
ఇటులే 

బాలవ్యాక రణము హరికారిక 

“కంధరాదులు క్లీ బతుల్యంబులు బహు “భిషెదయో భజ_న్త్యత్ర బహుళం 
శంబుగా నగు" చాల-తత్సమ-66, క్షీ బకుల్యతామ్‌” -తత్సమ-ళ్లో-61. 
కంధరా, నాసికా, భిక్ష, దంష్టా9, (గ్రీవా, 
పాదుకోల్లాప్రభృతులు కంధరాదులు, 

పయి కారికలో “కంధరా” అను మూ(డక్షరముల శబ్ధము ఇముడక 
సూరిగారు చూపిన గణములోని రెండక్షరముల శబ్దములలో మొదటిదగు 


150 రమణీయము 


“ధిక” శబ్దమును గైకొని, శిష్టువారు “భిషదయో”యని. ళ్లోకము. సరిపుచ్చు 
కొనుట అతిస్పష్టముగా. గానవచ్చుచున్నది. ఇట్టివి ముఖికొన్నియు( గలవు, 
"పెచ్చులు చూపంబనిలేదు. మచ్చునకివి చాలును, 

శ. పక్రియాసమన్వయవిరోధములు 


వ్యాకరణమునందలి ్రక్రియాప్రణాశిక శిష్టువారు. సమాలోచించి 
స్వయముగా( గల్చించుకొన్నది కాకుండుటచే దాని స్వరూపము ఆయనకు 
నపరిచితమయి యాకళింతకు రాదయ్యెను. 





అనువాదమునకయి అప్పటికప్పుడు తెజిచిన (గ్రంథములోని (ప్రణాళికా 
రీతులు, అంత శీఘ్రముగా సవగతమగుటయు నసంభనము, అట్టి 
యవగాహనము లేకుండుటవల్ల కారికలలో సంభవించిన తబ్బిబ్బులు కొన్ని 
పరికింపుండు : 


(1) “ఉకారాంత గోళబ్దంబుల కంతట వువర్షకంబగు,”-బాలంతత్సమ-48. 
“వువర్ణ కేతర విభక్తి పరమగుచో నుకారాంతంబులకు బహుళంబుగా 
గోశబ్దంబునకు నిత్యంబుగా వుగాగమంబగు.” _ -బాల-తత్సమం-40. 
“ఉకారాంతంబగు మహత్తునకు పువర్ణకము బహుళముగా నగు,” 
-బాల-తత్సమ-50. 
“కద్రువ నాగమాత.” --బాల-తత్సమ-ర్‌!. 
ఇవి సూరిగారి సూత్రములు, 
ఇట ఉకారాంతములకు వువర్ణకమును వుగాగమమును వచ్చు స్థలము 
లన్నింటిని జూసగారు, ఈ సందర్భమున కద్రూ శబ్దమునకు(గూడ మొదటి 
సూత్రముచే వువర్ణకముకు, శెండవడానిచే వుగాగమమును ప్రసక్తములయి 
కద్రువు, కద్రువును అను నపరూపములు కావలసివచ్చినది. అపుడు దీనికీ 
ప్రక్రియతో సంబంధము లేకుండ “కద్రువ నాగమాత” అని ప్రత్యేకముగ 
నిపతించి యున్నారు. ఈ సూత్రములకు 


“గవోకారా_న్త శబ్దానాం సర్వత్రాపి వువర్ణకః” —తత్సమ-క్లో-54, 
“*విభక్తౌ వుగ్వుభిన్నాయాం గోర్నిత్యం బహుళంతు వామ్‌” 
—శత్సమ-క్లో-55: 


“ఉకారా న్రాత్తు బహుళం మహతస్స్యా ద్వువర్షకః” -తత్సమ-కో-55. 
“అహిప్రసూం వినా కద్రూమ్‌, అస్య వస్స్యాత్‌ ప్రయోగతః” 
---తత్సమం-ళ్లో-50. 
అనుకారికలు గలవు, 


అనువాద వివేచనము 151 


ఇట “అహిప్రసూం వినా కద్రూమ్‌” అనునది ఏ వాక్యముతో నన్వ 
యించును ? _ సన్నిహితమగు _“ఉకారాన్తాత్తు బహుళం మహతస్సా్యా 
ద్వువర్ణకః” అను. వాక్యముతో(గదా అన్వయింపవలయును? ఆ వాక్యము 
దుహచ్చబ్దవినయక్‌ మగుటచే ఆవిధి ప్రీవాచకమగు కద్రూశబ్దమునకు నెంత 
మాత్రమును సంబింధింవదు. కావున “కద్రూశబ్దము తప్ప ఉకారాంతమగు 
మహాత్తునకు వువర్ణకము బహుళముగా నగును” అను నీ వాక్యమున “కద్రూ 
శబ్దము తప్ప” అను నీ వర్యుదాసము అన్వయరహితమై మిక్కిలి యసంబిద్ధ 
మగుచున్నది. 

ఉకారాంతములలో “కద్రూ” శబ్దము విలక్షణమనియు, దానిని వేజు 
మార్గమున సాధింపవలయుననియు దృష్టి శిష్ణువారికి స్వయంపరిశీలనముతో 
బుద్ధిసమేయయియున్నచో ఈ పర్యుదాసమును మొదటిసూత్రముననే తలపెట్టి 
యుండెడివారు. అది కొంత అన్వితమయి యుండెడిది. 

మూలరచనముకాక, అనువాదమగుటవల్లనే ఏ సూత్రమున కాసూత్రము 
అదేవరుసలో సంస్కృృతీకరించుకొనుచు. బోవుటలో ఈ చిక్కు తటస్టించినది, 
అవరుసలోనే సంస్కృృతీకరించినను, సూరిగారి నిపాతసూత్రమును నిపాతము 
గానే యనువదించినచో ఎట్టి చిక్కును లేకుండెడిది. “కద్రువ నాగమాత” 
అను నీ పొడిమాటలు రెండును శ్లోకమునకు( జాలక అనావళ్యకపు మాటలు 
పెంచి పొడిగించుటలో ఈ తబ్బిబ్బు తటస్థమయినది. 

సూరిగారి సూత్రములు చూడకుండ శిష్ణువారు స్వతంత్రముగనే రచించి 
యున్నచో, ఇంత అనన్వితపద్ధతిని రచించియండుట అసంభవము. 

ఇచ్చటి యీ కారికారచనము బాలవ్యాకరణమే మూలగ్రంథమని 
దృఢముగా స్టాపింప(జాలియున్నది. 

చుజొక స్థలము పరిశీలింపు(డు, 

(19) సూరిగారు తత్సమ పరిచ్చేదారంభమున _ విభ_క్తిప్రత్యయముల 
స్వరూపమును నిర్దేశించు తావున “కొఅకు, కయి, చతుర్ధ” అని సూత్రించి 
యుండిరి. అయి అనుదానికి ఐకారాదేశము విధింపంబడినది గాన (బాల- 
(క్రియా-108) “కయి” కి “కై” యనియు రూపాంతరము ఏర్పడును. 

చతుర్జీసంజ్ఞను విధించు పయిసూత్రమును శీష్ణువారు 

“చేత తోడౌ కొఅకు కై | చతుకీ త్వథపంచమీ” ---తత్సమం-ల్లో-86, 
అనుకారికలో “కొజకు క్రై చతుర్థీ” అని యనువదించిరి, 

సూరిగారినలె “కొఅకు, కయి” అన్నచో పాదమున ఒక యక్షర 
మధికమగునుగాన “కొజకు శై” అని కుదించి సరిపెట్టినారు. 


152 రమణీయము 


అంత మకర ఛందస్సు సరిపుచ్చుట ముద్దుగా నున్నది, కాని 
మొదటిరూపము “కై” అని నిర్టేశించినచో దానినుండి “కయి” అను రూపాం 
తరము కలుగుటకు ఫ్‌ బాలవ్యాకరణ హరికారికలలో మార్గములేదు. 

మొదట “అయి” అను రూపమున్నచో అది “ఐ”కారముగ మాటుట 
మాత్రమే యీ రెండు వ్యాకరణములందును సర్వత్ర చూపంబడిన (ప్రక్రియా 
మార్గము. కాయగా సరికారకారీరిన్లింద్దే “కయి” అను చతుర్జీ ప్రత్యయ 
రూపముసిద్ధింపనే సిద్ధింపదు. పోనీ, వీరి కా రూపము సమ్మతము కాదేమో 
యనుకొందమన్న వట్టి యొక్క కయీన్వినా” అని 'వేశాకచో. దామును 
వ్యవహరించియే యున్నారు. 

ఈ ప్రణాళికలో “అయి” “ఐ”గా మాలునో, “ఐ” “అయిోగా 
మాటునో, వారికి నాకళింతలో నున్నయెడ నీ తాటుమాజు సంభవించి 
యుండదు. ప్రణాళిక తమదే యయినచో నది తలలో మెదలకను పోదు. 
ఇట్టి తబ్బిబ్బులు రానును రావు. కావున నీ యంశముగూడ బాలవ్యాకరణ 
ప్రాతమికత్వమునే బలపజుచుచున్నది. 

మటొక్కటి తిలకింపుండు. 

(110 “అగు వచ్చు చొచ్చు” హరన (క్రియా-$1) వికల్చ్పించుచున్న 

న్వు పరంబులగునపుడు కా నా కానలు 
విభాషనగు” rasa ఆము సూత్రమునకు 

“ “ముత్యగో' రనుకన్వోళ్చ కా నా కానా భవన్తి వా గ క్రియా-టో-99. 
అను కారిక గలదు. 

అగుధాతువునకు “ముజ్జు” పరమగునపుడు “కా” అనియు 

అనుధాతువునకు “జీత్తులు” పరమగునపుడు “నా” అనియు 

కనుధాతువునకు “జీత్తల” పరమగునపుడు “కాన” అనియు 
ఆదేశములు రావలసియున్నవి. 

సూరిగారి సూత్రములోని ఉద్దేశ్య, నిమిత్త, విధేయములకు యథా 
క్రమముగ నన్వయము శేసికొన్నచో , ఈ యర్థము సరసముగా లభించు 
చున్నది, ముజ్జీత్తులకు “ముత్తు” అసు సంజ్ఞను" సూరిగారు (ప్రత్యేకముగా 
కల్పించి, ముళ్టీత్తులను 'బేరొ, ,_నవలసిన తాపులందెల్ల “ముత్తు” అను పదమునే 
వ్యవహరించియుండిరి. అయినను నీ తావున, క్రమాన్వయ స్పష్టతకొజుకే 
ముజ్‌, జీత్తులను విడందీసి నిర్దేశంచియుండిరి. 

శిష్ణువారు ఈ సూక్ష్యమును గ్రహింపక ముజ్లీత్తులన్నను ము త్తన్నను 
భేదములేదను స్టూలభావముతో “ముతి” అను విశిష్ట సంజ్ఞావాచక పదమును 





అనువాద వివేచనము 153 


(అయోగించియుండిరి. దీనినిబట్టి “అగు, అను, కను” అను నీ మూ(డింటికిని 
_ ముత్తు వరమయినపుడెల్ల ఈ “కా, నా, కాన”లు రావచ్చునని తేలుచున్నది. 
ఈ కారికనుబట్టి 
అగుధాతువున కాండు, కామి, కాక, కాని అనువానికి మాలుగా అగ(డు, 
అగమి, అగక, అగని అనియు 
అనుధాతువున అనుము, అను(డు అనువానికి మాటుగా నమ్ము, నండు 
అనియు 
కనుధాతువున కనుము, కను(డు అనువానికి మాజుగా (నీవు) కానము, 
(మీరు) కానండు అనియు 
కురూవపరంపర లేర్పడుచున్నవి. 

శిష్ణువారు తాము సాధింపవలసిన రూపములెవ్వియో నిర్ణయించుకొని, 
తదనుకూలముగ న్వబుద్ధితో స్వతంత్రముగా కారిక రచించినవారే యయినచో 
నిట్టి ప్రమాద మెన్న(డును సంభవింపదు. దేనికిని పరబుద్ధి పనికిరాదు. 

ఈ కురూపపరంపర యటుండ(గా దీనినిబట్టి శషువారిగ్రంథమునం 
బూర్వాపర విరోధము వేతొకటి సంభవించుచున్నది. 

ఈ కారికవల్ల ((క్రియా-ళ్లో-89) అగుధాతువునకు ముత్తు పరమగునపుడు 
కాదేశము విభాషగా విధింప(బడుచున్నది. 

వేశాకచో “వచ్చో శ్చూచో రగో ళ్చొచ్చో రా శ్చూడుః కాళ్చొరు ర్ముతొ” 
(క్రియా-క్లో-98) అని ఆ “అగు"ధాతువునకే ముత్తు పరమగునపుడు కాదేశము 
నిత్యముగా ఇంతకుముందు విధింప(బడియున్నది. 

ఈ రెండు సూత్రములకును విరోధము అపరిహార్యము, 

ఈ సందర్భమున. (బ్రణాళిక పరకీయమగుటచే శిష్టువారిట్టి ప్రమాదము 
లకు లోనయిరిగాని, స్వయముగా రచించినవారెయైనచో, నిన్ని కురూపములకు 
సాధకముగా, నిట్టి పూర్వాపరవిరోధముతో కారికను రచించియండరు. 

ఇంకొకటి పరికింపుండు. అది మలింతగా వింతగొలుపు వ్యత్యాసము. 

(1) “కృత్తులకర్థంబులు యథావ్యవహారంబుగ (గ్రాహ్యంబులు. 
ధాతువునకు విహితంబగు డుజ్బీన్న(ప్రత్యయంబు కృత్తునాంబడు. 
కృత్తులకు వక్ష్యమాణంబులకు భావ కర్త కర్మాద్యర్థంబులు 
మహాజన వ్యవహారానుసారిగా నెలుంగునది.” _బాల-కృదంత-1. 
అను సూరిగారి గ్రంథమునకు 


154 రమణీయము 


“యథావ్యవహృతి జ్లేయాః కృతామర్థా మనీషిభిః 
డుజ్భిన్న ప్రత్యయోధాతోః విహితః కృది తీస్యతే. --కృదంత-ల్లో-1. _ 
weiss భావ కర్తృ కర్మాద్యర్థాః కృతామీహ 
మహాజనస్య విజ్లేయా వ్యవహారానుసారతః,” --కృదంతాల్లో-?. 
అను కారికలు గానంబడుచున్న వి, నే 
బాలవ్యాకరణమున కృదంతవరిచ్చేదమున 
“కవర్ణకం బలుగ్వాదులకగు” --బాల-కృదంత-8, 
“ఇమివర్షకంబు కలుగ్వాదులకగు --బాల-కృదంత-4. 
మున్నగురీతిని, rls ప్రత్యయములుమాత్రమే విధింపంబడి 
యున్నవి. ఈ పరీచ్చేదమున విహితమయిన 24 ప్రత్యయములలో ఒక్క 
ప్రత్యయమునకయినను నర్భము నిర్దేశింపబడలేదు. కావుననే యీ కృత్స్రత్య 
యముల కర్ణములు లోకవ్యవహారముననుసరించి శెలిసికొండని సూరిగారు 
వక్కాణించియుండిరి. 














హరికారికలలోంగూడ కృదంతపరిచ్చేదమునందంతటను నర్జనిర్దేశము 
లేకుండ కేవలప్రత్యయములే విపాతములయియున్నవి. పరిచ్చేదముమొ త్త: త్త్‌మున 
ఒక్క ప్రత్యయమునకై న, ఒక్కయర్థమయిన,  నిర్దేశింనకుండ  శిష్టువారు 
వరిచ్చేదారంభమున 
“వక్యమాణాః భావ కర్తృ కర్మాద్యర్థాః కృతామిహ” 

(= కృత్తులకు ఇటమీ(ది సూత్రములలో. జెప్పంబడు భావాధ్యర్థములు) 
అని వ్రాయుట ఎట్లు సంగతమగును ? 

ఏ ప్రత్యయములకయినను _నెవ్వరయినను నర్జనిర్దేోముచేయుటయే 
సహజమగుపద్ధతిగావున, ఈ కృత్తులకును బాలవ్యాకరణమున నాయా 
సూత్రములలో నర్థనిన్టేళము చేయంబడియేయుండునని యొకతలంపు వీరిలో 
నాటుకొనియుండును, 


ఆ దృష్టితోనున్న వీరికి “కృత్తులకు వత్ష్యమాణంబులకు భావకర్తృ 
కర్మాద్యర్థంబులు” అను సూరిగారి వాక్యములోని “వక్ష్యమాణంబులకు” 
అనునది “వక్ష్యమాణంబులగు” అని కీనుద్భపిక్‌ సనుకూలముగా. సెర్భమయి 
అంతు ఆ భ్రాంతిలో “వక్యమాణ” అనుపదము * “భావక_ర్తృకర్మాద్యర్థం 
బులు” అనుదానికి విశేషణముగా సమన్వయిం చియుండును. దానినిబట్టి “వక్ష్యీ 
మాణాః భాదకర్త కర్మాద్యర్థాః” అని వ్రాసియుండుట శేటపడుచున్నది. 
నిజమునకు వక్షిమాణములు కృత్తులుగాని వానియర్థములు కావు, ఇట నొక 
చిన్న రహస్యము గలదు, 


అనువాద వివేచనము 155 


నన్న యభట్టారకుని వాక్యరచనలో 

“అక్కొాడుకును భృగుకులవర్ధను నెత్తుకొని”  -భారత-ఆది-1-132, 
“హైహయున్‌ సమరదర్చితు6 జంపి” ఆాభారత-ఆది-4-225. 
“అన్మక్కు లభూపతులకు నాద్యులకు( బుణ్యభాగులకు” 





ఆది-7-90. 
“తనయుని నభినవయౌవను ననుపము నభిషిక్తు(జేసి” 
-ాభారత-సభా-1-158. 
అని యిట్లు ముందు విశేస్యమును, పిమ్మట విశేషణమును బ్రయోగించుతీరు 
గలదు. బహువార భారతపఠనముచే ఆ శైలి సుసరిచితమగుటవల్లను, దానిపయి 
నభిరుచివల్లను సూరిగారుగూడ 


అమహన్నపుంసకముల కదంతములకు. ---తత్సమం-8$, 
ఆకారంబున కాయేడితంబునకుం దదర్భకంబునకు. _ ---సమౌస-?1, 
ఆగమాన్యచకారంబుల కద్విరుక్రంబులకు. -ాక్రియా-88. 
ఆగమచకారంబునకు నెజసున్నమీ(దిదానికి. -ాక్రియూ-00. 


ఇ, టి, తి వర్ణంబులు వక్ష్యమాణంబు లౌపవిభక్తీకంబులు, 
--ఆచ్చిక-28. 
అని యిట్లు వి శేష్యానంతరము విశేషణమును బ్రయోగించుటకు ముచ్చటవడుట 
అచ్చటచ్చట+ గాననగును. ఆ చూపుతోడనే సూరిగారీవాక్యమున “కృత్తులకు 
వక్ష్యమాణంబులకు” అని విశ్రేష్యమును ముందుప్రయోగించి ఆ పిమ్మట 
విశేషణమును బ్రయోగించియుండిరి. 

ఆ విన్యాసరీతిని (గ్రహింపకుండుటంబట్టియు, ఇప్పటి మన తెలుంగు 
వాక్యములందు ముందు విశేషణము, ఆ వెనుక విశేష్యము నుండునట్టి పరి 
పాటినిబట్టియు, “కు”, “గు” అను రెండిటికిని నుచ్చారణమున(గల సన్నిపాత 
సంబంధమునుబట్టియు, వీరికిట్టిభ్రాంతి కలిగియుండుట మిక్కిలి సంభావ్యము. 

ఇట్లుగాక, శిమ్హవారు. స్వయముగానే రచనాప్రణాళిక నిర్ణయించుకొని 
రన్నచో, తాము కృత్తులకర్ణములు నిర్దేశంపందలంచిరో లేదో తమ్‌కే తెలియ 
దనవలసివచ్చును. అట్లు తమవ్రణాళకను తామే గు_ర్తింప(జాలక పోయిరనుట 
కంటె, (ప్రణాళిక పరకీయమగుటచే నది, అప్పటికప్పుడు, ఆకళింతకు రాక, 
పయిరీతిని భ్రమవడిరనుట సమంజసము, సంభావ్యము, 


శిష్టువారు హరికారికలు స్వీయప్రణాశికతో రచింపలేదనుటకును, బాల 
వ్యాకరణమును జూచియే యనువదించిరనుటకును, అనువాదమయినను 
బూర్వాపరపరిశీలనముతో స్తిమితముగ సంతరించినది కాదనుటకును ఈ స్థల 
మొక్కొ_టియ చాలును. ఇ(క నాలుగవ ప్రకారము గమనింపుండు. 


156 రమణీయము 


4. లక్ష్యలక్షణ(క్రమ విపర్యాసములు 
చాలవ్యాకరణమునందలి సూత్రములక్రమము ఛందోనుకూలతకయి 
కారికలలో వ్యత్య_స్తమగుట యీ వజకు పరికించియుంటిమి. 
వ్యాకరణకార్యములు విధించునపుడు సూత్రములో( గొన్నిశబ్దములు 
నిర్దిష్టములయినచోటులందు ఆ శబ్దిములక్రమముననుసరించియే దిగువ నుదా 
హరణములు చూపంబడుట సహజపద్ధతి, అట్లుగాక సూత్రస్థములగు పదముల 
వరునకు విరుద్ధముగా నుదాహరణముప్‌ను వ్యత్య స్తముగా నేవ్వరును జూపరు. 
హరికారికలలో పెక్కు_తావులందు సూత్రస్థములగు పదములక్రమము 
నకు లక్ష్యములక్రమము సరిపడదు. దీనికి హేతువు పరికింపవలయును. 
శిష్ణువారు బాలవ్యాకరణ సూత్రములనుమాత్ర మే. కారికా రూపమున 
వేజుగా ముందు అనువదించియుందురు. అనువాదములో ఛందస్సుననుసరించి 
నూత్రస్థములగు పదములను ఇటునటు మార్చుకొనినారు. కారికారచనమంతయు 
సమా ప్తీమయినవెనుక బాలవ్యాకరణోదాహరణములను, ఉన్నవున్నటులు అదే 
వరుసను ఆయాకారికలకు అదికించియుందురు. దానివలన కారికలలో 
పదములక్రమమునకును ఆ యుదాహరణములక్రమమునకును వ్యత్యాసము 
సంభవించినది, ఆ స్థలములు కొన్నిటిని ప్రత్యక్షముగా పరికింపుండు. 


బాలవ్యాకరణము హరికారిక 
(1) “తాను, నేను పదంబుల “అస్మదాత్మ 
'ద్రుతంబునకు నంశ్లేషంబు లేదు. 'ద్రుతస్సంశ్లేష భాక్చన. 
తా జదివె, తాను జదివె. తా( జదివె, తాను జదివె. 
తా వినె, తాను వినె.” తా వినె, తాను వినె.” 
—సంధి-ికి, —సంధి-కో-20. 


తాను = ఆత్మార్థకము. _ నేను = అస్మదర్థకము. 


ఈ సూత్రమున సూరిగారివరుసననుసరించి “ఆత్మాన్మత్‌” అన్నచో 
ఛందస్సు కుదురదు, దానివలన శిష్టువారు ఆ వరుస త్రిప్పి “అస్మదాత్మ” అని 
కారిక రచించినారు. కాని, ఉదాహరణములనుమాత్రము సూరిగారి వరుసలోనే 
చూపియున్నారు, 

సూరిగారి యుదాహరణములనుబట్టిగాక, న్వయముగనే యుదాహరణ 
ములు లిభించియున్నచో, తమకారికలో మొదటిదగుటచే “నేను” అనుదాని 
యుదాహరణములు చూపవలసియుండ, దానిని విడిచి రెండవదగు “తాను” 
పదమును సూరిగారిడానికి సరిపడునట్లు చూపుట యెట్లు పొసంగును ? 


ఆమవాద వివేచనము 157 


ఇంకొకటి తిలకింపుండు : 


బాలవ్యాకరణము హరికారిక 
(ఏ) కయి!1, పట్టి, యొక్క3లకు నుక్‌, టాదేః 
నుగాగమంబు లేదు, - తత్సమ-9. పట్టి, యొక్క, కయిీక్సి 
న్వినా, _ తత్సమ-క్లో-87. 
రామునికయి!, క్షానము(బట్లిః, రామునికయి*, జ్ఞానము(బటి!, 
క్‌ ఐ క్ష్‌ ద్‌ 
రామునియొక్క_ి. రామునియొక్క-. 


వలసియుండును : ఇట్లు వరుసతప్పుటకు కారణమేమి ? 


వీరు సూరిగారిలక్ష్యములు చూడకయేయున్నచో తమ లక్షణసూత్రము 


సీ క్రమము ఎట్టులేర్పడినది ? 
చాలవ్యాక రణము 

(షస) చేత!, తోడే, లోపలకి 

వర్ణకంబుల ప్రథమాకరంబులు 


నందలి క్రమమునకు విరుద్ధముగా సూరిగారి లక్యక్రమమునకు తుల్యముగా 


హరికారిక 





వై కల్పికంబుగా శేషించు. -- తత్సమా-ళ్లో-87. 
--తత్సమ-10. 

రామునిచే!, రామునితోకి, శివునిచే, శివునితోకి, వనము 

ననములలో. లలోకి, 


ఇట(గూడ కారికలోని క్రమమునుబట్టి చే, లో, తో అనువరుసలో 
నుదాహరణము లగపడవలసియుండ, అట్లుగాక సూరిగారి క్రమముననుసరించి 
లక్ష్యములు కానవచ్చుచున్నవి. దీనింబట్టి శిష్ణువారు సూరిగారి గ్రంథమును 
జూచియే రచించిరనుట సుస్పష్టము. ఇంక నొక్కాటి పరిశీలింపు(డు. 





కందువర్ణకము పరంబగునపుడు 
నుగాగమంబు విభాషనగు. 
_ తత్సమ-80. 


వనముేనందును, వనమందును. 
శేనువుినందును, ధేనువందును. 


హరికారిక 
వు, మోక, రాగమయో రందౌ 
నుగృవేత్తు విభాషయా. 
-- తత్సమ-క్లో-46, 


వనముినందును, వనమందును. 
'థేనువేనందును, ధేనువందును. 


158 రమణీయము 


ఇచ్చట" ము, వు వర్ణంబులకు ” అనుదానిని “ మువ్వోః ” అని 
సంస్కృృతీకరించినచో “వు”వర్ణము స్పష్టముగానుండదనితలంచి “వుమోః” 
అని కారికలో మార్చుకొనిరి. 

స్పష్టతకయి యీ రీతిమార్చు శిస్టువారిదృష్టిలో నున్నటులు మటికొన్ని 
చోటులందును గాననగును, 

“విను, చెప్పు, చదువు మొదలయినవి” అనుచోట 

“విను, చదువు, చెప్ప్వాదయః” క్రియా-ల్లో-129-వృ త్తి. 
అని మార్చినారు. అటులే “మువ్వోః” అనవలసివచ్చినపుడు దానిని తిరుగవైచి 
“వృమోః” అని మార్చుకొనుట స్పష్టతకు అనుకూలమే, 

కాని యీ మార్చులోని వరుసనే యనుసరించి యుదాహరణములు 
చూపవలసియుండ, నట్టిజాగరూకత వీడి, సూరిగారిక్రమమునే యనుసరించి, 
లక్ష్యములు చూపియున్నారు. శిష్ణువారు దాలవ్యాకరణోదాహరణములను జూడ 
కున్నచో( దమకారికలోని క్రమమునకు విరుద్దముగను, సూరిగారి క్రమముసకు 
సరిపడునట్లాను, లత్యుములు చూపుట ఎట్లు సంభవించును ? 

ఇట్టివింకను నెన్నియో గలపు. కలవనుటయ కాదు. మటికొన్ని 
ముఖ్యమగు సూత్రసంఖ్యలు ఈ దిగువ నిర్దేశంప(బడును. ఆయా తావులు 
పరిశీలింపుండు. 








బాల--తత్సమ-18; జాల--ఆచ్చిక, శ 
బాల-సమాస-19; బాల-క్రీయా-128. 


ఉన్నవానినన్నిటిని జూపి చదువరుల విసిగింప మనసౌప్పక యింతటితో 
విడుచుటగాని యిట్టినిదర్శనములు కుప్పలుతిప్పలు. 

ఇవన్నియు నిటులుండ, శిష్టువారి జీవితచరితమునుబట్టి చూచినను వీరిట్టి 
క్రపటరచనములకు నలవాటుపడిసవారోని స్పష్టముగా( దెలియచున్నది. వీరు 
మాడుగులలో నున్నసమయ కృష్ణభూపతి కుమారు(డగు జగన్నాథుడు 
తానొక యశ్వమును కొనవలెనని కుతూహలపడెన(ట. దాని లక్షణములు 
మంచివికావని అశ్వలక్షణ పరీక్షకు లాక్షేపించిరంట. ఏమయినను కొనక 
తప్పదను ముచ్చటతో నాతండు శిష్ణువారియొద్దకేంగి, యా లక్షణములే మంచిపని 
నిరూపించినచో బహుమతి యొసంగెద ననియు, డాని కనుకూలమగు శాస్త్రము 
చూపుండనియు గోరినాండంట, దానికి వీరు సమ్మతించి యా రాత్రి, నారద 
మహర్షి ఒకరాజునకు. జెప్పినట్లు అశ్వశా ప్రమనుపేర సంస్కృతమున 
మూండునాలుగువందల శ్లోకములు రచించి, ప్రాంతతాటాకులపయి. లిఖించి, 





అనువాద వివేచనము 159 


తెల్లవాజునప్పటికి, సిద్దపటిచి కృష్ణభూపతికి. జూపి, ఒప్పించి, ఆ యశ్వమును 
కొనిపించి, జగన్నాథునివలన చాటున బహుమతి నందినార6ట. 
(చూ. : గురజాడ రామమ్బూర్తిగారి “కవిజీవితములు”-పుట 455.) 
దీనింబట్టి యిట్టికాటరచనములందు శిష్ణువారికి హ_స్తలాఘవమున్నట్లు 
చారిత్రికముగంగూడ విశదమగుచున్నది. సమకాలికతా సులభమగు ససూయ( 
జెంది అటు శిష్టువారును, సుంకర రంగయ్య తమకొసంగిన “గురుదక్షిణ'వలన 
పారంపరికముగా ద్వేషభావము కల్పించుకొని ఇటు కల్లూరివారును, సాధు 
చరితుండయి, సౌహార్డశీలుండయి, సండితోత్తముండయి, ప్రతిధాసంపన్నుం 
డయి, వివేచనదకు(డయి, విమర్శకలాలికుండయి, థాషారాధకుండని ప్రాజ్ఞుల 
గౌరవాదరములందిన సూరిగారి యళోవై భవము నంతరింప(జేయ సమకట్టుట 
యెంతమాత్రమును సహింపరానిది. 


తెలిసితెలియనివారి తేలికమాట లంతగా గణనీయములు కావుగాని, 
బాలవ్యాకరణమును అవధానముతో ఆద్యంతము నాలోకించి దానిని వ్యాఖ్యా 
నించిన పండితులు, సూత్రకర్తకుంగల ప్రతిభావైభవమును, రచనారమ్యతను 
అడుగడుగునను ఆకశించుకొని అబ్బురపాటు చెందవలసిన అభిజ్ఞాలు, తమ 
వ్యాఖ్యారచనమునకు తెలుంగువ్యాకరణములలో అమూల్యమయిన మూల 
గ్రంథము లభించుట అద్భృష్టముగా భావించుకొనవలసిన ప్రాజ్షాలు, ఉత్తమ 
గ్రంథమును వ్యాఖ్యానించుటచే. దమకొదవినతృప్రిని వేనోళ్ళ వెలువరింప 
వేడుకపడవలసిన విచక్షణులు, ఈ వ్యాఖ్యాతలు అసత్య(ప్రతిపాదనములకును, 


నకు హానికల్చించు 





అసనహనప్రసంగములకును బూనుకొనుట ఆత్మగౌరవ 
బా 





ప్రాజ్ఞాలగువ్యాఖ్యాతలే యిటులున్న యెడ లా (తివారింజెవ్బనేల : కంచెయే 
చేనుమేసినచో కాచువారెవ్వరు ? 





కానిండు. కడచినదానికి వగవనేల । భాషయున్నంతకాలము బాల 
వ్యాకరణ ముండకనుతస్పదు: కోవిదులయాదరము నందకనుమానదు. భావి 
కాలపు లక్షణప్రియులు పూర్వవ్యాఖ్యాతల ఆంతరంగికమగు నసూయా 
తత్త్వమును పదేపదే పరిశీలించుకొనుచు, అందలివరుషములనెల్ల సరళములుగ 
సవరించుకొని, సూత్రకారుని హృదయమును సూటిగా. జూప(గలిగిన 
వ్యాఖ్యలను సౌహార్దసంభావనములతో సంతరింతురుగాక అని కోరుకొందము. 

ఈ ప్రకరణమున( బయిని జూపినరీతిని కల్లూరివారి పదునాలుగు 
యుక్తులలో నొక్క_టియు పరిగ్రాహ్యాముకాకుందుటంబట్టియు, (గ్రంథస్థ నిద 
రృనములు బాలవ్యాకరణ మే మూల(గ్రంథమని స్టాపించుచుండుటంబట్టియ, 


160 రమణీయము 


హరికారికావళి బాలవ్యాకరణమునకు అనువాదమాత్రమేయను తత్త్వమును 
పరిశీలకులు (గ్రహింతురుగాక | 

మనవిద్యాపరిశ్రమము. తేజస్వంతమయి రాజిల్లు(గాక 1 విద్యారంగమున 
ఒకరినొకరు ద్వేషింపకుందుముగాక £1 

తేజస్వి నా వధీత మస్తు; మా విద్విషావహై 11 

ఓంశాన్తి శాస్తి శాన్తిః 111 

ఈ ప్రకరణము అనివార్యముగా నించుక పెద్దదయినను ఓపికనహించి 
ముగించుకొంటిమి. తగవులుతీర్చుకొని త త్త కముశేల్బుకొని _స్తిమితపడితిమి. 
ఇటమీ(ద.... 

చాలవ్యాకరణపరిచ్చేదములు _ పదింటను సూత్రములలో, వృత్తులలో 
ఉదాహరణములలో సూరిహృదయమును వెలువరించు సమన్వయసారస్యాది 
విశేషములు నూతనము లెవ్వియయిన లభించునేమొ యచ్చటచ్చట నన్వే 
షింతము. 

తొలుత ఈ వ్యాకరణమున _నాశ్రయింపంబడు సాధారణ సంజ్ఞల 
స్వరూపము నాకళించుకొందము. 


సంజ్ఞా పరిచ్చేదము 
ణః bo 


1. నంస్కృ్రృతమునకు వర్షములేంబది. ౧. 
og 


లి 


అఆఇఈడఉడఊబుబూణణాఏఐదఓబా అం అః. 
కఖగఘజచఛజయఇజటఠడఢణతథదధన 
పఫబభమయరలవశషసహ ళ. 
ఇందకారాదు లచ్చులు, కకారాదులు హల్లులు. 
అజ్ఞ ల్విభాగ మీలాగుననే మీంద నెజుంగునది. 


శి. _పాక్ళతమునకు వర్ణములు నలువది. ౨, 


అఆ ఇ ఈ ఉ ఊ ఏఓ అం అః. 

కఖగఘ చఛజరు టఠతడథఢణ తథదధన 
పఫబభమయరలవసహశళ, 

కొందజిమతంబున పస్వవక్రంబులును (బాకృతంబునందు( 
గలవు. కొందఅమతంబున వృక్రతమంబులుంగలవు. 

ఎ ఏ ఒ ఓలు వక్రములని, ఐ బాలు వక్రతమములని (ప్రాచీనులు 
వ్యవహరింతురు. 


తీ. తెనుంగునకు వర్ణములు ముపష్పదియాణు. 8. 


అఆఇఈ ఉఊ ఎఏఐజఒ ఓ బొ అం అం 

కగచగ్రాజపబ్రైటడణ తదనపబమ 

యరలవసహళ, 

సంస్కృత ప్రాక్సృతభాషలనుండి తత్సమ తదృవరూపమున తెలు(గున 
వ్యవహరింవ(బడు పదజాల మధికముగ నుండుటంబట్టి తెలు(గువ్యాకరణమున 
సంస్కృత ప్రాకృత వర్ణసమామ్నాయములనుగూడ నిశ్చేశించుట. మిక్కిలి 
ట్రస_క్తము. 

ఎ ఏ, ఒఓలకు వక్రములనియు, ఐ బౌలకు వశక్రతమములనియు, ఈ 
సంజ్ఞలు, తెలుంగులిపిలో ఈ వర్ణములకు. గల నక్రతనుబట్టి యిందు సార్థ 
కములుగా( గన్పట్టును. 


(11) 


162 రమణీయము 


బిందువులకు అనుస్వారములని పేరు. ఇవి స్వతంత్ర వర్ణములు కావు. 
అనగా, అచ్చు ననుసరించియే యుండునవి. కావుననే వీనికి ననుస్వారము 
లను సంజ్ఞ యన్వర్థము. బిందుపులకు నచ్చులతో నిట్టిసంబంధ ముండుటం 
బట్టియే యర్హబిందు పూర్ణబిందువులు అచ్చులలోనే పరిగణింప(బడినవి. 


సంస్కృతమున ననుస్వారములకు, వ్యాకరణ కార్యముల యావళ్య 
కతనుబట్టి, అ_చ్హ్వ హ_ల్త్వ్యములు రెండును నంగీకరింపంబడినవి. 

తెలుంగున వీందువులకు అ_్హ్వమునుబటి రావలసిన వ్యాకరణ కార్య 
ములుగాని, హ_ల్త్వ్యమునుబట్టి రాంగూడని కార్యములుగాని యేవియుం గాన 
రావు. అనగా, వీనిని 'అచ్చు'లనుటపలన( గలిగిన లాభముగాని, “హల్లు” 
లన్నచో సంభవించు చిక్కుగాని, యేదియు గోచరింపదన్నమాట. కొసకు 
వీనిని అచ్చులన్నను, హల్లులన్నను బాధలేదని తేలుచున్నది. బాధ లేనపుడు 
అచ్చులునుగావు, హల్లులునుగావు ; వర్ణమా(త్రము లనరాడా యనియు నొక 
చూపు గలుగుటకును సవకాశము గలదు. 


అచ్చులనిగాని, హల్లులనిగాని పేరుపెట్టుటలోనే కొన్ని చిల్లర చిక్కులు 
గూడ సిద్ధమగును. ఎచ్చటనో మాజుమూల(గాదు. “రాము(డు, రాముండు” 
అను శబ్దములందే పరికింపు(డు. అందలి బిందుపులు అచ్చులయినచో, ఉత్తున 
కచ్చు పరమయినదిగాన సంధి యేలరాదు ? ఆ ఉత్వనంధి రెండు విడిపదముల 
సంధికి సంబంధించునదిగావున ఈ ఏకపదమందు (ప్రవ _ర్తింపదన్నచో అపదాది 
స్వరసూత్రముచే పదమధ్యసంధి యేలరాదు ? ఏ మార్గముననో దానినిగూడ 
వారించినను, సంధిలేనిచోట యడాగమము రాకుండుటయెట్లు ? సంధిగాని, 
యడాగమముగాని లేకుండ రెండచ్చులు వరుసగా నుండుట మనభాషలో 
సంప్రదాయము కాదే: 


ఇ(క బిందువులు హల్లులయినచో వానికి. బరమందున్న హాల్లుతో( 
గలిసి యవి సంయోగము లన(బడునుగడా : వరుసగానున్న హాల్లులకు 
సంయోగమని సంజ్ఞగదా : అట్టి సంయోగము పరమయినదిగాన “రాము(డు” 
అనుదానిలో “మ”కారముమీ(ది “ఉ”కారము గురువు కావలసివచ్చునుగదా! 
అది గురువుకా(దగదుగడా : కాకుండ (జేయు కెట్లు ? 





బందువులకు “అచ్చు"లనిగాని, *“హెల్లు'లనిగాని పేరు పెట్టకున్నచో 
సీ శంక లెవ్వియుం గలుగకపోవునే £ 





, హల్లు అను సంజ్ఞలు యా వక్షముల స్వరూపమునందలి 


ఆ 
g 
ప్రత్యేకవిశేషమును. దెలుప్తు సహజనంజ్ఞలా కావు. అన్వర్హములును గావు. 


సంజ్ఞా పరిచ్చేదము 163 


పాణినీయులు సంక్నేపరీతికయి మాహేశ్వరసూత్రములందు నేర్పణుచుకొన్న 
ప్రత్యాహారములనుబట్టి కల్పితములయినవి. అటనుండి మన వ్యాకరణమునకు 
ఎరవుతెచ్చికొన్నవి. ఇతరములగు అకారాదులకును, కకారాదులకును లాక్షణిక 
కార్యవిధానములలోని యాపళ్యకతనుబట్టి యా పేరులుండు(గాక. అట్టికార్య 
మేదియు లేనిబిందువులకు(గూడ అచ్చులనిగాని, హల్లులనిగాని యీ నామకరణ 
మెందులకు ? 


అని వివేచనశీలురు, చర్చావినోదులు శంకింపవచ్చును. నిజమే. ప్రశ్న 
పయికి పరిహాసపాత్రముగా నగపడునుగాని యంతస్సారము లేనిదిగాదు. 

పయిళంకలు తొల(గుమార్గములు మెల్లన పరికింవవలయును, రాముడు, 
రాముండు అనుచో సంధిచేసినను, యడాగమముచేసినను బిందువులు హల్లు 
లకు( బరములగుట సంభవించును, హల్లులకు(బరముగా అనుస్వారములుండుట 
విరుద్ద్ధము, అసంభవము. కావున నట్టియసంభవమగు సంధిగాని, యడాగమము 
గాని రానేరవని తలంపవలయును, 

అహోబలపండితు(డు “ప్రాయస్తు స్యా త్కిమాదికస్యేతః ” అను 
సూత్రమున నొక ప్రసంగమున 

“అనుస్వారే పరేత్వత్ర నసస్థిః. ఏకపడే 

పరరూవలక్షణసనే రసమృవా "చ్చేతి క్లేయమ్‌ 
అని బిందువులసంధిని ఈ మార్గముననే వారించియుండెను. 






థావాత్‌. 


ఇంక బిందువులు హల్లులనుకొను పక్షమున( దత్చూర్వమునకు గురు 
త్వాప త్తినిగూర్చి పరిశీలింతము, 

ఇట హల్లులకు బిందు సాన్నిధ్యమువలన నేర్పడిన సంయోగము, 
పూర్వమునకు గురుత్వాపాదకముకాదని లాక్షణికుల సిద్ధాంతము. కావుననే 

“సానుస్వారో వినర్గాన్తో దీర్జో యు క్రపరశ్చ యః 

ఏతం గురుం విజానీయాత్‌....” 
అని గురుత్వనిరూపణ సందర్భమున “యు_క్తపరః” అనుదానిచే సంయోగ 
పూర్వమును జెప్పియు, “సానుస్వారః” అని వేటుగా. జెప్పియుండిరి. 





సంయోగము హా 





అనగా, “హంస” శబ్దమున బిందు స 
(అ)కారమునకు గురుత్వమును గలిగింపదు గావుననే, “అనుస్వారసహితము 
గురువగు”నని వేలుగా. జెప్పియున్నారు. “సానుస్వారః” అని ప్రత్యేకముగం 
జెప్పుటవల్లనే బించుసంయోగమునుబట్టి తత్సూర్వమునకు గురుత్వము రానేర 
దను నభిప్రాయము తెల్లమగుచున్నది. 


164 రమణీయము 


“రాముండు”అనుచో ము(ఉ)వర్ణమునకు గురుత్వము అపేక్షీతమే. 
సర్వసమ్మత మే. ఆ గురుత్వము “ఉ”కారము బిందుసహితమగుటచే వచ్చినది 
గాని, బిందుడకార సంయోగము పరమగుటవన్ల వచ్చినదిమాత్రము కాదు. 

“రాముండు"అనుచో బిందుడకారసంయోగము “ము”(ఉ)వర్ష మునకు 
గురుర్వమును గలిగింపనేరదను లాక్షణికాశయము సప్రమాణముగ నింతకు 
ముందే నిరూపింపంబడినది. 


పోనీ, అర్జానుస్వారముగూడ _అనుస్వారమేగావున, “రాము(డు” 
అనుచో “ము”(ఉ)వర్షము సానుస్వారమే యగుటచే, అది గురువేలకాదు ? 
అను శంకమాత్రము మిగిలియున్నది. 


ఈ శంకవల్లనే యర్థానుస్వారస్థలములను దొల(గించుటకే తెలుంగు 
లాక్షణికులు సంస్కృతమున నర్జబిందువు లేదుగాన ఆఛందస్సున వారట్లు 
“నె సానుస్వారః"అని సాధారణముగ+ జెప్పినను వీరట్లుగాక 

“దొట్టుల పిజుందకడ “నూ(దినయక్కొ_ కములు భీమకవి. 

““బలుసున్నకు" నెడమనూంది పల్కెడువర్ణంజులు,” ---అప్పకవి. 





సర్జనీయయుతము, న్వరములేని 
హల్లుకంచెం బూర్వమందున్నయదియును 
గురువు, లాంతిలఘువు, పరమపురుష.” 
---చిన్నయసూరి--(పద్యాంధ్రవ్యాకరణము). 
అని పూర్ణవిందుపులకుమాత్రమే సంబంధించునటులు లక్షణము నిరూపించి 
యున్నారు. 


ఊ(దుట = ఊనిక: నొక్కిపలుకుట. ఆది పూర్ణబిందువునకును, దానినిబట్టి 
ఇంకను సంభవించునేగాని, యుచ్చారణమేలేని యరసున్నల 
చోటులందు నొక్కిపలుకుట మిక్కిలి యసంభవము. ఈ విషయమున నెట్టి 
సంశయములు, శంకలు కలుగకుళడ అప్పకవి చిన్నయసూరులు “బలుసున్న ", » 
ము అని సున్నష్టమగు లక్షణము వచించియున్నారు. దీనింబట్టి 
ముండు” అనుచో “ము”(ఉ)వర్ణమునకు గురుత్వశంక సెవారితమయినది. 
ఈరీతిని పృచ్చకుల చిక్కులెల్ల. దొలంగినవిగాన నింక బిందువులను 
అచ్చులన్నను, హెల్లులన్నను బాధగలుగదు. కాని, యివి యచ్చులనే యాశ్ర 
యించి యుండునవిగాన వీనిని అచ్చులనుటయే యుచితమని మన లాక్షణికులు 
తలంచినట్లును, ఆ చూపుతోనే సూరి వీనిని స్వరములలో బరిగణించినటులును 
గ్రహింవ(దగును. ఈ ప్రసంగమున నొక్క- సూ క్లౌంశము : 


సంజ్ఞా పరిచ్చేదము 165 


గురులఘువుల స్వరూపమున లాక్షణికులు చెప్పకతప్పని చిన్న విశేష 
మొకటి తెలుంగునం గలదు. పొల్లుహల్లు పరమగుచో. దత్చూర్వవర్ణము 
గురువగుచుండును, ఈ గురుత్వము వికల్పములేనిది. ఎల్లకవులును సమ్మ 
తించినది. ఇటీవల నూతనముగా నేర్పడినదిగాదు. నన్నయభట్టు భారతకవిత 
కువశ్రమించిన తొలినాంటికే పాదుకొన్నది. భట్టారకుని తొలిపద్యముననే 
పరికింపుండు : 

“రాజకులై కభూషణు(డు ................ రాజమహేంద్రుడున్నతిన్‌,” 

ఇందు “ఉన్నతిన్‌” అనుచోట నకారపు(బొల్లు పరమగుటచే పూర్వా 
క్షరము గురువగును. ఛందోలాక్షణికులెవ్వరును ముఖ్యమగు నీగురుత్వమును 
పరామర్శించినట్లు గానరాదు. మజచిరో 
లక్షణపద్యమున “న్వరములేని హల్లుకంటె( బూర్వమందున్నయదియును 





సందేహము. పయి 
జా 

గురువు” అని సూరి యొక్కండే దీనిని నిరూపించుటలోని సూక్ష్మత గమనింపం 
దగినది. మతొక్కమాట : 

రామ అనుచో “రా” గురువు, “మ” లఘువు అనుచుందురు. నిజము 
నకు “రా” గురువుకాదు. “మ” లఘువుకాదు, 

ఆ వాడుక అశాస్త్రీయము. హల్లులను విడిచి “ఆ” గురువు, “ఆ 
లఘువు అన(దగును. మనది జొపచారిక వ్యవహారము. 

ప్రాన్వదీర్షములు అచ్చులు. వానికే లఘు గురువులను సంజ్ఞ. లఘుత్వ 
గురుత్వములతో హల్లులకు సంబంధమే లేదు. 

క. బుబూ ఆ శా వినరఖఛఠథఫఘరుథధభ 
జఇజిశషలు నంన్క్మృత సమంబులను గూడి తెలుగున 
వ్యవహరింపంబడు. ౪. 

బుతువు; పిత్తూణము; క్ష్‌స్తము; ఇ్రాకారము; దుఃఖము; 
ఖడ్గము; ఘటము; ఛత్రము; యురము; కంఠము; ఢక్క; రథము; 
ధరణి; ఫణము; భయము; పజ్ష్కీ-; ఆజ్ఞ; శరము; షండము. 

పయి వర్గీ యాక్షరములలో సూత్రమున నిర్దిష్టమగు (క్రమమొకరీతిగను, 
నుదాహరణములందలి క్రమము వేజొకరీతిగను నున్నటులు పయికి గోచ 
రించును. శ 

కాని, క్రమము తాజుమాఅయినటులుమా (త్రము తలంపరాదు. సూత్రము 
నందును, లక్ష్యములందును వర్గద్వితీయములు, వర్గచతుర్థములు అనుక్రమము 
ఉభయత్ర కయికొనంబడినది. మొత్తము వర్గపంచకమునందలి ద్వితీయ చతు 
ర్థములు సూత్రమున (క్రమనిర్దిష్టములయినవి, ఒక్కొక్కవర్గునందలి ద్వితీయ 


లందు వరుసగా నిర్దేశింప(బడినవి. క్రమములు 

కాని సూత్రమునందును లక్ష్యములందును ఒకే 
క్రమమునుగాక రెండు విధముల క్రమములను గయికొనుటలో సూత్రకారుని 
యుద్దేశ మేదయియుండునో సమాలోచనీయము. 








సంస్కృతమున బదమధ్యమున, పరసవర్ణాదేశము నిత్యము. “శాన్తిః” 
అని పంచమాక్షరలేఖనమేకాని “శాంతిః” అని బిందులేఖనము సాధువుకాదు, 
ఇట్టి శబ్దములు తెలు(గున(ం దత్సమములగునపుడు బిందయుతముగా 
లిఖింప6దగునా తగదా యని కొందజకు నొకసందేహము. ఈ సందేహమును 
నిర్ణయించుట మిక్కిలి. యావశ్యకమయినను, లాక్షణికులలో నొక్కరును 
ఇదమిత్హమని వ 





బ్రాణింపకుండిరి. 

మనము తత్సమ ప్రాతిపదికములను గయికొని, తుదిని దెలుంగు విభక్తులు 
చేర్చుకొనుటతప్ప, ప్రాతిపదికమధ్యమున వర్ణములమార్చులు గావించు పరిపాటి 
లేదు. ఆ పని మనదికాదు. 
అయినను “అంతట” “అందజు” మున్నగు తెలుంగు శబ్దములలోని 
బిందులేఖనాభ్యాసమునుబట్టి, సంస్కృత సమశబ్దములందు(గూడ( బంచమా 
తరములకు బదులు బిందులేఖన మే రూఢమయినది. 


నిజమునకు నుచ్చారణసామ్యమునుబట్టి తెలు(గున బిందుపంచమములలో 
ఏది లిఖించినను బ్రత్యవాయము సంభవింపదుగాని, జరిగినమార్చును నిర్దేశింప 
వలసిన భారము లాక్షణికులకు లేకపోలేదు. అయినను ఏమిహేతువుననో 
యెల్లరును మిన్నకుండిరి. వారికి సమ్మతముకాదేమో యనుకొందమన్న 
నంతరంగమున అందటును సమ్మతించినవారే, ఆ సమ్మతి యెటులు కేలునో 
పరోక్షముగా పరికింతము, 

కవిజనాశ్రయమున భీమకవి బిందుయతికి నుదాహరణములు చూపుచు 
కంకణము, పింఛము, మండపము, గంధము, శంబరు(డు అను తత్సమ 
పదములను బిందుసహితములుగా నిర్దేశించియున్నాండు. బిందుయతికి లక్ష్యములు 
గావున నాతనిదృష్టిలో నియ్యవి బిందుయుకృములే యనుట సునిశ్చితము. 
కావన్నచో నివి బిందుయతికి నుదాహరణములే కానేరవు. 


అనంతు(డును బిందుయతిలక్ష్యములలో పాండవ, కందర్చ, సంపద 
అను తత్సమ శబ్దములనే బిందుయుతములుగా జూపియున్నా (డు. 


బిందుయతికి లక్ష్యములుకాందగిన వంకర, ఇంచుక, ఇంటను, 
అంతట, తుంపర మున్నగు తెలు(గుళబ్దములు వేనవేలుండంగా వానినెల్ల 


సంజ్ఞా పరిచ్చేదము 167 


విడిచి, పయి యిరువురును, కోరి తత్సమశబ్దములనే బిందయుతములుగా6 
జూపుట. వానిలో బిందులేఖన సమ్మతిని వెల్లడించుట కేయని విశదమగుచున్నది. 

ఈ బిందుయతి సందర్భముననే అప్పకవి 

“జ్ఞాన వేద్యాయ త_ప్తకాంచనవిభూష 

జాయ మేచకవర్ణకంఠ ప్రియాయ 

నగధరాయ నమోస్తు సౌందర్యవిజిత 

మనసిజాతాయ గోపడింభాయ యనంగ” 
అను నుదాహరణములు (ప్రదర్శించియున్నాండు. 

ఇందు అప్పకవి తత్సమళబ్దిములందేగాక తెనుంగున అనుకరణము 
చేసినచో సంస్కృత వాక్యములందు సయితము పంచమాక్షరములు మాని 
బిందువులే లిఖింపవచ్చునని తనయనుమతి సూచించుచు, పయి యిరువురకం చెను 
నొక్కడుగు ముందునకు వైచినాండు. ఇవి బిందుయతికి నుడాహరణము 
లగుటచే అప్పకవి లిఖించినవి బిందువులేయనకతప్పదు. 


ఈ రీతిని వీరెల్లరును చెనుంగునల బంచమాక్షిరము లక్కఅలేదనియు, 
బిందువులు లిఖింపవచ్చుననియు, నింతమాత్రమే యనుమతించుచుండ, వీరి 
కన్నను, పయియెత్తున అహోబిలపండితు(డు తత్సమములందు. బంచమాక్షర 
ములు వ్రాయనేరాదనియు, బిందువులనే లిఖించుట సాంప్రదాయికమనియు( దన 
యాశయమును బరోక్షముగా నొక ప్రసంగమున _ వెలువరించుచున్నా(డు, 
ఆ ప్రసంగ మెద్దియన 

“విస్టుం ప్రవదన్తి తం క్వచిత్‌ కేచిత్‌” 
అను సూత్రమును వ్యాఖ్యానించుచు 

“క్వచిద్గిహణేన అన్య ప్రచురప్రయోగాథాన మాహాచార్యః : అక్కన్దళి 

తేత్యత్ర “అనుస్వారస్య యయి పరసవర్ణః" ఇతి సాధుత్వ మూహ్యమ్‌” 
అని యాతండు ప్రతిపాదించెను. 

“ అక్కన్దశితాపత్యానుర కిన్‌” అనునది రాఘవపాండవీయపద్యభాగము. 
ద్వ్యర్థికావ్యములలో 'రెండర్థములందును వర్ణన్వరూపమున మార్పు కలుగరాదు. 

అక్కన్‌ --దశళిత : అని భారతార్భమున పద విభాగము, 

ఆ--కస్టశిత : అని రామాయణార్థమున పద విభాగము. 


సరళము పరమగునపుడు ద్రుతమునకు బిందువు వచ్చుట మిక్కిలి 
యరుదుగావున ఇచట బిందువురాదనియు, కావున “అక్కందళిత” అను 
బిందురూపము లేదనియు, నంశ్లేషమేకలిగి “అక్కన్దశిత” అను రూపమేర్చడు 


168 రమణీయము 


ననియు, దీనినిబట్టి రెండవయర్థమున(గూడ ఈ రూపమునే సరిపుచ్చుకొన 
వలయుననియు, ఆ రెండవపక్షమున తత్సమమగు “కందళిత” శబ్దము బిందు 
సహితముగనే యుండవలసియున్నను రెండవపక్షముతో సాదృశ్యముకొఅకు 
ఈ యొక్క_చోటను, పరసవర్థాదేశము నంగీకరించి పంచమాకేరము లిఖించి, 
అర్థద్వయమున వర్ణానుపూర్విని సరి పెట్టుకొనవలయుననియు అహోబలపండితుని 
వాక్యములకు( దాత్సర్యము. 

అన(గా, ఏదోనిర్బంధముచే. దప్పనియెడ( బంచమాక్షరమును సమ్మ 
తించుటగాని, సాధారణముగా( దత్సమమున లిఖింపవలసినది బిందువేయను 
నభిప్రాయ మాతనికున్నటు లీప్రసంగమున గోచరించుచున్నది, 

ఇంక సీ విషయమున సూరియభిప్రాయమెట్టిదో పరికించుట మనకు 

గర్తవ్యము. 

ఈ సూత్రమున జకారమున కుదాహరణము చూపవలసిన యావశ్యక' 
యుండుటచే “ప్తి” అని పంచమాక్షరఘటితముగ( |బ్రదర్శించినా(డు, ఆట 
యావశ్యకత లేని కంఠము", “షండము ” అనుశబ్దములను బిందుఘటితములు 
గనే నిర్దేశించినా(డు, బాలవ్యాకరణ ప్రథమముద్రణమునందును (1858) పయి 
'రెండు శబ్దిములలో బించువులే కలవు. 

ఒశకేసూత్రముస రెండురీతులను జూపియుండుటచే సాధారణముగా బిందు 
లేఖనమే సమంజసమనియు, అవసరము కలిగినచోమా(త్రము పంచమాక్షరము 
లిఖింపవచ్చుననియు నీతనియాశయము తేలుచున్నది. 


ఏతాపతా, సంస్కృృతవ్యాకరణసమ్మతి లేకున్నను ఆంధ్రుల యభ్యాస 
మునుబట్టియు, ఉచ్చారణసాదృశ్యమునుబట్టియు, లాక్షణికుల యనుమతిని 
బట్టియు, తత్సమములందు సదమధ్యమునందయినను బంచమాక్షరములకు 
బదులు బిందువులు లిఖింపవచ్చునని తేలుచున్నది. 


తత్సమశబ్దములందు ప్రాతిపదికమున(గూడ నల్బాల్బములగు మార్చులు 
గావించుకొనుటకు కొంతకు(గొంత స్వతంత్రత మనము కల్చించుకొనవచ్చును 
గాని, కేవల సంస్కృత పదములలో సంస్కృత వ్యాకరణ విరుద్ధములగు 
మార్పులు గావించుటకు మనము స్వతంతత్రింప(దగదు. ఆ భాషకు సంబంధు 
లము ఆంధ్రులమొక్కరమేకాము. కేవల సంస్కృత పదములందు 

“నగధరాయ నమోస్తు సౌందర్యవిజిత 

మనసిజాతాయ గోపడింభాయ యనంగ” 
అని యిట్లు పదమధ్యమున పరసవర్ణాదేశమును విడిచి బిందువులనే లిఖించు 


సంజ్ఞా పరిచ్చేదము 169 


నధికారము అప్పకవికి ఎవరిచ్చినదో యెటుంగము. అది యాతనికి జోలిమాలిన 
పని. ఇది సంస్కృత వాక్యమయినను, (ప్రయు క్రమయినది తెలు(గుగ్రంథము 
ననేగదాయని యీ బిందువులను కొందజు సరిపెట్టంజూతురేమో : తెలుంగు 
గ్రంథమున ప్రయోగింపంబడినంత మాత్రమున, అది సంస్కృత వాక్యము 
కాకపోదు. 





ఇచట చిన్నయసూరి “కంఠము”, “"షండము” అను తత్సమ శబ్దము 
లలో బిందువులుంచినను తత్సమ తదృవపట్టికలుచూపు 19-20 సూత్రములలో 
కేవల సంస్కృతపదములను నిర్దేశింపవలసిన తావులందు పజ్కా_, శృజ్ణారః 
చస్ట్రః, తమజ్ఞః, అజ్లారః, పజ్బాశత్‌, స్తమృః అని సంస్కృత శబ్దములలో 
బిందువులకు పరసవర్థాదేశమును బాటించి పంచమాకరములనే లిఖించి 
యున్నా(డు. 

ఈ విషయమున చిన్నయసూరిది హితవాదము, అప్పకవిది అతివాదము. 








ర్‌. కచటత పలు పరుషంబులని, గ జ డ ద బలు నరళంబులని 
చెప్పంబడు. ౫. 


6. ఇతరములగు హల్లులు స్థేరములు. ౬. 


ఖఘజఛరుఇఠఢణథధనఫభమ 

యరలవశషసహళ. 

దీనింబట్టి చ్రైజలు స్థిరములు కావలసివచ్చుచున్నది. అట్లు కారాదు. 
చకారముతోపాటు గ కారము పరుషము కావలయును. జకారముతోపాటు 
వు కారము సరళము కావలయును, ఇది తెలుపుటకే యనంతర సూత్రమున 
చచ్చి లకు, జజ్ఞలకు సావర్ణ్యమును విధించుచున్నా (డు. 


7 దంత్య తాలవ్యంబులయిన చజలు నవరంబులు. ౭, 


తాలవ్యచకారంబు దంత్యచకారంబునకును, దాలవ్యజకారంబు 
దంత్యజకారంబునకును (గ్రాహకములని తాత్పర్యము. 

ఏ కార్యమునకయిన “చజ"లను పేర్కొన్నచో నయ్యవి తమకు సవర్ణము 
లగు 'చ్రొడ'లనుగూడ గ్రహించును. చజలకు విధించుకార్యము చ్రజ్రేలకుంగూడ( 
జెల్లునని తాత్పర్యము. కాంగా 

చకారముతోపాటు వ్రోకారము పరుషమయినది. జకారముతోపాటు 
జకారము సరళమయినది. 


170 రమణీయము 


నుదాహరణములందు. జూపుటకీసంజ్ఞాసూత్రములయొద్ద వలనువడదయ్యెను, 





అపుడు -!- చ్రనియె = అపుడుసనియె అనియు 
తోంచెను-౧ వక్కలు = తోణెందాక్కలు అనియు 


చజలనుగాక చ్రైద్రలనే చూపియుండుట గమనింప(దగినది. 





మొట్టమొదట, చింతామణ్‌క_ర్త 'గ్రత్రలకు వరుషసరళసంజ్ఞలను సంపా 
దించు నాశయముతో 
“అద్ద న్యః, తాలవ్యః చుర 
దై కి 


అని దంత్యతాలవ్యచజలకు సవర్షతను విధించియుండెను. 





క్రస్స్యాతి, మిథ “స్ఫవక్ష్రశ్చ. ....” 


ఒకవర్ణము తనకు సజాతీయమగు నితరవర్ణ్లమును గూడ (గ్రహింసవలసిన 
యిట్టిసందర్భమున, పాణిని 

“తుల్యాస్యప్రయత్నం సవర్ణమ్‌”; “ అణుదిత్సవర్ణస్యచా ప్రత్యయ" 
అను సూత్రములందు. (బ్రయోగించిన ఆ సవర్ణపదమునే పయిసూత్రమున( 
జింతామణిక ర్త ప్రయోగించుటలోనే సజాతీయ వర్ణ గ్రాహకతా సంపాదన 
రూపమగు నాతని యాశయము నిగూఢముగా నిమిడియున్నది. 





ఈ నిగూఢాశయమును బయలుపజుప(దల(చి అథర్వణాచార్యులు 
“సూత్రద్వయే సవర్ణత్వాత్‌ గృహేతే దస్తజౌ చజౌ 
సా Se స్తేన నాన్యా సంజ్ఞా ప్రవర్తతే” 
అని వివరించియున్నారు. 
““చన్గలు, జజిలు సవర్ణములని చింతామణి చెప్పుటచే 
1. “కచటతపాః పరుషాఖ్యాః” 
2. “గజడదబాస్తు సరళాః" 
అను రెండు సూత్రములందలి చజలు చ్లోజలను (గ్రహించును. కావున, చకార 
ముతోపాటు గ్రోకారము పరుషము ; జకారముతోపాటు శేకారము సరళము, 
దీనింబట్టి చజలకు స్థిరసంజ్ఞ తప్పినది.” అని పయికారిక భావము. 
చింతామణి వ్యాభ్యాతలగు బాలసరన్వత్యహో బల పండితులును, అనువా 
దకు(డగు నప్పకవియు, అర్వాచీనులగు చాలవ్యాకరణటీకాక_ర్హలును ఈ 


సందర్భమున పయిసూత్రక_ర్తల యాశయము గు_ర్తింవక గతానుగతికులయి 
యీ దంత్యతాలవ్య సవర్షతావిధానమునకు యతులలో౬ జెల్లుబడి ప్రయోజన 


సంజ్ఞా వరిచ్చేదము 171 


మని, అఫ్రసక్షమును, అనావళ్యకమునునగు ప్రయోజనమును సూచించుట 
ప్రక్త్‌ దారి త్రొక్టుట. ఆ మార్గము (గ్రాహ్యముకాదు. వ్యాకరణకార్యముల నడుమ 
యతులప్రసంగములు సందర్భోచితములు కానేరవు. ఎక్కడి పరుషాదిసంజ్ఞలు 1 
ఎక్కడి యతిప్రాసములు ! అదిగాక, చకారమునకు ఛ, జ, యు, శ, ష, స 
అని యిన్ని వర్ణములతో యతిచెల్లుచుండ, న్లో కారముతో( జెల్లుటలో ఏమి 
విశేషముగలదు ? 

ఆతిసామాన్యమగు నీ యంశమును, ఈ వ్యాఖ్యాతలు పెద్దగాభావించి, 
సూత్రకారు లభిలషించిన సజల స్థిరసంజ్ఞా నిరాసమును గుర్తింపరయిరి. జాల 
సరస్వత్యాదుల భ్రాంతివలన( జిరకాలము తిరోహితమయియున్న యీ సావర్ష్య 
ప్రయోజనమును తిరిగి సూరి నిలంబెట్టినను, అర్వాచీనులగు వ్యాభ్యాతలును, 
వ్యాక_ర్తలును మరల దానిని పెడదారినే పట్టించినారు. 

ఈ సవర్ణతావిధానము వ్యాకరణ ప్రక్రియా సంబంధియై '్రబ్ల లకు పరుష 
సరళ సంజ్ఞలను సంపాదించుననియు, స్థిరసంజ్ఞను దొల(గించుననియు, చింతా 
మణ్యథర్వణ కారికల యీ హృదయమును నింతమంది లక్షణజ్ఞులలో చిన్నయ 
సూరి యొక్కండే గుర్తించుట యెన్న (దగిన యంశము, ఆతనిది నిదానముగల 
చూపు. 

పరుషసరళసంజ్ఞల సందర్భమున చ చైలను, జకిలను జోడింస 
వలయునన్న యీ చూపు సూరికి పద్యాంధ్రవ్యాకరణరచనాకాలమునకే గలదు. 

చూ, : “కచటతపాక్షరంబు । “లాటు'పరుషముల్‌ గజడదబాక్షరంబు | 

“లాటు” సరళంబు లంజనాహార్యగేహ.” ---వద్యాంధ్ర-82. 





8. ఇ ఈ ఎ ఏలంగూడిన చ జలు తాలవ్యంబులు. రా. 
చిలుక; చీమ; చెలి; చేమ. జిల; జీడి; జెట్టి; జేజె. 

9. అఆఉఊ ఒ ఓ బౌలంగూడిన చజలు దంత్యంబులు, కా, 
చలి; చేప చుక్క; చూపు; చోక్కు; చోటు; చోక. 
వము(డ్కు పతర; ఇన్ను; జాలు; కాన్న; సోలి; వోకు. 
ఐదంతములయిన చజలు సమేతరశబ్దములందు లేవు, 


చైత్రము, జైనులు మున్నగు తత్సమములందెగాని, దేశ్యతదృవము 
లందు ఐకారాంతములయిన చజలు లేనేలేవు. కావున( దెలు(గున, ఐదంతము 
లయిన చజలు తాలవ్యములా దంత్యములా యను ప్రస _క్తియే లేదని తాత్పర్యము. 


in రమణీయము 


“చెయువులు, చెయ్వులు,” అనువాని ఉచ్చారణసామ్యముచే నేర్చడిన 
“చైవులు” అను రూపము లాక్షణికముకాదు. 

తెలుంగున (క్రొ త్తగావచ్చిన యీ చ్రజ్రలు దంత్యములని తెలుపుటకు 
లిపిలో వీనిపయిని “౨” అనుగుటుతు లిఖించుసంప్రదాయము గలదు. అధునాతన 
వ్యాక _ర్తలుకొందజు “ఇది “రెండు అను తెలు(గు సంఖ్య (౨) యొక్క 
గుజుత”ని నిరూపించిరి. కాని, ఇది రెండం కెగుటుతై యుండదు. 

ఒకయక్షరముయొక్క- యుచ్చారణవిశేషమును సూచించుటకు నొక 
యంకేెను గుజుతుగా నేర్చజుచుకొనుట సంగతమును, సంభావనీయమునుగాదు. 

“=” ఇది తావత్తుగుజుతు. అన(గా తకారపుగుర్తు, 

తలకట్టులేని తకారము “అ” అని యిట్లు వట్రువగా నుండునట్టిది, 
యించుక సాగి నడిమివంక తీరి క్రమేణ “ అను నీ రూపమునకు తేలినది. 
అత్త, సొత్తు, రక్తి, భక్తి మొ, 

త, థ ద, ధ న, ల, సాఇవి హల్లులలో దంత్యవర్ణములు. 
“ఇ తుల సానాం దన్హాః,” ఈ హల్లులలో మొదటిదగు తకారపు (తావత్తు) 
గుర్తునే చజల పయిని పూర్వులు లిభించియుందురు. 

ఈ చ్వేజ లను తకారమువలె దంత్యములుగా పలుకు(డీ యని హెచ్చు 
రించు గుజుతు ముఖ్యముగాని రెండవది సు(డీయని తెలుపుగుర్తు ముఖ్యము 
కాదని తో(చును. యోచింపుండు. 


10. నంస్క్కతనమంబులం _ దికారాంతము లయినశబ్దముల 
యుపధా చజలు బహువచనంబు పరంబగునపుడు దంత్యము 
లగును. ౧౦. 


ఇవిదప్ప సంస్కృత సమంబులందు దంత్యచజలు లేవని 
తాత్సర్యము. ఉపధయన(గా( దుదివర్ణమునకు ముందువర్ణము. 


అర్చి : అవ్షలు ; రోచి: సులు ; వీచి: చలు. 
రాజి: రాహాలు ; వాజి: వాసైలు. 

మటీయు రాజశబ్దంబొక్క-టి దంత్యయు కంబు కానంబడియెడి. 
ఇతరములయిన చజల కుదాహరణములు : 

చంద్రుడు ; చామరము ; చక్రిక; చూర్ణము ; చోరుండు ; 
చౌర్యము. జయము; జాతి; జుగుప్స; జూటము. ఇత్యాదులు, 


నంజ్ఞా వరిచ్చేదము 
జ 


173 


ఇట దంత్యచకారమునకు లక్ష్యములు మూండిటిని జూపుచు, జకారము 
నకు రెండిటినేచూపుట వానివాని ప్రయోగప్రాచుర్యమునందలి తారతమ్యము 


సూచించుటకుంగావచ్చును. 


రాజు శబ్దిమునుగూర్చిన పరిశీలనము తత్సమ 
కి 


జాడ(దగును, 


78 వ సూత్రమున( 


రాజు శబ్దమువలెనే “ప్రజలు అను కత్పచుళద్వముగూడ దంత్యయుక్తము 
గనే నేండు వినంబడును. “యథా రాజా తథా ప్రజాః." 


జో, జౌ అనువర్ణము లాదియందు(గల సంస్కృృతళబ్దములు ప్రసిద్ధములు 


లేకుండుటచే వానిని జపండయ్యెను. 


11. నకారంబు (దుతంబు. ౧౧. 


12. (దుతాంతములయినపదములు |దుతపకృతికములు, ౧౨. 


(ప్రథమా, కయి, పట్టి యొక్కే 
తరములయిన విభక్తులు 


భూత తద 
ర్మాద్యర్థక (ప్రథమపురు షైకవస్‌ 
నంబులు 
ఆశీరాద్యర్థంబు లయిన 
యెడు, త వర్ణ కంబులు 
శతృ 
తుమానంతర్య చేదాద్యర్థకంబులు 
నేను, తాను పదంబులును 
వలెప్రభృ 
తులును 
(ద్రుత ప్రకృతికంబులు. 


నన్నున్‌, నాచేతన్‌, నాతోడన్‌, 
నాకొఅకున్‌, నావలనన్‌, నా 
కంటెన్‌, నాకున్‌, మాలోపలన్‌, 
మాయందున్‌ 

వత్తున్‌, వచ్చెదన్‌ 


వచ్చెన్‌; వచ్చున్‌, వచ్చెడున్‌ 


ప్రసన్నులయ్యెడున్‌, కావుతన్‌ 

కొట్లుచున్‌; కొటన్‌, కొటంగన్‌; 
అ టబ ద 

కొట్టుడున్‌; కొట్టినన్‌ 


వలెన్‌, 
ఎంతయున్‌, పోలెన్‌, అయ్యున్‌ 
ఇత్యాదులూహ్యంబులు. 


174 " రమణీయము 
13. దుతపకృతులుగానిశబ్దంబులు కళలనంబడు. ౧౭. 


రాముడు, రాములు, హయము, విష్ణువు, గోడ, మేడ, అయ్య, 
అమ్మ, రామునికయి, జ్ఞానముంబట్టి, నాయక, ; వచ్చిరి, వచ్చితివి, 
వచ్చితిరి, వచ్చితిమి, Ere ue రాదు, రావు, రాము; కొట్టక, 
తిట్రక, ఎతిలి, ఒ త్తిలి, ఊరక, మిన్నక, బళి, అక్కట, ఏల. ఇత్యాదు 
టే A 
లూహించునది. 


సూరి తొలుత “విభక్త్యాగమచార్జో నుః ద్రుతః” ప్రత్యయాగమావ్య 
యాత్మకమయిన “ను'వర్లము ద్రుతమని సూశ్రాం ధ్రవ్యాకరణమున దుతస్వరూ 
సమును నిన్దేశించెను, పిమ్మట, ను “ను'వర్ణరూసమన్నను ప్యంజనమాత్ర 
మన్నను “కాలవ్యాకరణ (ప్రక్రియలో భేదము గ లేదని తలంచికావలయును 
“నకారంబు ద్రుతంబ'” ని యిందు నిరూపించెను. 


చింతామణిక_ర్త ముందు కళలను చేర్కొని తక్కినవి ద్రుతప్రకృతులని 
నిరూపించెను. సూరి ఆ హౌర్వాపక్యమును మార్చి, ముందు [ద్రుత ప్రకృతికము 
లను విశదముగా( బేర్కొని, తక్కినవి కళలని నిరూపించెను, ఈ ముందు 
వెనుకల మార్చునకు నొక్కకారణము గలదు. 


మన వ్యాకరణములందు ద్రుత ప్రకృితికత్వమునుబట్టి విధింపంబడు 
కార్యములు పెక్కులు గలవు. కళాత్వమునుబట్టి విధింస(బడు కార్య మొక్క 
టియు( గనంబడదు, కాపుననే, బాలురకు, ఇది ద్రుతప్రకృతిక మగునా కాడా 
యను సందియము కలుగునేగాని, కళయగునా కాడా యను సందియము 
సాధారణముగా( గలుగదు, కనుక ముఖ్యముగా ముందు తెలుపవలసినవి ద్రుత 
'ప్రకృతికములు, అదిగాక, (ప్రత్యయములుగాను, ఆగమములుగాను విధింప( 
బడిన ద్రుతములు పెక్కులుగలవు, ఆ ద్రుతములంతమందు(గలవి ద్రుత ప్రకృతి 
కములని యొక గులుతును నిర్దేశించి చెస్పుటకును, సులభముగ గ్రహించుటకును 
నవకాశము గలదు. కళలవిషయమున నిర్దేశింప(గలిగిన గులుతు గనంబడదు. 

కావున, ముందు ద్రుత ప్రకృతికములను, ఆ వెనుక కళలను నిరూపించుట 
జిజ్ఞాసువులకు సౌకర్యసంపాదకము. 

ఈ పం|డ్రెండవ సూత్రమున ద్రుతప్రకృతికములను వర్గీకరించి వివిధ 
శాఖలుగా స్టూలదృష్టితో నొక పట్టిక చూపంబడినది. 

ధన్యుండను మున్నగు నస్మద్వి శేషణపదంబులును; చిగురుంగయిదువు, 
లేంగొమ్మ, కొంబసిండి మున్నగు సమాసములలో నుగాగమాంతపదములును; 


సంజ్ఞా పరిచ్చేదము. * 175 


చేయందగదు ఇత్యాదులందలి నుజ్యంతపదములును ; వండ(గల(డు, వండ? 
బడును మున్నగుపదములలో నుగాగమాంతభాగములును పట్టికలో జేర్చ 
దగినవి, 

“వండంగలండు" (భవిష్యదర్థకము) *వండంబడును' (క్రర్మార్థకము) 
అను క్రియాపదములలో నొకభాగమగు “వండన్‌' అను ద్రుతాంతము పదము 
కాదు, పదముకాకున్న ద్రుతప్రకృతికమగుట యెట్లు ? కాకున్నచో సరళాదేళ 
బిందువులు కలుగుటయెట్లు ? కలుగకున్నచో వండ(గల(డు, వండ(బడును 
అనురూపములు సిద్ధించుట యెట్లు ? డ్రుతప్రకృతిక సంజ్ఞాసూత్రమున ద్రుతాం 
తములయిన *ప పదము "జక ద్రుతాంతములయిన “శబ్దము” 'లన్నచో ఈ (ప్రశ్నలు 
కలుగకుండెడివిగదా! “వండ(గల(డు' ఇత్యాదుల దుతకార మును విస్మరించి 
“పదము'లని rds అని కొందజందరు, 

అట్లనరాదు, ఈ “వండ(గల(డు', “వండ(బడును' అనుచోటులందలి 
నుగాగమాంతములుతప్ప [ద్రుత ప్రకృతికములు అను సంజ్ఞగల తక్కి.నద్రుతాంత 
ములు యావత్తును పదములే యగుటంబట్టి షా యోవాదముగా “నదము'లని 
సూత్రమున సూరి పేర్కొనియుండెను, అట్లు పే ర్కొనియు ఈ రెండు తావు 
లందలివి పదములు కాకుండుట నాత(డు గమనించియే యీ తాపులందు(గూడ 
(ద్రుతకార్యము రావళయునను తనయభిప్రాయమును, ఈ కలజి పడుజులను 
విధించిన సూత్రమున (క్రియా-2[) “ద్రుతకార్యంబు” అని పప్రత్యేకముగ( 
జెప్పియుండెను, చెప్పిసచొప్పు తుదముట్టంజూడక ఇదమిత్ధమ్మని నిర్ణయింనరాదు. 








నామ విభక్తులలో ద్రుతప్రకృతికముల కుదాహరణములు 

నన్నున్‌, నాచేతన్‌, నాతోడన్‌, నాకొటకున్‌, నాపలనన్‌, నాకం 'టెన్‌, 

నాకున్‌, మాలోపలన్‌, మాయందున్‌ 
అని చూస(బడినవి, ఇట నన్నిటిని, ఏకవచనముల( జూపుచు, తుదిరెంటిని 
బహువచనముల( జూపనేల ? అను శంక కలుగును. 

“లోపలన్‌' అను ప్రత్యయము నిర్జారణార్థమునందుమాత్ర మే వచ్చును 
(కారక-16). అది వ్యక్తిటోధక నామవాచకములకు, _ బహుదచనముగనే 
వచ్చును, ఏకవచసముగా వచ్చుట అసంభవము, _“మాలోపల = మాలో, 
రాము(డు బుద్ధిమంతు(డు” అందుమేగాని “నాలోపల = నాలో, రాము(డు 
బుద్ధిమంతు(డు” అనుట పొసంగదుగడా : కావున “లోపల” వర్ణకమును బహు 
వచనముగనే చూసవలయును, 

“అందు” వర్ణకము నెట్లుచూపినను జూపవచ్చును. అయినను, అది 
నిర్థారణార్థమున( గూడ వచ్చునదగుటచే “లోపల” వర్ణకముతోపాటు బహు 
పచసముగనే నిర్దేశంపంబడినటు లూహింపవలయును. 


176 * రమణీయము 


ఇంక క్రియాపదోదాహరణములలో “వచ్చున్‌, వచ్చెడున్‌, ప్రసన్ను 
లయ్యెడున్‌, కావుతన్‌” అనురూపములు చూపంబడినవి. 

ఇచట పూర్వో త్తరలక్ష్యములలో “వచ్చెడున్‌, కావుతన్‌' అని కేవల 
క్రియాపదములనే చూపుచు నడుమ, “అయ్యెడున్‌' అనుచోట “ప్రసన్నులు" 
అనుసదమును గలుపుట యెందులకోయని ప్రశ్నించుకొనవచ్చును. ఇట 
“వచ్చెడున్‌' అనునది తద్ధర్మార్థక ప్రథమపురుషైకవచనమునకు నుదాహరణము, 
“వచ్చున్‌” అనుదానికి రూపాంతరము, “అయ్యెడున్‌' అనునది ఆశీరాద్యర్థక 
మయిన “ఎడు” వర్ణకమునకు నుడాహరణము, 

ఆ భేదము స్ఫురించుటకయి (ప్రార్థనార్థసూచనముకొఅకు “ప్రసన్నులు" 
అనుపదమును జేర్చినటులు గ్రహింపవలయును. మజియు 

“ఫణిరాజులు మాకు( బ్రసన్నులయ్యెడున్‌.” ---భారత-ఆది-1-106. 
ఇది ఉదంకునిచరితమున నాగస్తుతిసందర్భమునందలి యొకి పద్యభాగము. 

ఆ స్తోత్రప్రకరణముననున్నవి నాలుగు సద్యములు. వానిలో చంసకములు 
రెండు. ఉత్ప్సలములు రెండు. స్తుతికి ననురూపములయిన సుకుమూరవృత్తములు, 
శార్జూలమశ్తేభములవలె భీకరములు కావు, స్తుతికాడ ఇతరులది కాదు, 
నాగరాజులది. పూవులతావికి నాగులు వళశమగుటయు నై సర్గికము. విషయాను 
కూలముగను, సందర్భోచితముగను వృ_త్తములయెన్నిక భట్టారకుల దృష్టిలో 
పలుతావుల( గనంబడును. అది యటుండనిచ్చి, ప్రకృతము చిన్నయసూరి 
యెన్నికను గమనింపు(డు. 

ఆ నాలుగు పద్యములలో 

1. “అనంతు(డు మాకు( బ్రసన్నుండయ్యెడున్‌.” 

ii. “వాసుకి మాకు. (బ్రసన్ను(డయ్యెడున్‌.” 

iii. “ఫణిరాజులు మాకు( బ్రసన్నులయ్యెడున్‌.” 

1౪. “తక్షకు(డు శూరుండు మాకు( బసన్ను(డయ్యెడున్‌.” 
అనువాక్యములు వరుసగా గలపు, 

ఈ నాలుగిటిలో మొదటిరెండిటిని, తుదిదానిని నుపేకీంచి నడుమనున్న 
బహువచనరూపము నొక్కదానినే యెన్నుకొని, యుదాహరించుటలో నుద్దేశము 
గలదు. ఎట్టిదన 

“అతండు వచ్చెడున్‌” “వారు వచ్చెదరు” అని తద్ధర్మార్థకమునకు 
వచనభేదమునుబట్టి రూవభేదముండును. “అతడు ప్రసన్నుండయ్యెడున్‌” 
“వారు ప్రసన్నులయ్యెడున్‌” అని ఆశీరాద్యర్థమున వచనభేదమున్నను రూపము 
నకు మార్చురాదు. _ అన్ని పురుషములందును, అన్ని వచనములందును, 
“అమ్యెడున్‌' అని ఒక్కరూవమే యుండును. 


సంజ్ఞా పరిచ్చేదము " 177 


కాంగా “ప్రనన్నులు" అను బహువచనమునుబట్టి యీ “అయ్యెడున్‌" 
అనునది ఆశీరాద్యర్థక మేగాని తద్ధర్మార్థకము కాదని గు త్తింపుండీయను సూచన 
కయి యీ బహావచనఘటితవా క్యము నెంచుకొని యుడాహరించినటు 
లూహింపనలయును. సూరిచూపులోని ఇ సాధారణము కాదు. 





14. (హన్వముమీంది ఖండవిందువునకుం బూర్హ విందుపు వైకల్చి 

కముగ నగును. ౧౪. 

అడ(కువ, అడంకువ; అరటి, అరంటి; ఎలుంగుట, 

ఎలుంగుట ; బల(గము, బలంగము ; మగ(టిమి, మగంటిమి. 

లక్ష్యములు అకారాదిక్రమానుసారులు. 

ఎచ్చటను ఖండబిందువులు (శ్రుతిగోచరములుకానాయెను. సిద్ధఖండము 
లెచ్చటెచ్చట నుండునో తెలుపు విధానములు లేవాయెను. ఖండబిందువున్నట్లు 
శెలిసినపుడుగడా దానికి హూర్ణబిందువు చేసికొనుట : అజ్ఞాతమగుస్థానికి 
ఆదేశముచేయుట యెట్లు ? హూర్ణేవిందువు ట్రతిగోచరమగునుగాన ఈ సూత్ర 
మును “ -ప్రాన్వముమీ(ది హూర్ణభీందువునకు ఖండబిందువు వైకల్చికముగానగు” 
నని రచించినచో ప్రక్రియ నుబోధమయియుండెడిదే : అని కొందజు తలంప 
పచ్చును, 

కాని, అటులే సూత్రించినచో మూ(డింటికి, నాలుగింటికి, బెట్టిదంపు 
మాట, బెడిదంపుటడిదము మున్నగు తావులందు ప్రస్వముమీ(ది నిండునున్న 
లకు అరసున్నలు రావలసియుండును. అట్లు రాంగూడదు, అట్టి యతివ్యా ప్తి 
సంభవింపకుండుటకయి యీ సూత్రము నిట్లు (త్రిప్పి రచించినట్లు భావింప( 
దగును, మూడింటికి మొదలగు కొలది శబ్దములు తప్ప ఏ శబ్దము బిందు 
యుక్తముగా విన(బడుచు బిందుక్రుతిలేనిరెండవరూపమును గలిగియుండునో, 
ఆ రెండవ దాసమందు ఖండబిందువుండునని స్థూలముగా ఈ సూత్రపుం 
దాత్సర్యమును (గ్రహింపవలయును. 

15. దీర్హముమీంద సాధ్యపూర్ణము లేదు. ౨౫. 

వాయు, వీడు; రాండు, లేడు; కాంటోలు, కాంబట్టి; 

గోంగులు, రేంగులు. 
తెలుగు శిబ్రములయందు6 
నంబడుచున్నది. ౧౬. 


స 
5 
లో 
& 
కట 
6 
గ్‌ 


= (తాయ, దంట, దాంటు, కొంత, 





జ. లూహ గాంబులు, 


(12) 


178 రమణీయము 


లక్ష్యములు పరుషములకుమాత్ర మే చూపందలంచినట్లున్నది, కావచ్చును. 
అందు. నాలుగిటిని జూపి ఒక్కపకారమునుమాత్రము విడుచుటకు హేతు 
'వేదయియుండునో : కనుమేరదూరమున( గానరాకున్నది. 


వినంబడు నిండుసున్నలనుగూర్చి సంశయమే కలుగదు. అర్థబిందువులే 
బాలురకు నడుగడుగున సంశయజనకములు. అట్టి యర్ధవిందువులు తెలుంగు 
హల్లులు ఇరువది రెండిటిలో, స్టిరములు పదింటికి. బూర్వము, ఎన్న(డును 
నుండవను నిశ్చయము బాలురకు, గలిగించి సంగోరున్లేశమును తగ్గించుట 
యీ సూత్రమునకు ముఖ్యప్రయోజనము. 


17. యకారంబును వువూవొవోలును దెలుగుమాటలకు మొదట 
లేవు, ౧౭, 


ఎవడు, ఎక్కడ; ఏమి, ఏల; ఉండ, ఊరు; ఒకండు, ఓడ, 

హరియత(డు, న్నిద్రవోయె నిట్టిచోట్ల సంధివశంబునవచ్చిన 

యకారవకారంబులుగాని పూర్వసిద్ధంబులు గావు. 

వోఢృ, వోఢవ్య శబ్దములుదప్ప సంస్కృత సమంబులందు 
సహితము వు, వూ, వో వర్ణాదులగు శబ్లంబులు లేవని యెజుంగునది. 

ఉదకము; ఊర్మిక; ఓదనము. 


ఇ ఈ ఎఏలు---యియీయెయేలుగను, ఉ ఊ ఒ ఓలు 
పువూ వావోలుగను విన(బడుచుండుటంబిట్టి భ్రాంతివడి కొందజు యిప్పుడు, 
యెష్పుడు, వున్నది, వూరు మున్నగురీతిని తెలు(గుశబ్దములమొదట హల్లులు 
లిఖించుతీరును వారించుటకయి యీ సూత్రము రచింపంబడినది, 

“హరియత(డు, నిద్రవోయె అను నుదాహరణములు పాలకడలిని 
బవ్వళించి యోగని[ద్రాముద్రితుండయిన (శ్రీ మహావిష్ణువును స్మ్రృతికిదెచ్చును. 
పావనములగు లక్ష్యములు. 


వర్ణములు లేనేలేవు...వో వర్ణము 
కలదు, సంస్కృతమున “ఒికారమే “వా'వర్ణముండదని వేజుగ6 
జెప్పనక్కటిలేదు. కావుననే వృత్తిలో “వు, వూ, వో" అను మూ(డువర్ణములనే 
సూరి నిర్దేశించి యుడాహరణములుగూడ సంస్మతసమశబ్దములను మూండిం 
టినే చూపియుండెను, 


సంజ్ఞా పరిచ్చేదము 179 


అదియెజుంగక ముద్రావకులు కొందజు సూత్రమున “వు వూ వొ వో”లు 
చూచి వృత్తియందు(గూడ, ఆ నాలుగును నుండవలడాయనుకొని “వా"వర్షమును 
గూడ జేర్చుచున్నారు. అది యనాలోచితము. 

భావి ముద్రాపకులు వృత్తిలో “వా"వర్షము చేర్చకుందురుగాక : 





18. యరలవలు లఘువులని యలఘువులని ద్వివిధంబు 


లగు. ఇలా. 


హరియత(డు: ఇత్యాదులం డాగమయకారము లఘువు. తక్కిన 
యకార మలఘువు. 

విజుగు, మెలు(గిత్యాదులందు రేఫంబలఘువు. ఇదే శకటరేఫ 
మని చెప్పబడును. శకటరేఫము తత్సమతద్భవములందు లేదు. 
పెరుగు, కరుగిత్యాదులందు రేఫంబు లఘువు. 

ఏళులు, పాళులు, (త్రాళలని బహుత్వమందు రలడలకాదేశ 
మయిన శకారమలఘువు. తల, నెల యిత్యాదులందలి లకారము 
లఘువు. జ 
అత(డువలికె నిత్యాదులందున్న పాదేశవకారము లఘువు. 
తక్కినవకార మలఘువు. 

వర్ణసమామ్నాయమందలి కారము వర్ణాంతరముగాని యలఘు 
శకారముగాదని యెలుంగునది. 





ఉచ్చారణమున యవలకు లఘుత్వాలఘుత్వ భేదము సంస్కృతమున 
నొకకాలమున నుండవచ్చును. తెలు(గున( బాటింపంబడినటులు గోచరింపదు. 

ఏజులలో శకారము అలఘులకారమనియు, తాళములో ళకారము భిన్న 
వర్ణమనియు ననుటలో విశేషమేమిగలదు ? రెండును నొక్క_టే యనుకొన 
రాదా ? విటుగు, మెజు(గులలోని అకారము రేఫమునకు నలఘురూసమనుట 
కంటె అప్పకవి చెప్పినటులు ళకారమువలె నదిగూడ( (బ్రత్యేకవర్ణ మనుకొను 
టలో బాధ యేమిగలదు ? సంస్కృతవ్యాకరణమున నున్నదిగదాయని యీ 
లఘ్వలఘు ప్రసంగమును, చింతామణికర్త నిరూపించుటయు, ఆతడు చెప్పి 
నది విడువనేలయని యనంతరలాక్షణికులు అనువదించుటయు.గాని దీని 
వలన( బ్రయోజనము గనంబడదు. అని కొందజ యభిప్రాయము. 

శకటరేఫము తద్భవములందు లేదని సూరి వక్కాణించెను, ఈత 
డొక్క_డేగాక 


180 రమణీయము 


బ్రతపదములందును, దదృవముల 
---అప్పకవీయము-2-106. 





అని యప్పకవి చెప్పినాండు. 
“*.......తద్భృవంబుల | రేఫగాని శకటరేఫగాదు” 
అని దిట్టకవి చేంకటార్యు(డు ప్రతిపాదించినాండు. 
కూచిమంచి తిమ్ముకవియు సమ్మతించినటులున్నా(డు, 
-ాచూ. : సర్వలక్షణ-8ఆ-ళకటరేఫప్రకరణము-10, 11 పద్యములు. 
“తదృ్భృవపదముల( దవిలిన యారేఫ రేఫగాని శకటరేఫగాదు” 
—కవిసంశయ విచ్చేదము-9-1, 
అని సూరకవి నిరూపించినాండు. ఇది పదుగురాడినమాట. 
వీరలందజు లేదనుచుండ, తదృవములందును గలదనుచు ప్రా. వ్యా, 
కర్త పదిపదములను నిర్రేశంచినాండు. చూ, : ప్రొ, వ్యా. సంధి-$, 
ఆ పదములలో శకట రేఫఘటితములుకాకతప్పనివి దేశ్యపదములేగాని 
తద్భవములు కావనియు, తదృవములుకాకతప్పనివి రేఫఘటితములేగాని అకార 
ఘటితములు కావనియు( బూర్వులయాశయము కావలయును. కాకున్న నంత 
మంది యంతగా నొక్కివ 
ఈ శబ్దము తదృవము కాకతప్పదనికాని ఇందలిది శకటరేఫ కాకతప్ప 
దనిగాని నిష్కర్షతో నిరూపించులక్షణ మింతదనుక లేకుండుట యిట్టి మత 
భేదములకు( గారణము. 
మేనమామ పోలికలతో తదృవములున్ను సీసమాలికల కొండగుజుతు 
లతో శకిటరేఫములును నిష్కృష్టముగా నిళ్లేయములు కాంజాలపు. ఇది యొక 


పట్టున దేలునది కాదు. 








అ తుల్యంబగుభాష తత్సమంబు 








సంస్కృతము సంస్కృతము సంస్కృృతసమము 
రామః గౌః గోవు 
విద్యా నౌః నావ 
హరిః ద్యౌః దివి 
'ధేనుః హృద్‌ హృది 
సంకా (జగత్తు 
భూః భువి జగత్‌ | జగము 





సంస్కృతము 
అగ్నిః 


యమః 
రాజీ 

క 
శృజ్ణార ౭ 


శ్రీః 


ఇత్యా 


20. సంస్కృత (పౌకృతభవంబగుభాష తచ్చ 


సంస్కృతము _ సంస్కృతభవము 


ఆకాశ ః ఆకసము 
కుడ్యమ్‌ గోడ 
చన్ద్రః శాందురుండు 
తమబ్లః తమగము 
తామరసమ్‌ తామర 
నారాచః నారసము 
5 | నెపః 
(నెవము 
ముఖ్‌ మొకము 
మొగము 


సంస్కృతము 


ఇత్యాదులు (గ్రహించునది. 


|క్రాకృతము డాకృత నమము 
అగ్లీ అగ్గి 
ఆడీ ఆడి 
ఓలీ ఓలి 
కారో కారము 
గారవం గారవము 
జడా వడ 
మేరా మేర 
జమో జముండు 
రాణీ రాణి 
సింగారో సింగారము 
సిరీ సిరి 

దు లెజుంగునది. 


సంస్కృతభవము 
| మెకము 
| మెగము 
వంకర 
'వేసడము 
సంద్రము 
సూది 
మరు(డు 
అరణము 
హరిదళము 


182 రమణీయము 


సంస్కృతము ప్రాకృతము ప్రాకొతభవము 
అకార ఇంగాలో ఇంగలము 
అప్ప రాః అచ్చరా అచ్చర 
ఆళ్చర్యమ్‌ అచ్చేరం అచ్చెరువు 
పజ్బాశత్‌ పజ్ణాసా పనన 
పృథివీ పుఢవీ పుడమి 
(పయాణమ్‌ పయాణం పయనము 
ప్రవాళః పవాళ్లో | న 
మత్సరః ముచ్చరో మచ్చారము 
యజ్ఞః జజ్జో వొన్నము 
లక్ష్మీః లచ్చీ లచ్చి 
విష్ణుః విణ్తూ వెన్నుండు 
వైద్యః వేజ్లో వెళ్ల 
_స్తమృః ఖంటో కందము 
స్థూల మ్‌ థోరం తోరము 


ఇత్యాదులు తెలియనది. 
21. (తిలింగదేశ వ్యవహారసిద్ధంబగుభాష 'దేశ్యంబు. ౨౧. 


ఊరు, పేరు; ఇల్లు, ముల్లు; కోట, పేట; దూడ, మేడ; 
కోంత, లేంత; తావి, మోవి. ఇత్యాదు లరయునది. 
ఈ 19, 20, 21 సూత్రములలో 
ఇత్యాదులూహ్యంబులు ; ఇత్యాదులెజుంగునది ; ఇత్యాదులు గ్రహించు 
నది; ఇత్యాదులు తెలియునది ; ఇత్యాదు లరయునది 
అను వాక్యములలో క్రియాపదముల మార్చు పరికింపు(డు. అర్థమొకే 
యయినను శబ్దముల మార్పు సమీచీనమని బాలురకు హెచ్చరిక కాగబోలును, 
ఈ సూత్రమునందలి లక్ష్యములు ప్రాసాలంకృతములు, శ్రావ్యములు, 


విజ, లకణవిరుద్దంబగుభాష గ్రామ్యంబు, ౨౨. 


వస్తా(డు, తెస్తాడు ; వచ్చేని, తెచ్చేని; వచ్చేవాండు, తెచ్చే 
వాండు ; వచ్చేటివాండు, 'తెచ్చేటివాండు. 


సంజ్ఞా వరిచ్చేదము 183 
ఈ భాష (ప్రయోగంబున కన ర్రంబు. 


పయి యుదాహరణ శబ్ధములలో నర్థబిందువులు ప్రథమ ముద్రణము 
ల మొదలు నేంటిదాక పి (వకుల యందును నర. 
వ ఇవి 





తొల(గింతమా యని కొందజందురు. మూలకారునిచెయయినచో 
పొల్ల క్క రమునయిన( దొల(గింవ(దలంచుట సాహసకృత్యము. అట్టిపని 


మనకేల: ఒకండు సేయంబోయిన మజియొక్కండగును. సందియము 
తీరునందాక వేచియుందము. 


శితి, ఆర్యవ్యవహారంబుల దృష్టంబు (గ్రాహ్యంబు. ౨8. 


పెద్దలు వ్యవహరించినమాట గ్రామ్యంబయిన (గ్రహింపందగునని 

తాత్సర్యము. 

కఅకంఠుండు ; ప్రాణగొడ్డము ; జీవగజ్ఞ ఏ కపిలకన్నులు ; 

కపిలగడ్డము ; కపిలజడలు. 

ఇది సంజ్ఞాపరిచ్చేదము, 

= 

ఈ యుదాహరణముల రీతినిఐట్టి సూరి వీనియందు సామాసికమగు 
లక్షణవిరోధమున్నటులు తలంచెననుట స్పష్టము.  ఎట్టిలక్షణ విరోధమున్నను 
పెద్దలు వ్యవహరించినచో నట్టిపదములు (గ్రాహ్యములేయని సూత్రతాత్సర్యము, 

లక్షడైకచక్షుమ్కు_లుగాక లాక్షణికులు ఈరీతిని పెద్దలవ్యవహారమునెడ 
నిట్టి గౌరవముచూపుట మిక్కిలి సముచితము, ప్రశంసాపాత్రము. 

ఈ పరిచ్చేదమున నిర్రేశింపంబడినవి అన్ని ప్రకరణముల ప్రక్రియకును 
నుపకరించు సాధారణసంజ్ఞలు, మజికొన్ని విశేషసంజ్ఞలు అనంతర పరిచ్చేదము 
లలో అక్కఅగలిగిన తావులందు నిరూపింపంబడును. ఇటమీంద, (ప్రక్రియా 
ప్రారంభమున శబ్దముల కలయికలో నేర్చడు సంధుల స్వరూపము తొలుత 
'ప్రదర్శింపంబడును. 


సంధి పరిచ్చేదము 
1. ఉత్తునకచ్చుపరంబగునపుడు సంధియగు. ౧. 


పూర్వపరస్వరంబులకుం బరస్వరం బేకాదేశంబగుట సంధి 


యనంబడు. 

రాముడు .... అతండు : రాముండతండు. 
సోముండు .... ఇతండు : సోముండితండు. 
మనము =... ఉంటిమి : మనముంటిమి. 
అతడు అ... ఏక్కడ : అత(డెక్కడ, 
ఇతండు ఒకడు : ఇతండొకండు. 





ఈ (ప్రకరణమున తొలుతటి పదునొకొండు సూత్రములు శేవలస్వరసంధి 
విషయకములు. అందు ఆ, ఇ, ఉ అను  వరునమునిీ యీ సంధులను అత్వ 
సంధితో నారంభించుట (క్రమప్రాప్తము. అయినను ఉకారసంధితో( బరిచ్చేద 
మారంభమగుచున్నది. వరున తప్పించుటలో హేతుపుండవలయును. 


తెలుగున అత్వసంధి బహుళము ; ఇత్వసంధి వైకల్పికము ; ఉత్వ 
సంధి నిత్యము ; తక్కిన యచ్చులకు నించుమించు సంధియే జరుగదు, 
సమష్టిదృష్టితో ( బరిశీలించినయెడ దెలుగున నచ్చులకు సంధి కలుగు 
చోటులకంటె సంధిలేనితావులే యధికముగ గోచరించును. 
ఈ యంశమును సూచించుటకు(గా(టబోలును చింతామణికారులు 
“సన్టిర్నాచో చ్యనుతః” 
(= ఉకారభిన్నమగు అచ్చునకు ఆచ్చుపరమగుచో సంధిరాదు) 
అని నిషేధముతో సంధిప్రకరణము నారంభించియుండిరి. 


కాని ప్రా ప్తిలేనికార్యమును నిషేధించుట ఆవశ్యకము కాదనియు, 
ప్రకరణమును నిషేధసూత్రముతో నారంభించుట అంతగా సమంజసము 
కాదనియు సూహించి, సూరి ప్రక్రియారంభమున ఈ సంధి పరిచ్చేదమును 
మంగళాదిగా రోచింప(దలంచి విధిసూత్రముతో నుషక్రమించియుండును, ఆ 
విధులలోంగూడ బహుళముగా విధింపవలసిన ఆకారసంధితో నారంభింప 
నేలయని యక్షరక్రమము నించుక మార్చుకొని, నిత్యమగు నుకారసంధి 
విధానముతో. బరిచ్చేద మారంభించియుండునని తోంచుచున్నది. 


సంస్కృతమున గుణము, వృద్ధి, సవర్షదీర్థము, పూర్వరూపము, 
పరరూసము మున్నగు ననేకరీతుల స్వరసంధులు గలవు. 


తెలుగున పరరూపాదేశమొక్కటే స 


న! 
a 
2 
జ 
ర 
న 


౧-ఫతథాషలో బలువిధములగు వ్యాకరణ సంధులనేగాక్క 
మటీకొన్ని యితరార్థములనుగూడ బోధించు “సంధి” అనుశబ్బము తెలుగు 
వ్యాకరణ:ఃయున 





పరన్వరాదేశముసకుమాత్ర డే సంజ్ఞగా నిరూపింపంబడినది, 


అనయా, తెలు(గు వ్యాకరణమునందు “సంధి” యనునది పారిభాషిక 
మన్నమాట. సూత్రములలో “సంధి” యనుళబ్దమెచ్చటనున్నను పరరూపాదేశ 
మనియే డానికర్థము, “సంధి” శబ్దము పేర్కొనంబడిన యా యా సూత్రముల 
యుదాహరణములలో( బూర్వపరాచ్చులు శెండిటిస్థానమున పరాచ్చు ఆడేళ 
ముగా వచ్చునని తాత్పర్యము. 

ఈ సందర్భమున? గొందజు : ఈ వరిచ్చేదమున గసడదవాదేశసంధి, 
సరళాదేళసంధి, ద్విరు కిటకారసంధి, ్రాంతాదిసంధి, పుంప్వాదేశనంధి, 
అనుకరణసంధి మున్న గునవన్నియు( బ్రసిద్ధములయిన సంధులేగదా; వీనిలో 
బరస్వరాదేశమనుమాటయే లేదాయెనే ; ఈ స్థితిలో “పూర్వపరన్వరంబులకు( 
బరస్వరం బాదేశంబగుట సంధియనంబడు” నను లక్షణము ఈ సంధులన్నిటను 
నెట్లు సరిపడును? అని నిరుత్తర పూర్వపక్షమన్నంతటి నిబ్బరముతో 
బ్రక్నింతురు. 

విన్నతోడనే పట్టయినపూర్వపక్షముగనే.. భాసిల్లునుగాని యించుక 
నిదానించినచో, ఈ ప్రశ్నముదయించుటకే తావులేదు. ఏమందురా ! 

“సంధి' శబ్దమునకు సూత్రకర్త తాను గల్చించుకొన్న పారిభాషికార్థము, 
తన సూత్రములందు( దాను బ్రయోగించు సంధి శబ్దమునకా ? లేక లోకమున 
మనము వాడుకొను సంధిళబ్దములకా ? వ్యవహారరూఢినిబట్టి యనేకార్థములందు 
మనము సంధిశబ్దమును వాదుకొనవ వచ్చును. మనవాడుకలోని సంధిళబ్దిమునకు 
గాని, సూత్రములందు(గాక యితరస్థలములందు నాతందే ప్రయోగించిన సంధి 
శబ్దమునకు(గాని, యీ పారిభాషి "రము సరిపడవలసిన పనిలేదు. రెండు 
పదముల కలయికలో నేర్చడిన వ్యాకరణకార్యములుగదాయని గసడదవాదేశాదు 
లను సంధులని మనము వ్యవహరింతుము. దానికి నొకరి యడ్డంకిలేదు. అది 
లోక వ్యవహారము, 

ఇంతయేల 1 చిన్నయసూరియయినను, సూత్రములందు(గాక ఇతరత్ర 
యీ సంధి శబ్దమును (ప్రయోగింపవలసినపుడు అందజవలె సాధారణార్థముననే 





186 రమణీయము 


వ్యవహరించును. కావుననే రెండు శబ్దిములకూడిక (సంహిత యందు గలుగు 
చున్న గసడదవాదేశము, సరళాదేశము మున్నగు పలువిధములగు వ్యాకరణ 
కార్యములున్న యీ పరిచ్చేదమునకు _సంధిపరిచ్చేదమనియే  సేరువెట్టెను, 
ఇంతియగాక “హరి యతడు, నిద్రవోయె నిట్టిచోట్ల సంధివశంబున వచ్చిన 
యకారవకారంబులుగాని పూర్వసిద్ధంబులుగావు” (సంజ్ఞా-17) అను వాక్యమున 
సంధిశబ్దమును సాధారణార్థమున( డానును వ్యవహరించియుండెను. రెండు 
శబ్దములకలయికను సంధియనుట  కెట్టియభ్యంతరమును లేదు. కనుకనే 
సంస్కృత వ్యాకరణమున అచ్చంధి, హల్సంధి, విసర్గసంధి, స్వాదిసంధి అని 
ధారాళముగా వ్యవహరింతురు. ఆ వ్యవహారమున కాక్షేపమును లేదు, “కురు 
పాండపులకు సంధి కుదురదయ్యెను" అనవచ్చును. ఇట్టిచోటులం దెల్ల సంధి 
శబ్దమునకు కలయిక కూడిక అని యర్థము. 

బాలవ్యాకరణమున సూత్రములందున్న _ సంధిళబ్దిమునకు మాత్రమే 
“పూర్వపరన్వరములకు పరస్వరాదేశ'మను నర్థము సాంకేతికముగా( సూరిచే( 
గయికొనంబడినది. 

“గసడదవాదేశసంధియగును' అనిగాని, “సరళాదేశసంధియగును" 
అనిగాని, యెచ్చటనయిన సూత్రములందు సూరి సంధిశబ్దమును నిర్హేశించినచో 
“ఇచ్చట నీ సాంకేతికార్థము ఎట్లు సరివడునయా'యని నిలువరించి యాతనిని 
బ్రశ్నింపవచ్చును. 

సూత్రములలో “గసడదవలగు", “సరళములగు" అని వచించెనేగాని, 
యట్టిచోట్ల సంధిశబ్దము నాత(డు పరాకుననయిన( బ్రయోగింపలేదు. సంధిపరి 
చేదమునందలి సూత్రములన్నిటిని పరికింపు(డు : 

“సంధియగును" అని సంధిశబ్దము నుచ్చరించి రచించిన సూత్రములు 
పరిచ్చేదముమొ త్తమున( బదునొకొండుమాత్ర మే గలవు. అవియు ఒకటి 
మొదలు పదునొకొండుడా(క నొక్కవరునలోనే యున్నవి. ఈ పదునొకొండును 
న్వరసంధులే, సాం కేతికసంధులే, పరరూపసంధులే. 


పరరూపాదేశము కానిదానిని “సంధి” అని సూత్రములలో నాతండు 
వ్యవహరించుటగాని, సూత్రములందున్నసం ధిశబ్దమునకు పరరూపాదేశముతప్ప 
వేజొకయర్థముండుటగాని యొక్కచోటనయిన _గోచరించినచో నాక్షేషము 
తప్పదు. కాని, పం(డెండవ సూత్రముమొదలు పరిచ్చేదముతుదివజకు మణీ 
యే సూత్రమునందును శపథముగావించినట్లు సంధిశబ్దము లేనేలేదు. ఇంత 
'మెలంకువతో విధానప్రణాళికను సాగించిన సూత్రక_ర్హను ఏమనిప్రశ్నించుట | 
ఎటులాక్షేపించుట 11 


సంధి పరిచ్చేదము 187 


ని, పథ మేతరవిభ క్రి శ్యతర్థచువర్షంబులందున్న యుకారము 
నకు సంధి చైకల్చికముగానగును. ౨. 


నన్నున్‌ -.....,. అడిగె. : నన్నడిగె, నన్నునడి7. 
నాకొఅకున్‌ .... ఇచ్చె : నాకొజకిచ్చె, నాకొణకునిచ్చె. 
నాకున్‌ .... ఆదరువు: నాకాదరువు, నాకునాదరువు. 
నాయందున్‌ ,... ఆశ : నాయందాశ, నాయందునాళ, 
ఇందున్‌ +... ఉన్నాడు: ఇందున్నా(డు, ఇందునున్నా(డు, 
ఎందున్‌, .1..  ఉంటివి : ఎందుంటివి, ఎందునుంటివి. 
వచ్చుచున్‌ *..... ఉండెను : వచ్చుచుండెను, వచ్చుచునుందెను. 
చూచుచున్‌ .... ఏగెను : చూచుచేగెను. చూచుచునేగెను. 


అచ్చులు నంధింపవలసినపుడు వానినడుమనున్నద్రుతము లోపించుట 
పరిపాటి, ఈ యంశమును “అచాంసస్థా ద్రుతోఒదృళ్యః' అని యథర్వణా 
చార్యులు వచించినారు. ఆ పరిపాటినే యనంతరలాక్షణికులు తమప్ర క్రియలలో 
ననువర్తింపం చేసియున్నారు. 

ఉకారము విభ_క్తికి అపయవమగునపుడే యీ సంధి (ప్రవ ర్తించును, 

*గురువున్‌ -|- అడిగె = గురువునడిగె" 

“రామున్‌ -- అడిగె = రామునడిగె”. 
ఇట్టిచోటులందు ఉకారము విభ క్తిస్థముకాదుగాన సంధిరానేరదు. 

“నన్నున్‌ -|- అడిగె" అనుచో “న్ను'అనునది ద్వితీయావిభ క్తి. ప్రత్య 
యముగావున నందలియుకారము విభ క్తిస్థమగుటచే సంధి ప్రా ప్తించినది. స్వర 
సంధిలో దద్రుతములోపించినది. “నన్నడిగ' అను సంధిరూపము నిష్పన్న 
మయినది. 

“నన్నడిగె, మమ్మడిగె' అను నిట్టిసంధిరూపములు భారత ప్రయు కములు, 

* “నన్నేల” యు పేక్షించితి ! రిన్నరుల కధర్మపరుల కిచ్చితిరే” 

---ఆదిపర్వము-7-105, 

“ఏను “మిమ్మందట' చే(డెద నన్నలార.”  ---ఆదిపర్వము-?-84. 

చింతామణిలో “న్ను మ్మూ ప్రాస్వశ్చాదే రమి శసిచ” అనుసూత్రముచే 
నా, నీ శబ్దముల ద్వితీయెకవచన బహువచనములగు అమ్‌ శస్సులకు “న్ను 
మ్ము'లు ఆదేశములుగ విధింప(బడియున్నవి. విభక్తి ప్రత్యయముల స్థానమున 
వచ్చినవిగాన ఈ “న్ను మ్ము'లుగూడ విభ క్త ప్రత్యయములు. కావున వీనిలోని 
యుకారములు విభ క్తీస్థములగును, అగుటవల్లనే 


188 రమణీయము 


“అనాదిషు విభక్తిమాతోవా" ((ప్రథమేతరవిభ క్తి....) 
అను సూత్రముచే “న్ను మ్ము"లలోని ఉకారములకు (విభ క్తిస్థములకు) స్వర 
సంధి కలుగుటకు నవకాశమేర్చడినది. ఈ సంధిని బ్రవర్తింపంజేసియే పయి 
పద్యములందు భట్టారకులు “నన్నేల”, “మిమ్ముందలణ' అని ప్రయోగించి 
యుండిరి. 

పాణినీయమున6 గొన్నిసూత్రములందలిపదములకు విభక్తివిపరిణామము 
కల్పించుకొని లక్ష్యానురోధముగ సూత్రవిధులను సమన్వయించుకొనుట యొక 
సంప్రదాయము, 





“సది'ధాతువుయొక్క_ సకారమునకు షత్వ 
రూపములు సిద్ధించును. “నది రషప్రతేః' అను సూత్రమిచట షత్వ విధాయకము. 
ఇందలి “సదిః' అను ప్రథమాంతమును “నడేః' అని సష్ట్యంతముగ మార్చు 
కొని పాణినీయులు సమన్వయించుకొనిరి. మణియు, “డస్పిధుట్‌' అను 
సూత్రమున 'సి” అను సష్తమ్యంతమును షష్ట్యంతముగ మార్చుకొని సకారము 
నకు భుడాగమ మగునని సమన్వయించియుండిరి, 


ఇట్టి విభ_క్తివిపరిణామములు పెక్కు సూత్రములందు. గాననగున్ను 
చింతామణిసూత్రములలో (గూడ నిట్టిపద్ధతి గలదు. 

న. క్ర రృహువచనే” 
అను సూత్రమున *“న్వన్హాత్‌' అను పంచా ్యంతతుూ న. “న్వ స్తన్య' అని షష్ట్యంత 
ముగ మార్చి, యహోబలపండితుండు సమన్వయము చూపుచు 

“ న్వన్హాదిత్యత్ర “సదిరషప్రతేః' ఇత్యాడావివ విభ _క్తే* వ్యత్యయః ” 
అని వివరించి యున్నా(డు. 


ఆరీతిగనే యీ*న్ను మ్మూ ప్రాస్వశ్చాదే రమి శసిచ' అను సూత్రమున6 
గూడ అమః, శసః అని షష్ట్యంతవిపరిణామముతో సమన్వయించుట సూత్ర 
కర్త తాత్సర్యము. అటులన్వయింపక అమ్‌శస్సులు పరమగునపుడు “స్ను 
మ్ము"లగునని యర్థముచెప్పినచో నయ్యవి, ఆగమములగునేకాని విభక్తులు 
కానేరవు. కానిచో నందలి ఉకారము విభ క్తిస్థము కానేరదు. కాకున్నళో 
ప్రకృత సూత్రముచే సంధి రానేరదు. రాకున్నచో “నన్నేల”, “మిమ్మందఅ” 
అను భారతప్రయోగములే సాధ్యములు కానేరవు. 

చింతామణి సూత్రమును, భారతప్రయోగములకు ననుకూలముగ సమన్వ 
యించుట క_ర్హవ్యముగాని, ఆ రెండిటికిని కోరి విరోధము కల్పించుట ఉచితము 
గాదు. కాంగా, నన్ను, మమ్ము అనువానిలోని “న్ను మ్ము'లు విభక్స్యాదేశములే 
గాని, ఆగమములుకావని (గ్రహింపవలయును. 


సంధి వరిచ్చేదము 189 


ఇట నొక మతభేదము గలదు. 


నన్నున్‌ అనుదానికి “ననున్‌', “నన్‌” అను రూపాంతరములున్నవిగాన 
నన్‌ -!- ఏల అనుచో ద్రుతద్విత్వముచేసి “నన్నేల” అను ప్రయోగమును 
సరిపెట్టవచ్చుననియు, ఈ సంధిరూసము కుదురుటకయి “న్ను" అనునది విభక్తి 
యనుకొన(బనిలేదనియు, కావున చింతామణిసూత్రమున “అమి, శసి” అను 
వానికి విభక్తి విపరిణామము చేయకుండ ఉన్నవున్నటులు స ప్తమ్యంతములు 
గనే సమన్వయింపవచ్చుననియు, అవి పరమగుచో వచ్చు “న్ను మ్ము'లు 
ఆగమములేగాని యాడేశములు కావనియు ఆ మతమునందలి సారాంశము. 


ఈ మతము నామోదింపవలనుపడకున్నది. ఏమందురేని, నన్నయ 
కవితలో ద్రుతద్విత్వము ప్రచురముకాదు. అతివిరళము, అయినను నియ్యెడ 
సమ్మతించి “నన్నేల” అనురూపమును విభక్తిగతోకారసంధ్య పేక లేకుండ 
ఎజైటో సాధించినను “మిమ్మందఅ' అను భారతప్రయోగమును, ఉత్వసంధి 
నిరపేక్షముగ సాధించుట సాధ్యమేకాదు. 


“నన్‌” అను రూపాంతరమును, ద్రుతద్విత్వమును, గుదురుపడినటులు 
*మిమ్‌" అను రూపమును, మకారద్విత్వమును లభింపనేరవుగదా కావున 
“మిమ్మున్‌” అనుదానిలోని “మ్మ" అనుదానిని విభ ్తికి (శస్సునకు) ఆదేశముగా 
విధింపక తప్పదని యెల్లవారును నంగీకరించి తీరవలసినదే. దానికి 
మార్గాంతరము లేనేలేదు. 


అది యాదేశమనక తప్పనపుడు డానితో(గలిపి విధింపంబడిన “న్ను" 
సయితము ఆదేశముకాక ఆగమమెట్లగును ? ఒకేసూత్రమున, ఒకే సమాస 
మున, గ్రథితములయి జంటగా విధింప(బడిన యేకవచన బహువచనములలో 
ఒకటి యాదేశము, ఒకటి యాగమము ననుటకు నెవ్వరును హర్షింపరు. ఆ 
రీతిరచనము సూత్రములలో ఉండనేయుండదు. ఉండను దగదు. 


మణియు, చింతామణి వ్యాఖ్యాతలలో ముఖ్యులగు బాలసరస్వత్యహోబల 
పండితులు (ప్రకృతసూత్రమున “న్ను మ్ము'లను ఆదేశములుగనే తలంచ్చి 
ప్రక్రియామార్గము చూపియుండిరి. ఆ మార్గమును వివరించి చూపుట కిది 
తాపుగాదు. ఆ టీకలు పరికింపు(డు. 

చిన్నయసూరి సర్వనామ రూపసాధన ప్రక్రియను బాలవ్యాకరణమున( 
జూపక విడిచినను, నంతకుముందు తన శబ్దశాసనమున “న్నుమ్ము లమ్‌, 
శస్సులకోగు' అనియు, శబ్దలక్షణ సంగ్రహమున “అమ్‌శస్సులకు న్నుమ్ములగు” 
అనియు స్పష్టముగా వీనిని విభ క్త్యాదేశములుగా విధించియున్నాండు. 


190 రమణీయము 


ప్రకృత ప్రథమేతర సూత్రమున ద్వితీయావిభ_క్తిగతో కారనంధికి లక్ష్య 
ముగా “నన్నడిగె' అని యుదాహరించియునున్నా(డు. 

ఈ యుదాహరణమువల్లనే “న్ను మ్ము'లు ఆదేశములా ఆగమములా 
అను విషయము ఇచట (ప్రస క్రమయినది. ఇట్లు ఈ 'న్నుమ్లులు ఆదేశము 
లగుటయే బహులాక్షణికసమ్యతము, సకలరూపసాధకము నగుటచే ఆదేశ 
పక్షమే మనకు పరిగ్రాహ్యాము, అది యటుండనిండు. ఇంకొక శంక. 

“ననున్‌” అనునది “నన్నున్‌” అనుదాని రూపాంతరమేగదా ! అందలి 
“ఉ'కారముగూడ విభక్తిస్థమేగదా : అయినపుడు “నన్నడిగె' అనురీతిగా 
“ననడిగె'” అని యీ సూత్రముచే సంధి యేలకాదు ? అనియొకశంక యిచట 
గలుగును. కలుగవలసినదే. ఆ శంక యంకురించుటకు ఇదేచోటు. కాని, 
సమాధానమునకు మాత్రమిది తావుగాదు. 

ఎందులకు(గాదో ! ఆసంధి యేలరాదో : ప్రక్రీర్ణక పరిచ్చేదమున విశ 
దముగా వివేచింపంబడును. 


నిజమునకు ఆ సంధిని నిషేధింపవలసిన తావు ఇదియేయయినను పెక్టు 
కారణములచే సూత్రక_ర్త ఈ విషయమును ప్రక్రీర్ణకపరిచ్చేదమున నిరూపింప 
వలసివచ్చినది. ఈ సూత్రమున దాని ప్రనసంగమే లేకపోవుటవలన సూరికీ శంక 
స్ఫురించియే యుండదని కొందు తలంతురు. తలంతురుకాదు. తోలంచిరి, 
ఎవరోకారు, (ప్రొఢవ్యాకరణకారులు. సూరిగారికి శిమ్యలయి, నిరంతర సన్ని 
హితులయి గురువుగంభ్రీరతను, ఆంతర్యమును సాకల్యముతో నాకళించుకొను 
నవకాశముగల సీతారామాచార్యులే సూత్రకారహృదయము నందుకొన(జాలక 
(ధ్రాంతి(జెందినపుడు భిన్న కాలికులయి మూలకారుని ముక్కు మొగ మెటుంగని 
యితరులు భ్రాంతులగుట అంతగా వింతగాదు. గంభీర హృదయములు 
దురవగాహములు, 

“ననడిగె'అను దుస్పంధిని సూరి యీ సూత్రమున ఏల నిషేధింపలేదో, 
ఈ సంధిప్రసంగము నిచ్చట(గాక (ప్రక్రీర్ణకమున ఏల నిరూపింపవలసెనో, దీనిని 
వారించిన తీరెట్టిదో, సూరి వారించినటులు (ప్రొ. వ్యా. కర్త గుర్తింప(జాలమికి 
'హేతువెట్టిదో, గుర్తింపనటులు మనకేల తెలియవలసెనో ఆ వివరములకు 
'పకీర్ణకమున 9వ సూత్రము తప్పక పరికింపుండు. మణొక్క_ విషయము : 





ఈ (ప్రథమేతర సూత్రముననేకాదు. “ఉత్తునకచ్చు' అను తొలిసూత్రమున 
నింతకుముండే కలుగవలసినది యిట్టిదే యింకొకళంకయు( గలదు, 

“అత(డు-- బుషి" అనుచోట ఉత్తునకచ్చు పరమయినదిగడా ; సంధి 
యేల ప్రాప్తింపదు ? రా(గూడనిదయినచో నిషేధము కానరాడే ! సంధి రాని 


సంధి పరిచ్చేదము 191 


యపుడు యడాగమమయిన రావలయు(గడా: అదియు. గానరాకున్నదే : ఈ 

సంధియడాగమముల ప్రసంగము సూరికిచ్చట నేలస్బురింపకుండెను ? రాందగని 

యీ కార్యములను నిషేధింపక యేల యు పేక్షించెను ? అని ప్రళ్నింపవచ్చును. 
మందహాసముతో నందుకో(దగిన (ప్రశ్న. 

ఈ యంశములాతనికి నచ్చట స్ఫురింపకపోలేదు. ఉపేకషింపను లేదు. 

ఇది సంధివిషయమే యయినను గొన్ని హేతువులచే దీనినీప్రకరణమున 
ట్రస్తావించుటకంటె ప్రక్రీర్ణకవరిచ్చేదమున( (బ్రసంగించుట యు క్తతరమని 
భావించి యచ్చట నివియగాక మటికొన్ని చిక్కులుగూడ( దొలంగించినాండు. 
ఆ వివరములకు ప్రక్రీర్ణకమున మొదటి సూత్రమును పరికింపుండు, ఇంక 
విషయాంతరము : 

“అందు, ఇందు, ఎందు' అనునవి అవ్యయములు, విభక్తి ప్రతిరూప 
కములు, (ప్రతిబింబములన్నమాట. విభ కులవంటివికావుననే యీ సూత్రమునకు 
లక్ష్యములయినవి. వీనిలో *అందు' అనునది స ప్తమీవిభ క్తి ప్రత్యయముగ+ 
గూడ నుండుట తక్కినవానికంయె విశేషము, ఆ భేదమును సూచించుటకే 
“నాయందున్‌' అనునది “నా” అనుప్రాతిపదికముతోను, “ఇందున్‌, ఎందున్‌” 
అనునవి. కేవలములుగను జూపంబడినవి. ఈరీతినే 44వ సూత్రమునను 
నుడాహరణములు చూడ(గలరు, 





ఈ సూత్రమున విభ క్తులలో నొక్జొకడానికి నొకొక్క యుదాహరణమే 
చూపుచు, శత్రర్థమునకు రెండిటిని జూపుట యెందులకో ! 
ఏదోయుద్దేశము లేకపోదు. పదిలముగా నిడానింసవలయును. 


తి. సంధిలేనిచోట స్వరంబుకం'పెం బరంబయిన స్వరంబునకు 
యడాగమంబగు. ఈ, 


ఆగమంబన(గా వర్జాధిక్యంబు. 


మీ ల. ఇల్లు ఏ మీయిల్లు. 
గా వ] 
మా .... ఊరు ; మాయూరు. 


తెనుంగున దీర్హ ములకు సాధారణముగా సంధియుండదు. రెండచ్చులను 
వరుసగా. బలుకుట న్లేశకరముగాన నుచ్చారణసౌకర్యముకొణకు వానినడుమ 


యకారము చేరుచుండును. అదే యీ యడాగమము. 
ఆగమికి. మొదట రావలసినయెడ *ట'కారమును (యట్‌ =టిత్తు), 
కొసను రావలసినచో “క"కారమును (నుక్‌ = కిత్తు) ఆగమముతుదిని గుటుకుగా 


192 





నుంచుట పాణినీయసం కేత టిత్తు ఆద్యవయవముగను, 
కిత్తు అంతావయవముగను వచ్చునని దీనితాత్సర్యము. 

పయినిజూపిన యుడాహరణములలో( బూర్వపదములను నేకవచనాంత 
ములుగా “నాయమ్మ, నీయిల్లు, నాయూరు" అని చూపినను యడాగమోదాహర 
ణఅములు సరిపడకపోవు. అటులేకవచనములనే చూపక మూడింటిని పనింబూని 
బిహువచనములనే యెందులకు( జూపియుండునో యించుక పర్యాలోచింపు(డు. 








ఆడినమాటలో నల్పమయినను నశ్లీలము స్ఫురింపరాదు. ఇది యెల్ల 
భాషలందును, నెల్లవారును నెల్లకాలములందును గమనింపవలసిన మూల 
సూత్రము. “నాశ్సీలం కీ_ర్తయేత్‌” ఆని వేదము సయిత మాదేశించుచున్నది. 





శ కుంకుమలు మసయిండ్లలో మాంగళ్యవస్తువులు. అవి యింట 
లేని సమయమున “లేవ"ని పయికి(దెలుపవలసినపుడు “పసుపు నిండుకొన్నది', 
“కుంకుమ నిండుకొన్నది” యందురేగాని “పసుపులేదు, కుంకుమలేదు” అని 
వలుకరు. “పసుపులేదు' అని నోరారనుచ్చరించుట యమంగళకరమని మన 
వారి సంకోచము. ఇంట దీపమాటిపోయినచో “దీపము కొండెక్కినది, దీపము 
"పెద్దదయినది, దీపము ఘనమయినది” అని యేమేమో యందురుగాని “దీప 
మాటిపోయినది" యనరు. దీపమాటిపోవుటయన(గా దేహములోపలి జ్యోతి 
చల్లారిపోపుట. అనంగా, మరణించుట అను నమంగళము స్ఫురించును, ఇంత 
యేల: ఒకటి, రెండు, మూండు అని యంకెలను వరుసగా లెక్కించుటలో 
ఆలు, ఆజునొకటి యనుట పెక్కు చోటులందు వినంబడును. “ఏడు” 
అన్నచో “రోదనముచేయు" మను నమంగళార్థము స్ఫురించునేమోయని 
మనవారి సంకోచము. ఇటులే లజ్ఞాకరములు, జుగుప్పావహములు నగు 
శబ్దిముల నుచ్చరింపక చేజుశబ్బములతో నట్టియర్థమును స్ఫురింపంజేయు 
నభ్యాసము మనభాషలో నాటుకొన్నది. ఆ దృష్టిని నాలోచించినచో నట్టి 
వాడుకలు పెక్కులు గోచరించును. ఆ చూపుతో( (బ్రకృతము “మాయమ్మ 
ఇత్యాదులందలి బహువచనమువంక పరికింపు(డు. 








“నాయమ్మ, నీయిల్లు, నాయూరు' అను నేకవచనములలోని యశ్లీలము 
ఇంతఅంత కాదు. ఒకతల్లికి బిడ్డలు పెక్కుమంది యుండునటులు కోర 
వలయును. ఒకయింటికి సంబంధించువారు పలువురుండునటులు కోరుకొన 
వలయును, ఆ కోరికలో నభ్యుదయము గలదు. అట్టుగాక్క నలుగురు బిడ్డల 
తల్లిని “నాయమ్మ" అన్నచో తానొక్క(డేయుండి తక్కినవిడ్డలు మువ్వురును 
నంతరింపవలయునన్నంతటియ క్లీలము ఆందు(గలదు. అది యెంతమా(త్రమును 
స్ఫురింపరానిది. కావున నొకడే విడ్డ్ణండయినతావునంగూడ “మాయమ్మ, 
మాతల్లి” అనువ్యవహారమే మనభాషలో పాదుకొన్నది. 





సంధి వరిచ్చేదము 193 


మాతృవాచకశబ్ధము నొద్దనేగాక “మాతండ్రి, మాయన్న, మాతమ్ము(డు, 
మాయక్క_, మాచెల్లెలు, మామామ, మాయత్త' మున్నగు సంబంధివాచక 
శబ్దములన్నింటను ఈ బహువచనప్రయోగమే నాటుకొనుటలోని యంతరార్థము 
గుదర్తింపుండు. 

ఈ సందర్భమున “నాభార్య” అని యొక్కచోటమాత్రము బహువచనము 
గాక యేకవచనమే యెల్లవారును బ్రయోగించుటలోని హేతువునుగూడ 
గమనింపుండు. 

పయియన్నిచోటులందునుగల బహువచనమునకును, ఈ తుదిదానిలో6 
గల యేకవచనమునకును విధానము వ్యాకరణములలో నుండదు, దీనికి 
లోకమే వ్యాకరణము. 

ఇటులే “నాయిల్లు' అనుటలో గుడిలోనిలింగమువలె, తానొక్క_(డే యా 
గృహమునకు సంబంధించినట్లును, మటి వెనుకముందుల నెవ్వరును లేనట్లును 
నమంగళన్నూ్తి గలుగును, అది కలుగకుందుటకయి. యిట్టియెడ బహువచన 
ప్రయోగ మేర్చడినది. 

ఈ బహువచనములకు నిట్టి సరసమయిన ప్రయోజనము గోచరించుచుండ 
ప్రా. వ్యా. కారులు “మీయిల్లు, మాయిల్లు, మాయత్త' అను శబ్దములు 
మూడింటిని జూపుచు నచట సంబంధార్థమున బహువచనము కలిగినట్లు 
సూత్రించియుండిరి (ప్రా. వ్యా. ఇబ్దపరిచ్చేదము- 46). కొందటు బాలవ్యా కరణ 
టీకాకారులును ఈ సంబంధార్థమునే నిన్దేశించియున్నారు. ఇది అవునన(దగిన 
యర్థనిరూపణము కాదు. 

తత్పురుషములందలి షష్టి, ఏకవచనమయినను, బహువచనమయినను 
దానికి సంబంధార్థము సంస్కతాంధ్రములందు సర్వత్ర ఉండనేయున్నది, 
ొత్తదికాదు. అందజును తెప్పినచే. పోనీ, నా“యిల్లు' అను నేకవచనము 
నకు సంబంధార్థము లేదందుమా ? అనంజాలము, ఈ స్థితిలో సంబంధార్భమును 
బహువచనముసేకు నొక విశేషార్థముగా నిట నిరూపించుట యెటులో యెందు 
లకో యెజుకొపడదు, ఆర్థవిశే శేషము గోచరింపనియెడ లాక్షణికులు మిన్నకుంట 
మేలుగాని, యేదోయొక చప్పని సాధారణార్థమును నిర్దేశంచుట వ్యాకరణపు 
విలువను తగ్గించుకొనుట, 


4. అత్తునకు సంధి బహుళముగా నగు, ౪. 


ముస... అల్లుడు : మేనల్లుండు, మేనయల్లు(డు. 
పుట్టిన య ఇల్లు క్ష పుట్టినిల్లు. పుట్టినయిల్లు. 
చూడక .... ఉండెను : చూడకుండెను, చూడకయుండెను, 


194 రమణీయము 


బహుళ గ్రహణముచేత స్త్రీవాచక తత్సమ సంబో ధనాంతంబులకు 
సంధిలేదు. 


అమ్మ .... ఇచ్చెను : అమ్మయిచ్చెను. 
దూత ... ఇతడు : దూతయితండు. 
చెలువుడ .... ఇందము : చెలువుడయిందము. 


సంస్కతీయంబునకు _సంధియగునని యథర్వణాచార్యులు 
చెప్పిరిగాని దానికిం బూర్వకావ్యంబులందు. (బ్రయోగంబు మృగ్యంబు. 
ఆధునిక కృతులం దొకానొకచోట ప్రీవాచక తత్సమంబులకు సంధి 
గానంబడియెడు. 


గంగనుకాసె, నెల(తిచ్చెను. 


వెలయాల్వాదుల సంధిలేమి బాహుళకముచేతనేయని 
యూహించునది, 


మొదటి యుదాహరణములు మూ(డింటిని, ఒక్కా వాక్యముగా యోజించి 
చూడుండు. మేనల్లు(డు పుట్టినిబ్ల చూడక మేనమామయింటనే అంటిపట్టియుండె 
నంట 1 ఎందులకో ! హేతుపు సూహింపు(డు, 

“కుత్రచిత్‌ సంస్కృతీయోపి ప్రాజోప్యత్ర చ్యుతో భవేత్‌" 
అని యథర్వణాచార్యులు తత్సమాకారసంధిని క్వాచిత్కముగా సమ్మతించి 
నారు, వారు ఏవేని కవిప్రయోగములను జూచిగదా యీ సంధిని సమ్మతింప 
వలయును । ఆయనకు ననంతరకాలికములగు నాముక్తమాల్యదాదులలో నిట్టి 
సంధులు కలపుగాని, అథర్వణులకు( బూర్వపుగ్రంథములలో నిట్టి ప్రయో 
గములు కానరాకున్నవే ! చేని నాధారముచేసికొని యీ సంధిని వారు సమ్మ 
తించియుందురో ! ఇంకను నన్వేషింపవలయును. అని సూరిగారి మాటలకు 
దాత్సర్యము. 

ఆధునిక కృతులన(గా నథర్వణులకు ననంతరకాలమున _ వెలసిన 
గ్రంథములని యర్థము. 


ఈ యర్థము గ్రహంపక కొందణు చిన్నయసూరికి ఆముక్తమాల్యద 
గూడ నాధునిక్‌ (గ్రంథమేనా ? భారతమొక్క_టే ప్రాచీనము, ప్రమాణము 
కాంటోలును. అని యాక్షేపింతురు. ఏమందుము ? అన్నమాటకర్ణము చూచు 
కోని విమర్శనములు, 


నంధి పరిచ్చేదము 195 


ss చెడనికడంక దంచనపుంజేతుల 

“గంగనుకా సె” దూజంగా........” ఆము క్ష మాల్యద-2-9. 

“వండుచున్న -1- వాండు' అనునెడ తచ్చబ్దవకారమునకు లోసము 
(క్రియా-1170) కలుగంగా “వండుచున్న -- ఆండు" 'అనుచో అత్వసంధి నిత్య 
ముగా రావలయును, అదిగూడ నిందలి బహుళపదమునకు( బ్రయోజనమని 
నూత్రకర్తయే యచట సూచించియుండెను (చూ: డ్రియా-117), 


న్‌, ఏమ్యాదుల యిత్తునకు నంధి వైఠల్చికముగానగు. ౫, 





ఏమి, మటి, కి షష్టి), అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి. 
ఇది యాకృతిగణంబు, 
ఏమి .... అంటివి ; ఏమంటివి, ఏమియంటివి. 
మజి .... ఏమి : మజేమి, మటియేమి. 


హరికిన్‌ .... ఇచ్చె : హరికిచ్చె, హరికినిచ్చె. 

6. [కియాపదంబులందిత్తునకు సంధి వైఠల్పికముగా నగు. ౬, 
వచ్చిరి .... అప్పుడు : వచ్చిరప్పుడు, వచ్చిరియప్పుడు. 
వచ్చితిమి .... ఇప్పుడు : వచ్చితిమిష్పుడు, వచ్చితిమియిప్పుడు. 

7. మధ్యమపురుష్మకియలయందిత్తునకు సంధియగును. ౬. 

ఏలితివి .... అపుడు : ఏలితివపుడు, 


ఏలితి .... ఇపుడు : ఏలితిపుడు. 
ఏలితిరి .... ఇపుడు : ఏలితిరిపుడు. 





8. కాార్థంబైన యిత్తునకు నంధిలేదు. ౮. 


వచ్చి .... ఇచ్చెను : వచ్చియిచ్చెను. 

భారతమున క్త్వార్ధకసంధిలేదు. లేనేలేదా అన్నచో ముమ్మాటికిని లేదు, 
కొందలు “చాపము నాకందిమ్ము' అను విరాటపర్వప్రయోగమునుబిట్టి భారతము 
నకుంగూడ క్త్వార్ధకనంధి సమ్మతమని వాదింతురు. ఇది ముందువెనుకలు 
పరికింపని ప్రసంగము, తొండమును గాంచి తోక యనుకొనుట, ఈ వాదము 
మిక్కిలి బలహీనము. ఎట్లన : 


196 రమణీయము 


అందు ( = అందునట్లు) -- ఇచ్చు = అందిచ్చు (అందిమ్థు) 
అని దీనిని శబ్దపల్లవముగా సోమయాజులు ప్రయోగించినటులు తలంప 
వలయునేకాని 
అంది (= అందుకొని) -- ఇమ్ము = అందిమ్ము 
అని క్త్వార్ధకసంధిగా. బ్రయోగించిరేమో యనుకొన వలనువడదు. 
ఏమందురా ? అందిచ్చుటవేజు ; అందుకొని యిచ్చుట వేటు, 
అందునట్లుగా ఇచ్చుట మొదటిది ; అందుకొని యిచ్చుట రెండవది. 


భారతమున “అందిమ్ము" అను(ప్రకృతస్థలము “అంది -!- ఇమ్ము" అని 
పదవిభాగముచేయందగినదా ? లేక “అందిచ్చు' అను శబ్దపల్లవమునకు లూట్టు 
మధ్యనుపురుషైకవచనము కలుగ(గా నేర్చడిన యేకపదముగా . భావింప 
దగినదా అను నంశము పద్యమునకు( బూర్వో త్తరసందర్భ తాత్సర్యములు 
గమనించినచో. దేటతెల్లమగును. 

ఉత్తరుని రథమును శమీవృతముక్రింద నిలిపి, చెట్టుమీ(దనున్న 
యాయుధములకోట్ట చూపుచు, అది యాయుధముల మోపుకాదని యుత్తరుండు 
సంకోచించుచుండ 

“నమ్ల్ముము, శ్రైదువుమోపగు, 

జమ్మివెసంట్రా(కి, విడిచి, చాపము నాకం । దిమ్ము....” 
అని యద్దను(డు పలుకుచున్నాండు. 


“ఆ మోపు విసి యందలి చాపము నాకు అందునట్లుగా ఇమ్ము" అను 
సమన్వయ మే యిచట. గుదురుపడునుగాని-*చాపము అంది ( = అందుకొని) 
ఇమ్ము" అను సమన్వయము బొత్తిగా. గుదురుపడదు. 

కావున నిచటి “అందిమ్ము' శబ్దపల్లవరూపమై యేకపదమే యగునుగాని 
అంది -!- ఇమ్ము అను రెండుసదముల సంధిరూపము కానేరదు. మటియు నీ 
(క్రింది వాక్యము గమనింపు(డు, . 

“నీవు గట్టిగ బట్టుకొని నా కందిమ్ము' అనియు నొక్కాకసందర్భమునం 
ట్రయోగింతుము. ఇట్టియెడ “అందిమ్ము' అనునది సదద్వయ సంధియయినచో 
“పట్టుకొని” అను _క్వార్ధకముపిమ్మట మరల “అంది" అను పదముండుట పున 
రుక్తమయి అనన్వితమగును. కొమ్మమీ(దనుండువానితో( (గిందివాండు పలుకు 
నపుడు తనకందునట్లుగా ఇమ్మని పలుకునేగాని “నీవందుకొని యిమ్ము" అనండు. 
అట్లనంబనిలేదు. తాను చేత(బట్టుకొనకుండ కక్రిందివానికిచ్చుట సంభవింపనే 
సంభవింవదు. 


సంధి పరిచ్చేదము 197 


అదిగాక “అందిమ్థు"లో క్వ్వార్థకమే యున్నచో “చాపము, అంది" అను 
పదముల నడుమ “నాకు అనుపదము వ్యవధాయకముగా మండుట రచనా 
స్వభావమునకు మిక్కి-లిదూరము. “నీవు పుచ్చుకొని నాకిమ్లు' అందురుగాని 
“నీవు నాకు పుచ్చుకొనియిష్తు" అనుట సహజముకాదు. 

మజీయు, సముద్రమంత భారతమున సందేహాస్పదమగు నొ కేయొక్క_ 
ప్రయోగము కానవచ్చినంతమాత్రాన భారతకవులకు క్త్వార్ధకసంధి సమ్మత 
మనుట సమంచితమగు నిర్ణయము కాదు. ఇది కవిత్రయమునకు నెంతమౌత్ర 
మును సమ్మతము కాదనియే నిశ్చయింపవలయును. 

కాని, అనంతరకపులలో (ప్రసిద్ధులు, ప్రామాణికులు పెక్కు రీసంధిని 
బ్రియోగించినవారు కలరు. సమ్మతించిన లాక్షణికులును గలరు. 

ఇంతయేల! చిన్నయసూరియు( దనసూత్రాంధ్రవ్యాకరణమున “న క్త్వః” 
(క్వార్థమునకు సంధిలేదు) అని ముందు నిషేధించినను కవిప్రయోగసరణి 
వివేచించి, శ్రావ్యతను గమనించి 

“క్వాపి సవర్షే దృశ్యతే” 
అని సవర్ణములగు తాలవ్యాచ్చులు పరమగునపుడు క్వార్థకనంధి క్వాచిత్క- 
ముగ సాధువేయని సూత్రించియున్నా(డు. అట్లు సూత్రించియు, బాలురు దీని 
క్వాచిత్కతను బాటింపంజాలక సార్వత్రికము గావింతురను సంకోచముతో, 
ఈబాలవ్యాకరణసూత్రమున దీనిని దృఢముగా నిషేధించియున్నా(డు. ఇంతటితో 
నూరకుండక తిరిగి సంధి 10 వ సూత్రమున( బ్రసంగము కల్పించుకొని *ఏగి 
యేగి యనుచో క్ల్వార్థంబగుట సంధిలేదు' అని వక్కాణించియునున్నాండు. 
దీనినిబట్టి యాతనికి, _క్త్వార్ధకసంధి సర్వథా సర్వత్ర యసమ్మతమనిమాత్రము 
తలంపరాదు. 

ఈతని సూత్రాంధ్రవ్యాకరణము నాలోకింపక, బాలవ్యాకరణమాత్ర 
పరామర్శకులు “సూరి క్త్వార్ధకసంధిని నిషేధించుట ప్రయోగవిరుద్దము, పరమ 
సాహసము" అని యాక్షేపించినవారు కొందబుగలరు, ఆంతర్యమెజుంగని 
యాకేపములు ఆమోదకరములు కానేరవు. కరంబు పరికింపక యేకార్యంబున 
శేనిం దమకింప లగ్గుగాదు. 





9. ఇంకాదులకుందప్ప ద్రుత పకృతికములకు నంధిలేదు. ౯. 


ప్రథమేతరవిభ క్రి విధి నిరవకాళంబుగావున దీనిని బాధించెడిని. 
వచ్చున్‌ ఇపుడు : వచ్చునిపుడు. 

చూడన్‌ .... అయితి : చూడనయితి. 

ఉండెడిన్‌ .... అతండు : ఉండెడినతండు. 





198 రమణీయము 


ఇశ, ఇంగ, ఎట్టకేలకు, ఎట్టకేని : ఈయవి యి(కాదులని 
యెజుంగునది. వీనికి సంధి వైకల్పికము. 


“నిరవకాశాహి విధయః సావకాళాన్‌ విధీన్‌ వాధన్తే” 
అని పాణినీయ పరిభాష. 

'ప్రథమేతరవిభక్తి సూత్రోదాహరణములన్నియు, ద్రుత ప్రకృతికములే 
యగుచుండును. ఆ ద్రుతప్రకృతికములందు ఈ నిషేధము ప్రవ_ర్తించినచో-- 
ఆ సూత్రమునకు మజి స్థానమేలేదు. అనంగా ఈ నిషేధము ప్రవ ర్తింపని 
యుదాహరణము దానికొక్కటియు లభింపదు. ఆ సూత్రము నిష్ప్రయోజన 
మగును, కావున నీ రెండిటిలో. |బ్రథ మేతరవిభ క్తి విధి నిరవకాశము, 

ఈ నిషేధసూత్రమన్ననో యట్లుకాదు. ఇది ప్రథ మేతరవిభక్తులందేగాక 
వచ్చున్‌ -|- ఇపుడు మున్నగు పెక్కుచోటులందు. (బ్రవ_ర్తింప(గలదు. కాంబట్టి 
యీ రెండిటిలో ఇది సావకాశము. అనగా దీనిపరిధి యధికము, దానిపరిధి 
స్వల్బము. 

ఇతరత్ర అవకాశముగల యీని షేధసూత్రమును త్రోసిపుచ్చి, ప్రథమేతర 
విభక్తులందు, ఆ సంధిసూత్రమే ప్రవ ర్తిల్లునన్నమాట. ఇటులే ఏమ్యాదులందలి 
“కిషష్టి'గూడ నిరవకాశముగావున ఈ నిషేధమును బాధించునని యూహింవ 
వలయును. కాంగా, ఇంకాదులును, ప్రథమేతరవిభ క్తులును, కినష్టియును దస్పం 
దక్కిన యెల్లద్రుతప్రకృతికములకును సంధి రాదని ఫలితార్థము, 

“ఇంక శబ్దపర్యాయముగా _ “ఇంగ” శబ్దము కొన్ని మండలములందు 
వ్యవహారమున గలదు. “ఇంగ మెడదునిమెద విది యేమిపుట్టై | జగములలో 
రిత్త సడి వచ్చె నీకు” (బసవ. పు-5-00). ఇత్యాదులు కవిప్రయోగములును 
గలవు. 

గురువును -- ఆశ్రయించె = గురువునాశ్రయించె. 

ఇచట ఈ “ఇ(కాది"సూత్రని షేధ మేలప్రవ_ర్తింపదు ? అని యొకశంక 
కలుగవచ్చును. కాని ద్రుతవ్యవధానముగల యచ్చులకు రెండిటికి వచ్చుసంధినే 
యీ సూత్రము నిషేధించును. 

పయి లక్ష్యమున సంధింపవలసిన రెండచ్చులకును నడుమ దద్రుతము 
లేకుండుటచే నీ నిషేధము ప్రవర్తింపదని తలంపవలయును. 





10. అచ్చున కా(మేడితంబు పరంబగునపుడు సంధి తజుచుగ 
నగు. ౧౦. 


ద్విరుక్తముయొక్క. పరరూప మా(మేడిత మనంబడు. 


సంధి వరిచ్చేదము 199 


తజుచుగననుటచేత నొకానొకచోట వె కల్చ్పికసంధియుం గల 
దని తాత్పర్యము. 


నరం 2 TS EO: 
ఆహా .... ఆహా : ఆహాహా. 
ఎటూ .... ఎటూ : ఎపెట్లూ. 
ల ల 


టో... ఓహో: ఓహోహో. 


ఏమి ఏమేమి, ఏమియేమి. 





“ఏగియేగిియనుచో క్త్వార్ధంబగుట సంధిలేదు. 


“ఆగ్రేడితం ద్విస్తిరుక్తమ్‌" అని అమరసింహుని వచనము, “రామ 
రామ” అనిగాని, “రామరామరామ' అనిగాని రెండుమాజులో మూ(డుమాజులో 
యుచ్చరింవంబడిన శబ్దముల మొత్తమునకు ఆమేడితమని లోకవ్యవహారము. 
శెండుమాలులుచ్చరింపంబడిన శబ్దములలో రెండవది యా(మేడితమని వ్యాకరణ 
వ్యవహారము. “తన్య పర మాయేడితమ్‌' అని పాణీనిసూత్రము. దీనికి 
“ద్విరుక్తస్య పరం రూప మా_మేడితసంజ్ఞం స్యాత్‌" అని దీక్షితులవృ్తి. ఈ 
ద్యాకరణసంజ్ఞనే యథాతథముగా నాంధ్రలాక్షణికులు గ్రహించినారు. 

ఈ శాబ్టికులు లోకప్రసిద్ధమగు నొక్కొ-క శబ్దమును, అర్థముమార్చి 
చేతొకయర్థము కల్పించి తమవ్యాకరణసంజ్ఞగా నేర్పజుచుకొందురు. అభ్యాసకు 
లగు బాలురకు నది కొంతకు(గొంత సందేహజనకము, (భ్రాంతికారణమునయి 
శ్లేశకరము కాకమానదు. శాస్త్రమున సౌకర్యమునకయి. యిచ్చవచ్చినసంజ్ఞలు 
కల్పించుకొనుటకు శాస్ర్రకారులకు నడ్డంకిలేదు. అట్టియెడ వ్యవహారతుజ్జములు 
కాని క్రొ త్తశబ్దములనే సంజ్ఞలుగా( గల్పించినచో  నెట్టిసందేహములకును 
దావుండదు. అటులేలచేయరయిరో 1 

పయిని జూపంబడిన యుదాహరణములరీతిగా నా_మేడితస్థలములంచు6 
దప్ప( దక్కినచోటులందు. దెలుంగున దీర్చములకు సంధిరాదు. 

ఈ దీర్భసంధినొందిన పయయుదాహరణములు తమరూపములు చూచు 
కొని తామే యాశ్చర్యపడుచున్నటులు గానవచ్చుచున్నవి. “ఆహాహా, ఎనెట్టూ, 
ఓహోహో” అనువానివంక మజొక్కమాలు పరికింపుండు. వాని యబ్బురపాటు 
స్పష్టముగా గోచరించును. అనంగా తెనుంగున దీరనంధి మిక్కిలి యరుదన్న 
మాట, 

ఈ సూత్రమున “ఏమేమి, ఏమియేమి” అని వికల్పసంధికి ఒకయుదా 
హరణము చూప(బడినది, 


200 రమణీయము 


ఏమ్యాదులకు ఇకారనంధి వైకల్చికముగా (గ్‌ వ సూ.) నింతకుముందే 
విధింప(బడియున్నదే ! అచట “ఏమంటివి, ఏమియంటివి' అను నుదాహరణము 
గూడ జూపంబడియున్నదే : ఆ సూత్రమువల్లనే యీ వికల్పసంధిగూడ 
సిద్ధింపవచ్చునే : దీని నిచ్చట మరల బ్రత్యేకముగం జూపనేల | శఈవబకే 
సిద్ధించియున్న యీయొక్కదానికయి సూత్రమున “తటుచుగా” అని ప్రయోగించి 
“తజుచుగా ననుటచేత నొకానొకచోట వైకల్పికసంధియుం గలదని తాత్స 
ర్యము” అని యింత వివరణము వ్రాయపలసిసపని యేమికలిగినది ? అని 
యిచ్చట శంక కలుగవచ్చును. కలిగితీరపలయును. 


కాని, ఆమేడితములందుమాత్రమే ప్రత్యేకముగా విధింప(బడుటచే, 
ఏమ్యాదిసంధిసూత్రముకంటు, ఈ యా(యేడితసంధిసూత్రము విశేషవిధి కాక 
తప్పదు, కావున, “ఏమి--ఏమి' అనుచోట ఏమ్యాదిసూత్రమును బాధించి 
యీ యా(మేడితసూత్రమే ప్రవ_ర్తింసవలసియుండును. ఆ స్థితిలో ఈ సూత్రమున 
“తటుచుగా' అను పదమే లేనిచో “ఏమేమి” అనిమాత్రమే యగునుగాని “ఏమి 
యేమి" యను రూపము సిద్ధింపదు, రూపద్వయసిద్ధికయి యీ సూత్రమున 
“తటుచు' శబ్దము ప్రయోగించి దీనిని వేజుగా సాధింపవలసివచ్చిసది. మటొక 
కారణముగూడ గలదు. 


సంస్కృత వ్యాకరణమున ద్విరుక్రములగు పదములకు సమాసవద్భావము 
నిరూపితమయి యున్నది. సాధారణముగా నేభాషయందయినను ద్విరు కములు 
విడివిడిపదములుగాక సమాసమువలె నేకపదముగా భావింప(బడుచుండును, 
ఆ(యమ్రేడితము పరమగునపుడు “ఇంటింటన్‌' ఇత్యాదులలో (గలుగు విభ క్తి 
లోపము(సంధి-([) గూడ వీనికి సమాససాదృళ్యమునే వెల్లడించును. 


“ఏశైకమ్‌, ఏశైకసై్మై' మున్నగుచోటులందు “ఏక, ఏకమ్‌' అనియు, 
“ఏక, ఏకసై్మ' అనియు పద విభాగము వలనుపడదు. అవి ఏకపదములు, 


అటులే *ఇంటింటన్‌, ఇంటనింటన్‌' మున్నగు ద్విరుక్తములందు 
“ఇంటి, ఇంటన్‌' అనియు, “ఇంటన్‌, ఇంటన్‌' అనియు పద విభాగము 
చేయరాదు, 


వ్యాకరణముమాటయటుండ, ఇట్టిచోట్ల ఏయర్థవి శేషము స్ఫురించుజకు( 
బదమును ద్విరుక్తముచేసితిమో, ఆ యర్థము ద్విరుకృమయిన మొత్తమువల్లనే 
స్ఫురించునుగాని, విడివిడిపదములవలన స్ఫురింపనేస్ఫురింపదు, కావున, 
ద్విరుక్తము సమాసమువలె ఒకేపదమనుపద్ధతి మిక్కిలి యుచితము. అర్థ 
స్ఫురణానుకూలము, 


నంధి పరిచ్చేదము 201 


ప్రకృతమున ఆదరార్థమో, అత్యంతార్హి మో, త్వరితార్థమో రం. 
కయి ద్విరుక్త క్రముగాయజేయ(దిడిన యీ “ఏమిపీమి' అనుమొ క్రము ఒక్కపదమే 
గాని విడిపదములు కావు. 

ఇ(క “ఉత్తునకచ్చు....", “అత్తునకు సంధి....", “ఏమ్యాదులయిత్తు 
నకు....” అను నీ సూత్రముల యుదాహరణరీతి గమనించినచో అవి రెండు 
విడివిడిపదముల సంధులను విధించునవిగాని, యేకపదమున అన(గా, పద 
మధ్యమున సంధిని విధించునవికావని తెల్లమగును. కాంగా, “ఏమి -- ఏమి" 
అనుచోట “ఏమ్యాది' సూత్రము నిస్సంకోచముగా ్రవర్తింప సిద్ధపడదు. 
కావున, నెటుచూచినను “ఏమేమి, ఏమియేమి' యనువానిని ఈ సూత్రముచేత 
సాధించుటయే సమంజసము. ఇ(క విషయాంతరము. 


షష్టీవిభక్తిప్రత్యయములలోని “యొక్క'కు భాషలో. బ్రయోగము 
మిక్కిలి తక్కు వ. అదిసమాసములందు సంబంధార్థమును బోధించి లోపించు 
టయగాని, యెక్క డను వినంబడదు. బాలవ్యాకరణమున “ద్విరు క్రముయొక్క_ 
పరరూసము” ళు నీ వివరణస్థలమునందు నొక్కచోటమాత్రమే సూరి దీనినిం 
బ్రయోగించియుండెను. 

“ఏగియేగి యనుచో. గ్ర్వార్థంబిగుట సంధిలేదు” అని యిట్లు ఇంచు 
మించు బాలవ్యాకరణ ముద్రణములన్నింటను ద్రుతకార్యములతో “అనుచో( 
గ్వార్థంబు' అను పాఠము గానవచ్చుచున్నది. ఇది సాధుపాఠముకాదు. 1858లోని 
తొలిముద్రణమున నిట్లు కానరాదు. అందు “అనుచో క్వార్థంబు' అనియే 
యున్నది. ఈ తావున సరళాదేశము మిక్కిలి కర్ణకఠోరము. ఏ ముద్రణమున 
నెవరిమాలమున( (బ్రవేశించినదో యెజుకపడదు. దృఢముగా నాటుకొన్నది. 
ఎంతమాత్రమును (్రుతిహితము కాదు. సూరికిని సమ్మతము కాదు. ఆతండు 
తనసూ త్రాంధ్రవ్యాకరణమున నిట్టియెడల 

“నచయ శ్చరి వికృతిః” 
అను సూత్రముచే సరళాదేశమును నిషేధించియున్నాండు. పరుషములుగాని, 
శషనలుగాని (చర్‌) పరముగానున్న పరుషములకు సరళాదేశము కలుగదని 
యీ సూత్రమునకు భావము. ఈ భావముతోడనే సూరి “మనుష్యులలోపల 
క్షత్రియుండు కూరుండు' అని సరళాదేశరహితముగా. బ్రయోగించియుండెను = 
(కారక-16). శ 

త్వరలో -- కొమము తొలంగు(గాక 1 

ప్రజలకు -(క్షోభలు తలుగుంగాక 1 

దేశమునకు -- క్షేమము కలుగు(గాక | 


202 రమణీయము 





మున్నగు చోటులందెల్ల క్షకారమునందలి కకారమునకు సరళా దేశము రాకుండు 
టకు నీ సూత్రమే యాధారము, 

లు సూరితప్ప నితరలాక్షణికులు గుటుతించినట్లును, నిషే 
ధించినట్లును గానరాదు. ఈ సందర్భమున సరళాదేళని షేధమునేగాక క్షకార 
పరత్వమున ద్రుతలోపమునుగూడ సూరి సూత్రాంధ్రవ్యాకరణమున( దప్పక 
విధించియుండును. ఇప్పటికి లభించిన చి త్తుప్రతియందు, ఆ సూత్రము లభ్యము 
కాకున్నది. 

పయి యంశములనుబట్టి “అనుచో( గ్ర్వార్థంబు' అనునది యవిమర్శ 
కల్పితమనియు, వాస్తవికపాఠము కాదనియు (గ్రహింతురుగాక, 

భావిముద్రాపకులు ఇట సరళాదేశము తొలగించి “అనుచో క్వ్వార్థంబు” 

అనియే ముద్రింతురుగాక, 


11. అంద్వవగాగమంబులందప్ప నపదాదిస్వ 
నపుడచ్చునకు నంధియగు. ౧౧, 
మూర .... ఎండు : మూరె(డు, 


వీని. వండు ఇ వీవెండు. 
అర్థ ఎ ఇంచు ; అర్ధించు. 
నిర్ణ 4 ఇందు : నిర్దీంచు. 


అంద్వవగాగమంబులు పరీంబులగునపుడు యథాసంభవముగా 
(గ్రహించునది. రాములందు, రాములయందు ; హరియందు ; ఎనిమి 
దవది, ఎనిమిదియవది. 
ఈ సూత్రముతో కేవల స్వరసంధులు సమా_ప్తములు. 
12. కులు, చిజు, కడు, నడు, నిడు శబ్దముల జడల కచ్చు 
పరంబగునపుడు ద్విరు క్రటకారంబగు. ౧౨. 





కులు ఉసురు : కుట్టుసురు, 
చిటు ... ఎలుక : చి సైలుక. 
కడు" ౫ వేదురు.: : క్టిదురు. 
నడు .... ఇల్లు -: నట్లిలు, 

౧m Cag) 
నిడు .... ఊరుపు : నిట్టూరుపు. 


ఈ లత్ష్యములందు టకారాదేశమును, ఉత్వసంధియు. (బ్రవర్తింపకో 
తీరదుగాన నిది స్వరవ్యంజనసంధి యనందగును, 


సంధి వరిచ్చేదము 203 


“కులు ఉసురు” అనుచో “కర్యధారయంబులం దుత్తునకచ్చు పరం 
బగునపుడు టుగాగమంబగు” అను టుగాగమముకం టె, ఈ ద్విరుక్తటకారము 
అయిదు శబ్దములందుమాత్ర మే యుద్దిష్టమయి విశేషవిహితమగుటచే ప్రథమోప 
స్టితమయి ముందు ప్రవ_ర్తించును. పట్టు-- ఉసురు అని యేర్చడును. ఈస్థితిలో 
టుగాగమ మేలరాదు అన్నచో, అధికనిమిత్తకమయి బహిరంగమగు టుగాగ 
మముకంటె ఆల్చనిమి త్తకమయి అంతరంగమగు ఉత్వసంధి (ప్రబలము 
గావున, ఈ విశేషోదాహరణములందు టుగాగమమును త్రోసిపుచ్చి ఉకారసంధి 
ప్రవర్తించును. “కుట్టుసురు' అగును. సంధిజరిగినపిమ్మట టుగాగమమునకు( 
ట్రాప్తియే లేదు. 

ఇట్లు ఉత్వసంధి ప్రబలమయినచో “కణకు -- అమ్ము” అనుచోటంగూడ 
ఉత్వసంధి టుగాగమమును వారించి తాను దైవర్తి చింవవంయలాదా.. అపుడు 
“కజకమ్లు' అనియేగదా సిద్ధించును. “కఅకుటమ్ము" కుదురుట యెట్లు? అని 
శంకింపవచ్చును. 

కాని, “కజకు -- అమ్ము" అను సాధారణోదాహరణములందుంగూడ 
ప్రబలముగదాయని, ఉత్వనంధియే (ప్రవ_్తించినచో టుగాగమము ప్రవర్తించు 
లక్ష్యమొక్కటియు నుండదు. ఆ విధానము వ్యర్థమగును. కాంగా, టుగాగమ 
విధాన సామర్థ్యమువల్లనే ఆ చోటులందు ఉత్వసంధి బాధకముకాక టుగాగమము 
నకు తావిచ్చును. “కణకుటమ్మ్థు" ఇత్యాదులు సిద్ధించును అని తోంచెడిని. 


13. (పథమమీ(ది పరుషములకు గసడదవలు బహుళముగా 
నగు. ౧8. 


నాయడు. .... కొన గ వాండుగొ ప్రై, వాండుకొ క్రై. 
అపుడు .... చనియె : అపుడుసనియె, అపుడుచనియె. 
నీవు .... టక్కంరివి : నీవుడక్కరివి, నీవుటక్కరివి. 
మీరు .... తల(డు : మీరుదలండు, మీరుతలండు. 
వారు పోరు : వారువోరు, వారుపోరు. 


అప్పుడిప్పుడెవ్పుడనుళబ్దములు నితె త్రై ్యకవచనాంతములు. వాగను 
శాసనులు యదాతదాయని (గ్రహించుట (ప్రపంచార్డమని యెజుంగునది. 
ఈ కార్యము కళలగు క్రియాపదములమీ(ద సహితము కానంబడియెడి. 

రారు .... కదా : రారుగదా, రారుకదా. 

వత్తురు .... పోదురు : వత్తురువోదురు, వత్తురుపోదురు. 


ఇదిమొదలు వ్యంజనసంధులు పలువిధములు నిరూపింపంబడును. 





204 రమణీయము 


"తిజ్యధ్య శేషషక్టీ “సుస్‌"కర్మప్రవచనీయజ విభక్తీః 

కిజ్చీత్‌ ప్రళంసనాద్భుత సన్హాప యదాతదా కిమేవాంశ్చ. 
అను కారికలో *సుస్‌" ఆనుదానివల్లినే ప్రథమాంతములగు “అప్పుడు' మున్నగు 
నవి (గ్రహింపంబడుచున్నను, వాగనుశాసనులు “యదాతదా' యని మరల 
నిర్దేశంచుట స్పష్టతకొజికని భావింసవలయును. తిరిగి వేజుగా పేర్కొనుట 
వలన అవి ప్రథమాంతములు కావేమోయని తలంపరాదు. అని పయివాక్యము 
నకు దాత్సర్యము. 

ఈ యాదేశము *లెస్సగాన్‌' మున్నగు క్రియావిశేషణములలో నిత్య 
మని సూరి క్రియా-116 సూత్రమున “ఇట సరళంబు నిత్యంబు" అని సూచించుట 
గు_ర్తించునది. 

14. తెనుంగులమీంది సాంస్కృతికపరుషములకు గ న డ ద వలు 
రావు. ౧౪. 





వాండు .... కంసారి : వా(డు కంసారి. 
వీడు .... చక్రపాణి : వీండు చక్రపాణి, 
ఆయది .... టంకృతి : ఆయది టంకృతి, 
అది తథ్యము : అది తథ్యము. 
ఇది =... పథ్యము : ఇది పథ్యము, 


ఈ నిషేధమునకు విరుద్ధముగా. గొన్ని ప్రయోగములు గలవనియు, 
నయ్యవి సామాన్యములుగాక ప్రాసనిబద్ధములయి కదల్చరానివనియు, ఈ 
నిషేధమును సవరించుచు (ప్రొ. వ్యా. కర్త “కొన్నియెడల( దెనుంగులమీంది 
సాంస్కృతిక కతపలకు గదవలు గానంబడియెడి” అనునొక సూత్రమును 
రచించి, *కొన్నియెడలనన(గా( బ్రాసంబులందని యర్థము” అని వివరించి 

“వీ1ర ల్లోపించిన నంతకుండు(జెడు మీరా 'యోద్చువారు” 





—ఉత్కర హరి-4-58, 
“ఇ ట్లు దపంబు సేయుచుండుదు........” _=నిర్వచనో త్తర-5-8. 
“వేవణములు........ —విజ్ఞానే- ప్రా-కాం-49. 


అను ప్రయోగముల( జూపియుండెను, (చూ: ప్రా, వ్యా. సంధి.) 
గుర్తింపకనో స్ఫురింపకనో చ వ 
కః తగుమతులైన మార్తురె! పదంపడి... 
న. 
అని యిట్టిప్రయోగము భారతమునందును గలదు. ఇట్టివి మటికొన్నియు నుండ 
వచ్చును. ఈ ప్రయోగములు సూరికి గోచరింపలేదనిమాత్రము తలంపరాదు. 


సంధి వరిచ్చేదము 205 


ఇట్టి ప్రాసస్థలములను గుర్తించియుండుటవల్లినే యాతండు తొలుత తన 
సూతశ్రాంధ్రవ్యాకరణమున 

“నాచ్చికా దప్రాసే సాంస్కృతికానామ్‌” 
అని యీ గసడదవాదేశమును, ప్రాసభిన్నస్థలములందుమాత్రమే నిషేధించి 
యుండెను, 

ప్రానస్థలములందలి యీ సంధివిశేషము పద్యరచనామాత్ర సంబంధి 
యగుటవల్లను, ఛందోనిర్బంధసంజాతమగుటవల్లను, అదియయిన మిక్కిలి 
యరుదగుటవల్లను, వచనరచనమున బొత్తిగా సంబింధములేనిదగుటవల్లిను, 
సూరి దీనిని బాలవ్యాకరణమున( దల పెట్టక విడిచియుండెను. 

ఇట్లు తాను కోరివిడిచిన విశేషాంశముల విషయమున జిజ్ఞాసగలవారు 
“మూలంబయిన కృతిని బోల( గన(దగున్‌” అని హెచ్చరించియు నుండెను. 
మూలకృతి యన(గా, బాలవ్యాకరణమునకు. బూర్వరూపముగా. దాను 
రచించిన సంస్కృత సూత్రగ్రంథమని యర్థము. ఆ గ్రంథము సమగ్రముగా 
నిర్దష్టముగా మనకు లభింపకున్నను, సూరికి సమకాలికులయి, సన్నిహిత 
శిష్యులయిన సీతారామాచార్యులకు లభింపకుండునా ? అందలి “నాచ్చికాదప్రాసే 
సాంస్కృృతికానామ్‌" అను సూత్రమునందలి “అఫప్రాసే” అను పదమును వీరు 
చూడకుందురా ? చూడకపోవచ్చుననుట సంభావ్యమా ? చూచియు, సూరి 
గుర్తించియుంచిన యీ యంశమును దామేకనుంగొన్నటులు నిర్దేశింతురా ? 
గురుద్రవ్యముగాని పరద్రవ్యము కాదుగదాయని భావించియుందురా ? నిర్ణయింప 
వలనుపడకున్నది. ఈగురుశిష్యుల రచనములనడుమ గోచరించు విచిత్ర రహన్య 
ఘట్టములు పెక్కులు గలవు. వాని నన్నిటిని ప్రౌఢ వ్యాకరణ సమీక్షలో 
బరిశీలించుకొందము. వానికి ఈ సమీక్షలో తగినంత తావులేదు. అది యటుండ 
నిండు. మతొక యంశము. 

సాంస్కృతిక పరుషములకు గసడదవలు రాకుండుట తెను(గులమీ(ద 
గదా ! సంస్కృతసమములమీ(ద రావచ్చునుగదా ! అయినచో 

ముఖము -- చంద్రతుల్యము 

దాసు(డు -! చామరగ్రాహి 
మున్నగుచోటులందు చకారమునకు సకారము కలుగునా ? కలుగునట్లు కాన 
రాదు. ఇట్టివానిని 18 వ సూత్రమునందలి “బహుళ శబ్దమే వారింపంగలదని 
భావింపందగునేమో : 








15. ద్వంద్వంబునం బదంబుపయి పరుషములకు గనడదవ 





లగు. ౧౫. 
కూ 





. కాయ : కూరగాయలు. 








206 రమణీ యము 
కాలు .. చేయి. : కౌలునేతులు. 
టక్కు * చెక్కు. : టక్కు డెక్కులు. 
తల్లి . తండ్రి : తల్లిదండ్రులు, 
ఊరు డై పల్లె ( ఊరువల్లెలు. 

16. (దుతపకృతికముమీ(ది పరుషములకు సరళములగు. ౧౬. 
పూచెను . కలువలు : పూచెను గలువలు. 
తోంచెను . చుక్కలు : తోంచెను జుక్కలు, 
చేసెను టక్కులు : చేనెను డక్కులు, 
నెగడెను +, తమములు : నెగడెను దమములు. 
మొగిడెను .... పద్మము మొగిడెను బద్మము, 


పయి యుదాహరణములను వరుసగా పరికించినయెడ ప్రకృతిసిద్ధములగు 
సాయంతన నన్ని వేళములు స్ఫురణకు వచ్చును, ఉల్లాసకరములగు లక్ష్యములు, 
17. ఆదేశసరళములకు ముందున్న దుతమునకు బిందునంశ్లే 


షములు విభాషనగు, ౧౭. 
సంశ్రేషంబన(గా మీంది 
గ 
పూచెను గలువలు 
తోంచెను జుక్కులు : 
చేనెను డక్కులు 


నెగడెను దమములు : 


మొగిడెను బద్మము : 


హల్లుతోం గూడికొనుట, 
పూచెంగలువలు, 
పూచె(గలువలు, 
పూచెనలువలు. 

( 
తోంచెంజుక్కలు, 
తోంచెంజుక్కలు, 
తోంచెన్టుక్కలు. 
'చేనెండక్కులు, 
చేనెండక్కులు, 
చే నెస్టక్కులు. 


[నెగడెందమములు, 


 నెగడెందమములు, 
నెగ డెన్టమములు, 

మొగిడెంబద్మము, 
మొగిడెంబద్మము, 
మొగిడెన్సద్యము. 





సంధి పరిచ్చేదము 207 


పక్షంబున స్వత్వంబగు. స్వత్వంబనంగా ద్రుతంబునకు6 
(దైకృతిభావము. 


18. (దుతంబునకు సరళస్థిరంబులు పరంబులగునపుడు లోప 
నంశ్లేషంబులు విభాషనగు. ౧౮. 
వచ్చెగోవులు, 

వచ్చెను: ..... గోవులు: + వచ్చెన్లోవులు, 

| వచ్చెనుగోవులు, 
మెజనెఖడ్గము, 

'మెజనెను .... ఖడ్గము : మెజనెస్థడ్లము, 

మెజ నెనుఖడ్రము. 
19. వర్ణయుక్సరళములు పరములగునప్పు డొకానొరచో ద్రుతము 
నకు బూర్చ్జ బిందువును గానంబడియెడి. ౧౯. 

వచ్చెను .... ధా(త్రీపతి : వచ్చెంధాత్రీపతి. 

పాడెను గంధర్వుడు : పాడెంగంధర్వు(డు. 

కన్‌ . దోయి * కందోయి. 

ఈ సూత్రముచే |ద్రుతమునకు( బూర్షవిందుపు కలిగినట్లు “కందోయి" 
అను రూపము నుదాహరించుటంబట్టియు, 22వ సూత్రముచే (ద్రుతమునకు 
లోపము వారింప(బడినటులు “కన్లోయి' అను సంశ్లేషరూనమును ఆ సూత్రమున 
నుదాహరించుటంబట్టియు, “కన్‌” అనుదానిలోని నకారమును ద్రుతముగా 
సూరి భావించినట్లు తెల్లమగుచున్నది. 

దాలవ్యాకరణమునందలి (ద్రుత, ద్రుత ప్రకృతికి సంక్ఞాప్రసంగములనుబట్టి 
గాని, (గ్రంథమునందంతటనుగల ప్రక్రియారీతులనుబట్టిగాని, “కను, కన్‌ 
అనుచోట శబ్ధ్బసిద్ధమగు సకారమునకు (ద్రుతత్వము సిద్ధించుమార్గము కానరా 
కున్నది, 

“కన్‌దోయి'లోని నకారమునకు ద్రుతత్వమును సంపాదించి సమర్జించు 
టకు వివరణకృ్నర్తలును, విమర్శకులును, ఏడేనొకమార్గమున ప్రక్రియను. 
ముడివెట్టు సమాలోచనములతో పెక్కురీతుల గజిబిజి నందియుండిరి, కాని 
వారిలో నెవ్వరును “కందోయి' (ప్రక్రియను సరళమగు మార్గమున నిరూపించితి 
మను తృ ప్తినొందినవారివలె( గన్సట్టరు. దానితీరట్రిది. 

“కను -- దోయి' అనుచో “సమాసంబుల నుదంతంబులగు స్త్రీసమంబు 
లకు....నుగాగమంబగు' (నంధి-25) అను సూత్రముచే నుగాగమము కలిగి 





208 రమణీయము 


“కను --న్‌ -దోయి” అగుననియు, పిమ్మట *నిక్క_లాదులు యథాప్రయో 
గంబుగ గ్రాహ్యంబులు” అను (జాల-సమాస-20) సూ బా త్రముచే(గాని, “ఆచ్చిక 
సమాసంబులం దఅచుగ వర్ణలోపాగమాదేశవికారంబులు నిత్యవైకల్చికము 
లుగా చెక్కులు గానంబడియెడి' ((ప్రౌఢ-నమాస-$6) అను ప్రౌఢ వ్యాకరణ 
నూత్రముచే(గాని కనుశబ్దగత “నువర్షము లోపించి “క--న్‌ --దోయి” అని 
యేర్చడుననియు, ఈ శేషంచిన నకారీము ఆగమముగావచ్చినదిగావున ద్రుత 
మగుననియు, ్రకృతసూత్రముచే దీనికి బిందువుకలిగి “కందోయి' కావచ్చు 
ననియు కొందజు నిరూపించిరి. 

వయి నుగాగమ సూత్రము కర్యధారయంబులందెగాని షష్టీసమాసంబు 
లందు రానేరాదని కొందజిఖిప్రాయపడిరి. 

“ను"వర్షలోపము బాలవ్యాకరణ విహితముకాదనియు, దానికయి అగతిక 
శరణమగు “నిక్కలాది” సూత్రమునే యాశ్రయించునెడ సర్వకార్యములను 
నదియ సాధించునుగాన “కందోయి'లో బిందుమాత్రమునకయి మరల నీ 
ట్రకృతసూత్రము నాశ్రయింప( బనియేలేదనియు మటీకొందణు తలంచిరి. 





బాలవ్యాకరణముచే రూపము సాధించుటకు ఈ (ప్రణాళికలోని సూత్రము 
లనే ప్రవ _ర్తింనజేయవలయు (గాని ప్రాఢధవ్యాకరణ సూత్రముల( బరామర్శించుట 
యుచితముకాదని కొందణాక్షేపించిరి. 


ఇ(కం గొందజు ఈ జాలప్రా ఢల 
(లయొక్క_) -- దోయి" అనుచో 

“షష్టీ భవేత్‌ ద్వితీయాతుల్యా తత్పురుషసంస్థితా నామ్నామ్‌' 
అను సూత్రముచే షష్టికి దర ౧ “కను(లన్‌) $-దోయి' అగుననియు, 
“అన్‌ "అను సమాసవిధ క్తి క్రి లోపించి, “కను-[-దోయి" అనిమాత్రమే మిగిలినను, 
“కను” అనునది ద్వితీయాంతమనిపించుకొ' నకమానదనియు, ద్వితీయాంతములు 
చింతామణియందలి కళలపట్టికలో లేవుగావున (ద్రుత ప్రకృతికములు కాకతస్ప 
దనియు, ద్రుత ప్రకృతికముతుదినున్న నకారము ద్రుతముకాక మజేమగుననియు, 
దీనికి. (బ్రకృతసూత్రముచే బిందువు కలుగుటకు నడ్డులేదనియు వేతొకదారి 
త్రొక్కి యుండిరి. 





చింతామణి మాళ్గములో( దత్పురుషసమాసమున షష్టికి ద్వితీయాతుల్య 
తను విధించుటవలన "ప్రక్రియలో నెట్టిప్రయోజనమును గోచరింపక సూరి 
యా మార్గమును విడిచియుండెను. మణీయు, నాత(డు చింతామణికారునివలె 
కళలు కానీవెల్ల ద్రుతప్రకృతికములని నిరూపించియుండలేదు. ద్రుతప్రకృతులను 
నిర్దేశించి యవికానివెల్లి కళలని చెప్పియుండెను. 


సంధి వరిచ్చేదము 209 


ఇట్లీ రెండువిషయములందును ల్లిన్నప్రణాళక కల్పించుకొన్న సూరిచే 
జూప(బడిన ఈ యుదాహరణమును శక్యమయినచో నాతని ప్రక్రియామార్గము 
ననే సాధింపవలయునుగాని యితరుల ప్రణాళికనుబట్టి సాధింపంబూనుట తగిన 
తీరుకాదని కొందటు తలంచియుండిరి. 


మటికొందజు అట్లుగాక ఒక్కదాలవ్యాకరణ సూత్రములనుబట్టియే 
“కందోయి'ని సాధింతమని Grr “కను -దోయి” అనుచో 

“అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొకొచో( గానంబడి 

మెడి” సం ధి=89. 
అను సూత్రముచే శబ్దసిద్ధ “ను'వర్ణమునకు లోపమును, ఆ పిమ్మట నుగాగమ 
మును ద్రవ. ర్తింవ (శేసినచో నుగాగమ నకారము ద్రుతమేగావున దానికిం 
బ్రకృాతసూత్రముచే విందువుకలుగుట నిర్బాధమని నిరూపించియుండిరి. 

సయిని నిర్దేశించిన సూత్రము సూరిదగుట సత్యమేగాని, దాని వివరణము 
నందు “తొంటియట్లు లోపనుగాగమంబులు" కలుగునని సూరి స్పష్టపటిచి 
యుండెననియు, “తొంటియట్లు' అన(గా పరుషములు పరమగునపుడని యర 
మనియు, “కను -[ దోయి" అనుచో సరళము పరమయినదిగావున నిట 
నాసూ త్రమునకు( బ్రవృత్తియే లేదనియు కొందజు ఖండించియుండిరి. 

ఈరీతిగా నొక్కొక రొక్కొక్క మార్గమున ముడివెట్టి సమర్థింవ 


కై 
యత్నించిరి. కాని ముడిమాత్రము పడినట్లు కానరాదు. 





బాలవ్యాకరణ ప్రక్రియారీతినిబట్టి కనుశబ్దములోని నకారమునకు ద్రుత 
త్వమా కుదురుపడదాయెను : ఈ సంధిప్రసంగములలో (ద్రుతమునకేగాని వట్టి 
నకారమునకు బిందువా రాడాయెను ! అటు బట్టతల : ఇటు మోకాలు 1: ఎట్టు 
ముడివెట్టుట ? 

మన వివరణక_ర్తలమాట యటుంచి, మొదటసూత్రక్నర్తకే యీ విషయ 
మున నిశ్చలమయిన నిర్ణయము కుదురువడినట్లు గోచరింపదు. ఒక్కయంళము 
తిలకింపుండు--- 

సూత్రాంధ్రవ్యాకరణమున నొకతావున 

“కృతోల్లోప స ననాదిభ్యః కపానాంతు గబా మఠాః 

చన్లవ -- కన్గవ -- చన్గొండలు 

అస్య ద్రుతత్వాభావాత్‌ నానుస్వారః” 
అను పంక్తులు కాననగును. 

చన్ను, కన్నులకు రూపాంతరములగు “చను, కను' అనువానిలో 
ఉకారము లోపింప(గా శేషించిన “చన్‌, కన్‌” అనువానికి. బరమయిన 


(14) 





210 రమణీయము 


కచటతపలు గజడదబలుగా మాజుననియు, నిందలి నకారము ద్రుతముకాకుం 
డుటచే దీనికి ననుస్వారము రాదనియు స్పష్టముగా వక్కాణించియుండెను. 
చేతొక తావున 
“కన్వాదిభ్యో స్తలోపిభ్యః పరుషాణాం గబా మతాః 
“కన్గెదరె' ఇతివా “కన్సెదరె' ఇతివేతి సన్టేహః” 
అను పంక్తులు కానవచ్చును, 


ఇట సూరి “కన్‌” శబ్దిగత నకారమును |ద్రుతముగా భావించి, పయి 
చకారమునకు జకారాదేశముచేయుటయా, లేక ద్రుతముకాదనుకొని సకారా 
దేశముచేయుటయా యని తససందిగ్ధావస్థను డెలిపియుండెను, 

దీనింబట్టిచూడ, ఈ విషయమున సూరి హృదయము సూత్రాంధ్ర 
వ్యాకరణ రచనాసమయమునకు సందిగ్ధదళలోనున్నటులు తెలియుచున్నది. 

బాలవ్యాకరణమున, ఈ (ప్రకృత సూత్రమున ద్రుతమునకు పూర్ణవింద్వా 


దేశమును జూపుచు “కందోయి” శబ్దము నుదాహరించుటవలన నిందలి నకార 
మును తుదికాత(డు ద్రుతముగా నిర్ణయించుకొన్న న్నట్లు తేలుచున్నది. 


చూడంజూడ, “కన్లోయి" అను సంశ్లేషరూసము సిద్ధించుటకు నిందలి 
నకారము 'ద్రుతమనుకొనవలిసినపనియే లేదు. నకారదకార 'సంయోగముదప్ప 
నిందు ద్రుతకార్య విశేష మేదియ( గనట్టదు. ఉన్న చర్చయంతయు “కందోయి" 
అను విందురూసమునొద్దనే గలదు. 


భాషలో నెచ్చటనయినను నకారము బిందువుగా మార్చునొందుట వర్ణ 
పరిణామ పద్దతులకు (గాని వ్యాకరణ ప్రక్రియలకు(గాని విరుద్ధముకాదు. నిజము 
నకు, నకారము బిందువుగా మాజుటకు నుచ్చారణసాదృళ్యము కారణముగాని 
ద్రుతనంజ్ఞ కారణ మేకాదు. “కనుదురు” అనురూపమునందలి నకారమునకు 
'ద్రుతత్వము లేకున్నను బిందువాదేశమయి *కందురు అను రూపమేర్చడి 
యున్నది. ఇచట నువర్ణస్థానమున బిందువు విధింప(దిడియున్నది (చూ. : 
బాల-క్రియా-5 8). 


అటులే ఈ “కను, చను" మున్నగుళబ్దముల నకారమునకు వలసిన 
చోటులందు. బూర్జబిందువును ట్రక్యేకించి ధించినచో “కందోయి' రూప 
సాధనమునకు కలి(తయే లేకుండెడిది. ఆటులాత(డు తలంపలేదు. దీనిని 
ద్రుతముగనే భావించినాండు. భావించినపుడు కన్వాది శబ్దిగత నకారము 
క్య్వాచిత్మముగా ద్రుతసంజ్ఞకంబగునని నూచించియున్నను గజివీజిలేకుండెడిది. 
అట్టి సూచనయు( గానరామ్‌. 


సంధి పరిచ్చేదము 211 


ఆత(డు సూచింపకుండెనో : మనము గుర్తింవకుంటిమో : అట్టి 
సూచనరేఖామాత్రమయిన లభించునాయని సూక్షదర్శనులు చూపువెట్టుండు. 

ఈ సూత్రమున వర్గయుక్కు.నకు నొకటియు, సరళమునకు నొకటియు 
లక్ష్యములు చూపి తిరిగి సరళమునకు “కందోయి” అను నీ యుదాహరణమును 
అదనముగా. జూపుట ఇందలి నకారమునకు ద్రుతత్వాంగీకార సూచనమునకే 
యనుకొన్నను ననుకొనవచ్చును. 

ప్రకృత సూత్రమున ద్రుతమునకు బిందువగునని వక్కాణించి, డానికి 
నుడాహరణముగా తాళఫలమంతటి పూర్ణబిందువుతో “కందోయి' శబ్ధిమును 
చూపుచుండ ఇంకను వేజుసూచనలేలయందురా : ఓమితి భ్రూమః. 


20. అవస్తానంబునందు |దుతన్వరంబునశేని దుతంబున కేని 


లోపంబు బహుళంబుగానగు. ౨౦. 


వా(డువచ్చెన్‌, వాండువచ్చె, వాండువచ్చెను. 

ఈ లోపంబు పద్యాంతములయందు గణానుసారంబుగ వ్యవ 
స్టితంబయియుండు : గుర్వవసాయియగు పద్యంబుతుదను 
స్వత్వంబులేదు. 

“అకిశయముగ బుద్ధిమంతు(డగు బుధ నేవన్‌.” 

ఈ పద్యపాదము భారతమందలిది. 

“శ్రుతమువలన ళ్రోత్రియండగు 

నతుల తపోయు క్తి. గడుమహ _త్త్వము వడయున్‌ 

ధృతిచే సహాయయుతుండగు 
నతిశయముగ బుద్ధిమంతుండగు బు, 








---భార-అరణ్య-7-428, 
ఈ యుదాహరణము యథాలాభముగ నిచ్చినదిగాక బాలురకు గురుజన 
సేవానక్తినిపెంపొందించుటకయి ఎంచి యిచ్చినట్లున్నది. చక్క_నిలక్ష్యము. 
ని1. కొన్నియెడల 
యెడి. ౨౧. 


తంబుమీంద నకారంబు గానంబడి 





అదియునున్గాక దివంబునుంబోలె. 


నిన అయ, యింక, చుండు శబ్దములందప్పు నుడితొలిహనంంబు 
మీ(ద ఖండవిందువును (దుతంబునకు లోపంబును లేవు. ౨౨. 


స్ప రమణీయము 


ముంగొంగు, 5 క్రొంబసి(డి, క కన్ద్‌ నోయి. 


*ఇ(క” అనునది తన ఊాపారకరవేయగు “ఇ(గ' అనుదానికింగూడ 
నుపలక్షకమని యూహించునది. “ఇంగేమి ? ఇంగేమి ?' అనువాడుక కొన్ని 
మండలములలో( (బ్రచురముగా( గలదు. 

ఎండు. (పరిమాణార్థకము : వీసెండు), ఇండి (అభావద్యోతకము : 

ముక్కి_(డి) 
అనునవి తద్ధితప్రత్యయములుగాని ప్రాతిపదికములు కావు. కాంబట్టి వానిలో 
దొలియచ్చుమీ(ది యర్థవిందువు నీసూత్రమడ్డగింపదు. సూత్రమున “నుడి” 
అనుశబ్దమును ప్రయోగించుట యిందులకే, నుడి = పదము, 

(కన్లోయిశబ్దమునందలి ద్రుత ప్రసంగమునకు చూ. 19 సూ.) 

ఈ ఖండబిందుసందర్భము పూర్వులప్రక్రియలో నెటులున్నదో యించుక 
పరికింపవలయును. 
అని చింతామణి సూత్రము. హ్రస్వమునకుందిరముగా ఖండపూర్ణవిందువులు 
రెండును నుండవచ్చునని యీ సూత్రమునకు( దాతర్యము, 

దీనివలన “చెందొవ, కెందమ్మి, రండు, పొండు' మున్నగువానియందు 
ఖండబిందువుగూడ నుండవచ్చునని తేలుచున్నది. అది యెవ్వరికిని సమ్మతము 
కాదు. కావున 

“నఖిజ్ఞిః ప్రథమాత్‌ హ్రస్వాకత్‌ 
అనంగా, శబ్దమునకు మొదటిదయిన (హన్వమునకు( బరముగా ఖండవిందుపు 
రాదు. అని యథర్వణులు నిషేధించి చింతామణినూత్రమును సవరించి 
యున్నారు. 

ఈ నిషేధమువల్ల “చెందొవ” యిత్యాదులందు ఖండబిందువు నివారిత 
మయినది. కాని, దానితోపాటు “ఇ(క' (ఇంక) మున్నగుచోటులందు(గూడ 
నర్హబిందువు లేకపోవలసివచ్చినది. అది గమనించి యహోబలపండితుండు 

“అత్ర హస్వళద్దేన హస్వాజన్తో హల్వివక్షితఇతి 

ఇంక ఇంకేత్యాదొ నదోష ఇతి జ్లేయమ్‌” 
అని యథర్వణకారికకు వ్యాఖ్యానము గావించియుండెను. అనంగా, ఈయథర్వణ 
కారికలోని (ప్రాస్వశబ్దమునకు “ప్రాస్వాచ్చువరమందు(గల హల్ల'ని యర్థము 
గ్రహింపవలయుననియు, దానివలన “ఇంక' అనుచోట శక్ణాదిని హస్వాచ్చు 
మాత్రమే కలదుగాని, (ప్రాస్వాచ్చుపరమయిన హల్లు లేదనియు, కావున నిట్టి 
అజాదిశబ్దములందు( బియినిషేధము ప్రవ_ర్తింపదుగాన “ఇంక” అనుచో ఖండ 
బిందువు సిద్ధించుననియు నాతని తాత్పర్యము. 


క్‌” 


సంధి వరిచ్చేదము 213 


దీనినిబట్టి హలాదిళబ్దములందు. దొలిహైన్వముమీంద ఖండబిందు 
వుండరాదుగాని, అజాదిశబ్దములందు దొలిహన్వముమీంద ఖండబిందు వుండ 
వచ్చునని తేలుచున్నది. “ఇ6క'లోని ఖండబిందువునకు అథర్వణుని నిషేధము 
'ప్రవ_ర్తింపకుండ. దప్పించుటకయి యహోబలుండుచేసినవ్యాఖ్యానకల్పనవలన 
“ఇంక'లో నర్థదిందువు సిద్ధించి యాలోవము తీరినదిగాని, దీనివలన వేతాక 
చిక్కు తలయె త్తినది. ఏదియన : 

ఆజాదులలో నుండవచ్చునను వ్యాఖ్యవల్ల “ఇచ్చు 'ధాతువునుండి నిష్పన్న 
మగు “ఇండు' అనుచోట, ఉండరానిఖండబిందువు సంభవించుచున్నది. 
మటీయు, హలాదులలో నుండరాదను  వ్యాఖ్యవల్ల “చుండు'లో ఆవళ్యకమగు 
నర్జబిందువు సిద్ధింపకున్నది. “ఇండు"లో వారించుటకును, “చుండు"లో సంపా 
దించుటకును అహోబలమార్గమున న వకాశమే చూపట్టదు. 

అని యిట్లు పర్యాలోచించి నూరి అజాదిహలాది విభాగము నుజ్జగించి, 
ఆర్థబిందువుండకతస్పని “అ(ట, ఇ(క, చుండు" శబ్రిములను మూండిటిని 
స్పష్టముగా. బేర్కొని, యిందుందప్ప మణి యేశద్దిమునందును నుడితొలి 
(హన్వముమీంద ఖండబిందువుండదని నిషేధించినా(డు. దీనితో ఇష్టసాధన 
మును, అనిష్టవారణమును సమకూరినవి. 

ఈ చ్‌క్కు లవగతము వ శిష్టువారు, స్థూలదృష్టిరచితమయిన 
అహోబలకల్పనమువయి నాధారపడి చుండు *శబ్దమున నర్జబిందువుండదేమో 
యను సంశయముతో 

“శబ్చాద్యహన్వతో నార్జబిన్దు ర్లోపో ద్రుతన్యచ । వినేశాంటి 
అని యనువదించినారు. సూరి సూత్రము ననుసరించి “చుండు" శబ్దమును 
చేకొనుటయా ? ఆహో బలవ్యాఖ్యననుసరించి దానిని విడుచుటయా ? అనీ సంళ 
యించి, ఆహోబలపండితాశ్రయణమే కర్తవ్యమని తలంచి, ఉండందగిన 
“చు(డు'శబ్దమును విడుచుకొన్నారు. 





శితి. తాను, నేను పదంబుల ద్రుతంబునకు నంశ్లేషంబు 
U క 
లేదు. ౨. 


తాను చదివె : తా(జదివె, తానుజదివె. 
తాను .... వినె : తావినె, తానువినె. 
దీర్హ ంబుమీ(దిదిగాన దీనికి నెజసున్న లేదు. 


24. నమానంబునయందు (దుతంబునకు లోపంబగు. ౨౪. 


214 రమణీయము 


సర్వపర్యాయంబయిన యెల్ల శబ్దంబు డ్రుతాంతంబయిన యవ్య 
యంబు. దీనికసమాసంబున విశేష్యంబునకుముందు (ప్రయోగంబు లేదు, 

ఇదిమొదలు కొన్ని సామాసికసంధులు విధింపంబడును. 

అందువర్ణకము పరమగునపుడు నగాగమమును సూరి విధింసకున్నను, 
ఈ సూత్రమునందలి “సమాసంబునయందు" అను ప్రయోగమునుబట్టి నగాగమ 
మాతనికి సమ్మత మేయని (గ్రహింపవలయును. 

అసమాసంబున విశేష్యమునకు ముందు ఎల్లళబ్దిమునకు ఒకేయొక్క 
ప్రయోగము లభించినది. 

అది కాశికానగరమున నొకప్పుడు ఆ(కటిపెల్లున అటమటించుచు 
కోధావేశమున కల(త(జెంది స్వస్థత తప్పియున్న సమయమున వ్యాసులవారి 
పలుకుగా శ్రీనాథుడు చేసినవ్రయోగము : 

“పెల్లాకొన్నతనాన నేనొక(డనే భిక్షొనకున్‌ వత్తునో 

యెల్లన్‌ శిష్యుల గొంచువత్తునా నిజంబేర్చాటుగా. జెప్పుమా” 

లీ మేశ్వరపురాణము-2-120, 

దీనిని (ప్రొ. వ్యా, క_ర్త చూపియండెను (క్రొ. వ్యా. సంధి-7), ఇంతయరు 
దయిన ప్రయోగములను బాలురకందించుట సూరిదృక్పథము కాదు. 

కొలంది ప్రతులలో “సమాసంబునందు' అని కానవచ్చుచున్నను 
ప్రథమ ముద్రణమున (1858) “సమాసంబునయందు' అని నగాగమ పాఠమే 
స్పష్టముగ( గానవచ్చుటచే నదియే సూత్రకారుని పాఠముగ భావిముద్రాసకులు 
గుర్తింతురుగాక. 


నిల్‌, సమానంబుల నుదంతంబులగు స్రీసమంబులకుం బుంపు 
లకుం బరుషనరళంబులు పరంబులగునప్పుడు నుగాగమంబగు. ౨౫. 


ఇచటం బరుషంబులు సరంబులగునపుడు దుతంబునకు బిందు 
సంశ్లేషంబులచే మూండు రూపంబులు. సరళంబులు పరంబులగునపుడు 
లోప సంశ్లేష పూర్ణ బిందువులచేత మూ(డురూపములు. 
విధానసామర్శ్యమువలన దీనికి లోపము లేదు., 
వక్యమాణవిధిచే స్వత్వము లేదు. 
చిగురుంగయిదువు, 
చిగురు “=. కయిదువు : + చిగురుంగయిదువు, 
చిగురున్గయిదువు. 


సంధి పరిచ్చేదము 215 


తళుకుగజ్జెలు, 
తళుకు ల. గజ్జెలు. : +తళకున్లజ్తెలు, 
జ | గ్‌ 

| తజకుంగజైలు. 

| జ 

సింగపుంగొదమ, 

సింగపు .... కొదమ : 4సింగపుంగొదమ, 

సింగపున్గొదమ, 

ఉన్నతంపు గొడుగు, 

ఉన్నతంపు .... గొడుగు : ఉన్నతంపు న్లొడుగు, 
గ 

ఉన్నతంపుం గొడుగు, 





నలుంగడాదుల నీయాగమంబు లేదండ్రు. 


ఈ యాగమంబొకానొకచోట స్తేరంబు పరంబగుచోం గానం 
బడియెడి : గబువపు న్మురువు. 


నలు(గడాదులలో నుగామములేదన్నవారు అహో బలసండితులు. ఆయన 
“నుమ్మోతః' అను సూత్రమున వ్యాఖ్యలో 

“పరుషే సరేోేచై.వ సమాసే నుముతో భవేత్‌ 

అధద్రుతా త్సరసా దందు, పట్టి, కూర్చి విభ క్రిమ” 
అను నాథర్వణకారికను వివరించుచు 

“సరసాదిత్యనేన “నలుగడలు' ఇత్యాదివ్యావృ త్తిః" 
అని వ్రాసియున్నారు. 

కాని, “నలు(గడ'లో నుగాగమము కలదనియే సూరి యభిప్రాయము. 
కావున ఈ శబ్ధమున నర్జవిందువుండుట సూరికి సమ్మతము. అది సూరికి 
సమ్మతముకాదను భ్రాంతితో  గొందజు ముద్రాపకు లర్జవిందువును దొల(గించి 
యున్నారు. (ప్రథమముద్రణమున (1858) అర్థవిందు సహితముగనే పాఠము 
గలదు, భావిముద్రాపకులు వరిశీలింతురుగాక. 

సమాసములందెగాక స్వత్వములేని మటీరెండు తావులుగూడ ఇతరత్ర 
సూరిచే ఉన్లేఖింప(బడినవి : 


1. గురువుతో సమౌ్తమగు పద్యము తుదిని, -ాసంధి-20, 


2. “చూడంగాన్‌, చూడంగన్‌' మున్నగు క్రియావిశేషణములందు 
“కాన్‌, కన్‌" అనునవి పరమగునపుడును, —క్రియా-116, 


తలంబ్రాలు ; ఒడిం్యబాలు: నేసంబాలు ; 

ఉశర6బంది ; ఊరంబిచ్చిక ; 

తోడంబుట్టువు ; తోంబుట్టువు ; ఒల్లంకాటు ; ఒడంబాటు, 
ఇత్యాదులు. స్త స్‌ 





సూత్రమున “తలంబ్రాలు” అనుళబ్దము కంట(బడ(గనే వివాహ వేదిక 
పయి వధూవరులుఒకరినిమీజి యొకరు వేగము (ద్రుతము)నకు లోపము 
లేకుండ---తలంట్రాలు పోసికొనుదృశ్యము కన్నులకు(గట్టును. మనోజ్జమగు 
మంగళదృళ్యము. 

వధూవరులు అంతకుముందు బిడియపడుచు, అంతచులుకుగా నగపడ 
కున్నను తలంబ్రాల సమయమునమాత్రము సంకోచమువీడి మిక్కిలి చుజుకు( 
ధనముతో గానంబడుట సహజము, సార్వత్రికము. 

సూత్రముననేగాక ఉదాహరణములందు “తల(బ్రాల” వెనువెంటనే 
గానవచ్చు సేసంబ్రాలు, ఒడింబ్రాలు అనుషదములు పెద్దలుచల్లు శుభాక్షతలను 
ఒడికట్టుబియ్యమును గుజుతునకు(దెచ్చి వివాహాంగములయిన శుభసన్ని చేశము 
లను స్ఫురింపంజేయును. మజియు తోడంబుట్టువు, తోబుట్టువు 
ఒడ(బాటు అను నుదాహరణములు : వివాహములలో ఏదోయొక నెపము 
ఆండుంబడుచులు అలుక(జెందుట, దితిమౌలికలచే (ప్రసన్నలగుట మున్నగు 


ఒల్ల (బాటు, 








'పెండ్తిముచ్చటలను స్మరణకుందెచ్చును. తిలకిం 
నికి. కర్మథఢారయంబులం.. దుత్తున కచ్చు పరంబగునపుడు 


టుగాగమంబగు. ౨౮. 


కజకు .... అమ్ము : కజకుటమ్ము. 
అదము : నిగుటదము 

౧౧౬ 
అలుక సరసపుటలుక 





ఇదిమొదలు వరుసగా నయిదునూత్రములు కర్మధారయశబ్దము నుచ్చ 
రించి సంధికార్యములను విధించునట్టివి. అయిదిటిలో దీనియందును, తుదిదాని 
యందునుమాత్రము “కర్మధారయంబులందు" అనిబహువచనాంతము (గ్రహింప 
బడినది. నడిమి మూండింటిలో “కర్మధారయంబునందు' అని యేకవచనాంత 
ములే గలపు. ఈ భేదమెందులకో గుర్తింపవలయును. 


సంధి పరిచ్చేదము M7 


కర్మధారయమునం దెగాక దానితో( గొంత సాదృశ్యముగల షష్లీతత్పు 
రుషమునందుంగూడ, ఈ టుగాగమమును, ఆ (32) పుంప్వాదేశమును బవ 
_త్తించునను సూచనకయి యీ రెండు సూత్రములందును బహువచనాంతములు 
ద్రయోగించినట్లు భావింపందగును. 

వేల్చుటింతులు = వేల్చులయొక్క_ప్రీలు 

వేల్చుటావు = వేల్పులయొక్క_ ఆవు (కామరేనువు) 


29. కర్కధారయంబునందు( బేర్వాదిశబ్బములకచ్చుపరంబగు 


నపుడు టుగాగమంబు విభాషనగు. ౨౯. 


శేరు. .... ఉరము : పేరుటురము, పేరురము. 

చిగురు .... ఆకు : చిగురుటాకు, చిగురాకు. 

పొదరు .... ఇల్లు : పొదరుటిల్లు, పొదరిల్లు. 
వ న న 


30. పేడాదిశబ్దంబులకాలు శబ్దము పరంబగునపుడు కర్మధార 


యంబునందు రుగాగమంబగు. 80. 





వ ముద్ద, బాలెంత, కొమ, జవ, అయిదువ, మనుమ, 
గొడ్డు. ఇట్టివి "పేదాదులు. 

ఇందు జవ్వని శబ్దంబునకు జవాదేశంబని యెజుంగునది. 
“ఏకాంతమునందునున్న జవరాండ్ర" ననిప్రయోగము. 

“ఏ । కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్క-రించులా( ॥ 
గింతియగాక నీవెజు(గవే మునువచ్చినత్రోవచొప్పు ?” 


--మను-2-41. 


పరంబగు 
ర 


1. కర్వధారయంబునం దత్సమంబుల కాలుశబ్దము పరంబగు 
కుత్వంబును రుగాగమంబునగు. ౩౧. 





. ఆలు : ధీరురాలు. 
గుణవంత .... ఆలు : గుణవంతురాలు. 
ఇచట వృ త్తియందాలుశబ్దము స్త్రీమ్యాత్రపరము. 


218 రమణీయము' 


వృత్తి = సమాసము. కృద్వ్భృత్తి; తద్ధితవృ త్తి ; సమౌసనవృత్తి; 
ఏక శేషవృతత్తి ; సనాద్యంతధాతువృత్తి అని 5 వృత్తులు పాణినీయమున 
ప్రసిద్ధములు. 


తిని. కర్యధారయంబులందు మువర్షకంబునకుం బుంపు 
లగు. ౩ఎ౨ 
సరసము .... మాట : సరసపుమాట, సరసంపుమాట. 
విరసము .... వచనము : విరసపువచనము, విర సంపువచనము. 


“సింగపుంగొదమ'" మున్నగు షష్టీతత్పురుషంబులందు(గూడ ఈ 
పుంపులు ప్రవర్తింపవచ్చునను సూచన క్రై “కర్మధారయంబులందు' అను బహు 
వచనము. 

సమాసమున( బూర్వపదమునందలి మువర్ణకమునకే యీ పుంప్వా 
దేశము. ఉ త్తరవదస్థమునకు రాదు. సరసప్పువచనము. 

దీని యుదాహరణములందు సమాస విభ క్తిలోవము ప్రవ _ర్తింపదని 
తలంపవలెను. అది ప్రవ_ర్తించినచో నీ సూత్రము వ్యర్థమగును, 

కర్మధారయను ముగంతపూర్వమగునని నిరూపించి (సమాస) 
“బెడిదపుటడిదము" అని యుదాహరణము చూపుటగూడ విభక్తిలోసమురాదని 
సూచింప(గలదు. 


తితి. ఉదంతమగు తద్దర్మార్ధ విశేషణమున కచ్చుపరమగునపుడు 
° ఖు 
నుగాగమంబగు. 88, 


చేయు .... అతడు : చేయునతండు. 
చేసెడు .... అతండు : చేనెడునత(డు, 


4. షష్టీనమాసమునం  దుకారబుకారముల కచ్చుపరమగు 
నపుడు నుగాగమంబగు. 8౪. 


రాజుయొక్క .... ఆజ్ఞ : రాజునాజ్ఞ. 
a ఇ 
విధాతృయొక్క-_ .... ఆనతి : విధాతృనానతి, 
ఏవియోయవసరములకు నేర్చడిన ఒండురెండుప్రయోగములందు (దప్ప 
భారతాదులందు నెల్లయెడల ఈ నుగాగమము నియమముతో  బాటింస(బడినది. 
కావున నిది రాజునాజ్ఞవలె, విధాతృనానతివలె గారవింపక తప్పనిదని 
ఉదాహరణములే యుద్బోధించుచున్న వి. 


సంధి వరిచ్చేదము 219 


శీర, ఉదంత స్రీనమంబులకును బుంపులకు నదంతగుణవాచ 
కంబులకును దనంబు పరంబగునపుడు నుగాగమంబగు. 8౫. 





సొగసుందనము, 
సాగను .... తనము : + సౌగనుందనము, 
సొగసున్గనము. 
సరసపురదనము, 


కర్మధారయమున సమాసవృ త్తిలో విధింప(బడిన పుంపులు (82) 
వృ త్తిత్వసామ్యమునుబట్టి తద్ధితవృ త్తియందును బ్రవ_ర్తింపవచ్చుననుదృష్టితో 
“సరసపుందనము" మున్నగు నుదాహరణములు చూపంబడినట్లు తలంప 
వలయును, 


86. సమాసంబునం డాశాదుల తొలియచ్చుమీంది వర్తంబుల 
తెల్ల లోపంబు బహుళంబుగానగు. ౩౬. 


పాత ఎ ఇల్ల: ప్రాయిల్లు, (ప్రాతయిల్లు, 
స స న్‌ 

లేత .... దూడ: లేదూడ, లే(తదూడ. 

పూవు .... రెమ్మ * పూరెమ్మ, పూవురెమ్మ. 


లేతశబ్దము అర్థవిందుఘటితము, _అర్థబిందువుగూడ నొక ప్రత్యేక 
వర్ణముగా సమామ్నాయమున నిస్టేశింపంబడినది. కావున, లేంతళబ్రిమునందలి 
తొలియచ్చుమీ(ది తక్కినవర్షములతోపాటు అరసున్నయు లోపించును. 
కనుకనే, “లేదూడి అనుళబ్దిము అర్ధవిందురహితముగా నుదాహరింపంబడినది. 
37. లు ప్రశేషంబునకుం బరుషములు పరములగునపుడు 
నుగాగమంబగు. 88. 

ప్రాత .... కెంపు : ప్రాంగెంపు, 

లేత న్న కొమ్ము: లేంగొమ్మ. 


220 రమణీయము 


పూవు .... తోట : పూదోంట. 
మీందు .... కడ వ మీంగడ. 
కెంపు .... తామర : కెందామర. 
చెన్ను .... తొవ : బెందొవ 


చెన్నుళబ్దము వృత్తిని ₹ ళోణార్జకంబు. 

బహుళగ్రహణముచే మీ(దు ప్రభృతులందు నిట లోపంబు 

నిత్యంబు. వ్యవసితవిభాషచే నీద్రుతంబునకు సంశ్లేషంబు లేదు, 

8 స్రవగ్ధి న 

సంశ్లేషమును విధించు “ఆదేశసరళ'సూత్రము (17) నందలి విభాషకు 
వ్యవస్థకల్పించుటచే ఈ సూత్రముచే విహితమగు ద్రతముసకు సంశ్లేషము 
రాదని తాత్పర్యము. 

చెన్ను = ళోణము = ఎట్టనిది (సమాసముకానిచోట చెన్ను = అందము, 

జ 


తిరి. (కొ త్తశబ్దమున  కాద్యతిరశేషంబునకుం _గొన్నియెడల 


నుగాగమంబునుం గొన్నియెడల మీ(దిహల్లునకు ద్విత్వంబు 
a ర వటి 

నగు. 8౮. 

కొత్త చాయ : కొంజాయ. 

Naim wy 

కొత్త .... చెమట కొంజెమట. 

జోలాలి 

కొత్త పసి(డి : కొంబసిండీ. 

WD న్‌ 

క్రొత్త .... కారు : కొక్కారు. 

లాం. టో 

కొత... vd ? కొకావ. 

గో ల VJ 


గ్ర 


పరుషేతరంబులు సరంబులగునపుడు నుగాగమప్రా ప్తి లేమిం 
జేసి వానికి ద్విత్వంబగు. 


కొత .... గండి : కొగండిం 
Sw wn 

కా త ననాహాతాన్ననః 
క్యా మావి * కోమ్మావి 
wo ra 2 క్రొమ్మావి. 


శకెంధూళి, కెంజడలని (ప్రయోగంబులు గానంబడియెడి. బహుళ 
గహణముచేత( గ్రొత్తకుండ లిత్యాదుల లోపంబు లేదు. 


నంధి పరిచ్చేదము 221 


శ్రీంగడుపు, |క్రీ(గాలు, [క్రీదొడ ఇత్యాదులం (గ్రించుళబ్రమునకు 
లు ప్త శేషంబునకు దీర్చ ంబు బహుళగ్రహణముచేతనని తెజ్టోనునడే. 


నిత్య(ప్రవృ త్తి, అఫప్రవృశ్తి, వైకల్చిక ప్రవృత్తి, అన్యకార్యప్రపృత్తి 
అని బహుళశబ్దమునకున్న నాలుగర్థములును సంపూర్ణముగా వినియుక్తమయిన 
స్థలము బాలవ్యాకరణము మొత్రమున ఇదొక్కటే. తక్కిన బహుళపదములకు 
ఈయర్థములు యథాసంభవముగా వ ర్తిల్లుచుండును. 


మీంగడ : నిత్యము; (క్రొత్తకుండలు : అప్రవృత్తి ; |ప్రాయిల్లు, 
ప్రాంతయిల్లు : వికల్పము ; క్రీంగాలు : అన్యకార్యము ( = దీర్భము), 

(కారు =కాలము) క్రొక్కారు = (క్రొ త్తకాలము ; ముకా, 
మూండుకాలములు : వర్షకాలము, శీతకాలము, (గ్రీష శ్రకాలము 


ప్రతిసంవత్సరమునను ఈ మూ(డుకాలములు తిరుగుచుండును, వీని 
పరిగణనక్రమమున ఏది మొదటిది ? 


“కొక్కారు' అనుపదమునందలి కొ త్తశబ్దిమును, తొలుకారు, తొలకరి, 
తొలకరించు. అనువానిలోని “తొలుత 'ళబ్దిమును పరికించినచో వర్షకాలమే ' 
మూండిటిలో మొదటిదిగా మునుపెపుడో పరిగణింపంబడినటులు స్ఫురించును. 
మాసములలో చైత్రము మొదటిదిగా భావింప(బడుచున్న యిప్పటి పరిగణనము 
నకు విరుద్ధముగా, మన యీ దక్షిణదేశమున వర్షకాలమే మొదటిదను దృష్టితో 
ఆషాఢమో, శ్రావణమో మాసములలో మొదటిదిగా నే కాలమునందయిన 
బరిగణింప(బడుచు నుండెడిదేమో ! ఆగణనప్రకార మేకారణమువల్లనయిన6 
గాలక్రమమున మాఅియుండునేమో ! అట్లుగాకున్నచో నీ తొ తొలుకారుమున్నగు 
తెలు(గుళబ్రముల స్వరూపమిట్లుండుటకు నుపపత్తి కానరాదు. మజియు, మన 
దేశమున 'ఆషాధవరైకాదోకి “కొలియేకాదశి' అనువాడుకగూడ మాసములలో 


ఆషాఢము మొ దటిదయియుండునను నూహను గొంతబలపటుచుచున్నది. 





నకు నత్యావశ్యకమయిన యాహారోత్పత్తికయి. కృషి 
నువక్రమింపవలసిన సమయము వర్షారంభమేగావున, తొల్లిటి యాంధ్రులు ఆ 
వర్షాకాలమునే ప్రధానముగా. దలంచి దానినే మొదటికాలముగా లెక్కించుకొని 
యుండిరేమో: ఈ లెక్కకు ననుగుణమయిన చరిత్రాధారము లెవ్వియయిన 
లభించునేమో : అట్టి యాధారములే లభించినచో ఈ (క్రొక్కారు, తొలుకారు 
శబ్దములు ఒకనా(బ్‌ ప్రాచీనాం ద్రసం ప్రదాయమునకు నూచకములు కా(గల 
చేమో: పరిశీలింపు(డు. 





222 రమణీయము 


89. అన్యంబులకునహిత మిక్కార్యంబులు కొండొక చోం 
గానంబడియెడి. ౩౯. 

ఒకానొకళ బ్దంబున కొకానౌకశబ్దము పరంబగునపుడు తొంటి 
యట్లు తోపనుగాగమంబులును, గొండొకళబ్దమున కొకానొకళబ్దము 
పరంబగునపుడు లోపద్విత్వంబులును బయోగంబులందు( జూప'టైడు 
నని తాత్సర్యము. 





పది =. తొమ్మిది: పందొమ్మిది. 
తొమ్మిది .... పది ఇ తొంబది. 
వంక ౨ చెజంగు : వంజెజంగు. 
సగము ..... కోరు : సంగోరు, 
నిండు వత de : నివ్వెజ. 
నిండు ౨... వెజంగు : నివ్వెజంగు. 
నె 45 a వ నె_్తణి. 
నెఅ ల నడుము : నెన్నడుము. 
నెల = మది : నెమ్మది. 
నెజ పస వడి : నెవ్వడి. 


ఇత్యాదులు ప్రయోగంబులవలనం 'దెలియునది. 


ఏళబ్దమునకు ఏళబ్దము పరమయినను- ఈ లోపనుగాగమ లోపద్విత్వ 
ములు ఇచ్చవచ్చినరీతిని రావచ్చునన్నట్లు ఈ సూత్రమును, దీని వివరణమును, 
అన్నిసూత్రములకం పె నతిశిథిలముగా స్థూలదృష్టికి స్ఫురించును. కాని, నిదా 
నించినచో నిది యన్నిసూత్రములకన్న బింకముగలది. ఎట్లన : 

ఏళబ్దముపరమయినను ప్రా(తాదిశబ్ధములందు లోపము రావచ్చును. 
పిమ్మట లు ప్తశేషమునకు పరుషాదియగు నే శబ్దము పరమయినను నుగాగమము 
రావచ్చును. ఈ సూత్రమున నట్లుకాదు. పది శబ్దమునకు తొమ్మిది శబ్దము పర 
మయినపుడే లోపనుగాగమములుకాని, మటియేయితరళబ్బము పరమయినను 
నవి కలుగవు. ఇటులే మొదటియుదాహరణములు నాలుగింటను నీ బింకము 
గలదు, ఇదొక జాతి, ఇది సూత్రతాత్పర్యమున మొదటిభాగము, 

ఇ(క, రెండవభాగము : ఒక్కొాకళబ్దిమునకు ఒక్కళబ్ది మేగాక మణి 
కొన్ని శబ్దములు పరమయినపుడుగూడ లోపద్విత్వములు రావచ్చును. ఈ 
యంశమును నిండు, నెజశబ్రముల యుడాహరణములు తెలుపుచున్న వి. 


సంధి పరిచ్భేదము 223 


ఏశబ్దమునకు ఏశబ్దిము పరమగునపు డీ కార్యములు కలుగునో ని షర్షగాం 
జెస్సుట సాధ్యముకాదు. కావుననే, యుదాహరణముల తుదిని 

“ఇత్యాదులు ప్రయోగంబులవలనం దెలియునది” 
అని ప్రత్యేకముగా నుద్బోధించియున్నా(డు. వింకముగలకార్యవిధానముల 
సందర్భముననే యిట్టివాక్యము నుల్లేఖించుట సూరియభ్యాసము. 

శెమ్మోవి, పుప్పొడి మున్నగురూసములకు ఈ సూత్రమే సాధకముగా6 
గన్ఫట్టును. ఇటమీ(ది మూండును ఆమేడితసంధులు. 





40. ఆ(మేడితంబు పరం 


సనపుడు కడాదులం దొలియచ్చు 
మీంది వర్ణంబుల కెల్ల నదంతంబగు ద్విరు కొటకారంబగు. ఇం. 


ఈ సూత్రంబునకు భృళార్థంబునందు ద్విరుక్తంబు విషయంబని 





యెజుంగునది. 
కడ .... కడ : కట్టకడ. 
ఎదురు .... ఎదురు : ఎట్టయెదురు. 


కడ, ఎదురు, కొన, చివరి తుద, తెన్ను, తెరువు, నడుము, 

పగలు, పిడుగు, బయలు, మొదలు ఇత్యాదులు కడాదులు. 

భృశమ్‌ = అత్యంతము, 

ఆ(యమేడితము పరమయినను నిట సంధిరాదని తెల్చుటకయి “ఎట్టయెదురు" 
అని యడాగమముతో నుదాహరణము చూపంబడినది. 


41. ఆమేడితంబు పరంబగునపుడు విభ క్రిలోపంబు బహుళంబుగా 
నగు. ౪౧, 





అప్పటికిన్‌ .... అప్పటికిన్‌ : అప్పటప్పటికిన్‌, అప్పటికప్పటికిన్‌, 
అక్క_డన్‌ .... అక్కడన్‌ : అక్కడక్కడన్‌, అక్కడనక్కడన్‌. 
ఇంటన్‌ . ఇంటన్‌ : ఇంటింటన్‌, ఇంటనింటన్‌. 
ఊరన్‌ 4... ఊరన్‌ : ఊరూరన్‌, ఊరనూరన్‌ 
ఇంచుక నా(డిత్యాదులందు బహుళ గ్రహణముచేత నంతిమాక్షర 
లోపంబునగు. 


ఇంచుక .... ఇంచుక : ఇంచించుక, ఇంచుకించుక. 


224 రమణీయము 


నాయడు .... నాయడు : నానాండు, నాండునాండు. 

ఇట్టిద్విరుక్తములు సమాసమువలె ఏకపదములగును. వ్యస్తపదములు 
కావు. అనంగా “ఇంటింటన్‌” మున్నగు చోటులందు “ఇంటి, ఇంటన్‌' అని 
రెండుగా బదవిభాగము చేయరాదన్నమాట. ఈ విభక్తిలోపమే సమాస 
సాదృశ్యమును సూచింప(గలదు. 

ఇట విభక్తిలోపపక్షమున “అప్పటి - అప్పటికిన్‌" అనుచో ఆమేడిత 
సంధి (10 సూ.) నిత్యముగా (ప్రవ_ర్తించును, “అప్పటప్పటికిన్‌' ఆగును. 
“అప్పటియవ్పటికిన్‌' అనియుండదు. 

లోపమురానిపక్షమున “అప్పటికిన్‌ -1- అప్పటికిన్‌” అనుచో అఆ్యమేడిత 
సంధిని ఇంకాదిసూత్రము. నిషేధించునుగావున, కిషష్టిసంధిని (బ్రవర్హింప6 
జేయుట యుచితము, 

42. అందదుక్కుపథ్యతులు యఖ్యాపయోగంబుగ (గ్రాహ్యం 


బులు, ౪౨. 


అందదుకు, ఇజ్జింకులు, ఇల్లాలు, చెల్లచెదరు, చెల్లాచెదరు, 
బు టై 
తుత్తుమురు, తుత్తునియలు, మిజుమిట్లు ఇత్యాదులెజుంగునది. 





ney జ 3 దణ జ 
తొడ వలనల కిత్వంబు సమానంబులందగు. ౪8, 


ఇ. పోపు జ నీచేత్తిప్రోపు. 
చెలిమి : నాతోడిచెలిమి. 
. భయము: నీవలనిభయము. 





. ఇత్వమును విధించుటవల్లనే వీనిలో విభక్తి 
25) కలుగదని తెలియవలయును, (ద్రతములోపించును 





ఇకారము ఏకవర్ణము (ఏకాల్‌) గావున “అలో _న్యన్య' అను పరిభాషను 
బట్టి “చేత, తోడ, వలన'ల తుది అకారమునకు వచ్చునని (గ్రహింపవలయును, 


44. అంద్వాదుల కలిగాగమంబు నమానంబునందగు. ఇళ 


.... కరుణ : నాయందలికరుణ. 
ఇందున్‌ .... జనులు : ఇందలిజనులు. 
ఎందున్‌ .... వారు : ఎందలివారు. 


సంధి పరిచ్చేదము 225 


ఎందుళబ్దమున కలిగాగమము కొందలు లేదండ్రు. 

లేదనుకొన్నవారు : చింతామణికారులు, వికృతివివేకకారులు, 

చింతామణిలో “అందు” *“ఇందు" అనునవి సప్తమీవిభ్నక్తి ప్రత్యయము 
లుగా నిస్టేశింపంబడినవి. అలిగాగమము సప్తమికి విధింపంబడినది. దానినిబట్టి 
“అందు, ఇందు" అనురెండిటికి మాత్రమే అలిగాగమమని తేలుచున్నది. 

ఈ యంళమును “అల్యాగనుస్స్యా దంద్వింద్య్వోః "అని యథర్వణా 
చార్యులు స్పష్టపటిచినారు. 

కాంగా, పయి యిరువురిదృష్టిలో “ఎందు" అనుదానికి అలిగాగమము 
రాదని విశదమయినది, 

ఈ యిద్దజనే నూరి పరామర్శించియుండవచ్చును. 


45, అదియవిశబ్దంబుల యత్తునకు వృత్తినిలోపంబు బహుళంబుగ 
నగు. ౪౫. 

నౌ .... అది : నాది, నాయది. 
నౌ ..... అవి : నావి, నాయవి, 
ఉదంతములగు  తద్దర్మవిశేషణంబులకు మీంద లోపంబు 
లేదనియు. నిదంతంబులగు తద్ధర్మవిశేషణంబులమీంద నిత్యం 
బనియు బహుళ్ళగ్రహణముచే నెజుంగునది. 
వచ్చునది, వచ్చునవి; వచ్చెడిది, వచ్చెడివి. 


46. పడ్వాదులు పరంబులగునపుడు మువర్హకంబుసకు లోప 
పూర్ణవిందువులు విభాషనగు. ౪౬, 
| భయపడె, 
భయము pe పడె : 4 భయంపడె, 
భయముపడె. 
సూత్రపట్టై. 
ల 
సూత్రము. ..... ప్లై : సూత్రంపై, 
ల ల 
ఈ కార్యము కర్షృవాచి మువర్ణ కమునకు( గలుగదు. 
గజముపడియె. అళ్వముపడియె. 


(15) 


226 రమణీయము 


47, పుధ్యమప్పురుషమువర్ణకంబునకు హలపసానంబులు పరంబు 
లగునపుడు లోపము విభాషనగు. ౪౬. 


చూడుము .... నన్ను: చూడునన్ను, చూడుమునన్ను. 
ఇటుచూడుము : ఇటుచూడు, ఇటుచూడుము. 
చూడుమనియె ; వినుమనియె. ఇచ్చట నచ్చుపరంబయినది 
కాంబట్టి లోపములేదు. 
ఇదిమొదలు మూండు సూత్రములు క్రియాపదసంధివిషయకములు. 
ఏదోయవసరముకలిగి, యచ్చుసరమయినపుడుగూడ, నీలోపమును 
బ్రివ్తింపంజేసిన కవిప్రయోగము లొకటిరెండున్నను వానిని బాలురు తమ 
రచనమునం జొప్పింపరాదని సూరి ప్రత్యేకముగ హెచ్చరించుట గమనింప( 
దగినది, 
48. వ్యతిరేక మధ్యమ మువర్ణకంబున కెల్లయెడల లోపంబు 
విభాషనగు. ఇలా. 


నమ్మకుము .... ఇట : నమ్మకిట, నమ్మకుమిట. 


సూత్రమున “ఎల్లయెడల' అనియున్నను, అచ్చుపరమయినపుడు లోపము 
వచ్చుటయే (క్రొత్త విశేషముగావున దానినిమాత్రమే చూపియుండెను, హలవసా 
నోదాహరణములు పూర్వసూత్రముననే నిర్దిష్టములగుటచే( బునరు క్తియేలయని 
వానిని మరల( జూపకుండెను, చెప్పినది చెప్పరాదు. చెవ్బనిది మానరాదు. ఇదే 
లక్షణరచనముసందుండ(దగిన సంయమనపద్ధతి. 
“నమ్మకిటమీ(ద నేను (బ్రాణాన( గలిమి.”  ---ఉత్తర హరి-5-02. 
49. ఆ(మేడితంబు పరంబగునపుడు మధ్యమ ముడుజ్ఞాలకు 
లోపంబు విభాషనగు, ౪కా, 
ఉండుము .... ఉండుము : ఉండుండుము, ఉండుముండుము. 
కొట్లు(డు .... కొటు(డు : కొట్టుకొటు(డు, కొట్టుండుకొట్టుండు. 
అ య్‌ ల ల టబ ద 
“విభక్తిశ్చ : సుప్‌తిజొ విభ క్తిసంజ్ఞౌ స్తః' 
అని సు, బౌ, జస్‌ మున్నగు సుప్పులకును, తిఫ్‌, తస్‌, యి మున్నగు తిజ్ఞ 
లకును విభ క్తులనియే సంస్కృత వ్యాకరణమున వ్యవహారము. 


నంధి వరిచ్చేదము 227 


దానినిబట్టి తెలుంగునంగూడ నామములకు “డు, మ్కు వు లు” 
'మొదలగువానికిని, ధాతువులకువచ్చు “డు, రు, వు, రు, ను, ము” అనువానికిని 
విభ క్తులనియే వ్యవహారము. 





“ప్రథమేతరవిభ క్తి’ యనియు, “కునువు, (క్రియావిభ కుల యనియు 
సూరి వ్యవహరించియండెను. 


కాంగా, ఈ మధ్యమ ముడుజ్జులుగూడ విభక్తులేగావున వీనికి “ఆమేడి 
తంబు పరంబగునపుడు విభ క్తిలోవంబు బహుళంబుగానగు' (41) అను 
సూత్రమువల్లనే లోపము రావచ్చునే : తిరిగి యీ సూత్రమేల ! ఇంతకుముందు 
సిద్ధించియన్నవిషయమే మరల నీ సూత్రమున నారంభింప(బడినదే! అని 
కొందణు ప్రశ్నింతురు. నిజమే, ఈ సూత్రము తొలిచూపునకు వ్యర్థముగనే 
కానవచ్చుచున్నది. 

సయికటులు కానవచ్చునుగాని, నూత్రమన్నది యెన్నండును నిష్ప్ర 
యోజనము కారాదు. కానునుగాదు. 


“సిద్ధేసతి ఆరభ్యమాణో విధిః నియమాయ భవతి” 

'వేజొక సూ(త్రముచే సిద్ధించిన విషయము మరల నారంభింపంబడినచో నది 
యేదేనొక నియమమును దెలుపుటకు నారంభింప(బడుచుండును. ఈసూత్రముచే( 
దెలుపంబడు నియమమెట్టిదన : “ఆ్యయేడితము పరమగుచో6 (గ్రియావిభక్తులకు 
లోపమువచ్చునెడ మధ్యమముడుజ్ఞులకుమాత్రమే వచ్చును" అనునది. 

ఈ మధ్యమముడుజ్జులుగాక తక్కిన “వచ్చిరి-[-వచ్చిరి'. “రా(గల(డు 
-రాంగలండు" ఇత్యాదులలోని క్రియావిభక్తులకు లోపము ప్రవ ర్తింసరాదు, 
“రాం/గలరా(గలండు" మున్నగు కురూపములు కారాదు. అట్లుకాకుండుటయే 
యీ నియమమువలన సిద్ధించిన ప్రయోజనము. 


ఈ సూత్రమేలేక, ఈ నియమమే సిద్ధింపనిచో, ఆమేడితస్టలములందు 
క్రియావిభక్తులన్ని టికిని లోపమురావలసినచిక్కు సంభవించెడిది. 

ఈ సూత్రము ముడుజ్జులకు లోపము సంపాదించుటకు(గాదు. మటీ, 
తదితరములగు క్రియావిభక్తుల లోపమును వారించుటకు. 

“మధ్యమముడుజ్జులు ముజ్జునాంబడు' (క్రియా-81) అని యొకసంజ్ఞ 
బాలవ్యాకరణమున( గలదు. అది కేవలము (క్రియాపదముల (ప్రక్రియకు సంబం 
ధించునదగుటచే, క్రియాపరిచ్చేదమున విహితమయినది. ఆ పరిచ్చేదమున 
ముజ్జుశబ్దమే వ్యవహరింపంబడినడి. మధ్యమపురుషము, ముడుజ్ఞాలు అనువాని 


228 రమణీయము 


స్వరూపము తెలుపుటకు వీలుకలుగని యీ స్థలమున, ఆ సంజ్ఞను విధించుటకు 
నవకాశములేదు. ఎచటనో విధింప౦టోవు ఆ సంజ్ఞాపదమును ' నిచ్చట వ్యవహ 
రించుటయు నుచితముకాదు. 


కావున “ముజ్ఞు' అను (ప్రత్యేకసంజ్ఞయున్నను నీ సూత్రమున “మధ్యమ 
ముడుజ్జులు" అనియే నిర్దేశంపవలసి వచ్చినది. 


ఇటమీ(ద అనుకరణనంధులు (ప్రదర్శింస(బడును, 
50. వినరంబున కనుకరణంబున లోపంబగు. ౫౦. 
గ 

వర వల ని 

నర్ధతాంధశ్రీః -.... అనియె : వర్ధతాంశ్రీయనియె. 

సంస్క తపదములనుగాని, సంస్కృృతవాక్యములనుగాని, తెనుంగున 
ననుకరించునపుడు కలుగుసంధులనుమోత్రమే యీ ప్రకరణము నిర్హేశంచును. 
తెనుంగుపదముల యనుకరణమున నీ సూత్రములు (ప్రవ _ర్తింపవు 

“విసర్గంబునకు ' అని ప్రకరణము నారంభించుటలోనే ఆ యభిప్రాయము 
సూచితమయినది. విసర్గము సంస్క తపదములందెగాని, తెను(గుశబ్దములలో 
నుండదుగాన ఈయనుకరణసంధి (ప్రసంగము సంస్క గ్రాఫతమునకుమాశత్రమే 
నంబంధించినదని యావిసర్గపదమునందే సూత్రకారుని సూచనగలదు. అంతియ 
గాక, యీ ప్రకరణమునందంతటను సంస్కృత పదముల యనుకరణమే 
యుదాహరింప(బడి యుండుటచే నీ ప్రసంగము సంస్క తానుకరణసంబంధియే 
యని స్పష్టముగా( దేలుచున్నది. 


51. అనుక్కతిని నమశ్శబ్దము తుదియత్తున కోత్వము విభాష 


తుభ్యంనమః .... అనె : తుభ్యంనమోయనె, తుభ్యంనమయనె. 
ఈకార్యము లా(తిచోసహితము గనంబడియెడి. 
“గతానుగతికో లోకోయటంచున్‌.” 


ఈ సద్యభాగము కళాపూర్ణో దయమునందలిది. 


“లోకుల్‌ కాము(డు కాము(డంచు( గొల(దుల్‌ రూపింప కాయు త్తమ 
శ్లోకుం బోలిచినన్‌ “గతానుగతికో లోకో” యటంచుండుటల్‌ 
గాకట్లీతండు....” =కళాపూర్ణో-7-110- 


సంధి వరిచ్చేదము 229 
ఇట నమళ్ళ్శబ్దిమున మొదటి అత్తునకు ఓత్వమురాదని స్పష్టముగా ( 
దెలియుటకయి “తుది” అను విశేషణము, “నమ యనె”: బహుళమగుటచే 


నిట అత్వసంధిరాదు. 


వని, అనుకరణంబునం దుదిహల్లునకు ద్విర్వచనంబగు. ౫౨. 


కింతత్‌ .... అనియె : కింత త్తనియె. 
కస్త్వమ్‌ .... అనియె : క స్త్యమ్మనియె. 


“వచ్చితిన్‌-అనియె' ఇట్టిచోట్ల సంస్కృతానుకరణము కాకుండుటచే 
ద్విత్వము రాదు, 
రీతి. అనుకరణంబునం దహమాదులమకారంబునకు ద్విరు క్రి 
విభాషనగు. ౫8. 
దాసోహమ్‌ . అనె : దాసోహమ్మనె, దాసోహమనె. 
తత్కర్తవ్యమ్‌ .... అనె : తత్క_ర్తవ్యమ్మనె, తత్క_ర్రవ్యమనె. 
పయి నాలుగు సూత్రములందలి యుదాహరణములనుగలిపి వరుసగా 
సరికించినచో నిది యొక గురుశిష్య ప్రనంగముగా గోచరించును, 





రక. ఉదంతనామంబున కనుకరణంబునందు వుగాగమం 
బగు. ౫౪. 


ఇయంధేనుః .... అనె : ఇయంధేనువనె. 
అనుకృతిని నిడుదకుం గుజుచయగునని యొకండువలికె నది 
నిరాకరంబు. 


“దుర్చలస్య బలం రాజా యన వినవే.” 

అస్తు - అనియె = అ స్తనియె ; భవతు -అనియె = భవతనియె. 

ఇచట “అస్తు, భవతు" అనునవి క్రియాపదములు, ప్రాతిపదికములు 
కాకుండుటచే ఈ వుగాగమము రాదు. ఇట్టిచోట్ల రాకుండుటకే సూత్రమున 
“నామంబునకు" అని నిశ్చేశింప(బడినది. 

ప్రాతిపదికమయినను సంస్క శ్రితమయినపుడే వుగాగమము ప్రాప్తించును 
గాని తెలుంగుప్రాతిపదికములకు రాదు. 

చిగురు -- అనియె = చిగురనియె. 

నిడుదకుం గుణుచయగునని పలికినవాండు అప్పకవి : 


230 రమణీయము 


“అనుకరించెడుచోట నవ్యయాదులకొన( 
గలబొట్టుగవకు దీర్హంబులకును 
వచ్చులోపము, కేశవాయ తుభ్యంనమ 
యనంగ రామోఘసంహ_ర్తయనంగ.” ---అప్పకవీయము-5-08. 
ఈ సద్యమున దీర్చమునకు పహ్రస్వమును విధింపందలంచినను విసర్గ 
లోపముతోంగలిపి చెప్పులోభముచే. దీర్హమునకుంగూడ లోపముకలుగునని 
చెప్పినాడు. అయినను దన యుదాహరణమున (హ్రాస్వమునే స్పష్టముగా. 
జూపియున్నా(డు. ఆధారరహితముగా (హస్వమునుజూపిన అప్పకవినిగాంచి 
“స్వామీ: ప్రయోగములు పెక్కులు పరికించినవాండవ(టగదా ! నాయెడ 
హస్వదృష్టి పెట్టితివే: చాలచోటులందుంటినే ; నన్నెప్పుడును విననయిన 
లేదా ?'యని “దుర్చలస్య బలం రాజా యనవినవొఅను ప్రయోగమే స్వయ 
ముగా అప్పకవిని నిలువరించి యడుగుచున్నట్లున్నది. మెచ్చుకోందగిన ప్రయో 
గము. ఎన్నిచోట్లనున్నదో పరికింపుండు : 
“ఏయెడ ననదల మొఅ వా 
లాయము వినవలయు “దుర్చలస్య బలం రా 
జా'యన వినవే ధరణీ 
నాయకులకు నార్హరక్షణంబులె (క్రతువుల్‌.” ---మనుచరిత్ర-4-74. 
“నీయెడ మముబోంట్లకు నే 
లా యేసంశయము “దుర్చలన్య బలం రా 
జా"యని పలుకు విశిష్ట 
న్యాయము గలుగుట మద్దార్తి హరియింపందగున్‌.” 
కై మినిభారతము-7-214. 
“ధారుణిలోన ననాథుల 
కేరీతినయిన శ్రీపర మేశ్వరుండే యా 
ధారమగు “దుర్చలసన్య బి 
లం రాజా” యనెడు మాటలను నిలవినవే.” 
---కుచేలోపాథ్యానము-1-78. 
“నాయనదతనము మాన్ని కు 
లాయము విడిపించి “దుర్చలన్య బలం రా 
జా'యనువాక్యము నిక్క_ము 
యంగదే యనిన గూబ క్షితిపతికనియెన్‌.” 
—ఉ త్తరరామాయణము-7-227. 
ఇట్టివింకను లభింప(గలవు. అది యటుండనిండు. 








సంధి పరిచ్చేదము Ht 


“ఇయం ధేనువనె" అనురీతిగల వుగాగమమునకు. గవిప్రయోగములు 
లేవొనియు, “ *“ఇయంధేననె"అనియే యుండు"ననియు, కాంగా “ఇయ్యది 
కేవలము ప్రామాదికముగాన నిది విడువంబడె”ననియు వక్కాణించుచు, టీకా 
కారులొకరు బాలవ్యాకరణమునుండి యీ సూత్రమును దొలంగించినారు. అట్లు 
తొలగించుట ధర్మ్యము కాదు. 

ఏ వ్యాకరణ సూత్రమయినను, _ఏకారణములచేనయినను నిరర్థకమని 
మనకుందోంచినచో, హేతువులు వివరించి, దానివ్యర్థతను వ్యాఖ్యానమున 
మనకుందోంచినరీతిని వెల్లడింపందగునేగాని, (గ్రంథమునుండి సూత్రమునే 
తొలంగించుట న్యాయ్యముకాదు. ఆ విషయమున మనకు నెంతమాత్రమును 
స్వతంత్రత లేదు. ఆసూత్రమునకు నేకాలమున నెవరిదృష్టిలో నెట్టిప్రయోజనము 
స్ఫురించునో యను దృక్పథము వ్యాఖ్యాతలకుండుట అతిముఖ్యము. 

పాణినీయమున, “వృద్ధిరాదైచ్‌” సూత్రమున మహాభాష్యమున 

“ఈ సూత్రమువలన( గలుగుప్రయోజనము మార్గాంతరమున సిద్ధించు 
చుండుటచే నిది వ్యర్థముగా గోచరించుచున్నదిగాన దీనిని బరిత్యజింపరాదా" 
యని శంకించుకొని 

“ ప్రమాణభూత ఆచార్యః దర్భపవిత్రపాణిః శుచా వవకాశే ప్రాజ్యాఖ 
ఉపవిశ్య మహతా ప్రయత్నేన సూగ్రాణి ప్రణయతిస్మ. తత్రాశక్యం వచర్చేనాహ్య 
నర్థకేన భవితుమ్‌. కింపున రియతా నూశ్రేణ ?” 
అన్నారు భాష్యకారులు పతంజలిభగవానులు. 


“పరమప్రామాణికులయిన పాణిన్యాచార్యులవారు దర్భపవిత్రపాణులయి, 
పరిశుద్ధమగు ప్రదేశమున . ప్రాజ్మాఖముగా నుపవిష్టులయి, ఏకాగ్రచిత్తులయి, 
ఎంతోప్రయత్నముతో, ఈ సూత్రములు రచించినారు. అంతపూనికతో రచింప 
బడిన యీ సూత్రములలో ఒక్కయక్షరమయినను వ్యర్థమగుటకు వలనుకాదే 1 
ఆస్టితిలో సూత్రముసూత్రమంతయు వ్యర్థమని ఒక్క పెట్టున నిరాకరింప6 
దగునా ?' అని భాష్యకారుల తాత్పర్యము. 

ఇదీ వ్యాఖ్యాతలకుండవలసిన దృక్పథము. 

ఇంతకును ఈ వుగాగమమునకు( గవిప్రయోగము లేనేలేదాయని. 
పరికింపంగా నొకటిగాదు రెండుగాదు 'పెక్కులు గానవచ్చుచున్నవి. మజి యీ 
సూత్రము వ్యర్థమనుకొనుటయెట్లు ? 

ఆ ప్రయోగములు తిలకింపుండు : 

“నీరజారాతి । నిను దననెలవు గూల 

నేలసృజియించె విధి? సృజియించు(గాక 


ఎహాకేవు ము 


232 రమణీ యము 


యేల జై వాతృకుని(జేసె ? నేల తవ్పు( 
బుడమి. “దాపీ చిరాయువ 'న్చెడంగునుడుగు.” ---వసుచరిత-4-85, 
“జనవరుండు పురాణములం 
దనఘా 'యభ్యాగత స్స్వయం విష్ణువు'నా 
వినంబడు. నిను(జూచిన నా 
జనారనుని. జూచినట్లు సంతసమయ్యెన్‌.” 
డ్‌ నా క్‌ 
క మినిభారతము-7-208. 
“విష్ణువునాన్‌' అనుచో 'విష్ణువనన్‌" అని పాఠాంతరము వినంబడుచున్నది. 
“అనన్‌, నాన్‌" అనునవిరెండును “అను” ధాతుటాసములేగావున ఏపాఠము 
సందును అనుకరణపద్ధతికి భంగములేదు, 
“మున్నె “యర్హాతురాణాం నగురు ర్నబన్హున'నెడి వాక్యంబు తోడు 
జె య 
గాగ" ---కుచేలోపావ్యానము-8-48. 
“నన్నాహంబున “నిత్యం 
సన్నిహితో మృత్యు'వనెడి చదువులు విని వి 
ద్వన్నుత : సేయ(గవలయును 
మున్నుగ ధర్మంబు శీఘ్రముగ మర్త్యులకున్‌.” 
కుచేలో పాథ్యానము-9-82, 
“వాజ్యనః కాయ కర్మ(ప్రవ ర్తనముల 
సంభవించినపాపంబు సంహరించి 
యతిథి గృహ మేధికిచ్చు శాశ్వతసుఖములు 
వినవె 'యభ్యాగత సృ్వయంవిష్ణ్టు'వనంగ,” 
---పాండురంగమా హాత్మ్యము-4-156. 
అదేసనిగా నన్వేషించినచో నింకను నెన్నిలభించునో | 
ఇన్నిప్రయోగములుండ, లేనేలేవనుటయు, సూత్రమునే యె త్తివేయు 
టయు న్యాయ్యముకాదు. 
గీర, వాక్యావసానంబున సంధిలేమి దోషంబుగాదని యార్యు 
లండు. ౫౫. 


సత్యము సర్వ శేయము; అదిలేనిచో సర్వధర్మములువ్యర్థములు, 
ఇట్లు సంధివిరహంబు కావ్యంబులం బాదాంతమంద చూప'ప్టెడు. 
ఇది సంధిపరిచ్చేదము,. 


సంధి పరిచ్చేదము 





ఈ సూత్రమునందలి రచనావై ఖకి విలక్షణముగా( గానవ ్ట 
“ఆర్యులండ్రు" అనుటలో. దనమీంద భారము తగ్గించుకొనుతీరు గోచరించు 
చున్నది. సంధిలేమినిగూర్చి స్వాభిప్రాయమును స్పష్టముగా వెల్లడించుటకు 
సంకోచపడుచున్నట్లున్నది. బాలవ్యాకరణము మొత్తమున 465 సూత్రములలో 
ఏ వ్యాకరణకార్యము నిరూపించినను 

“అగును, కాదు, వచ్చును, రాదు, చూపడ్రైడి, చూపట్టదు 
అని తననిర్హయమును ఖండితముగ వ పరులపయి 
భారముంచిన యీతీరు ఇచ్చటందప్ప వ గానరాదు. 
ఇదొక్కటే యిట్రిసూత్రము. దీనితో సంధిప్రకరణము సమా ప్తదుగుచున్నది. 
వివిధములయిన సంధిరీతులెల్ల వివరింప(బడినవి, ఈ సంధులు రెండుసదసులు 
వరుసగా వచ్చినతావులందెల్ల విధిగా. జేయవలయునా ? కొన్నిచోటుల మాన 
వ ? ఎచ్చటంజేయుట ? ఎచ్చటమానుట ? అనునీవిషయము నిరూపింపక 

'పేక్షింప(దగినదా కాడాయెను ! ఇదమిత్చమని వకా న ఒక 
వ శేలదాయెను ! చెప్పుదునా మానుదునా అను సంప్రశ్నముతో గజిబిజి 
పడిపడి రచించినదిగా నీ నూతన నడుచును ని 








ూత్రాతరన ను తనవిగాక 

“*నస్యా ద్వాక్యవిరామేతు సన్థ్యభావోపి దోషకృత్‌" 
అను నాథర్వణసూత్రమును యథాతథముగా( దెను(గున మనకందించుచు, 
“సత్యము సర్వ(శ్రేయము. నిజముచె స్పవలయు(గదా! ఈ నిర్ణయము నాదికాదు. 
ఆర్యులండ్రుఅని నివేదించి తప్పుకొనుచున్నట్లున్నా(డు. ఆ పెద్దలయినను 
వాక్యాంతముస సంధిలేకుండుట తప్పుకాదనుచున్నారుగాని, ఒప్పనుటలేదు. 
మంచిదనుటకును, చెడ్డది కాదనుటకును భావస్ఫురణమున భేదము తప్పదు. 
సూత్రపుతీరు ఇట్లున్నది. 


ఇ(క సంధులపరిపాటి సంస్కృతమున నెట్లున్నదన : 

“సంహితైకపదే నిత్యా | నిత్యా ధాతూపసర్గయోః | 

నిత్యా సమాసే | వాశ్యేకు సా వివా మపేక్షతే 1” 
అని సంస్కృతశాబ్దీకులు వక్కాణించిరి. 
సంధి ఏకపదమున నిత్యము : రామ-[-ఇ = రామే. 
ఛాతూపసర్గలకు నిత్యము : ప్ర-[-ఆప్నోతి = ప్రాప్నోతి. 
సమాసముస నిత్యము : నూర్యో-- ఉదయ = సూర్యోదయ. 

4. వాక్యమధ్యమున సంధి, వక్తయొక్క ఇచ్చనుబట్టియుండును : 
“బాలాయేదందీయతామ్‌ 'అని నంధికలుపవచ్చును. “బాలాయ, ఇదం, దీయతామ్‌ 
అని సంధిమాననువచ్చును. 


క 


234 రమణీయము 


వాక్యమధ్యమున రెండుపదములను గలిపి నన్నిహితముగా నుచ్చరించుట 
గాని, నిలిపి, ఎడముగా నుచ్చరించుటగాని, పాఠకుల యిష్టము ననుసరించి 
యుండును. పదముల యుచ్చారణము సన్నిహితమయినచో సంధి తప్పదు, 
దూరమయినచో సంధిరాదు. సంస్కృృతపద్ధతి ఇది. 

అర్జాదులకు ననుకూలముగ నిలిపిచదువుట ఒకసఠనగుణముగా 

“అర్థవశేన చ విరతిః, సర్వస్వ మిదం హి పాఠన్య' 
అని రాజశేఖరులు కావ్యమీమాంసయందు( బ్రసంగించియుండిరి. 

ఇక సూరిరచనలో సంధులన్వరూప మెటులున్నదో పరికింపవలయును. 
దానినిబట్టి విసంధివిషయమున సూరియాంతర్యము కొంతయయిన€ బొడగట్టక 
పోదు. దానిని బరిశీలింప(గా కొన్ని సూత్రములందును, గొన్ని వివరణ 
వాక్యములందును నొక వాక్యమునకు వేజొకవాక్యముతో సంధులుగానంబడును. 


అమహదర్థంబునందు. డుడ్రులకు దువులగు నున్నానుదింధంబుమీ(ద 


దివియగు. —క్రియా-12, 
టవర్ణకం బాడ్వాదులకగు నగుచో నంతలోపంబగు. ---కృదంత-?. 
డువర్ణకం బాజ్వాదులకగు నగునపుడు పకారంబు చయలకగు. 
--కృదంత-20, 
నిడుదకుం గుణుచయగునని యొకండు వలికె నది నిరాకరంబు, 
—సంధి-ర్‌4, 


ప్రయోగవై చిత్ర్యంబు గలదది ప్రయోగంబుల నెజుంగునది. 
---కారకం81-వృ త్తి, 
గుణంబులేదని యొకండు వక్కాణించె నది గ్రాహ్యాంబుగాదు. 
—క్రియా-68, 
అని బాలవ్యాకరణమున వాక్యద్వయసంధులు కొన్ని కాననగును, నీతిచంద్రిక 
యందును" “సొమ్ము దక్కి నదనుకోకు మిదిగో. (గక్కించెదంజూడుము" అని 
యిట్టి వాక్యాంతసంధులుకొన్ని గానంబడును, ఈవాక్యములు సంధించుటకు 
నిట్టిచోట్ల నొక యుపపత్తి యున్నటులును స్ఫురించును. 
వాక్యములు భిన్నములయినను, ఆ రెండిటిలోని భావము సంమిళితమై 
యేకాకారముగా (గ్రహింప(బడవలసినదయినచో, నట్టియెడ వాక్యద్వ యమునకు 
సంధిచేయుటయే యుచితమను నభిప్రాయము గోచరించును. 
ఇట్టి వాక్యములను దూరదూరముగా విడివిడిగా నుచ్చరింపక సంహిత 
కలుగునట్లు సన్నిహితముగా( బలుకుట యావళ్యకమగుటచే నిట్టియెడ సంధులు 
సహేతుకములు, ఆవశ్యకములు నని భావించుట సముచితము. ఇట్లు అర్థమున 


సంధి పరిచ్ళేదము 235 


సన్నిహితత్వములేని వాక్యములను దగ్గణగా నుచ్చరింపంబనిలేదు. కావున, సంధి 
రానును రాదు. 

ఈతని రచనలో వాక్యాంతముల విషయమిటులుండ, వాక్యమధ్యమున 
విడిపదములకు సయితము సంధులు గావింపక విడిచిన తావులును గొన్ని 
కాననగును : 





“రాము ను అని ప్రా_ప్టింప(గా నీ --తత్సమ-25. 
“ఇటితి అను వర్ణంబులు,... —ఆచ్చిక-28, 
“లట్టుపరంబగునపుడు ఉన్న అను శబ్దం బనుప్రయు క్రంబగు' 
—క్రియా-18, 
“రిడాదేశంబగు డుజ్జునకుఎను అనునదియు” —క్రియా-16, 
“లాడాదేశంబగు డుజ్జునకు ను అనునదియు నాదేశంబులగు." 
—క్రియా-18, 


ఈరీతిని సంధులుచేయనిచోటులు పెక్కులుగలవు. వీనిని వరికించినచో నిట్టి 
చోట్ల సంధిచేసినయెడ స్పష్టతాప్రతిప త్తి చెడిపోవుననియు, నది యన్నిటికంచె 
ముఖ్యమనియు( దలంపుతో సంధులు మానినట్లు కానంబడును. 

ఇదంతయు( బర్యాలోచింప, సూరి, యీ సూత్రమున స్వాధిప్రాయము 
నిష్కర్షగా. దేల్చకున్నను, దనరచనాద్వారమున సంధిసంధ్యభావములరీతిని 
వెల్లడించినట్లూహింప(దగును. పర్యవసాన మేమన 

పద్యకవితలో గణములకూర్చునుబట్టి ఏర్పడునడకలో, రెండుసదముల 
మధ్యమున (గాని, _రెండువాక్యముల మధ్యమున (గాని, యుచ్చారణమునకు 
నిలుపుదల సహ జముకాదు. అన్నిపదములును సన్నిహితములుగ నుచ్చరింప( 
బడుటయే సంభవించును. కావున బద్యములందు నేరెండుపదములకయినను 
నేరెండు వాక్యములకయినను సంధిచేసియే తీరవలయును. ఎచటనయిన వాక్యము 
పాదాంతమున సమా స్తమయినచో నచ్చటమాత్రము ఆరెండు వాక్యములకు 
సంధిమానవచ్చును. 

ఇ(క వచనరచనలో రెండువాక్యములందలి భావము ఖిన్నముగ6గాక 
ఒకేసంఘాతముగా సంబద్ధమై ఏకాకారముగం 'దెలియకతస్పనిదయినచో నా 
'రెండువాక్యములకు మాత్రము సంధి కలిపిన(గలుపవచ్చును. తక్కినచోట్ల 
వాక్యద్వయసంధి వర్ణనీయము, 

ఇ(క సదములలో ఏరెండుపదములకయిన సంధిచేసినపక్షమున స్పష్టత 
లేకుండుటగాని, విరుద్ధార్థ మేర్చడుటగాని, అశ్లీలార్థము స్ఫురించుటగాని, అన్వ 
యసందేహము గలుగుటగాని, చెప్ప(దల (చిన విషయమున అవసరమైనచోట 
ఊనిక చెడిపోవుటగాని సంభవించునని తోంచినచోటులందు సంధిమానవచ్చును. 


236 రమణీయము 


విసంధిళబ్దమునకు సంధిలేమియనునర్హము ఉపపన్న మేయైనను కావ్యా 
లంకారసం[గ్రహాదులందు ఈ శబ్దము లక్షణవిరుద్దసంధియను మటియొక 
యర్హమున వ్యవహరింప(బడియున్నది. కావున, అర్హసాంకర్యముకలుగకుండ 
సంన్యధావమును విసంధియనుటకం టె అనంధియనుట లెస్స. విరుద్ధసంధి 
వినంధి ; సంధిలేమి అసంధి: అను విభాగము సమీచీనముగం దో(చును. 


ఈపాటిసూచీప్రవేళమున్నదిగదాయని యెట్టి ప్రయోజనమును లేకుండ, 
ప్రాలుమాలికతో అశ్రద్ధవహించి యిచ్చవచ్చిన 'తాపులందెల్ల సంధులు కోరి 
విడువరాదు. సాధారణముగ సంధినాదరించుటయె సాధుమార్గము. 

ఈ దృక్పథము అటు లక్షణమునకును ఇటు వ్యవహారమునకును సామ 
రస్యము చేకూర్చుటకు నముచితమగు సంధిమార్గముగా గోచరించును. 





శద్దిముల సంధులుకూర్చుటలో పలువిధములగు మార్గములు ఈపరిచ్చే 
దమున ప్రదర్శింప(బడినవి. ఇంక తత త్పమాచ్చికశబ్దములలో తత్సమములు 
అజంతహలంతక్రమముస అనంతర పరిచ్చేదమున నిష్పాదింపంబడును. 


తత్సమ పరిచ్చేదము 


1. డు, మువు, లు: (ప్రథమ. ౧. 
నువర్ణంబు : ద్వితీయ. ౨. 

తి, చేత, తోడ : తృతీయ. ౩. 

4. కొజరు, కయి: చతుర్ధి, ౪, 

ర్‌, వలన, కంపె, పట్టి * పంచమి. ౫. 
6. కు, యొక్క, లోపల : షష్టి, కూ 
7. అందు, న: నప్ర్తమి. ౬. 


ఈ సూత్రములేడింటిని సంజ్ఞాసూత్రములుగనేగాక విధిసూత్రములుగ6 
గూడ గ్రహింపవలయును. 25 వ సూత్రమున “నువర్ణంబు ద్వితీయ యను 
సూత్రముచేత రాము --ను అని ప్రాప్తింప(గా"అను వాక్యముచే సూత్రకదర్త 
వీనిని ప్రత్యయవిధాయకసూత్రములుగ సూచించియున్నాండు. కాంగా డు, ము, 
వు, లు అనువానికి ప్రథమయనిసంజ్ఞ, అని ఒకయర్థము. ప్రథమావిభక్తికి 
డు, ము, వు, లు అను ప్రత్యయములు వచ్చును అని ఒకయర్థను. ఈరీతిగా 
ఈ 7 సూత్రములకు లెండువిధములను నర్థము (గ్రహింపవలయును. ఇవి 
విభక్తులకు సాధారణవిధాననూత్రములు, 

ఎట్టిప్రాతిపదికములకు నేయేప్రత్యయములు వచ్చును? ఏయర్థమున 
నే విభక్తి వచ్చును? మున్నగు విశేషములు, ఇటమీ(డ దత్సమ కారక 
పరిచ్చేదములందు వేలు వేలుగా విధింపంబడినవి. 

ప్రాచీనులు నిన్దేశించిన విభక్తిపత్యయములలో “కూర్చి, ల, ని, తో, 
చే, కి, ఇందు" అనువానిని సూరి యుపేక్షించెను. ఏలయన : 

“కూర్చి” అనునది ప్రత్యయముగాక యనుప్రయుక్తమగు శబ్రమను 
కొనుట యుచితముగదా ! 

“ల” తృతీయాదులన్నిటను బహుత్వమున నిరూపింపకతప్పని లడా 
గమము ద్వితీయకును విధించుకొన్నచో “లను'అనునది సిద్ధించునుగడా : 

“ని, తో, చే, కి” అనువానిని “ను, తోడ, చేత, కు అనువానినుండి 
'ప్రక్రియాసరణిలో సంగ్రహించుట సులభసాధ్యముగదా ! 

“ఇందు” అనుదానికి విభ _క్తిగాం బ్రయోగమే' కానరాదుగదా £ 

అను తలంపులతో నీయేడును పయిసూత్రములలో ప్రత్యయములుగా 
పృథక్కుగా. బరిగణింప(బడవయ్యెను. 


238 రమణీయము 


చింతామణిలో “జేరలిచ” అను సూత్రముచే ఆలిగాగమము సప్తమి 
కగునని నిరూపింపంబడినది. “అందలి” అనుదానితోపాటు “ఇందలి” అనుదానిం 
గూడ సాధింపవలసియుండుటచే “ఇందు' అనుదానిని స ప్తమ్మీప్రత్యయముగా 
“అంద్విందునాస్తుస ప్తమీ"అని చింతామణిలో నిర్దేశింపక తప్పినదికాదు 

ఈ అల్యాగమము సప్తమికి విధించుటచే స ప్తమీప్రత్యాయములలోని 
“న"వర్షకమునకుంగూడ( బ్రస క్రమగుచున్నది. డానికి వచ్చుట చింతామణికిని 
సమ్మతముకాదు. ఇట్టి యతివ్యా ప్తికలుగునటులు అల్యాగమము స ప్తమికగునని 
విధింపనేల ? ప్రత్యయముగాదని యెజి(గియెజింగి “అలి'కొజకయి “ఇందు” 
అనుదానిని నసంగతముగా స_ప్తమీప్రత్యయములలో( జేర్చనేల ? అలిగాగమము 
కావలసినతావులందు వేలుమార్గమున విధింపరాదా ? అనుతలంపులతో సూరి 
“ఇందు"అనుదానిని విభక్తులలో( జేర్పక అందు, ఇందు, ఎందు లకు అలిగా 
గమమును వేజుగా విధించెను. (చూ. సంధి-కీ4.) 


8. తృతీయాదులకు నుగాగమంబగు. లా. 
రామునిచేతను; రామునితోడను; రామునికొఅకును; రాముని 
వలనను; రామునికంటెను; రామునకును; రామునియందును. 
సాధారణములగు ప్రత్యయములకుమా(త్రమే లక్ష్యములు చూపుదమను 
దృష్టితో ఉ_త్తరత్ర కారకపరిచ్చేదమున (16, 18) అర్థవి శేషమున విధింప(బడు 
లోవలవర్ణకమును, శబివిశేషములకు విధింపంబడు నవర్ణకమును, ఈనూత్రమున 
నుదాహరింప(డయ్యెను. 





9. కయి, పట్టి, యొక్కలకు నుగాగమంబు లేదు. ౯. 
రామునికయి; జ్ఞానము(బట్లి; రామునియొక్క_. 
ఇ ద్‌ 
10. చేత, తోడ, లోపల వర్తకంబులపథమాజిరంబులు వెకల్చి 
కంబుగా శేషించు. ౧౦. 


ప్రత్యయంబు వర్ణకంబని ప్రాచీనులు వ్యవహరింతురు. 
రామునిచే; రామునితో; వనములలో. 


11. డుమువున లేకవచనంబులు. ౧౧. 


ఏకత్వసంఖ్యను బోధించు (ప్రత్యయం బేకవచనంబు. 
రాముండు, సోముండు; వనము, ధనము; ధేనువు, భానువు. 


తత్సమ వరిచ్చేదము 239 


న్తమిలో “అందు" (ప్రత్యయమువలె నవర్ణకము సార్వత్రికముగాక 
ఉదంతజడములకుమాత్ర మే వచ్చునదగుటచే, ఆ విశేషవిధానము చూపకుండ 
నిట నుదాహరించుట కిచ్చగింపక కా(బోలును, నవర్ణకమునకు నుదాహరణము 
చూప(డయ్యెను, 


12. లువర్ణంబు బహువచనంబు. ౧౨. 


బహుత్వ సంఖ్యను బోధించు (ప్రత్యయంబు బహువచనంబు. 

రాములు, సోములు ; వనములు, ధనములు ; ేనువులు, 

భానువులు. 

లోపల వర్ణకము సయితము శేవలబహువచనంబేయని కొందజు వక్కా 
ణింతురు. 

అది నిర్థారణార్థమున విహితము. ఆ యర్థము సున్చష్టముగ న్భురించుట 
కయి యది యస బహువచనముగనే వ్రయోగింప(బడుచుండును. 
అంతమాత్రమున "లు" వర్ణకమువోలె నదియు. గేవలబహువచనమేయని 
తలంపరాదు. 

“మనుష్యులలో క్షత్తియుండు శూరుండు” అనుటకుమాటు “మనుష్య 

ముదాయములో కత్రియండు శూరుండు” అనుటలో జాధయేమి ? కావున 

నది యుభయవచనమనుట లెన్న. అనుచూపుతో సూరి “లు” వర్ణమునుమాత్రమే 
కేవలబహువచనముగ నిట నిన్దేశించి యుండును. 

ఈ యంశము కారకము 16వ సూత్రమున విపులముగ( జూడ (గలరు, 


13. తక్కినవి యుభయంబులు, ౧౩, 





మిగిలిన ప్రత్యయము లేకత్వ బహుత్వములకు బోధకములని 
యర్థము. 
వనమును, వనములను; వనముచేతను, వనములచేతను; వనము 
తోడను, వనములతోడను. 
14. ఓ యామం్యతణంబునందగు. ౧౪. 
“ఓియనుశబ్దము సంటోధనంబునందగునని యర్థము. ఇది 
సంబోధ్యవాచకంబున్‌కు ముండే (ప్రయోగింపంబడును. “టి శబ్దంబు 


తొజంగియు సంటోధ్యవాచకంబు (ప్రయోగింపవచ్చును: 
ఓరాము(డ, ఓరాములార; రాము(డ, రాములార. 


240 రమణీయము 


15. ఓశబ్దంబునరుం బురుష, నీచస్త్రీపురుషాముం్యతణంబులందు 
యి, సీ, రి వర్షంబులు విభాష నంతాగమంబులగు. ౧౫. 
ఓయిరాము(డ, ఓరాము(డ; ఓసిదుస్టురాల, ఓదుస్టురాల; ఓరి 
దుష్టుండ, ఓదుష్టుండ, 

సూత్రములందు సంక్షేసమునకయి, అంతాగమములకు, కిత్త్వమును 
సంఘటించి యా పద్ధతినే సర్వత్ర ప్రక్రియ సాగించినను, నిట నుచ్చారణము 
శ్లీష్టమయి సూత్రశ్రైలి సరుషమగునని యెంచి కి త్త్వకల్చ్పనావద్ధతి నుపేషించి 
నటులూహింపనగును, 

“యిక్సిగ్రిగ్వర్ణంబు' లనుటలో6 దారుష్యమేర్చడును. పరుషో కులు 
పలుకుటగాని పలికించుటగాని సూరికి రుచింపదు. పారుష్యమన్నది మొదట 
మనభాషకే స్వభానముకాదు. కావుననే పరుషములు తటుచు సరళములుగా 
మాలుచుందుట. 

ఈ రీతిగా, కి త్త్వమార్గము నుజ్జగించి *ఆంతాగమ' శబ్దముతో వ్యవహ 
రించినతాపులు చాలవ్యాకరణమున మటి మూ(డుమాత్రమే కలవు : ఆచ్చికా 
81, 84; కారకంశికి, 

అచట, కి_త్త్వకల్పనలేకుండుటకు హేతువులు చేజెగలవు. ఆయా 
తాపులందు వివరింప(బడును. 

“నీచతాయాంరిసీ స్యాతామ్‌” (ఓరి, ఓసి)అని యథర్వణులు వచించిన 
రీతిని ముందు పురుషవాచకమును, ఆవెనుక ప్రీవాచకమును నిర్భేశించు క్రమము 
లోకవ్యనహారమున క్షుణ్ణముయియున్నది. అయినను “నీచస్తీపురుషామం(త్ర 
ణము"అను సమాసమున ద్వంద్వమున( బాటింపకతప్పని పూర్వనిపాత 
నియమమునుబట్టి స్రీవాచకమును మొదటిడానినిగా  నిన్దేశింసవలసివచ్చినది. 
ఆ క్రమముననే లక్ష్యములుచూపుట సముచితముగాపున నటులేచూపంబడినవి, 

16. ఓరి యోసి మైతియందుం గలవు. ౧౬. 

ఓరిచిన్నికృష్ణ; ఓసిముద్దుబాల. 

“ఓయి మొదలయినవానికి స్వతంత్ర ప్రయోగముం గలదు. 

సంగతియెయోయి; ఓసిపోవే; ఓరోరి యిం కెందు(బోవవచ్చు. 

వీనికి దీరంబుంగలదు. 

ఓయీ విప్రకులావతంస; ఓరీ దుష్టనిశాటులార ; ఓసీ నను 

జెనకరాకు. 


తత్సమ పరిచ్చేదము 241 


చిన్ని, ముద్దు విశేషణములు (ప్రేమార్థనూచనకు. 

సూత్రమునందలి “ఓరి, ఓసి” అనుక్రమము లోకవ్యవహారానుసారియయి 
యున్నది. 

ఓయి మొదలయిన మూండును పూర్వసూత్రమున సాధితములయి 
వేతొక క్రమమున (బ్రదర్శింప(బడియుండుటచే ఆ క్రమముననే (ఓయి, ఓసి, 
ఓరి) వానికి స్వతంత్రప్రయోగములు చూపంబడినవి. అది సముచితమే, 

వీనికి దీర్ధమునుగూడ( జూపవలసిన సందర్భమున “ఓరీ” అనుదానిని 
మూ(డవదానినిగా నిర్చేశింసవలసియున్నను, ఇది పురుషవాచక బహువచన 
ప్రయోగమగుటచే “ఓయీ'అను నేకవచనమునకు వెనువెంటనే ప్రదర్శించుట 
సమంజసమను చూపుతో “ఓయీ, ఓరీ, ఓసీ'అని క్రమమును మార్చిసటు 
లూహింపందగును. 

ఓయి మొదలయిన స్వతంత్ర ప్రయోగములకు(. బయిని జూపంబడిన 
వాక్యములు కల్పితములుకాప్పు. 

కవిప్రయుక్తములు -- పద్యభాగములు : 

తే॥గీ॥ “సంగతియెయోయి యిసుమంత టింగణాపు 

త త్త్వనిర్ణయవాదంబు దరమె చేయ,” ---ఆముక్త-1-(10, 
సీ॥ “ఓసి పోవేయన్న నోసి పోవేయంచు 


నీవెంతయనిన నీవెంతయనుచు,” కళాపూ-8-196, 
WHY లోపం రోరి యిం 
'కెందు(టోవవచ్చు. బంద నిలువు.” ---భార-అరణ్య-6-245, 
ఇట “టోవవచ్చు" అనుచో నొకవకారము ముద్రణస్థాలిత్యముచే. (బ్రథమ 
ముద్రణముననే (1858) తొల(గినది, “బోవచ్చు' అని ముద్రితమయినది, 
తరువాత, ఇది పద్యభాగమను చూపులేక యెల్లప్రతులయందును నే(టిడా(క 
గఠానుగతికమయి “టోవచ్చు'అనుముద్రణమే జరుగుచున్నది. ఇందు గణ 
భంగము గలదు. దీనిని గుర్తించి యిటమీ(ది ముద్రాపకులు “బోవవచ్చు” అని 
ముద్రించుట మిక్కిలి యావశ్యకము, 
“ఓయీ విప్రకులావతంస” 
“ఓరీ దుష్టనిళాటులార” 
“ఓసీ నను జెనకరాకు”. 
ఈ మూండునుగూడ. గల్పితములుగా( గన్పట్టపు, శాద్దాల, కంద, 
పాదభాగములు, ఎచ్చటివో ! అన్వేషణీయములు. ఎపుడో తారసిల్లకపోవు. 


(16) 


242 రమణీయము 


17. స్రీ తిర్య గ్లడ ధిన్నంబులును వానివిశేషణంబులును 
ఇ 
మహాత్తులసంబడు. ౧౭. 


తిర్యక్కు.లన(గా( బశుపక్యాదులు. జడములన(గా నచేతనములు. 


చింతామణిలో మహత్సంజ్ఞను విధించు సూత్రము 

“స్త్రీ వకు జడాన్‌వినా అన్యే మహదాఖ్యాః తద్వి శేషణాళ్ళాపి” 
అని కలదు. ఇందలి వశళద్దిముచే గోమహిషాదులేగాని పక్షులుమున్నగునవి 
గ్రహింప(బడవు. కాంగా దీనినిబట్టి శుకపికాదులేగాక మత్కుణమళకాదులు 
గూడ మహత్తులు కావలసివచ్చును. 'అటులయినచో చిక్కులు సంభవించును. 
ఆయంశము గుర్తించి, సూరి స్త్రీళబ్దిముపక్కను పళుళబ్దమునుంచిన పూర్వుల 
రచనము నిచ్చగింపక, ఆ పళుళబ్దమును మెలంకువగా( దొలంగించి డానికి 
మాలు పళు, పక్షి, (క్రిమి, కీటకాది వాచకమగు తిర్యకృద్దిమునుగూర్చుట యిట 
గమనింపందగిన సూక్షా్మాంశము. 

పెద్దలలోసములను దప్పనియెడ సన్నగా సవరించుటయగాని వానిని 
ప్రన్ఫుటముగా నుద్దాటించి బయటంబెట్టుట యీతనికి( రుచింపదు. కావుననే 
వలసినమార్పు కావించి “తిర్యక్కులన(గా( బళుపక్ష్యాదులు' అని యర్ధమును 
మాత్ర ముళ్లేఖించి మిన్నకుండెను. 

తాను జేసినమార్చునకు హేతువును నిగూఢముగా సూచించుటకే 
యిట్లర్థము వ్రాయుట. ఈ సూచనగూడ నంతగా దిహిరంగముకారాదనియు 
సీతని తలంపు. కనుకనే “జడములన(గా నచేతనములు” అని. తిర్యక్పదముతో 
పాటు జడపదమునకుంగూడ నర్థము వివరించినాండు. ఈ యర్థవివరణము 
నందలి యాంతర్యమిదియగాని తిర్యగ్దడళబ్దిములు కఠినపదములని కాదు. 
ఇంతకన్నను క్లిష్టతరములగు శబ్దముల కెన్నిటికో యీత(డర్భములు వివరింసనే 
లేదు. కఠినపదముల కెల్ల నర్భములు నిర్దేశించుట యీతని పద్దతియేగాదు. 

అచేతనములు = (1) తెలివిలేనివి = వృక్షములు, లతలు. - మొ, 

(2) ప్రాణములేనివి = శిలలు, దారువులు -- మొ. 


18. క్లీబంబులు మెత్తాదులు మహడ్వాచకంబులు విభాషం 
బుంలింగతుల్యంబులగు. ఇలా. 
మిత్ర శరణ ప్రధాన పా(త్రాదులు మిత్ర్రాదులు. 


ఇందు “మహద్వాచకంబులు” అను విశేషణము లేకున్నచో అవమహ 
త్తులకుంగూడ బుంలింగతుల్యత గలిగి “సింగంబుమిత్రుడగు జంబుకంబు” 


తత్సమ పరిచ్చేదము 243 


మున్నగుననిష్టరూపములు సిద్ధమగునని కొందలు టీకాక రలు వక్కాణించిరి. 
అది సరికాదు. మహతత్త్వము లేనివానికి పుంలింగతుల్యత కలిగినంతమాత్రాన 
ఉత్వముగాని డుజ్జుగాని ప్రాప్తించు నవకాశమే కానరాదు. 
అసంభావనీయములగు ప్రత్యుదాహరణములు కల్చించుకొనుటకం టె 
“ఈ విశేషణము స్పష్టార్థ' మనుకొనుట సమంజసము. _ స్పష్టార్థమన(గా, 
ఇంచుమించు ప్రయోజనరహితమనియే యర్థము. 
సూత్రములలో ఏదేనాక పదమునకు సార్థక్యము సరిపడనియెడ నిష్ఫల 
మని దానిని నిరసింపక స్పష్టార్థమవి సరిపుచ్చుకొనుట వైయాకరణుల మరియాద. 
పాణిని సూత్రములందు సయితము 
“నసంభ్యాదే సృమాహారే" సంథ్యాదేరితి స్పష్టార్థమ్‌ 
“భస్రై)షా జా జ్ఞా ద్వా స్వా నజ్‌ పూర్వాణామపి” నజఖ్‌ పూర్వాణామ 
పీతి స్పష్టార్థమ్‌” 
మున్నగురీతిని, నొక్కొ_-కయెడ వ్యాఖ్యాతలు మృదువుగా సరిపుచ్చుట కలదు. 
అది సూత్రకారుల విలువను సమ్మానించు సరసమార్గము. 





19. జిత్తు విందుపూర్వంబగు. ౧౯. 


జకార మి త్తుగాంగలదానికి ముందు బిందువువచ్చునని యర్థము. 
+కార్యార్థము (పత్యయాదులందు నిబదమయి (ప్రయోగించునపుడు 
ర ధి 
మానంబడు వర్ల మి త్తునాంబడు. 
rae 
ఉదాహరణము మీ(ద స్పష్షంబగు. 
అలై 
బాలవ్యాకరణమున సూత్రకర్తమయే వృత్రికారుండగుటచే సూత్రమును, 
వివరణవాక్యమును, రెండును ప్రామాణ్యవిషయమున( _ దుల్యములేయగుట 
మజవరాని ముఖ్యాంశము. 
ఇచటి వృత్తియందు నికి ప్తమయిస ఇత్సంజ్ఞా విధానము మిక్కిలి 
ప్రాముఖ్యము గలది. 
బాలవ్యాకరణ ప్రక్రియా ప్రణాళికలో ట్‌, క్‌, జ్‌. జ్‌, జ్‌ అనువానికి 
ఇత్సంజ్ఞ యావళ్యకము. ఇందు; 
టిత్తులు (యట్‌, ఇయుట్‌ మొదలగునవి.) 
కిత్తులు (టుక్‌, నుక్‌ మొ 
జిత్తులు (డుజ్‌, తజ్‌ 
జీత్తులు (కజి, మిజి మొ.) 
పెక్కులుగలవు. వాని ప్రయోజనములును వివిధములు. 











244 రమణీయము 
ఇ త్త్వము (ప్రత్యాహారమాత్రప్రయోజనము. (చూ.క్రియా-8.) 


ఆంధ్రలాక్షణికులు వలసినచోటులందు నెట్టిపారిభాషిక రీతులనయినను 
పాణినీయమునుండి యెరవు తెచ్చుకొనుటకు నిరోధములేదు. కాని, ఇత్సంజ్ఞా 
విషయమున మాత్రము పాణినీయము తెలుంగు వ్యాకరణములకు రవంతయు 
నుపకరింపదు. అచట 


“హల_న్మ్యమ్‌” = “ఉపదేశే అన్యం హల్‌ ఇత్స్యాత్‌-ఉపదేశ ఆద్యోచ్చా 
రణమ్‌” 
అని యాయాసూత్రములలో పాణిని యుచ్చరించిన శబ్దిములలోని వర్ణము 


లకే, ఆయిత్సంజ్ఞలు విధింపంబడినవి. కాంగాం దెలుంగునూత్రములలోని 
టుక్‌ మున్నగు శబ్దములందలి కకారాదులకు ఇత్సంజ్ఞ పాణినిసూత్రములచే 
సిద్ధించుట దుర్హటము. 

అయినను నెక్రైటో పాజినీయమును బట్టియే సరిపుచ్చుకొందమన్నను 
క్‌, ట్‌ మున్నగు పొల్లాహళల్లాలకే ప్రాప్తించునుగాని “జి” అను ఆజ్విశిష్టమగు 

ప్తి షై 

మొత్తమునకు ఇత్సంజ్ఞను సంపాదించు సూత్రము పాణినీయమున లేనేలేదు. 

ఈ యంశము సుదూరము పరికించియే సూరి క్‌, ట్‌, జ్‌. జీ, జ్‌ 
అను వర్ణములకు నన్నిటికిని ఇత్సంజ్ఞ నిరాక్షేపముగా సిద్దించునట్టి యిత్సంజ్ఞా 

అ ఎక ge క్ష్‌ 
విధానరీతి ప్రాక్సుతవ్యాకరణమున 

“యః కార్యార్థం సూ్రే అనుబధ్యశే 

నతు ప్రయోగే దృశ్యతే స ఇత్‌” 

--త్రివిక్రమ ప్రాకృత శబ్దానుశాసనము 1-1-14. 
అని యుండుట గుర్తించి యావాక్యమునే యథాతథముగా ననువదించి, 
తన ద్రతాళికలో న్వతంత్రముగ్గా, అనన్యా పేక్షముగా, ఇత్సంజ్ఞలు సిద్ధించు 
నట్లును, ప్రయోగదశలో, ఇద్వర్లములు లోపించునట్లును ఇత్సంజ్ఞను, ఇద్వర్ల 
లోపమును జోడించి పయి వివరణ వాక్యమున నిక్షేపించి యుండెను. 





యీ యిత్సంజ్ఞా విధానమును, లోవవిధియు, నీవాక్యమున నిక్షిస్తములయి 
యుండుట (గ్రహింపక గుప్రార్థప్రకాశికాకారులు “*డుజ్‌" ఇత్యాదులందలి జ 
కారమునకు హల్యాత్రమునకు “హల_న్త్యమ్‌" అను స్ఫూత్రముచే నిత్సంజ్ఞ 
సిద్ధించునని భ్రమతో. దృ ప్తివడుచు, కజి యిత్యాదులందలి జీ అను అజ్వి 
శిష్టమునకు ఇత్సంజ్ఞై సిద్ధించుటయెట్లు ? దీనికి పాణిని సూత్రము లేదేయని 
యాక్షేపించుచు, ఇట్టి భ్రమతోడనే బాలవ్యాకరణమందలి జీత్తులనెల్ల జిత్తులుగా 
మార్చి యనువదించిన హరికారికామార్గమే సమంజనమనియు, పాణినీయ 
పాండితీద్యోతకమనియు, ఆ కారికలను ప్రశంసించుచు, జీ. త్త్వ్వకల్చ్పకు(డగు 


తత్సమ ఫరిచ్చేదము 245 


సూరిని లఘూకరించుచు, జీత్తులను, జిత్తులుగ మార్చుటవలన హారికారికలచే 
సిద్ధమగు నపరూప పరంపర నయిన గుజుతింపక, ప్రమాదపడిపెంచిన చర్చలు 
కొన్నిగః అపోహట(ప్రవృత్తములయిన యా చర్చలు అనువాదవివేచన 
'ప్రకరణమున విపులముగా విమర్శింపంబడినవి. 








20. డుజ్వర్హతంబునకుం టకృతియయినది డుమంతంబనం 
గ 
బడు. ౨౦. 
స్పష్టము. 
సూత్రమునకు నర్జవివరణముగాని యుదాహరణ (ప్రదర్శనముగాని యక్స జ 
పడని కొన్ని తావులందు “స్పష్టమ్‌' అని నిర్చేశించుచుండుట సంస్కృత 
వ్యాకరణమున వృత్తికారుల పరిపాటి. ఆ వద్ధతి తజుచుగా. దలలో మెల? 
గుటచే. గావలయును సూరియు నతివిశదములని తనకు(దో(చిన కొన్నినూత్ర 
ముల యొద్ద “స్పష్టము” అనుచుండును. 
ఇటులన్న సూత్రములు బాలవ్యాకరణమున నిదిగాక మటి నాలుగు 
ws స 
మాత్రమే గలవు. ఆచ్చిక1; తద్ధిత 2, 21; ప్రకీర్ణ క-8. 
సూరి తనవ్యాకరణమున( దానయి (క్రొ త్తగాంగల్చించుకొన్న సంజ్ఞలలో 
నిది మొదటిది. కుదురునంతవటకు సంజ్ఞలు అన్వర్థములయి వాలకులజ్ఞి ప్పికి 
సహాయపడునట్టుగా నుండవలయునని యాతని దృష్టి. సంజ్ఞలెట్టివయిన6 
గావచ్చునుగాని యర్థవంతము లగుటలో నందముగలదు. డుఃలస్యాస్తీ స్తీతి = 
డుమత్‌-'డు' కలదిగాన డుమంతము. అని యిటులీసంజ్ఞ యర్ధవంతము. 





21. పుంలింగంబయి మహద్వాచకంబయిన నామంబుతుది 
యత్వంబున కుత్వంబగు. ౨౧. 
నామంబన(గా౬ (బ్రాతిపదికము. 
డిద్ద, రామ, భార్గవ, రాజపురుష : ఇట్టివి 'ప్రాతిపదికములు. 
డిస్ట్‌ రాము, భర్షవు, రాజపురుషు. 
ప్రాతిసదికళబ్దము వలెనే. “నామ” శబ్దముగూడ, పాణినీయప్రసిద్ధమే. 


కొ త్తదిగాదు, 
- పాణీనీయమున 
“అర్థవ దధాతు రప్రత్యయః ప్రాతిపదికమ్‌, — 1-245 
“కృ త్తద్ధిత సమాసాళ్చి” — 1-2-46 


అను సూత్రములు రెండును (ప్రాతిపదిక సంజ్ఞా విధాయకములు, ఆ రెండి 
టిని మనసుననుంచుకొని మొదటి సూత్రమునకు “డిద్ద' అనియు, రెండవ 


246 రమణీయము 


సూత్రమందలి కృత్‌, తద్ధిత, సమాసములకు అదేవరుసలో “రామ, భార్గవ, 
రాజపురుష' అనియు నుదాహరణములు చూపుట యీ సూత్రమున గమనింపం 
దగిన సూక్షాంశము, 


22. పుంలింగమగు మహద్వాచకమునకు డుజ్జగు. ఎఎ, 


ఇచ్చట డుజ్జను దానియందు జకార మిత్తుగావున జిత్తు బిందు 
పూర్వంబగునను సూత్రముచేత డువర్ణ మునకు ముందు సున్న వచ్చును 
బిమ్మట జకారము లోపించును. 

ఉ. డిద్దు(డు, డిద్దుండు; రాముడు, రాముండు; 

భార్గవు(డు, భార్గవుండు. 

ఉత్వమును డుజ్జును దలుచుగా( గలిసివచ్చుచుండుటం బట్టి “ఉత్వ 
డుజ్జులు" అని జంటవాడుక యేర్చడినదేగాని యీ రెండును, అవినాభూతములు 
కావు. అన(గా వీనిలో నొకటియున్న రెండవదియు నుండవలయునను నియ 
మములేదు. కావుననే వీని నొకే నూత్రమునం గలిపివిధింప ననువుపడక 
'వేటువేలుగా సూత్రింపవలసివచ్చినది. 

డుజ్జా ప్రథమైక వచన మాత్ర విషయకము: రాముడు, 

ఉత్వము సర్వవిభక్తి సకలవచన సాధారణము: రాముడు, రాములు, 

రాముని, రాములను, రామునిచే, రాములచే మొ. 

మటియు( బ్రథమైక పచనంబున డుజ్జు పోయినను, ఉత్వము నిలువ 
వచ్చును : వృద్ధు, గృహస్థు మొ, 

ఉత్వము లేకున్నను డుజ్జు రావచ్చును : గండండు, విలుకాండు మొ, 

పయిరెండు విధులలో “పుంలింగంబ'ను విశేషణము సార్థకము. 

ఉత్వవిధిలో పుంలింగ విశేషణము లేనియెడ మహద్వాచకములగు 
మిక్ర్రాదులకు క్లీబత్వపక్షమున(గూడ' నుత్వము, అనివార్యమయి “మిశ్రుము” 
మున్నగు నసరూపముల పరంపర సంభవించును. 

మటియు. స్రీత్వాతిదేశముగల (భ్రాత, దూత, అనుర, విశ్వకర్మ, 
ట్రహ్మ మున్నగు శద్దిములకు ఉత్వము తప్పనిదయి “భ్రాతు, దూతు” 
మున్నగు ననిష్టరూనముల సరంపరలును సిద్ధమగును. 
వానినెల్ల వారించుటకే, ఉత్వవిధానమున, పుంలింగ విశేషణము. 

దళరథాపత్యము; బ్రహ్మము (పరమాత్మ) ఇత్యాదులందు మహత్తులయి 
క్రీబములగు అపత్య, బ్రహ్మాదిళబ్దిములకు డువర్ణకము రాకుండుటకయి డుజ్వి 
ధానమున, పుంలింగ విశేషణము. 


తత్సమ పరిచ్చేదము 247 


ఈ సూత్రమున అక్యమురటో డిద్దు(డు అనుదానిముందు “ఉదాహరణ” 
మనుటకు సూచకముగా “ఉ" అనువర్షము నిర్దేశంప(బడియున్నది. ఇట్టి సూచ 
నము $8$8వ సూత్రము నందలి వృత్తి _త్తియందు “మిత్రు(డు, మిత్రము' గ్‌ అను 
నుడాహరణముల ప్రారంభమున (గూడ (గలదు, ఇటులీరెండు చోచొలందుందప్ప 
గ్రంథము మొత్తమున మణియే సూత్రము నొద్దను కన్నుపొడుచుకొన్నం గాన 
రాదు. “ఉ' అను సూచనము ఈ రెండుకావులందు మాత్రమే యుండుటకు 
హేతు వేదయియుండునో యూహింపవలయును. కృతహస్తుల రచనములందు 
అక్షరము నొక్క_దానినయిన అనాదరముతో నుపేక్షీంపరాదు. డేనిమటు(గున 
నెట్టిభానము దాగియండునో 1 

18వ సూత్రమున నప్పుంసకములగు మిత్రాది శబ్దములకు పుంథింగతుల్యత 
వికల్పముగా విధింపంబడినది. దీనికి మిత్తుండు, మిత్తము అను నుదాహర 
ణములను జూపవలసియున్నది. కాని డుజ్వర్షకమును, మువర్హకమును అంత 
దనుక విధింప(బడకుండుటచే తద్విధానానంతరము గాని ఆ రూసములుదాహ 
రించుటకు వలను సడదయ్యెను. 

ఇటులే 19వ సూత్రమున జిత్తునకు బిందుపూర్వకత్వము విహితమయి 
నది. డుజ్జును విధింపకముందు దాని విందుపూర్వకత్వమును జూపుటకును వీలు 
కలుగదయ్యెను. 
అ= * కాయగా ఈ రెండు సూత్రములకును నుదాహరణములు అనంతరము 
చూప(బడునను నథిప్రాయము వెల్లడించుచు 10వ సూత్రము తుదిని “ఉదాహర 
ణము మీందస్పష్టంబగు” అను నొక వాక్యమును సూరి ఉల్లేఖించి యుండెను, 
“మీ6ది నన(గా డుజ్‌మువర్ణక విధాన సూత్రములందని యాతని యుద్దేశము, 
ఆ యుద్దేశముకోనే డుజ్జును విధించు ప్రకృతసూత్రమునొద్దను, మువర్ణక 
మునువిధించు 80వ సూత్రము నొద్దను పూర్వము స్థలాంతరమున (19వ 
సూత్రమున) తానుల్లేఖించిన వాక్యమును జ్ఞప్తికి 'చెచ్చుటకయి దానికి సరా 
మర్శకముగా “ఉ” అను వర్ణమును ప్రత్యేక “దృష్టితో నిర్దేశించి యున్నటులు 
(గ్రహింపవలయును, ఒక్క యక్కరమునేని ఊరక లిఖింపడు. చూపు 
కలిపితిమా సూక్తములు తేటవడును, 


నికి, డుమంతంబునకు ద్వితీయా ద్యేకవచనంబు పరంబగునపుడు 
నిగాగమంబు నర్వత విభాషనగు, ౨8. 


రామునిని, రాముని; రామునిచేతను, రాముచేతను; రామునికిని, 
రామునకును. 
సర్వత్రయనుట నగాగమ బాధనార్థము. 





248 రమణీయము 


ఈనిగాగమము సర్వత్ర (అన్ని విభక్తులందును) వచ్చుననుటవల్ల 
కువర్ణకనిమి త్రకమగు నగాగమము వి శేషవిధియయిననుదానిని బాధించి యీ నిగా 
గమము ప్రవర్తించి “రామునికిని' అను రూపమగును, ఇది వైభాషికముగావున 
ఈ నిగాగమము రానిపక్షమున ఆ నగాగమముచే (28) “రామునకును' అని 
సిద్ధించును. రూపద్వయ మేర్చడును. 

ఇటులే సప్తమిని “రామునియందు', *రామునందు"అను రూపద్వయము 
సిద్ధించుటకయి యీ సర్వత్రళబ్దము నుగాగమమును (29) గూడ 'బాధింప 
వలయును, కావున నిచటి నగాగమశబ్దము తనవలెనే విశేషవిధియగు 
నుగాగమమునకు(గూడ సుపలక్షికమని సరిపుచ్చుకొనవలయును. లేనిచో 
స ప్రమియందు రూపద్వయము కష్టలభ్యము. 

స్తమియందు(గూడ ఆగమ “ము, వు' వర్ణములకు వైకల్చికముగను 
దక్కి_నవానికి నిత్యముగను నగాగమమునే సూరి విధించియున్నచో, నిచటి 
యీ జంట రూపములెల్ల నవ్రయాసముగ సిద్ధించియుండును. అంతియగాక 
సంధి 24 లో దాను (బ్రయోగించిన “నమాసంబునయందు'వంటి సకలసమ్మ 
తములగు ప్రయోగములెల్ల సాధితములును నయ్యెడివి. “కు'వర్ణకముతోపాటు 
“అందు” వర్ణకము సరమగునపుడుగూడ గగాగమమునే విధించుచో, ఆ రెండు 
సూత్రములను (28, 29) ఏకముచేయు నవకాళముగూడ( గలిగెడిది, ఇన్ని 
యుపయోగములున్నను సూరి యటులేల తలంపలేదో ! దీనికేమయిన 
నిమిత్తము లేకమానదు, పదిలముగ పర్యాలోచింపవలయును, 

“రామునియొక్క” ఇత్యాదులందు *ని'అనునది ప్రకృతిప్రత్యయములకు 
నడుము రావలసినవర్ణముగా వున (బ్రకృతికి నంతావయవముగ విధింస (బడినది, 
ప్రత్యయమునకు నాద్యవయవముగ విహితమైనను నామమునకును, విభ, క్తీకిని 
నడుమనే దాని యునికి సంభవించును. కాని యటులు విధింపవలనువడదు. 
ఏలయన, విభ,క్తికి నవయవముగ విహితమయినయెడ యదాగమపరిభాష 
చొప్పున, ఆగమసహితమే ( = నియొక్క)విభ_క్రియగునుగాని దానిని విడిచి 
'కేవలవిభక్రీ(యొక్క) విభక్తి యనిపించుకొనదు, కా(గా “రామునియొక్క -- 
బాణములు" అను సమాసమున విభ క్తిలోపించునపుడు (సమాన-25) “నియొ క్ర" 
అనుమొ త్రము లోపింపదలసియుండును. అటులయినచో నివర్ణయు కృముగ( 
గూడ నుండవలసిన “రామునిగుణములు” మున్నగు రూపములు సిద్ధింపనేరవు. 

మజియు మగనికార్యములు, మనుమనిపలుకులు, జేనియానతి మున్నగు 
సమాసములకు మగకార్యములు, మనుమపలుకులు, జేయానతి మున్నగురీతిని 
పెక్కు చోట్ల రూపవికారము సంభవించును. కావుననే యిది ప్రాతిపదికమునకు 
నవయవముగా _ విహితమైనది. ఈ యంశము తత్సమం-81, సమాస-2క్‌ 
సూత్రములందు. బరామర్శింప(బడును. 





తత్సమ పరిచ్చేదము 249 


24. అనుదంతమగు తెనుంగు డుమంతమునకు నిగాగమము 
నిత్మముగానగును. ౨౪. 
మగనిని; మగనిచేతను; మగనికిని. 
అనుదంతంబనుపర్యుదాసముచేత తమ్మునిని, తమ్ముని; తమ్ముని 
చేతను, తమ్ముచేతను; అల్లునిని, అల్లుని; అల్లునిచేతను, అల్లు 
చేతను; బల్లి దునిని, బల్లిదుని; బల్లి దునిచేతను, బల్లి దుచేతను 
ఇత్యాదులందు నిగాగమంబు పాక్షీకంబని యెజు(గునది. 
ఇట “రెను(గు' అనుమాటలేకున్నచో విధాత్రాదు లయిదింటికి దీనిచే 
నిగాగమము నిత్యమయి విధాతృచే మున్నగుపాక్షికరూపములు సిద్ధింపనేరవు. 
పూర్వనూత్రమునుబట్టి యిదియు వైకల్చికమేయను సామాన్యదృష్టి 
కలుగకుండుటకయి యీ సూత్రమున *నిత్య'సదము. 
తమ్మ, అల్ల, బల్లిద అని యీ నామములు అదంతములు; ఉదంతములు 
కావు, ఈ యంశము కృతోత్క_సూత్రమున (84) విశదమగును. 


శక. డుమంతంబుమీ(ది నువర్ణకొంబు నుత్వంబున కిత్వం 
బగు. ౨౫, 


నువర్ణంబు ద్వితీయ యను సూత్రముచేత “రాము ను' అని 
'ప్రాప్తింపంగా నీసూత్రముచేత నువర్ణకోత్వమున కిత్వంబు సిద్ధించె. 

రాముని, భార్లవుని, 

ఇట బహుత్వమున రాము--లను అనుచో ఈ నువర్ణకముగూడ 
డుమంతమునకు వచ్చినడేగాన నిటంగూడ ఇత్వ మేలర్లాదు ? లడాగమము 
నువర్ణకమునకు వచ్చినదేగడా ! అది దానికే యవయవముగదా £ 

“యదాగమాః తద్గుణీభూతాః తద్ద్రహణేన గృహ్య నే” 

(దేనికి ఏది ఆగమమగునో అది దానికి అవయవమై దానితోపాటుగా6 

గలిసియే గ్రహింప(బడును) 
అను యదాగమపరిభాషాన్యాయముచే *లను"అను విశిష్టమునకే నువర్ణకత్వ 
ముండునుగదా ! ఇత్వ ప్రవృత్తికి నిరోధమేమిగలదు ? “రాములని"అను రూప 
మెట్లువారించును ? అనుళంక పొడమవచ్చును, కాని 

“బహుత్వంబున ద్వితీయాదివిభ కులకు లడాగమంబగు”నని లకారము 
విభ క్తీకి నాగదుముగా విధింపంబడినదిగాని, నువర్ణకమునకు నాగమముగా 
విధింపంబడియుండలేదు. కాపున యదాగమన్యాయముచే “లను” అనుదానికి 


250 రమణీయము 


విభ _క్తిత్వము రాంగలదుగాని నువర్ణకత్వము రానేరదు. కాంగా *లను"అనునది 
ద్వితీయావిభ_క్తి యనిపించుకొనవచ్చు(గాని నువర్ణకమనిపించుకొనదు, కావున 
“లను"లోని ఉకారమునకు ఇత్వ(ప్రసక్తి కలుగదు, 

ఒకవేళ “లను"అనుదానికి యదాగమపరిభాషచే విభక్రిత్వమాత్ర మేగాక 
నువర్ణకత్వమునుగూడ నెక్టైటో సంపాదించినను నూత్రమున నిర్హిష్టముయినది 
నువరకముగాని *“లను"కాదుగావున 

“నిర్జిశ్యమానస్యా దేశాభవ ్తి” 

(నూ త్రనిర్దిష్టమునకే ఆదేశములు కలుగును) 
అను పరిభాషచేనయిన “రాములను"అనుచో ఇత్వమును వారింపవచ్చును. 

మజియు డుమంతమునకును నువర్ణకమునకును నడుమ. నెట్టివ్యవధాన 
మును నుండరాదని సూత్రకారుని యాశయము, 

“డుమంతంబు నువర్ణకంబు నుత్వంబునకు” 
అన్నను సరివడుచుండ, అట్లనక 

“డుమంతంబు “మీ(ది" నువర్ణకంబు” 
అని మీందుశద్రిమునుగూడ( (బ్రయోగించుటలో డుమంతమునకును “ను'వర్ణ 
కమునకును నడుమ వ్యవధానము ఉండరాదనునదే యాంతర్యము. కాంగా 
నిచట “లికారముతో వ్యవధానముండుటచే ఇత్వము రాదనియయినను దలంప 
వచ్చును, 


26. ఇకారంబుమీంది కునువ్వకియావిభక్తులయుత్వంబున కిత్వం 
బగు. ౨౬. 


హరిని, హరికిని; శ్రీని, శ్రీకిని; వారిని, వారికిని. 


అకారాంత శబ్దప్రక్రియామధ్యమున “హరిని, హరికిని” ఇత్యాదుల 
సాధనము నిజమునకు క్రమప్రా స్తముకాదు. అయినను సజాతీయమగు ఇత్వ 
విధానప్రసంగమంతయు నొక్కతావుననే యుండుటలోని సౌకర్యమును (ప్రకర 
ణౌచితిని నభిలషించి యీ సూత్రము నిచట నుపక్రమించుటయే సమీచీనముగ 
గోచరించును. 

ఇందలి “మీ(ది'వదమునకు పూర్వసూత్రమునందువలెనే అవ్యవహిత 
పరమని యర్థము, కావుననే “గిరులకు, స్త్రీలకు" ఇత్యాదులందు ఉత్వమున 
కిత్వము కలుగదు. 

తత్సమకార్యములకును, ఆచ్చికకార్యములకును సాంకర్యము కలుగ 
కుండుటకయి.. తత్సమాచ్చిక పరిచ్చేదములు రెండుగా విభజింపంబడినవి. 


తత్సమ పరిచ్చేదము 251 


“తత్సమంబులం గోటిపిప్పలి ళబ్దింబులకీకార్యంబు చూపన్టైడు”నని ప్రత్యేకించి 
నిర్దేశింపబడిన యుత్వలోపముతప్పు (ఆచ్చిక-12) ఆచ్చికపరిచ్చేదమునందలి 
మజియేయితరకార్యమును దత్సమశబ్దమున( (బ్రివర్తింసదు. అటులే తత్సమము 
లకుమాత్రమే యీ పరిచ్చేద ముద్దిష్టమైనది. అయినను గొన్ని కార్యములు 
తత్సమాచ్చిక సాధారణములుండుటంబిట్టి యట్టివానిని బునరుకక్తిగా 'ఆచ్చిక 
పరిచ్చేదమున మరల విధింపనేలయని సంగ్రహమున (లాఘవమున)కయి 
తత్సమకార్యములతో గలిపి యిటనే విధించియుండెను. కాంగా ఈ పరిచ్చేద 
మందలి కొల6ది కార్యములు ఆద్బికములకు(గూడ ( జెల్లుననుట పర్యవసన్నము. 

ప్రకృతమున ఈ యిత్వవిధి యాచ్చికములందును (బ్రవ.ర్తించును. అట్టి 
'ప్రాప్రీయండుటవలననే కొన్నియాచ్చికములకు నుత్తరసూత్రమున ఇత్వము 
నిషేధింపంబడినది. లేకున్నచో ఆ నిషేధమనావళ్యకమగును. 

ఇట, ఇకారము (హన్వదీర్థములలో ఏదియయిన( గాందగును. 

కు, ను, వు లలో “కు, ను లు ప్రత్యయములు. “ను, వులు ఆగ 
చుములు, _ ఇందు విభక్తిక్రమమునుబట్టి నువర్ణమే మొదట నుండ(దగిన 
దయినను, అది ప్రత్యయముగనేగాక యాగమరూసముగ(గూడ( గలదను 
సూచనకయి ప్రత్యయాగమములు రెండిటికి నడుమ జేర్చంబడినది. 


ఈ యాగమ ను, వు లకు కారకప్రకరణమున(గాని ప్రన క్తీరాదు, క్రియా 
విభక్తులకు( (గ్రియావరిచ్చేదమున (గాని ప్రసంగముకలుగదు. కావుననే వానికిట 
సుదాహరణములు చూపుట కనువుపడక విడిచియుండెను, రచనాసంక్షేసమున 
కయి పప్రకరణాంతరప్రక్రియలను ఈ సూత్రమున గుదిగుచ్చి మీంచి ప్రకరణము 
లందు నీనియవసరము కలిగినపుడు స్ఫురణకు. దెచ్చియుండెను (చూ. కారకం 
88; క్రియా-18). 

చికురము -- చినుకు -- చివురు - ఇత్యాదులందలి కు, ను, వు, లు 
ప్రత్యయాగమాన్యతరములు కావుగాన ఈ యిత్వమునకు( (బ్రవృత్తి కలుగదు, 


ఈ సూత్రమున. ఇ, ఈ లకును, పుం, స్తీ, నపుంసకలింగములకును 
నొకవరుసలో నుదాహరణములు చూపనుద్దేశించినటులు గోచరించును. 

వీనిలో “వారిని, వారికిని"అనునవి తచ్చద్దార్థములయిన యాచ్చిక శబ్ద 
రూసములా ? జలార్థకములగు వారిశబ్ద తత్సమరూపములా ? అని సంశయించు 
టకు గొంతయవకాశము గలదు. కాని సర్వనామళబ్దిప్రక్రియను జూపుతలంపు 
లేని సూరి యీ యిత్వమాత్రమునకయి సర్వనామ శబ్దముల. జూపెననుకొనుట 
కన్న నపుంసకోదాహరణములుగ. దత్సమవారిశబ్దరూపములను జూపెనను 
కొనుటయే సముచితము, 


252 రమణీయము 


శి. ఈధాతు యుష్కదర్థంబుల మీ(దివాని యుత్వంబున 
కిత్వంబురాదు. ౨౭. 


ఈరు, ఈవు, ఈను, ఈము; ఈళకు; నీకు, మీకు. 


ఈ ధాతువన(గా “ఇచ్చునకు సర్వంబున కీయగు”నని ముత్తుపరమయి 
నపుడు, ఇచ్చునకు నాదేశమయిన “ఈ'అసుధాతువు (క్రియా-92). 

ఇట “ఇచ్చు” అనునదే మూలధాతువై నను, చూపినలక్ష్యములు ఇచ్చు 
ధాతురూపములేయయినను, సూత్రమున “ఈధాతు' అనుట మాని “ఇచ్చుధాతు” 
అన్నచో “ఇచ్చిరి, ఇచ్చితివి, ఇచ్చితిరి, ఇచ్చితిని, ఇచ్చితిమి' అనుచోటులందుC 
గూడ ఇత్వనిషేధము ప్రస కృమయి క్రియాప్రత్యయములకు ఇత్వంబుగలుగక 
యీ రూపములు సిద్ధింపకపోవును. “ఈధాతు'అనుటవల్ల ఆ నిషేధము తప్పి 
పోయినది. ఇష్టరూపములు సిద్ధించినవి, 

ఇచటి యుడాహరణములరీతి యించుక నిదానింప(దగినది. 

“ఈ'ధాతువునుండి న్యతిరేకార్థమున నిష్పన్నములగు సమాసక క్రియా 
రూపము లాటింటిలో నాలుగుమాత్రమే చూపంబడినట్లు స్థూలద్భుష్టికి గోచ 
రించును. అయినను “ఈరు' అనుదానివల్లనే ప్రథమ మధ్యమ బహువచన 
రూపములు రెండును సంగృహీతము లగునుగాన నయిదురూపములు (ప్రదర్శి 
తములయినటులే యూహింపవచ్చును, 

ఇ(క( బ్రథఠమైకవచన మొక్క పే కానరానిది. అది కానరామికి( గారణము 
గలదు. 

“ఈడు” అనునదిగదా (ప్రథముపురుమైకవచనరూపము. పయి ఇత్వ 
విధానములోని తీరునుబట్టి ఇకారము'మీ(దనే' క్రియావిభ క్తి యుండవలయును, 
అన(గా ఆ రెండింటికి వర్ణాంతరవ్యవధానమున్నచో ఇత్వము (ప్రా పింసదు. 
“ఈ(డు'అనుచో నర్థదిందువుతో వ్యవరానముండుటంబట్టి ఇత్వమునకుం 
త్రాప్తేయేలేదు. అప్రాస్తమునకు నిషేధమేల? అను సూక్ష్మదృష్టితో నిట 
ఆరూపమును జూపకుండెను. చూపకుండుటలోనె సొగసుగలదు. 

ఇ(క, ఈ లక్ష్యములలో “ఈకు' అని యొకళబ్దముగలదు. ఇది “ఈధాతు" 
రూపములచివరను యుష్క్మదర్థరూసములమొదటను నిర్దిష్టముయిసది. *నీకు" 
అనుదానిరూపాంతరముగ *ఈకు"అనునది సుప్రసిద్ధము. 


“ఎంతచెప్పిన వినరేమి “యాకు మాకు! 
హరునియాజ్ఞయ బలవంతమల్చ మెట్టు?” (శివరాత్రి మాహాత్మ్య-4-68) 
క్ష్‌ వె 


తత్సమ వరిచ్చేదము 253 


మున్నగుప్రయోగములు పెక్టు లుగలవు. దాలవ్యాకరణవ్యాఖ్యాతలెల్లరును దీనిని 
యుష్మదర్ధముగనే భావించి సమన్వయించి యుండిరి. యుష దర్థముగ నుదా 
హృతమనుటలో విప్రతిస త్తి లేదుగాని యిట నొకచిన్నవిశేషము గలదు. 

“ఈ"ధాతు నిష్పన్నములలో లూణ్యధ్యమ వ్యతిరేకరూపము “ఈకు” 
(ఈకుము)అని యొకటి గలదుగదా ! అందలి కువర్ణకమున ఇత్వని షేధమును 
జూపుట యుష్మదర్థకరూపాంతరమున( జూపుటకన్నను మిక్కిలియావళ్యకము 
గదా! అను నిగూఢమగునూహతో ఇటు క్రియారూపమనుకొన్నను, అటు 
యష్మదర్థక రూపమనుకొన్నను _ ఉభయానుగుణముగా. గుదురుపడునట్లు 
“ఈకు'అని రెండింటినడుమను దేహళీదత్తదీసన్యాయమున నిక్షేపించినటులు 
గోచరించుచున్నది. పరికింపుండు. ఇట్లుగ్రహింపనిచో “ఈకుము, ఈకు(డు” 
అనువానిలో ఇత్వము దుర్నివారమయి ఈకిమి, ఈకి(డి అని బాలకులు జడిసి 
కొనునంతటి వికృతరూపము లుదృవించుననియు గమనింపుండు. 

ఇప్పట్టున “నీకు అనుదానిరూపాంతరమగు “ఈకు'ను జూపుట 
యనావళ్యకముకాదుగాని *ఈకు"అనుక్రియారూపమును జూపుట యంతకం టను 
గడుంగడు నావళ్యకము, అదియుంగాక కేవల యుష శ్రైదర్ధ్హక మే సూరితలంపులో 
నున్నచో, ప్రధానమగు “నీకు అను మొదటిరూపమును ముందు నిజ్హేశించి 
యుండును. అంతియగాని యప్రధానమనందగిన రూపాంతరమును మొదటి 
దాని(గను, ప్రధానమగు మూలరూపమును రెండవడాని(గను తాలుమాలుగా 
నెన్నండును నిర్చేశించియండ(డు. ఇంతయేల : ఆచ్చికమున నిరువదినాల్లవ 
సూత్రమున సూరిచూపిన యుష్యదర్థకరూపములపట్టికను పరికించినచో అందు 
“నీవు, ఈవు -- మీరు, ఈరు" అనియే యాతని క్రమపద్ధతి కానవచ్చును. 

ఇట వ్యాఖ్యాతలు సూరిచూపును గమనింపకుండుటయగాక వారిలో 
నొకరు “ఈకున్‌, నీకున్‌, మీకున్‌'ఆని యీ రూపములను ద్రుతాంతములుగ 
సవరించి ముద్రింపించియునున్నారు. భావిముద్రణములందు (క్రమేణ “ఈకున్‌ ' 
అని యీనకారము నాటుకొన్నచో “ఈకుము' అనుదానిరూపాంతరమగు 
“ఈకు' అనునది యీ లక్ష్యములలో నెన్నంటికిని, ఎవ్వరికిని స్ఫురింపకుండు 
నట్టి యనర్థము తప్పక సంభవించును. కావున భావి ముద్రాపకులెవ్వరును, 
ఈ మూండురూపములందును న 
స్వయముగా 1858లో ముద్రింపించినప్రతిలో 
అనునది *“ఈకుము" అనుదాని రూపాంత 
పూర్వకముగా సూత్రకర్త “ఈకు'లో ము లిఖింపకుండుటయు, ఏక 
రూపతకయి “నీకున్‌, మీకున్‌ "అనువానిలో(గూడ నకారమును విడిచియుండు 
టయు గమనింప(దగిన సూ క్షౌంశములు. కావున నిట పొల్లునకారము సర్వథా 








గంగూడ స్ఫురించుటకే బుద్ది 











254 రమణీయము 


వర్ణనీయము. ఇది యల్పంబు, దీనికింత యుద్యమంబేలయని యొవ్చరికింప 

రాదు. నేండు గోరంతకువచ్చినది జేపు కొండంతకు వచ్చును. 
*“నీకుఅనుదానిలోవలె *నీవుి'అనుచోంగూడ  ఇత్వము రాదుగాన, 

ఆ నిషేధమును జూపుటకు “*నీవు'అనుదానింగూడ నిట నుదాహరింపవలదా 





కాని కు ను వులలోని “వు” ఆగమము. సీవు లోని “వు” ప్రత్యయము. 


లేకుండుటచే దాని నిషేధమును 
సూరి న్మరింపనట్లు తలంప 






కావున నిట ఇత్వమునకు( ట్రా ప్తి 
ప్రదర్శింపంబనిలేదని “నీవు” అనురూప 
వలయును. 


26. కువర్ణకంబు పరంబగునపు డుకారబుకారంబులకు నగాగ 
మంబఐగు. ౨౮. 


రామునకును; విష్ణనకును; సవితృనకును; విధాతృనకును. 


29. ఉకారబుకారంబుల కందువర్షక ముపరంబగునప్పుడు నుగాగ 


మంబగు. ౨౯. 


రామునందును; విష్ణనందును; విధాతృనందును. 

ఈ నుగాగమము నిత్యముగా. విధింపంబడుచున్నదే : “రామునందు” 
అనియేగాక “రామునియందు "అనురూపాంతరముగూడ ్రసిద్ధముగదా ! 8వ 
సూత్రమున6 (బ్రసంగాంతరమున నిది ఉదాహరింపంబడియునున్నదే 1, “సర్వత్ర 
యనుట నగాగమ బాధనార్థము” అనుమాటవలన నిగాగమవిధి (28) నగాగ 
మమునేగాని యీ నుగాగమమును వబాధింపనేరదే : వాధింపనపుడు ఈ నుగా 
గమమే నిత్యముగా౬ ద్రివర్తించి “రామునందు" అని ఒక్క కేరూపము సిద్ధిం 
చునే ! మజి “రామునియందు"అనునిగాగమరూపము సిద్ధించుటయెట్లు ? అను 
శంక యిట బొడమవచ్చును. కాని, నిగాగమము ఉపలక్షణమార్గమున 
నగాగమమునువలెనే యీ నుగాగమమునుగూడ దాధించి పాక్షికముగా6 
దవ ర్తించును. “రామునియందు” అని సిద్ధించును. అది రానిపక్షమున ఈ 
నుగాగమము ప్రవర్తించి “రామునందును” అని సిద్ధించును. (చూ. 28 సూ.) 





80. ఆగమ ము, వు వర్ణంబులకందువర్ణ్లకము పరంబగునపుడు 
నుగాగమంబు విభాషనగు. 80. 


వనమునందును, వనమందును; ధేనువునందును, ధేనువందును. 


తత్సమ పరిచ్చేదము 255 
81. బహుత్యంబున ద్వితీయాదివిభక్తులకు లడాగమంబగు. 8౧ 


రాములను, రాములచేతను; విధాతృలను, విధాతృలచేతను. 

ఏకవచనమున “*ని'అనునది విభక్తికి/గాక (ప్రకృతికి నంతాగమముగా 
విధింప(బడినది (తత్సమ-£8). 

ఇట బహువచనమున 'లిఅనునది విభ క్తికి నాద్యవయనముగా విధింప 
బడుచున్నది. కాంగా “గుణములయొక్క_(ప్రోక' అనుచో సమాసమున 
యడాగమన్యాయమున (చూ. తత్సమ-25) విభ_క్తితోపాటు దానియవయవమగు 
“ల'సయితము లోపింపవలసివచ్చినది. అట్లు లోపించినచో “గుణముల్నప్రోక” 
అని సిద్దింపక “గుణముప్రోక' అనురూపము సంభవించును, దీనికయి 
సమాసవిభ_క్తిలోపవిధానమున (సమాస-25) “లట్టునకు(గాదు' అని ప్రత్యేకముగ 
లకారలోపము వారించుకొన(బడినది. 

తొలుత “లికారమును విభ, క్తికి అనయవముగ( జేయనేల ? విభక్తితో 
పాటు లోపింపకుండ నిషేధించుకొననేల ? “నిిగాగమమువలె దీనినిగూడ 
“ల"గాగమమని ప్రకృతికే సంబంధింపంజేసికొనరాదా ? అట్లుచేసినచో సమాస 
విభ_క్తిలోపము దీనికి ప్రస్నక్తమేకాదే ! అని కొందటిచట( (బ్రశ్నింసవచ్చును. 
వివేచనగల ప్రశ్న. 

కాని దీనిని ప్రాతిపదికమునకు(గాక విభ క్తికి ననయపముగా విధించుటకు 
ప్రబలమయిన హేతువు గలదు. 

బాలురు-ఇత్యాదులందు విభ _క్తిలకారమునకు రేఫా దేశము విధింపంబడినది 
(తత్సమ-88). ఈ రేఫము “బాలురను, వాలు " మున్నగు ద్వితీయాది 
బహువచనములందునంతటను రావలసియున్నడి. కావున “లు'వర్ణకమునందలి 
లకారమువలె ద్వితీయాదులందలిది గూడ విభ క్తికి నవయవమయినచో. రేఫా 
దేశము అప్రయాసముగ సిద్ధించును, అందులక్రై లకారమును విభ క్తికి సంబం 
ధింప(జేసి దానికే యాగమముగా విధించుట యావళ్యక మైనది. ఇట్టి యావళ్యకత 
యీ యొక్క-తావుననేగాదు. 

పగతురు, పగతురను (ఆచ్చిక-5) ; గండండ్రు, గండండ్రను 

(ఆచ్చిక-6) ; విలుకాండ్రు, విలుకాండ్రను (ఆచ్చిక-7) ; చెయువుజు, 

చెయుపుటను (ఆచ్చిక-10) ; ఆండ్రు, ఆండ్రను (ఆచ్చిక-11) 
మున్నగు పెక్కుచోటులందు(గలదు. లువర్షకమందలి లకారమువలె ఈ 
ద్వితీయాదులందలి లకారముగూడ విభ క్తికి సంబంధించిన లకారమేయయినచో 
దానితోపాటు దీనికిని రేఫాదేశము సులభమగునని ప్రక్రియాసౌకర్యమును బర్యా 
లోచించి యీ లకారమును నిగాగమమువలె, ప్రకృతికి. జేర్చక విభ క్తికిం 
జేర్చుటయే సృప్రయోజనము, సమంజసమునయియున్నది. 






256 రమణీయము 


32, సంబోధనంబునం దేకార్థంబయిన పదంబుతుదియుకారంబున 
కకారంబగు. 8౨. 


ఓరాము(డ; ఓవృక్షమ; ఓశంభువ; ఓకొడుక, 


డు, ము, వు, లలోని ఉకారమునకును శబ్దసిద్ధో కారముసకును వరుసగా 
నుదాహరణములు. 

ఇట సంటోధనప్రకరణారంభ సూత్రమున “ఓకొడుక'యని చూపుట 
తత్స మేతరములందు(గూడ నీ సంబోధినకార్యములు ప్రవదర్తించునని సూచించు 
టకు. ఈ దృష్టితోడనే యుత్తరసూత్రమున “ఓచెలియా, ఓళండ్రీ' అని 
యాచ్చికో డాహరణములుగూడ( జూపంబిడినవి. 

“ఓవృక్షమ' ఇత్యాదులందు వృకాదులకు చేతనత్వవివక్షచేసికొన్నచో 
సంబోధనము విరుద్దముకాదని టీకాకారు లొక రీసంబోధనమునకు నుపపత్తిని 
జూపినారు, నిజమెగాని చిన్నచిక్కు గలదు. చేతనత్వము వివడీతమగుచో 
వృకాదులు మహత్తులుగాక తీరదు. అగునెడ, ఉత్వడుద్దుల సంప్రాప్త 
మయి “ఓవృక్షు(డ'యనవలసివచ్చునేగాని “*వృక్షమ"అనుటకే వీలుచిక్కదు. 
మువర్ణకము దూరాపా స్తమగును. కావున సంబోధనోపస త్తికిమార్గము అదికాదు. 

సాధారణముగా జి త్త వైకల్యమువలన(గాని, భావనావేశమువలన(గాని, 
మనసుకుదురుతప్పి మాటలాడు సంటోధకునకు నెదుటివ్య క్తి చేతనమా ? 
అచేతనమా ? యను వివేచన మేయుండదు, అట్లు మతిదప్పినదళలోనే “ఓచెట్టు 
లారా", “ఓపుట్టలారా'యని యిట్టిసంబోధనము లేర్పడును. కావున నిట్టియెడ 
సంబోధన సంభవమునకు సంబోధకుని చి త్తప్రవృత్తియందలి మార్చుకారణ 
మని గ్రహింవ(దగునుగాని, యచేతనమగు సంబోధ్యమునకు( జేతనత్వము 
వివక్షించి రూపసాధనమున లేనిచిక్కులు తెచ్చుకొనరాదు, 





తితి. నంబోధనంబునందు€ బదంబుతుది యకారేకారంబులకు 
దీర్హంబు విభాషనగు, 88. 
ఓరాము(డా, ఓరాము(డ; ఓచెలియా, ఓచెలియ; 
ఓహరీ, ఓహరి; ఓతండ్రీ, ఓతండ్రి. 
దీర్చ మాచ్చికములందు(గూడ( (బ్రవ_ర్డించునని సూచించుటకు 
*ఓచెలియా, ఓతం|డ్రీ అను నుదాహరణములు. 
తిక. కృతోత్యంబగు నంస్క 
లోపంబు విభాషనగు. ౩౪, 


లో 


తనామంబు నంబుద్దిడుజ్జానకు 


తత్సమ పరిచ్చేదము 257 


ఓరామ, ఓకృష్ణ. 

పూర్వస్తూతముచేత దీర్హంబు : ఓరామా, ఓక్కృష్ణా. 

సంస్కృతనామంబనుట(జేసి “ఓ తమ్ము(డ, ఓ బల్లిదు(డి, 

ఇత్యాదులందు లోపంబులేదు. 

సహజోదంతములగు శంభుమున్నగు శబ్దములకు “ఓళంభ' ఇత్యాదులగు 
నపరూపములు కాకుండుటకయి “కృతోత్కం"బనుట. 

సంస్కృతనామంబన(గా నెట్టిమార్చునులేని యచ్చపు సంస్కృత ప్రాతి 
పదికము. అజంతదుగు “రామ” ఇత్యాదిక ఇట్లనుటలో సాధారణాచ్చిక 
ప్రాతిపదికములేగాక సంస్కృత తౌల్యాతిదేశముగల ((ఆచ్చిక-8) బల్లిదాదు 
లయిన యాచ్చికప్రాతిపదికములుగూడ ఈ సూత్రమునకు లక్ష్యములు కానేరవని 
సూత్రక_ర్త తాత్పర్యము. *“ఓతమ్ముండ' అనియొక ప్రత్యుదాహరణమును 
జూపియు, మరల సంస్కృత తుల్యతగల బల్లిదళబ్దమునుగూడ 6 జూపుట పయి 
తాత్చర్యమును సూచించుట కేయని (గ్రహింప(దగును. 











ఇంతియగాక, హలంతములలో( దత్సమశబ్దములందలి ప్రాతిపదికములు 
(శ్రీమంత, బుత్విజ, భగవంత మున్నగునవి సంస్కృత సమనామములుగాని, 
సంస్క్కృతనామములు కాకుండుటచే నట్టిచోసయితము ఈ సూత్రము వ ర్తీల్లదు. 
డుద్దు లోపింపదు. (శ్రీమంతా, బుత్విజా, భగవంతా అను నిట్టిరూవములు 
కావు; కారాదు. శ్రీమంతు(డా మున్నగురీతిరూపములే నిష్పన్నములగును. 
ఆని యూహింపవలయును. 

ఇట్టి హలంతతత్సమడుమంతమునుగూడ నొక్కదానిని బ్రత్యుదాహర 
ణములందు' జూపిన బాగుండెడిది. కాని, ఒక్కొాకతావున చెప్ప(దలచిన 
యంశమును నాతిగూఢముగను నాతిస్పష్టముగను సూచించి చదువరుల 
యూహకు( గొంతవిడుచుచుండుట సూరిరచనలో నొకొరుచిరమార్గము, + 


తిఠ్‌. ఉదంతనంన్కతనామంబుమీ(ది నంబుద్దిడుజ్దునకు 
నూకారంబు పుతంబాదేశంబు విభాషనగు. ౨౫. 
స్‌ 





ఓవిష్ణూ౩, ఓశంభూ౭. 

పక్షంబునందు “విష్ణ్రండ, శంభు(డి ఇత్యాది. 

చింతామణిక_ర్తయు, చిన్నయసూరియు( దమవర్షసమామ్నాయములలో 
ట్రాన్వదీర్ణ ములనుమాత్రమె నిర్దేశించి “ప్లత'ము నుపేక్షీంచినారు. 

తెనుంగున ప్లుతోచ్చారణము పాటింప(బడకుండుటంబట్టియు, పాణి 
నీయమునందువలె( బ్రక్రియలో€ దెలు(గు వ్యాకరణమున ప్లుతకార్యములెవ్వియు 
(17 


258 రమణీయము 


లేకుండుటంబట్టియు, వారు ప్లతమును సమామ్నాయములందు స్మరింపకుండుట 
సహేతుకముగనే గన్నట్టును. 


కాని, విడిచినవారువిడువక యిరువురును సంటోధసరూపములు సాధించు 
పట్టున ఉదంతములందు (ఓవిష్లా౭) ప్లతాదేశమును విధించియుండిరి. ఓరామా 
ఓహరీ యిత్యాదులందువలె ఉదంతములందు సయితము దీర్జమునే విధించుటలో 
బాధయేదియుం గానరాదు. దూరాహ్వానమునందు ప్లుతోచ్చారణము సహజము 
కాకపోదుగాని, యిట్టి ప్లతత్వము నన్నియచ్చులకును నిరూపింపక ఒక్కయుకా 
రాంతములండే నిరూపించుటలోని విశిష్టత గోచరింపదు. కావునం దక్కిన 
యచ్చులతోపాటుగ ఉకారమునకు(గూడ దీర్భమునే విధించిన బాగుండునని 
తోంచెడిని. 

ఇట సూరి ప్లతమును విధించుట సరికాదనియు 

“ప్లతస్స్యా తృంబుద్ధా విత్యుతాం విదుః కేచిత్‌” 
అను చింతామణిసూత్రమునందలి ప్లతళబ్దమునకు దీర్భమే యర్హముగాన( 
జింతామణి విధానము సరియేయనియు టీకాకారులొకరు వక్కాణించిరి. 

ప్లతశబ్ధమునకు దీర్జార్థకత్వము దుర్హటము, అదిగాక, చింతామణిలోని 
ప్లతశబ్దమునకు దీర్జార్థమును గ్రహించువారు చిన్నయసూరి (ప్రయోగించిన 
స్తుతళభ్రమునకుంగూడ ఆ యర్థమునే యేలగ్రహింపరాదు ? 

“పురాణమిత్యేవ న సాధు నర్వమ్‌” 
సమ్మతమగుచో రెంటిని సమర్థించుట సమంజసము. కాకున్నయెడ ఉభయమును 
కాదనుట కర్తవ్యము. అంతియగాని, రవంకయు భేదములేక సరితూగుచున్న 
రెండు విధానములలో నొకరిదానిని గారవించి, వేజొకరిదానిని అమూకరించుట 
న్యాయమునకు దూరము, పరిశోధన ప్రసంగములందు( బక్షపాతమునకు( 
దావిచ్చినచో తథ్యము తాటుమాటగును, ఇ(క వేజొక యంళము. 

“పరుషములకు సరళములగును' *లకారమునకు రేఫంబగును' మున్నగు 
వాక్యములలో విధేయములన్నియు ఆదేశముగ నచ్చుటయే పరిపాటి, “ఆదేశము” 
లగునని వేలుగా. జెన్సనక్కఅలేదు. గాలవ్యాకరణమున ఆదేశస్థలములంద 
న్నింటను ఆదేశళబ్దము ప్రత్యేకముగ లేకుండ(గనే ప్రక్రియయంతయు సాగి 
యున్నది, 

ఈ స్థితిలో నీ సూత్రమున “ఊకారప్లతంబగు' ననక “ఊకారప్లుతం 
బాదేశంబగు' నని ఆదేశశబ్దమునుగూడ( చేర్కొనుచున్నాండు, ఆదేశస్టలము 
లలో, పెక్కు చోటులందు. బ్రయోగింపని దానిని, అక్క_టలేనిడానిని, ఈ 
సూత్రమున బేర్కొననేల ? ఇట్లు పేర్కొనినతావు లీ వ్యాకరణమున మజేవేని 


తత్సమ పరిచ్చేదము 259 


గలవా? ఎన్ని? ఎచ్చ'టెచ్చట ? ఆ తావులందు ఆదేళశబ్దము ను నధికముగా( 
(బ్రయోగించుటలో నుద్దేశ మేమయిన( గలడా? ఎట్టిది? అని పరిశీలింపవలయును. 

బాలవ్యాకరణము మొత్తమున ఆదేశకార్యములు చాలంగలవు. వాని 
యన్నిటిలో “ఆదేశ” శబ్దమును బ్రిత్యేకించి నిర్దేశించిన తావులు 6 మాత్రమే 
గానవచ్చును : 

తత్సమ-కిర్‌, 74; ఆచ్చిక-88; _కారక-కిర్‌; _|క్రియా-ర్‌?, 105. 
అన్నితావులందును నాదేశశబ్దము ఉద్దేశపూర్వకముగనే ప్రయు క్ర్షమయి యుండ 
నలయును. ఆ యుద్రేశము నాయాకావులం బరిశీలింపు(డు. 

ఈ సూత్రమున డుజ్జునకు, ఊకారప్లుత మగునని యంత హు వ 
చెప్పినచో ఊకారము ఏకవర్దము గావున సాధారణపద్ధతిని “ఆలో న్యన్య" అను 
పరిభాష చొప్పున “డు” వర్ణేకమునకు( జివరనున్న 'ఉకారస్టానమున వచ్చును. 
ఓ విష్ణుండూ౩ అను రూపమగును. అది మనకు నభిలషితము కాదు, * 
అను మొ శ్రమునంతను దొలంగించి దానికి నాదేశముగా ఊక్రారప్తుతము రావల 
యును. ఓ విష్ణా౭ అని కావలయును.కావున డుజ్ఞునకు సర్వాదేశముగా వచ్చునని 
సూచించుట కే “ఆదేశ పదమును ప్రత్యేకించి నిర్దేశించినట్లు కానవచ్చుచున్నది. 

86. నంబోధనంబునందు. బహువచనంబున  కారగాగమం 
బగు. 8౬. 

ఓరాములార; ఓకృష్ణులార. 

దీనికిం బాక్షికంబుగ దర్ప, బగు : 

ఓరాములారా; ఓకృష్ణలరా. 

తి7. మధ్యమపు పషయోగంబునం డారగాగమంబు విభా 


వగ 


లో 


559. 

వినుడు బాలకులు ! విను(డు బాలకులార : 

వచ్చితిరి కాంతలు : వచ్చితిరి కాంతలార : 

“అన్నలార మిమ్ము నడిగెద నొకమాట'”: 

ఇచ్చట మధ్యమపురుషయోగంబు లేమింజేసి యారగాగమంబు 

నిత్యంబు. 

“అన్నలారవి ..." అను నుదాహరణము ఆటవెలది పాదమగుట 

సుస్పష్టము. ఏ గ్రంథమునందలిదో : స్వీయమయినను గావచ్చును. 

“కద్రువ కొడుకుల కడకేగి యేను మిమ్మందట వేండెద నన్నలారి” 
(ఆది-2-84) 





అను నన్నయార్యుని పద్యభాగమును జ్ఞ 


260 రమణీయము 


నేను, నీవు, వాండు అను నర్ధములు గల సర్వనామములు (1, ౫౦౪, he; 
నాన్‌, నీ, అవన్‌ ) ప్రథమ ద్వితీయ తృతీయ పురుషములని ఆంగ్ల తమిళాది 
వ్యాకరణములు కొన్నిటి వ్యవహారము. ఆ వినికిడిగలవారు కొందజు పయి 
వాక్యమున “మిమ్ము” అని యుండుటంబట్టి మధ్యమపురుష యోగమున్నటులు 
భమించుట గలదు. ఈ వ్యాకరణమున “మిమ్ము" అనునది ఏ పురుషమును 
గాదు. 

సంస్కృతాంధ్ర వ్యాకరణములలో *పురుషములు" అనుపేరు క్రియా 
ప్రత్యయములకు(గాని సర్వనామములకు లేదు. 

పయి వాక్యమున “అడిగెదను' అను క్రియాపదము, ఉత్తమపురుష 
మున నుండుటచే సంబోధ్య వాచకమునకు ఉత్తమపురుషయోగమున్నదేగాని 
మధ్యమపురుషయోగంబులేదు, కావున నిచ్చట “అన్నలార' అని ఆరగాగమము 
నిత్యముగనే వచ్చును. ఈ విభాషా సూత్రము ప్రవర్తింపదు. “ఓ అన్నలు 
మిమ్ము నడిగెదను' అని యుండదని తాత్సర్యము, 

“బాల” శబ్దమునకు సంబోధన బహువచనమున “ణాలురార' అను 
రూపమే లక్షణసొధ్యము, ఈ రూపమున వరుసగా రేఫద్వయము నుచ్చరించు 
టలో( గ్లేశ ముండుటచే నిది యసాధువనియు, ఉచ్చారణ సౌలభ్యముండు 
టచే “నాలులార' యనునది సాధువనియు నవీన వ్యాకరణములందు. గొన్ని 
ప్రసంగములు గాననగును, అది వ్యాకరణసరణికాదు, చేజుమార్గము. ఆద 
రింప(దగినదిగా. గానరాదు. అదే మార్గమగుచో “సుఖోచ్చారణంబుగలది 
సుళబ్దింబు” అని ఒక్క సూత్రము రచించినచో వ్యాకరణమునకంతకును 
ఆ యొక్కటియ సరిపడవచ్చును. అది యటుండినిండు, 





బహువచన లకారమునకు రేఫాదేశము కలుగు బాల, నృపాలాదిశబ్ద 
ములు భాషలో నల్పసంభ్యాకములు. ఇట్టివాని సంబోధనబహువచనమున లకా 
రమునో రేఫమునో నిర్ణయించుకవిప్రయోగములు కష్టలభ్యములు. 

ఆరగాగమయోగమున( బ్రథమాబహువచనరూపము రవంతయయిన 
మాజుట, ఏ శబ్దము నందును గానరాదు. సిద్దమయిన (ప్రథమాబహువచనాంత 
రూపమునకు సంబోధనమున “ఆర” చేరుట మాత్రమే భాషాలక్షణముగ నెల్ల 
యెడల గోచరించును. 

“దాలురార” “సుశీలురార” అని యుచ్చరించుటలో సంతటిమహాన్లేశమును 
నరాదు. అదియు నుచ్చరింప(జాలని నాగరక సుకుమారుల నూహించియే 
"(వోలును సూరి శ్రమలేనియొకమార్గమును బరోక్షముగ సూచించియుండెను. 

న, ఈ సూత్రమున ఆరగాగమ వై భాషికత్వము నుదాహరించుచు “బాల 
కులు-దాలకులార'* అను శబ్దములు చూపుటలో ఆ సూచన గలదు. “ఉచ్చారణ 


3 


yy 


తత్సమ పరిచ్చేదము 261 


శ్లేశమును గణింతురేని “క” ప్రత్యయమును జేర్చి 'బాలకులార అని 
యయిన నన(దగునుగాని “బాలులార" ఆని రేఫాదేశము విడువకు(డీ” యను 
హెచ్చరిక యీ “క” (ప్రత్యయమున గర్భితమయి కాననగును, 

అట్టి యుద్దేశ మే లేనిచో పక్క సూత్రముననే “బాలురు, బాలురను” అని 
బాలళబ్దబహువచన రూపములను జూపుచు, ఆరగాగమ (ప్రసక్తి కలిగినచోట 
బాలశబ్దమున “క” (ప్రత్యయము చేయుదమను సంకల్పము సూరికి గలుగుటకు 
కారణాంతరము గానరాదు. యోచింపుండు. 

తిరి, అదంతంబయి దీర్ణపూర్వలోపధంబయిన మహత్తుమీంది 

విభ క్రిలకారంబునకు శేఫంబగు, 8౮. 

బాలురు, బాలురను, బాలురచేతను; నృపాలురు, నృపాలురను, 

నృపాలురచేతను. 

దయాళుశబ్దంబున కిట్లు 'రేఫంబు గానంబడియెడి : 

దయాళురు, దియాళురను, దయాజరచేతను, 
బుద్ధిశాలు'లు" (బుద్ధిశాలి) మున్నగుచోటుల రేఫమురాకుండుట కై 
“అదంత "మనుట. 
2. నలు'లు' (నల) ఇత్యాదుల 





శే 
రె 


ఫంబు రాకుండుటకు దీర పూర్వ 
8. రాములు" (రామ) ఇత్యాదుల రేఫంబు వారించుటకు *లోపధం” 


4. బాలలు” ఇత్యాదుల రేఫవారణమునకు “మహ త్త "నుట. 

“దయాజురు" అనురూపమునకు “*కవిప్రయోగము లేదు' అని యొక 
టీకాకారులు వక్కాణించిరి. 

లాక్షణికులు ప్రత్యేకముగ( బని(బూని నిర్దేశించిన ఒక విశేష రూపము, 
అనంతరకాలికులగు విమర్శకులకు. గవిప్రయోగములందు గోచరింపనిచో 
“అట్టిరూపముకానరాద"నుట తగినమౌటగాని లేనేలేద'నుట. నిడానపుమాట 
శాదు, 

సూరియేగాక కేతసకవియు 

“లులమీ(ద లులకు రుజ్లగు 

నిలంబెక్కిట బాలురన మహీపాలురనన్‌ 

లలితదయాజురనంగా 

నలవడవ ర్రిల్లుగాన నభిసవదండీ” ---ఆంధ్రభాషాభూషణము-ప, 71, 
“దయాళురు"అను శబ్దమును బ్రదర్శించియున్నాండు. 


262 రమణీయము 


ఏలాక్షణికుండయినను, కవివ్రయోగసమష్టి నాకశింవ(జాలక, ఉన్నదానిని 
లేదనుకొనుట సంభవించునుగాని, లేనిప్రయోగమును దాను గన్నటులు నిరూ 
పించుట సాధారణముగా సంభవింపదు. 

సూరి తన సూత్రమునకు విరుద్ధమయిన ప్రయోగమును దానుజూడని 
దానిని జూచినటులు నిరూపించెననుకొనుట సంభావ్య మేకాదు. ఈతండు తన 
పరిశోధనమున( ్రాచీనవ్రయోగములలో తత్సమాకారమునకు సంధిలేదను 
నిర్ణయము తనకు(గలిగినను “సంస్కృృతీయంబునకు సంధియగునని యథర్వణా 
చార్యులు చెప్పిరిగాని దానికిం బూర్వకావ్యంబులందు. (బ్రయోగంబు 
మృగ్యంబు"అని వచించెనేగాని, అట్టి ప్రయోగము లేదనండయ్యె. మృగ్య 
మనంగా ఇంకను నన్వేషింపవలయునని యర్థము. తమకు దేలిన వాస్తవమును 
మాటుపజుపరాదు. (ప్రాచీనుల ప్రామాణికతా గౌరవమును అలఘూకరింపను 
రాదు. అది విమర్శకుల విలువకు సంరక్షకమగు నరసమార్గము; సకలామోద 
కరము. 





89. అమహన్నపుంసకముల కదంతంబులకు మువర్ణకం 
బగు. 8౩కా. 


వృక్షము, బుక్షము ; దైవము, కళత్రము, అపత్యము. 
క్లీబంబులు మిత్రాదులను సూత్రంబున బాక్షీకంబుగం బుంలిం 
గత్వం బతిదేశించుటంజేసి మి త్రాదిశబింబులకు ద్ర్వైరూప్యం బెలుంగు 
ఈ ౧ జః 
నది: ఉ. మిత్రుడు, మి త్రము: ఏ శరణు(డు, శరణము. 


అదంతము' లగు నమహత్తులకును అదంతములగు నపుంసకములకును 
మువర్ణకము వచ్చునని యర్థము, 

వృక్షము, బుక్షము ; దైవము, కళత్రము, 'అసత్యము. 

ఈ సూత్రమందలి “అమహన్నపుంసకములకు” అనువదమును కర్మ 
ధారయముగ (భ్రమించి “అమహత్తులయిన నపుంసకములకు మువర్ణకమగు'నని 
గుప్తార్థప్రకాశికాకారులు వ్యాఖ్యానించిరి. 

అమహత్తులకును నపుంసకములకును వేజువేజుగా _మువర్ణకము 
రావలయుంగావున సూరితలంపులో సూత్రమందలిది ద్వంద్వసమాసముగాని 
oF andi én 1915 సం॥ ప్రాంతమున మా గురువులు వజ్జల 

పత్రికలలో. (బ్రతిపాదించిరి. 

దానివయిని వాదోవవాదముల మచ్చరము పెచ్చుపెరి(గి యావేశములతో 
నప్రస్తుతములతో విరామములేకుండ రెండువత్సరములకాలము మధ్యవ్నర్తులగు 
మహామహోపాధ్యాయులు తాతా సుబ్బరాయశాస్తులవారి మందలింపులతో 6 


తత్సమ పరిచ్చేదము 263 


బత్రికలలో దీర్ధమగు చర్చలు తీవ్రముగా సాగినవి, ఆ వాదగ్రంథము పెక్కు 
పుటలు వారి గుప్తార్థ ప్రకా "శికాంతమునను, వీరి వ్యాకరణసంహితా సర్వస్వమునను 
ముద్రితమయి యిప్పటికిని గాననగును. 

ఆ వాదముల ప పతన (ప్రకాశికాకారులు _పట్టువీడకున్నను, 
నూరిదృష్టిలో నది ద్వంద్వసమాసమేయని సండితమండలి పరిష్కరించినది. 
ఆ పరిష్కారము సమంజనము. సర్వలక్ష్య్యసంగ్రాహకము. 

ఆ కాలమునకు సూరి రచించిన సంస్కృత సూత్రాంధ్రవ్యాకరణము 
'ప్రకటింపంబడియుండలేదు. అది వెలువడియేయున్నచో, ఆ వాదములెల్లను 
నొక్కమాటతో అపై నిలిచిపోయెడివి. 

ఆ వ్యాకరణమున “* అమహత్‌ క్లీవాధ్యాం సో ర్కుః” అని సూరి 
సూత్రించియుండెను. ఇందలి నా “అమహన్నపుంసకములకు" 
అనునది ద్వంద్వ మేయను సూరి యుద్దేశము తేట తెల్లమగుచున్నది. ఈసూత్రము 
ఆనాండే బయట(బడి, “యీశ్వరువేరు" వంటి యిందలి ద్వివచనమే కంటం 
బడినచో ఆ వాదట్రతివాద సంరంభసృటాటోవములు క్షణములో సద్దుమణంగి 
యుండెడివి. చిన్నయసూరీయమగు ఈ సంస్కృతసూత్రము మజు(గువడి 
యుండుటచే( ద త్త ్వనిర్ణయమునకు( బెద్దలు పలువురు పెక్కురీతుల( బ్రయాస 
పడక తప్పినదికాదు. గోరంబోవువని గొడ్డంటం దీర్చవలసివచ్చినది. 

ఈ సూత్రమున “అదంతములకు' అనువి శేషణములేకున్న చో, ఈ మువర్ష 
కము వువర్ణకముకంటె (48 సూ.) విశేషవిహితమగునుగావున “తరు”. మున్నగు 
నమహత్తులకును “మధు'మున్నగు నపుంసకములకును మువర్ణకమే రావలసి 
వచ్చును. అట్టిచోట్ల ఈ మువర్ణకము రాకుండుటకే యీ సూశ్రమున అదంత 
విశేషణము. 

సహజాదంతములకేగాక కృత్రిమాదంతములకును ఈ మువర్ణకము 
రావచ్చును. కావుననే “జగత్‌ ' అనుశబ్దమునకు, తకారము లోపించిన పీమ్మట 
“జగ"అను అకారాంతత్వమునుబట్టి మువర్షకముకలిగి “జగము” అనిసిద్ధించినది 
(చూ. తత్సమ-79). 

ఇటులే “శ్రీమంతమ్‌" ఇత్యాదులందు మకారము లోపించినపిమ్మట 
“శ్రీమంతము" మున్నగునవి నిష్పన్నములయినవి (చూ. తత్సమ-71). 

ఇట్లయినచో కృతహ్రస్వములగు విద్య, లత మున్నగు ప్రీలింగములు, 
అదంతామహత్తులగుటంబట్టి మువర్ణకము ప్రాప్తింపదా యందురేమో 1 
ప్రాప్తింపకపోదు. ప్రాప్తి పిరచినను స్రీలింగవ్రథమైకవచనమునకు లోపవిధాన 
ముండుటచే ఆ మువర్ణకము లోపింపవచ్చును. విద్య, లత మున్నగురూపములు 
నిర్బాధముగా సిద్ధింపవచ్చును. 


264 రమణీయము 





అకారాంతత్వము మొద ఆ పిమ్మట (ప్ర క్రియవల 
సట్టిశబ్దములకు మువర్ణకము రావచ్చునని పయి లక్ష ్యములు -తెలుపుచున్నవి. 
అంతియగాక, సంస్కృత ప్రాతిపదికమున మొట్టమొదట అకారాం 
తత్వముండి, పిమ్మట వికృతిలో నడి మాటినను, అట్టిళబ్దములకుంగూడ 
మువర్ణకము రావచ్చునని మజికొన్ని రూపములు తెలుపుచున్నవి. అన్నెము, 
పున్నెము, గాము, గీము - ఇవి (ప్రకృతిదశలో అన్య, పుణ్య, గ్రహ, గృహ 
అని అకారాంతములేగావున వికృతిదశలో అన్నె, పున్నె, గా, గీ అని 
మాజినను, (ప్రకృతిగతమగు అకారాంతత్వమునుబట్టి వీనికి మువర్ణకము 
జ ఇ 
గలుగుచున్నది. 


వయినిజూపినరూపముల పర్యాలోచనముచే మువర్షకమురాందగినళబ్దిము 





గూడ గోచరించును. 

తద్భవములు కేవల సంస్కృతోప్రాతివదికములనుండిగాని, తత్సమప్తాతి 
పదికములసుండిగాని యుదృవించుట సహజముకాదు. సంస్కృత ప్రాతివది 
కములనుండి ముందు తత్సమపదము లేర్చడును. తత్సమ పదములనుండి 
తద్భవములు పుట్టును. అన(గా, తత్సమపదములు పెక్కుమందినోట జిర 
కాలము నల6గినలంగి (క్రమేణ స్వాభావికములగు వర్షవికారముల నందుచు 
'వేలురూపుదాల్చుట స్వాభావికము. అవియే తదృవములు, 









ప్రత్యయాంతములగు పదములనే లోకులు వాడుదురు. (ప్రాతిపదికము 
లను వాడరు. “అ "అను (ప్రత్యయాంతవదమునకు లోకమున వ్యవహార 
ముండునుగాని "అను (ప్రాతిపదికమునకు వ్యవహారముండదు. కావున 


“అన్యము"అను పదమునుండి “అన్నెము'అను పదము పుట్టునుగాని “అన్య” 
అను (ప్రాతిపదికమునుండి “అన్నె'అను ప్రాతిపదికము పుట్టదు. అది పుట్టి 
నప్పుడుగదా దానికి మువర్హక మెట్టుకలుగునని (ప్రశ్న ! “అన్యము అనుదాని 
నుండి మువర్ణకనహితముగనే తదృపముప్పట్టుట స్వాభావికమయినపుడు దీని 
మువర్షకమును గూర్చినచింత దుసకక్క_అయేలేదు. 

“అన్నెము, పున్నెము' మున్నగు అదంత భిన్నములకు మువర్ణకము 
సిద్ధించుటకు( బయినిజూపిన మార్గములలో నేదియయినను సమర్హకమ 
కాగలదు. 

ఇటులుండ ఈ సూ(త్రమున “అదంతములకు' అనువిశేషణము అన్నెము 
మున్నగు రూపములసిద్ధికి (ప్రతిబింధకమగుచున్నదని యొక టీకాకారు 
అభ్మిపాయపడిరి. కాని పయిని వివరించిన మార్గమున ఏరూపములు సిద్ధించు 
టకును నిని (ప్రతిబంధకము కాదని (గ్రహించునది. 








is 





తత్సమ వరిచ్చేదము 265 


40. వానికి మువర్షకేతరంబయినవిభ క్రి పరంబగునపుడు 
ముగాగమంబగు.' ౪౦. 
వృక్షములు - వృక్షమును; బుక్షములు - బుక్షమును. 


వానికన(గా (ప్రథమైకవచనమున మువర్ణకము “*వినంబడు వానికని 


విద్య మున్నగు శబ్దములకుం (బథమైకవచనమున మువర్ణకము వినం 
బడదుగాన నట్టివానికి ముగాగమము వ_ర్తింపదు, పయిరీతి నర్థము (గహింపక 
“వానికి” అనుళబ్బముచే బూర్వనూూ[త్రోపాత్తములగు అదంతామహత్తులను, 
అదంతనపుంసకములను సాధారణరీతిని (గ్రహించినచో విద్యలు, లతలు 
మున్నగునవి అదంతామహత్రులగుటచే. వానికిగూడ ముగాగమము రావలసి 
వచ్చును, 

కావున, ఏ శబ్దములకు. (బ్రథ మైకవచనమున “ము వర్ణ్లకము (ప్రా ప్తిం 
చుటమాత్రమేగాక యది స్థిరమై వినంబడునో యట్రిళబ్దిముల శే ముగాగమము 
కలుగునని సూూతకారుని యాంతర్యమ నూహింపవలయును. 

41. మువర్షకంబునకు. విధించుకార్యము ముగాగమంబునకు 

నగు. ౪౧. 

మువర్ణకంబునకు విధించు లోపాదేశాది కార్యములు ముగా 

గమమునకు సహితము వచ్చునని యర్థము. 

1. చరిత్రాది మువర్హకలోపము”: చరిత్రవతనే చరిత్రలు (తత్స.-58). 

uo మకారద్విత్వ బిందుపూ 














గక బువ “ర్జాదేశ* ములు: వృక్షము, 








వృక్షంబువలెనే వృక్షమ్ములు, వృక్షంబులు (తత్సమ-42). 
11. పుంప్వాదేళము : సరసపువచనము, సరసంపువచనమువలెనే సర 
సపువచనములు, సరసంపువచనములు (సంధి-కి2). 


42. మువర్ణకంబునకు మాముడియేనిం బూర్హబిందుపూర్వక 
బువర్ణంబేని విభాషనగు. ౪౨. 
వృకమ్ము - వృక్షంబు ; బుక్షమ్ము - బుక్షంబు. 
పూర్వసూత్రముచేత ముగాగమమున కీకార్యంబగు: 
వృక్షమ్ములు _ వృక్షంబులు ; బుక్షమ్ములు - బుక్షంబులు. 
4కి. లులనలు పరంబులగునపుడొకానొకచో ముగాగమంబునకు 
లోపంబును దత్స్పూర్యన్వరంబునకు దీర్హంబును విభాషనగు. ౪8. 


266 రమణీయము 


వజ్రాలు, వజ్రాలను, వుజ్రాన ; 

పగడాలు, పగడాలను, పగడాన. 

ఒకానొకచో (ట)ననుటచే నీకార్యంబునకుం (బయోగవై రళ్యంబు 

సూచింపంబడియె. 

ఇచటి “లు” (ప్రత్యయము, “లి ఆగమము, “ని “ఉభయము”. కావుననే 
కయ్యానన్‌, భిక్షెనన్‌ అనువానివలె, కయ్యానకున్‌, భికానకున్‌ ఇత్యాదులు 
సయితము సిద్ధములగును. 

“అర్జునునకు. గూర్తురు “కయ్యాని కోర్తురు” (ఉద్యోగ-4-266). 

“ఒకండనే “భికానకున్‌” వత్తునో” 

ఈ స్యూతమున _ లోపదీర్ధములు సన్నియోగశిష్టములు.. రెండును 
గలిసియే (సవర్తించును. 

“సన్నియోగళిష్టినాం సహవా (ప్రవృత్తిః సహవా నివృత్తిః” 
అని పాణినీయ పరిభాష. 

జంటగా విధింస(బడిన కార్యములు వచ్చినచో. గలిసియే వచ్చును, 
మానినచో( గలిసియేమానును. విడిపోవు. అని యీ పరిభాషకు. దాత్సర్యము, 
ఈ జంటలో నొకటివచ్చి యొకటి రాకున్నచో వ్యజలు, వ(జ్రాములు మున్నగు 
కురూసములు సంభవించును. 

ఈ సూత్రము తత్సమాచ్చిక సాధారణము. ఆ సూచనకే “పగడాలు” 
అనికూడ నుదాహరించుట, 

చింతామణికారులును, ఈ కార్యము సార్వత్రికముకాదని తలంచి : 

“వికృతా “క్వచిచ్చ" లోపో మోః దీర్హశ్చాత ఆదిమస్య భవేత్‌” 
అని క్వాచిత్కముగనే దీనిని విధించిరి. సూరియు దీనికి. బ్రయోగవై రళ్యమునే 
వక్కాణించెను. ప్రయోగసరణి పరికించినను నిది విరళముగనే గోచరించును, 

ఇటులుండ ఈ రూపములు ధారాళముగా( గలవనియు, విరళములని 
సూరియనుట యుక్రముకాదనియు నాక్షేపించిన టీకాకారులు ఒకరు గలరు, 
సూరినే పేరెత్తియన్నను బయిని జూపినకారికలో (గూడ ఇది క్వాచిత్మముగనే 
విధింప(బడియుండుటచే నీయాక్షేసము చింతామణికారులకును జెందవలసియే 
యున్నది. డఇట్లిప్రయోగములు “ఇన్ని"అని స్యూతకారులు (వేళ్లుమడచి 
లెక్కించియుండరు. స్టూలదృష్టితో బతిపాదింపంబడిన యిట్టియంశములపయి 
నాక్షేషములు నిరాధార ప్రసంగములు. ఆ (ప్రయోగములు విరళములుగాక బహు 
శములేయని యాక్షేపించువారికింగూడ నట్లిసూలదృష్టియేతప్ప నిష్కృృష్టమగు 
నాధారాంతరము లేదాయెను. ఇంతమా(త్రమునకు సూ(తకారులమాట “అయ్యుక్త" 
మనవలసినంతటిపని కానరాదు. 








తత్సమ పరిచ్చేదము 267 


ఈ సూత్రమున “ఒకానొకచో” అని కలదు. వృత్తియందు “ఒకానొక 
చోట" ననుటచే” అని టకారమధికముగనున్నది. తొలిమ్ముదణమునుండి 
'టికార మన్నిప్రతులందును సగవపడుచున్నది. _అర్థభేదము లేదుగాని 
అనుకరణసందర్భమున (60౪0141100) సూూత్రమునలేని టకారమును వృత్తి 
యందు సూరి లిఖించియుండునాయని సంశయింనవలసినయంశము. ఈ “టికా 
రము ముదాపక్నపక్షీ ప్తమయి యుండనోపును. 

ఇటులే యనుకొననేల ? నూత్రముననుండిన 'ట'కారము మ్ముదణమున 
తొల(గియుండనోపునని యూహింపరాదాయని కొందటడుగుదురేమో : 
ఆ యూహ సరిపడునదికాదు. 

“ఒకానొకచో” అనుళబ్ధిము ఇచటనేగాక బాలవ్యాకరణమున సరిగా మటీ 
వదిసూత్రములయందు( గలదు అందెచ్చటను “ట"కారములేదు. దానింబట్టి 
దీనిని టకారరహితముగ( (బ్రయోగించుటయే న్యూూతకారుని యభ్యాసముగా 
నిర్ణయింపవచ్చును. 

కాగా ఈ *టికారము వృత్తియందు ప్రక్షిష్తమయిన దేగాని సూత్రము 
నుండి వికీ ప్తమయినదికాదు. కావున ఈ వృత్తియందు “ఒకానొకచోననుటచే” 
అని *ట'కారరహితముగా నుండుటయే సముచితమని తో(చెడిని, 





44. ఇ గ్గౌ రా యుగంతంబుల (పథమైకవచనంబునకు 
లోపంబగు. ౪౪. 

ఇకారాంతములకు గ్త్‌ cl శద్దములకు మజి యుగాగమాంతంబు 

లకుం ట్రథ మైకవచనలోపంబగు. 

హరి; గిరి; శ్రీ; ధీ. 

1. ఐ, బొ, లక్రమమునుబట్టి యీస్తూతమున *రైగ్స్‌' అనుట ఉచిత 
ముగా గన్బట్లును. _ అకారాంతములు, ఇకారాంతములు అన్నుక్రమములో 
శద్ధిములప్ర క్రియను జూపుచు 64న సూత్రమున “రై గ్లొళబ్దంబుల కోత్వంబు 
విభాషనగు” అని యా(క్రమమునే సూరి పాటించియుండెను, ఉచితమగు నా 
కిమమును ఈసూ(త్రమున మార్చనేల ? 

ii. మజీయు, నిచటి వివరణవాక్యమున, ఊ(తపదమువోలె “మటి" 
అనుళబ్ధ మెందులకు ? అని (ప్రశ్నించుకొని యోచింపు(డు, 

1. (క్రమపరిపాలనమునకయి సూత్రమున 'రైగ్గొ” అన్నచో నచ్చటి 
సంస్క్యృతసంధిచే “రైగ్గావుగంతంబుల” అని సిద్ధమగును, దాలవ్యాకరణప్ర క్రి 
యలో “వుగాగమము" (ప్రసిద్ధమైనది యొకటికలదు (తరువులు, ధేనువులు, 
మొ,). ఆ'వుగాగమ' మేమోయను(భ్రమ బాలురకు. గలుగరాదు. 'గ్లౌరై'అని 


268 రమణీయము 


తిరుగవైచి సంధిచేసినచో “యుగంతంబులి అయినది. “యుగంత'మనునది 
యోప్రక్రియలో నెచ్చటను లేనిదగుటచే నిపుడెట్టిభాంతికిని దావులేదు. 

11. ఇటులే వివరణవాక్యమున “మణి” అనుశబ్దము లేనిచో “నుగాగ 
మాంతంబులకు' అని యేర్చడును. నుగాగమములు పెక్కులు బాలురకు( 
బరిచితములగుటడే, నట్టిన్ఫురణకలిగి నుగాగమభాంతి సంభవించును. 
నడుమ 'మజి' అనియున్నచో నట్టిభాంతి లేశమును సంభవింపదు. 

వైశద్యమునకయి పదములకూర్చునందుసయితము సూరి మెల(కువ 
యెట్టిదో గమనింపుండు. 

ఈ సూత్రముచే( బ్రథమైకవచనలోసమువలెనే 56వ స్ఫూత్రముచే 
ద్దాదులకు డుజ్‌లోపమును, గ8వ సూతముచే, చరిత్రాదులకు మువర్ణక 
సమును విధింన(బడినవి, ఇట్టి ప్రథమైకవచనలోనమే రా(దగిన మజికొన్ని 
టికి, అన(గా దూతాదులకును (61), విశ్వకర్మాదులకును (75), (బహ్మశబ్దము 
నకును (76), అఆత్మేమనిజంతములకును (77 మహిమ) స్రీత్వాతిదేశము 
కావింపస(బకినది, 

వీని యన్నిటను (బ్రథమైకవచనలోనమే య పేకీతముగాన, ఏకరూప 
ముగ, (ప్రథ మైకవచనలోపమునో, శ్ర్రీత్వమునో విధింపక కొన్నింట నదియు 
గొన్నింట నిదియు రెండువిధముల విధానములేల ? అని యొక స్థూలశంక 
యిట( బొడమవచ్చును. కాని, ఏకరూపవిధానములో6 జిక్కులు గలవు, 


నః 
ర్‌ 


ఇకారాంతములకు, గ్లొ, రై శబ్దములకు, వృద్ధాదులకు, చర్న్మిత్రాదులకు, 
ప్రథమైకవచనలోపమును విధింపక స్రీత్వమునతిదేశించినచో, ఈ యతిదేశ 
మాత్రమేగాక స్త్రీలింగ ప్రథమైకవచన లోవవిధానసూత్రము (57) గూడం 
బ9వర్తించినంగాని, హరి, గిరి, గ్లౌ, రై, వృద్దు, మూర్జు, చరిత్ర, చరిత 
మున్నగురూపములు సిద్ధింసవు, ఒక్కసూత్రముచేతనే రూపసిద్ధియగు లఘు 
మార్గము విడుచుకొని, రెండుస్తూతములచే సాధించు ప్మక్రియాగౌరవ మేల ? 
అను నూహతో నీతావులందు స్త్రీత్వము నతిదేశింపక ప్రథమైకవచనలోపమునే 
విధించియుండెను. మటియు, వృద్ధాదులలో ప్రక్రియాగారవము మాత్రమేకాదు. 
అచ్చట స్రీత్వమున్నచో _ ఉత్వముప్రాప్తింపక వృద్ధ మున్నగురూపములే 
సిద్ధింపవు. 

ఉగంతములవిషయమున నింతకన్నను నెక్కువచిక్కు సంభవించును. 
వానిలో రుక్కు, వీరుత్తు మున్నగు స్త్రీలింగములును గొన్నిగలవు. స్త్రీలింగము 
లకు ప్రీశ్వాతిదేశము అనావళ్యక మై యనుపపన్నమగును, అది యెటులోసరిపు 
చ్చుకొన్నను, త్రీత్వమునుబట్టి వీని ప్రథమైకవచనము లోపించుటయే దుర్జటము. 


గ్‌ 


తత్సమ వరిచ్చేదము 269 





ఏలయన, ఇవియెల్ల ఉకారాంతములుగాన “ఉకారాంతగోశబ్ది....” సూత్రము 
నందు “అంతట'ననుటచే స్త్రీలింగ్యప్రథమైకవచనలోపము. బాధితమయి "వు" 
వర్ణకమే నిలిచియండును. రుక్టువు, రాట్టువు లోనగు నపళబ్దములే యేర్చడును, 
కావున వీనియం దెల్లం (బ్రథమైకవచనలోవమే విధించుట కర్తవ్యము. 





ఇ(క దూతాదులు మున్నగువానికి స్త్రీత్వమునకు మాజుగా( (బథమైక 
వచనలోపమునే విధించినచో డుజ్జులోపించినను, ఉత్వము (21) దుర్నివారమయి 
దూతు, విశ్వకర్యు, (బహుశ, ఆతు మున్నగురూపములు (ప్రథమైకవచనమున 
సంభవించును. స్త్రీత్వము విహితమైనచో ఉత్వము (ప్రాప్తింపదు. కాంగా, 
దూత మున్నగు సురూపములు నుసాధములగును. అనునీయూహలతో. (బ్రిథ 
మైకవచనలోపము గొన్నింటను, స్త్రీత్వము గొన్నింటను విహితమయినటులు 
వివేచింపందగును. అదియటుండనిండు. 





ఇ, గ్రా, రా యుగంతములలో శ్రీ, ధీ, రుక్టు మున్నగుకొన్ని ప్రీలింగ 
ములు గలవు. వానిలో. (బిథమైకవచనలోపము “ప్రీలింగంబుల (ప్రథమైక 
వచసంబునకు లోపంబగు” (57) అను సూత్రముచే( జేయుటయుచితమా ? 
ప్రకృత సూత్రముచే+ జేయుటయుచితమా ? రెండు సూత్రములలో నేది 
విశేషవిధాయకము ? అను జిజ్ఞాస యిటం గలుగవలయును, 


అకారాంతమా, ఇకారాంతమా, ఉకారాంతమా అను (పశ్నలేకుండ, 
త్రీలింగము అన్నిటియందును (బ్రవ_ర్తించు “స్త్రీలింగ .... ప్రథమైకవచన ....” 
సూత్రము సాధారణమనియు, ఇకారాంతములందును, ఉదంతములలో ఉగాగ 
మాంతములందునుమ్మాత్రమే (ప్రవర్తించు ఈ “ఇగ్లౌ'సూూత్రము విశేషవిధాయక 
మనియు సూరి తలంచియుండెను. ఆ తలంపే సమంజసమని వ్యాఖ్యాతలును 
సమ్మతించియుండిరి. కావుననే సూరియు, వ్యాభ్యాతలును “రుక్టు ' మున్నగు 
ఉగాగమౌంత స్త్రీలింగములలో (68) “ఇగ్లొ' సూత్రమునే (ప్రవ _ర్తింప(జేసి 
క్రియను (బదర్శించియుండిరి. వీరు స్టూలదృష్టితో ప్రీలింగ స్యూతమునే 
విశేషవిధిగా భావించి, డానిచేతనే లోపము చేయందలంచిరేని “రుక్టు "మున్నగు 
రూపములు సాధించుట శక్యమేకాకపోయెడిది. ఏలయందురా ? 








కావున సూరి యీ యంశములనెల్ల నాలోచించి “ఇగ్లౌ "స్యూతమును 
విశేషవిధిగా భావించుటయు “రుక్టు"మున్నగు రూపములకు సులభమగుసాధనము 
కల్చించుటయు “శ్రీ, ధీ" శబ్రిములను స్రీలింగన్నూత్రమున(గాక “ఇగ్గౌ'నూ్యత్రము 








270 రమణీయము 


ననే యదాహరించుటయు మిక్కిలి సమంజ 
వ్యాఖ్యాతలామార్గమునే యనుసరించుటయు 

కాని, యీవ్యాఖ్యాతలలో( గొందటు ఒకవంక ఉగాగమాంతములగు 
“రుక్టు' మున్నగుతావులందు. స్త్రీలింగసూ(తముకం క “ఇగ్లౌ' సూత్రమే విశేష 
విధియని సమ్మతించి “రుక్టు'అనుచో “ఇగ్లౌ'సూూత్రమువల్లనే _పథమైకవచన 
లోపముచూపుచు, ప్రీలింగములగు శ్రీ, ధీ శబ్దములను సూరి స్త్రీలింగసూ(తమున 
నుదాహరింపవలయునుకాని, “'ఇగ్లౌ'సూత్రమున నుదాహరింపరాదని దోష 
మెంచుట తాము నిరూపించిన పూర్వాపర్యప్మక్రియకే విరుద్ధము. 

ఇట గిరి, శ్రీ, ధీ శబ్దములకు డు, ము, వు లలో నేదియు( (్రా ప్తింప 
కున్నను, పదత్వసిద్ధికయి సంస్కృత ప్రత్యయము చేసికొని, డానిని 
లోపింపంజేయవలయునని సూరియుద్దేశము, తక్కినచోటులం దెల్లం (బ్రయోజన 
విశేషము లేకుండుటచే సు, జౌ, జస్‌ మున్నగు సంస్కృత విభ క్తి ప్రత్యయము 
లను స్థానులుగా నిరూపింపక శ్లేశము తగ్గించుటకయి ప్రాతిపదికలకు సాక్షౌత్తుగా 6 
దెలు(గు విభక్తులనే విధించి నూరి (ప్రక్రియ సాగించియుండెను. 











ఈత (డు తన సూశ్రాం(ధ్ర వ్యాకరణమున “డు, ము, వు, ల వస్సుసః, 
— అసోనుః' ఇత్యాదిగా జింతామణియందువలె. దొలుత సంస్కృత 
విభక్తులనే చేర్చి, వానిస్థానమున డుజాదులను విధించు (పణాళికనే యుష్మక 
మించియు, నందలి నిరర్ధక శ్లేశమును బర్యాలోచించి, చాలవ్యాకరణమున 
ఆ మార్గము నుజ్జగించి తెలు(గువిభ క్తి ప్రత్యయములకు సాక్షొద్విధానమునే 
యవలంబించినటులూహింసవలయును, 





45. ఇత్తునకు బహువచనంబు పరంబగునపు డుత్వంబగు. ౪౫. 


హరులు; గిరులు; కవులు; రవులు; యామినులు; భామినులు. 

తపరకరణంబుచే దీర్హంబున కుత్వంబులేదు : 

శ్రీలు; స్రీలు; లకోరీలు. 

దీర మునకుత్వమురాదని చూపుటకు “శ్రీలు, శ్రీలు” అనునవిమ్మాత్రమే 
చాలియున్నను 'లకోరీలు' అనుదానింగూడ( జూపుట యీ సూత్రము తత్సమే 
తరంబులందు(గూడ (ప్రవ ర్తించునని సూచించుటకు 

ఆచ్చికములందు(గూడ నీ యుత్వము (ప్రవ ర్తించును కావుననే జిగులు, 
నీసులు, విరులు, సరులు మున్న గునవియెల్ల నీ సూ్యూతమువల్లనే సిద్ధించును. 

తత్సమసూత్రమేదయిన  నాచ్చికములందు(గూడ( (బవర్తింపవలసి 
నపుడు ఆయంశము నేదోయొకరీతిని సూచించుట సూరిపరిపాటి. తక్కిన 
చోటులు గమనింపు(డు, 


తత్సమ పరిచ్చేదము 27 


తపరకరణమన(గా తకారమును పరముగా నుంచుట. 

“తపరః తత్కాలస్య” 

“దేనికొనను తకారము గుటుతుగా కూర్చి(బడునో, అది దానినిమాత్రమే 

బోధించును" 
అని యీ సంజ్ఞాసూతమునకు( దాత్సర్యము, 

సాధారణముగా “అకార” మన్నచో “అ, ఆ” అను టహాన్వదీర్ధములు 
రెండును “ఇకార"మన్నచో ఇ, ఈ అను ట్రాస్వడీర్ణములు రెండును గృహీ 
తములు కావచ్చును. “అత్‌, ఇత్‌' అన్నచో అ, ఇ అను (హన్వములుమాతమే 
(గహింప(బడును, 

46. వికృతియం దికారాంతముల యుపోత్తమేత్వంబునకు బహు 

వచనము పరంబగునపు డుత్వంబగు. ౪౬. 

ఇచ్చట వికృతిళబ్బముచే సంస్కృతసమేతరంటు (గ్రహింప 

వలయు. క 

కలికి ....కలుకులు; ములికి....ములుకులు; చెలిమి... చెలుములు; 

బలిమి....బలుములు. 

ఉపో త్త మేత్వంబునకనుటంకేసి “జిగి, నిసి” ఇత్యాదులందుత్వంబు 

లేదు : జిగులు, నిసులు. 

ఇది యాచ్చికళబ్రములందుమ్మాత మే (ప్రవర్తించు సూత్రముగాన ఆచ్చిక 
పరిచ్చేదముననే యుండ(దగినది. అయినను ఇత్వమునకు ఉత్వమువిధించు 
స్యూతములన్నియు నొక్కచో నుండుటలోని జ్ఞ ప్తిసొకర్యము నాలోచించి యీ 
(వకఠరణమున( జేర్చినటులూహింప(దగును, 

“త్యాదీనా మృస్త్య ముత్తమమ్‌” 

మూండుగాని యంతకుమించిగాని వర్ణములుగల శబ్దములందు తుది 
వర్ణము ఉత్తమము, డానినమీసము ఉపో.త్తమము, 

“జిగి, నిసి” అనునవి ద్వ్యక్షరములుమ్మాత్రామేయగుటచే వానిలో ఈ 
సూత్రము (ప్రవ ర్తింపదు. 





47. రలడోపధ సవార్థాదుల యుపోత్తమేత్వంబున కుత్వంబు 
గలుగదు. ౪౭. 
పందిరి .... పందిరులు; పిడికిలి .... పిడికిళులు; రాపిడి .... 
రాపిడులు; తొమ్మిది .... తొమ్మిదులు. 


“మేలైన రెండు'తొమ్మిదులు' విద్యలలోన” -కాశీఖండము-9-181. 


le gp) రమణీయము 
48. ఉకారాంత గోశబంబుల కంతట వుపర్ణకంబగు. ఇలా 


తరువు; ధేనువు; మధువు; గోవు. 

అంతటననుట స్త్రీలింగప్రథమైకవచనలోప బాధనార్థము. 

ఈవిధి మూండులింగములందును వచ్చునని నిరూపించుటకయి ఉకా 
రాంతములకు సుదాహరణములు మూడు చూపంబిడినవి. 

పుంలింగములలో, అకారాంతములకు రామళద్రిమును, ఇకారాంతములకు 
హరిశబ్ద్ధమును, ఉకారాంతములకు విష్ణుళబ్దమును, స్త్రీలింగములలో, ఆకా 
రాంతములకు రమాళబ్దమును, రాంతములకు శ్రీ, లక్ష్మీ శబ్ధిములను, ఈ 
రీతినిసాధారణముగా దేవతావాచకములనే ప్రథమోదాహరణములుగా( జూపు 
దృష్టిగల సూరి యానూత్రమున( బుంలింగోదాహరణముగ  విష్ణుశబ్ణమును 
జూపక “తరు"ళబ్దమును జూపుటకు హేతువుగలదు, 

“ఉకారాంతంబగు మహత్తునకు పువర్ణకము బహుళముగానగు” (50) 
అని మహడ్వాచకములకు పువర్ణకము పాక్షికముగ మీ(ద విధింప(బడ(గలదు. 
“విష్ణు' మున్నగునవి దానికి లక్ష్యములగునుగాని, ప్రకృత నిత్యసూత్రమునకు 
లక్ష్యములు కానేరవు. కావున నిట నమహత్తగు “తరు శబ్దమును జూపవలసి 
వచ్చినది. 

“ధేనువు మున్నగు ప్రీలింగశళబ్దములలో 

“స్తీలింగంబుల ప్రథమైక వచనంబునకు లోపంబగు” 
నను సూత్రము ప్రవర్తింపకుండ వారించుటకును, నచట(గూడ “పు వర్ణకము 
శ్రూయమాణమగునని తెలుపుటకును సూత్రమున “అంతట' ననుపదము 
(పయుక్తమయినది. 

"చిగురు" మున్నగుళబ్దిములు స్ర్రీసమములుగాని స్త్రీలింగములు కాపు, 
పయి 'స్తీరింగప్రథమైకవచనలోప బాధనార్థము' అనుచోట స్త్రీరింగములగు 
తత్సమశబ్దములకేగాని, ప్ర్రీసమములగు ఆచ్చికళబ్దిములకు( బరామర్శము 
లేదు. కావుననే “చిగురు ఇత్యాదులందు( (బ్రథమైకవచనము లోపించుటకు( 
బతిబంధకము లేదు. ఈభావము పయివాక్యమున “ప్రీలింగ'శబ్ధమున నిగూఢ 
మయియున్నది. 

మజియు, హలంతములలో ఉగాగమాంతములలో 'రుక్కు_' మున్నగు 
శబ్దిములు స్త్రీలింగములే యయినను, నచటి పప్రథమైకవచనలోపమునుగూడ, 
ఈ “అంతటిశబ్దము వారింపదు. ఏలయన 

“రుక్కు" మున్నగువానిలో. బ్రవర్తించునది ఉగంతప్రథ మైకవచన 
లోపముగాని, స్రీలింగప్రథ మైకవచనలోపము కానేకాదు. “అంతటి ననుటచే 
వారింప(బడునది 57చే విధింప(బడు స్తీలింగప్రథమైకవచనలోపము మాత్రమే, 











తత్సమ పరిచ్చేదము 273 





గాక ప్రీలింగశబ్దిములకు వచ్చులోపము 
మాత్రమే. “అంతటి” శబ్దముచే జాధింప(బడును.  స్ర్రీలింగములందయినను 
“స్రీ లింగంబుల....” (57) అనుసూత్రముచే విధింప(బడినలో పముమా త్రమే 
బాధింప(బడును. సూతశ్రాంతరప్రాప్తములు బాధింపంబడవు. కాంబట్టియే 
“చిగురు, రుక్కు" ఇత్యాదులు నిరపాయముగ సిద్ధించునని సూత్రకర్త 
యాంతర్యము, 
49. వువర్ణశేతరవిభ క్రి పరమగుచో నుకారాంతంబులకు బహు 
శంబుగా గో శబ్దంబునకు నిత్యంబుగా వుగాగమంబగు, ఇకా, 
తరువులు, తరులు; ధేనువులు, ధేనులు; గోవులు. 
50. ఉకారాంతంబగు మహతునకు పువర్షకము. బహుళముగా 
నగు, ఇం. 
విష్ణువు, విష్ణండు; శంభువు, శంభుడు; వసువు, వను(డు. 


_త్‌1. కదువ నాగమాత. ౫౧. 


శశి. బుకారాంతంబున కత్వంబును స్ర్రీవద్భావంబునగు. ౫౨. 





భ్రాత; జామాత; కర్త; భర్త; హంర్త; గంత; హంత, 


5 
హంతకు(డు, అనుదూపము సాధువుకాదు. 
నలి. విధాతృ ధాతృ దాతృ సవితృ నేతృ శబ్దంబులకు మహత్తుల 
క్‌త్వ స్త్రీవద్భావంబులు విభాషనగు. ౫8. 
విధాత, విధాతృ(డు; ధాత, ధాతృండు; దాత, దాతృండు; 
సవిత, సవితృ(డు; నేత, నేతృండు. 
స్తీ వమునుబట్టి స్త్రీలింగప్రథమైకవచనలోపము కలుగును. (57) 
54. నామంబుల తుదిదీర్తంబునకు (హన్వంబగు. ౫౪. 
ఖు 
రమా....రమ; వనితా....వనిత; విద్యా....విద్య; 
లక్ష్మీ _.లక్ష్మి; నేనానీ.... నేనాని. 
ఇట్లు కృతహన్వములకు హ్రస్వాంతములకు(బోలె( గార్యంబగు: 
౧ ~~ స 
లక్కులు; నేనానులు; సిరులు. 





(18) 








274 రమజీయము 


ఈ కార్యము ఈత్సమమౌాత్రవిషయకము. 

తత్సమాచ్చికపరిచ్చేదవిభజన(ప్రకారమునుబట్టి _ తత్సమేతరములందు 
ఈ (హస్వమునకు (బ్వాప్తికలుగదు. కావున “నవలా”, “లకోతీ" ఇత్యాదులందు 
'(హాస్వమునకు (బనక్తియేలేదు. 

చింతామణిలో అజంతహలంతవిభజనమేగాని తత్సమాచ్చికవిభజనము 
లేకుండుటచే దేశ్యములందునయితము (హన్వము (ప్రా_పించుటవలన దానిని 
వారించుటకు “నచదేశ్యపడే” అని ప్రత్యేకముగ నిషేధమును విధించుకొనవలసి 
వచ్చినది. ఆ నిషేధప్రయోజనము బాలవ్యాకరణముస( (బకరణవిభజనము 
వల్లనే సిద్ధించుటచే, ఆ నిషేధసూూత్రమిట ఆవళ్యకముకాకుండుటచే ను పేక్షింప( 


ను. 


ని 
డె 

మొక చిన్నయంశము : 

్రీః....సిరీ....సిరి. ---వాల-సంజ్ఞా-10. 

(పాకృతసమములు గూడ ( దత్సమములేగాస “సిరీ అనుచో( దత్సమ 
కార్యమగు నీ (ప్రూస్వము (ప్రవ_ర్తించునని తెలుపుటకు “సిరులు' అనుపదము 
చూపంబడినది. 

సిరి, రాణి, అగ్గి, ఓలి, జడ, మేర మున్నగునవి (ప్రాకృతతుల్యములు 
గావునం దత్సమములు ; సంస్కృృతసమేతరములుగాన ఆచ్చిక। వీనిలో 
ృరొకార్యములు గూడ వంర్తిల్లును. కావుననే వీనికిం 









హసన్వము కలుగును. ఆచ్చికములగుటచే. గ్రా ప్టించు 


gp) 





ముచే( (బథమైకవచనలోవ 
జడ, మేర ఇత్యాదులు సిద్ధించును. (చూ-ఆచ్చిక-1). 
ఏ 


ర్తిల్లును. 
న 


వకాతరంబులకు (హన్వంబులేదు. ౫౫. 
క; మా; భా; శ్రీ; స్తీ; హ్రీ: ధీ; లీ; భ్రూవు. 

56. వృద్ధాదులడుజ్ఞునకు లోపము విభాషనగు. ౫౬. 
వృద్ధ, వృద్దుడు; మూర్చ, మూద్దుడుః నీచు, నీచు(డు; 
గృహస్థు. గృహస్థుడు: చార్వాకు, చార్వాకుండు. 

57. స్రీలింగంబుల యథ మైకవచనంబునకు లోపంబగు. ౫౭ 
రమ; క్షమ; వనిత; ఘనత; విద్య; దేవత; మీననేత్ర. 
ఇకారాంత ప్రీలింగములలో “ఇగ్లౌరా” సూత్రమువల్లనే లోపము. 

మతి, నుతి, శ్రీ, త్రీ. 
ఉకారాంతములలో లోపముకలుగదు. ధేనువు, వధువు _ ((చూ-48). 


NS 


తత్సమ పరిచ్చేదము 275 


58. చర్మితాదుల మువర్ణకంబునకు లోపంబు బహుళంబుగా 
నగు. ౫౮. 
చరిత్ర, చరిత్రము; చరిత, చరితము. 
అలక, అభిలాష, అక్షత, ఘోష, తరంగ, (భ్రమ, విజృంభణ, 
వధ, వేగ, స్ఫురణ, హంస _ ఇత్యాదులు చరిత్రాదులు. 
బాహుళకమువలన దర్భాదులకు ములోపంబు నిత్యంబు : 
దర్భ, పనస ఇత్యాదులు. 


59. న్వరివాచి దేవనురశబంబు లేకత్వబహుత్వంబులం (బయో 
వెన క్‌ త్వ వ ల 


గింపంబడు. ౫౯. 
దేవుడు; సకలసురులు. 
స్వర్గివాచియనుటచే భూడేవులు, భూనురు(డను (ప్రయోగంబు 
లబాధితంబులయ్యె, 
60. నురశబ్దంబు నిత్యంబుగా సనురశబ్దము వైకల్పికముగా 
ప్రీతుల్యంబులగు. నంన్యృతనమానంబునంగొవు. ఉం. 
సురలు; అసుర, అసురుండు. 
నిభిలసురులు; రావణాసురు(డు. 
ఎల్లసురలు; ఎల్లయసురలు, ఎల్ల యసురులు. 
ధ న జ 
భాషలో సమ, తుల్య పర్యాయపదము (సమానార్జికము) 
అయినను వానిని వాడుటలో a రణమున నొక నిబంధనము గలదు. అడి 
(రంగం నంతర నా గరూకతతో  బాటి 











ఈ క్‌ ప టై 

చింతామణిలో స్త్రీసమళబ్దిము ఆచ్చికములవిషయముననే నియతముగా 
వ్యవహరింపంబిడినది. 

“వికృతా సర్వే శచ్చాః క్షీ బసమాః ప్రీసమాశ్చ నానే 
అనుటయు 





కాలా 


276 రమణీయము 


“అనుకాం శ్ర్రియాం సమానాం సర్వస్య ప్రీసమన్య చ సులోపః” 
అను సులోపవిధాయకసూత్రమున( దత్సమములకం టె వేజుగ ప్రీసమములను 
బేర్కొనుటయు. జింతామణికారుని నియమదృష్టిని వెల్లడించును. ఆ దృష్టిని 
గమనింపక యథర్వణాచార్యులు : 

“యోధాసురాదిశచ్దానాం స్త్రీసమత్వ మిహోచ్యతే” 
అని తత్సమవిషయమునగూడ స్తీసమళబ్దిమును వ్యవహరించియుండిరి. అది 
చూచి యహో బలపండితు(డును 

“స్త్రీత్వబహుతే సురాదే రసమాసే” 
అనుసూత్రమును వ్యాఖ్యానించుచు 

“అసురేతి “స్త్రీసమి” ప్రయోగస్తు” 

“కేన యోధ కుంశేత్యాద్యాః “స్త్రీసమా” స్పిద్ధాః” 
అనియు, _ స్త్రీసమళబ్దిమును దత్సమములవిషయమున _ నీయమరహితముగ 
వ్యవహరించుట కాననగును. కానీ, _చింతామణ్యాథర్వణముల (ప్రక్రియా 
ప్రణాళికలో స్త్రీసమములకు. (బ్రభ మైకవచనలోపముతప్ప నితరకార్యములు 
లేకుండుటచే. దత్సమములనుగూడ శ్రీసమములనుటలో వ్యవహారసాంకర్య 
మున్నను బ్రక్రియలోమాత్రము చిక్కులు సంభవింపవు, 








వాలవ్యాకరణము నందన్ననో యటులుగాదు. ఇందు స్త్రీసమతాప్రయు 
ములు పెక్కులు విధింవంబడియున్నవి. చూ: సంధి 25, కిర్‌; 
కారక 20; సమాన 5, 6, 7. 





శ్రీతుల్యములగు తత్సమములు గూడ ప్రీసమములేయన్న చో ఈకార్యము 
లెల్ల దత్సమములందు(గూడ'( బ్రనక్తములు కావలసివచ్చును. ఒండురెండు 
ఉదాహరణములు పరికింపు(డు, 

శ్తీసమవి శేషణముల బహువచనమునకు నేకవచనము విహితమయినది. 
(కారక-20) మాటలుపెక్కేలః యోధదూతాదితత్సమళబ్బములు. స్త్రీసమము 
లన్నచో 'బాలకులు యోధలయిరి, (శ్రీకృష్ణసంజయులు దూతలయిరి” అనుచో 
విశేషణబహువచనమునకు నేకవచనము ' కలిగి “బాలకులు యోధయయిరి" 
“శ్రీకృష్ణ నంజయులు దూతయయిరి"” అనియు సాధువులు కావలసివచ్చును. 
ఇంకను నిట్టి యనర్హములు వయిని సంఖ్యలతో నిర్దేశించిన సూత్రములన్నిటను 





సంభవించును. 

ఇట్టిచిక్కులు తటస్టింపకుండ నూరి యాచ్చికములను మాత్రమే స్త్రీసమ 
ములుగ సర్వత్ర వ్యవహరించి తత్సమాచ్చికములవిభజనముచే, బౌచిత్య 
మాత్రమునేగాక్‌  వైళద్యమునుసయితము గల్చించి తనప్రక్రియావ్రణాశిక 
సాగించియుండెను. 


తత్సమ పరిచ్చేదము 277 


ఈసూక్షశ్రము నించుకయు గుర్తింపనేరక హరికారికాక ర్హ యీ ప్రకృత 
సూత్రమును 
“సురోనిత్యం వాసుర 


అని యనువదించెను, 


ఓ 


స్మతసే నతు” 


ler 
జ 
క 
జ 
ల 
నో 
FA 
ఫో 
త 


సూరి ప్రణాళికలోని సూక్ష్యములు స్ఫురింపమిచే అనర్హదాయకములయి 
'వెలసినతబ్బిబ్బులు హరికారికలలో( జాలంగలపు. అందు. గొన్ని యాయా 
సూత్రములకడ( జూప(బడును, ఆదరబాదరగా దించుటలో బాలవ్యాకరణ 
పిణాళికాసూక్ష ములు" కారికాకొర్తకు గోచరింపకుండుట వింతకాదు, కాని 
బాలవ్యాకరణ టీకాకర్తలుసయితము కొందటీనియమమును గుర్తింవక స్తీసమ 
త్రీతుల్యశబ్దములను వ్యత్యస్తముగా వ్యవహరించినవారు కలరు. 





సూత్రకారహృదయమును సూటిగా నందుకొను నాస_క్తియు నిదానించు 
నభిలాషమును లేనియెడ సూత్ష్మములు గోచరింసవు, 

పయివారిమాటకేమిగాని చిన్నయసూరికి. జిరకాలనన్నిహితాం తేవాసు 
లయిన సీతారామాచార్యులవారుగూడ శబ్దరత్నాకరమున “పులకలు” అనుళబ్ద 
మునుగూర్చి వివరములువ్రాయు సందర్భమున, అది సంస్క తసమమని తామే 
వక్కాణించుచు, దానిని స్త్రీసమముగా ఆతావుననే వ్యవహరించుట యెంత 
మాత్రమును సమీచీనముకాదు. 

61. దూతాదులకు స్త్రీత్వంబు బహుళంబుగనగు. ఒం. 


దూత, దూతుండు; యోధ, యోధుడు; శుంఠ, శుంఠుండు. 

బహుళ్ళగ్రహణముచే నమహత్త్వంబునందు స్త్రీత్వంబు 

నిత్యంబు : సింగంబుదూతయగు జంబుకంబు, 

అమహాత్తులకు స్త్రీత్వము నిత్యముగాక పాక్షికమయినచో “సింగంబు 
దూతు(డగు జంబుకంబు” అను ననిష్టరూపమేర్చడునని పేటికాటీకలో 
ప్రత్యుదాహరణము చూపంబడినది. అది కుదురుపడునట్లు కానరాదు. 

ఇట దూతళబ్దము అమహత్రుగదా ! ఉత్వడుజ్ఞులు వచ్చుటెట్లు ? 
త్రీత్వమురానిపక్షమున _మువర్షకముకలిగి “దూతమగు జంబుకంబు' అని 
యగునేగాని, దూతు(డని యగుపెట్టులు ? _ప్రత్యుదాహరణములయినను 
నసంభవములను జూసరాదుగదా : దూతకృత్యమునుబట్టి మహత్త్వవివక్ష 
చేయదుమందురా; అపుడు జంబుక శబ్దమునకు(గూడ నుత్వడుజ్ఞాలు రానలసి 
యుండును. అదిగాక యిట “అమహత్త్వంబునందు శ్రీత్వంబు నిత్యంబు” 
అనిగదా సూత్రకారుని వచనము ! స్రీత్వము నిత్యముకానిచో, మనమూహించి 





278 రమణీయము 


చూపవలసిన ప్రత్యుదాహరణము “అమహత్త్వము" నందేగదా: కాంబట్టి 
యీ తావున *'మహత్త్వవివక్ష' అనుమాటయే పొసంగదు. 

కావున “సింగంబుదూతమగుజంబుకంబు" అను (ప్రత్యుదాహరణమునకు 
మాత్రమే యిట సంభావ్యతగలదని యోజింపవలయును. 

ఈ యుదాహరణవాక్యము నీతిచంద్రికలో జంబుకము సింగమునకు 
దూతయై నడపిన మిత్రభేదకథను స్మరింప(జేయును. 


62. పృధ్వీవాచి భూశబ్దంబునకు భువియగు. ౬౨. 
భువి, భువులు; భువిని, భువులను. 


63. నౌశబ్దంబునకు నావయగు. ౬8. 


నావ, నావలు. మహానావ. 
కొందు నావియనియు నాదేశంబగునండ్రు. 


ఇట్టి నిపాతవిధులగు తక్కినసూత)ములందు భువి - భువులు దివి-- 
దివులు, హృది - హృదులు, ఇత్యాదిగా వ్య స్తపదములనుమాత్రమే యుదాహ 
రించి యిట “మహానావ'యను సమాసపదమునుగూడ( జూపుటలో నిగూఢ 
మగు నుద్దేశము గలదు. 

“నావ'అను కేవలరూపమునకయి యీసూత్రమక్కఅయేలేదు. ఏలయన, 
ప్రాకృత హేమచంద్రవ్యాకరణమున “నావ్యావః" (8-1-104) అని “నా"ళబ్దము 
లోని బొకారమునకు “ఆవా" దేశము విధింప(బడి “నావా'అనురూపము సాధింప 
బడియున్నది. అది ప్రాకృతసమముగ( దెలు(గున గ్రహింపంబడునెడ “సిరీ 
సిరి” ఇత్యాదులందువలె (హస్వముకలిగి *నావ'అనురూపము సులభముగా 
సిద్ధించును. ఇట్లు ప్రాక్సుతసమముగా సిద్ధించిన నావళబ్దిము, ఆచ్చికముగావున 
దీనితో కేవలసంస్కృృతమగు మహచృబ్దము సమసింపదు. “మహానావి సిద్ధిం 
పదు. అదికుదురుట యీసూత్రమునకు ప్రధాన్నప్రయోజనము. ఈసూత్రముచే 
“మహానా "అనుసిద్ధసమాసమునుండి “మహానావ 'సిద్ధించుటకవకాశము కలిగినది. 
ఆసూచనకే “మహానావి అని ప్రత్యేకముగా నుదాహరించుట. 

“నావి'అనునా దేశము విధించినవారెవరో కంట(బడకున్నారు. 


64. 3 గ్లౌశబ్దంబులకోత్వంబు విభాషనగు. ౬౪, 
ఇగ్లౌ సూత్రముచేతం బ్రథమైకవచనమునకు లోపంబు : 
Ye 


గ 
కోస గోలా 
ప 


య! 


తత్సమ పరిచ్చేదము 279 
65. ఐకారం వీ తుల్యంబు. ౬౫. 
రెని, లైక్‌; వని, కైకి; పైని, పైకి. 


ఆచ్చికములందు(గూడ నీ సూత్రము వంర్తిల్లునని తెలుపుటకు శై, వై 
అను నుదాహరణములు, 

ఇకారతుల్యతను విధించినను ఈ లత్ష్యములందు నభిలషితమయిన 
ఇత్వము (26) సిద్ధించును. కాని రై, శై మున్నగువానికి బహువచనము 
పరమయినపుడు “ఇత్తునకు బహువచనంబు పరంబగునపుడుత్వంబగు” (45) 
అనుదానిచే రులు, కులు అనునపరూపములు సంభవించును. అవి కాకుం 
డుటకయి ఇకారతుల్యత గాక, ఈకారతుల్యత విధింపంబడినది. 

ఐకారాంతమగు రై శబ్ద మీన్యూతముచే, ఈకారాంతతుల్య మేగావున, 
ఇకారాంతములకు(గలుగు (ప్రథమైకవచనలోవము దీనికిని (బ్రాప్తింపవచ్చునే | 
మటీ, ఇగ్లౌసూ(తమున రైశబ్దమును వేజుగా (గ్రహీంపనేల ? అని యొకళంక 
పొడమవచ్చును. సత్యమే. 

కాని, రైశబ్దమునకు సులోపము సిద్ధించినను దానిరూపాంతరమగు 
రోళబ్దమున సులోపమునకయి యిగ్దౌరాస్నూతమున రై శబ్దమును దప్పక 
గ్రహింవవలసివచ్చినది. 


66. కంధరాదులు క్రీబతుల్యంబులు బహుళంబుగానగు. ఇజ౬, 


కంధరము, కంధర. 

విధాశబ్దమునకు( గ్లీబతుల్యత్వంబు నిత్యంబు : విధము, 

కంధరో, నాసికా, భిక్షా దంష్ట్రా, (గ్రీవా, పాదుకోల్కా. ప్రభృతులు 

కంధరాదులు. 

సంస్కృతమున. (బ్రసిద్దములగుశబ్దిములే తెలుగున దత్సమములుగ 
(గ్రహింపంబడుటయు, నందు. గొన్ని కాలక్రమమున మార్చులనంది తదృవము 
లగుటయు సహజము. సంస్కృతమున వ లు నిఘంటుపులలో 
మాజుమూలలనున్న శబ్దములు తెలుగున (బవేశించుట దుర్ధ్యటము, 
అసంభవము. 

విధాశబ్దము సంస్కృతమున (దిపిద్ధము. తత్సమమున దానికి “విధము” 
అనురూపమొక్క టియే కాననగుటవల్లను, “విధి అనురూపము లేకుండుట 
వల్లను, దీనికిం 'స్తిదతుల్యత యిట నిత్యముగా విధింపందిడినది. ఇట్లు విధించుట 
యావశ్యకము. సముచితము. 


280 రమణీయము 


ఇటులుండ “విధో వ్‌ హస్త్యన్నే" అని నిఘంటువులో నెచ్చటనో 
“విధః" అను ప్పంలింగశట్ది గలదనియు, దానినుండి “విధము” అనురూప 
మగుననియు, న 'దెలుంగుభాషయందు (ప్రవేశమే లేదనవచ్చు 
ననియు, కాంగా కంధరాదులలో *విధా'శబ్దమును బఠింపనక్కలేదనియు, 
(ఫౌ.వ్యా.కర్త యభిప్రాయము ((ప్రొ.వ్యా .-¥-24). ఇది భాషాగతుల మూల 
పద్ధతికే విరుద్ధము.. అ(ప్రసిద్దము వచ్చున(ట ! సుప్రసిద్ధము రాదంట 1 ఎట్లు 
సమ్మతించుట ? 





ఇంక హలంత( ప్రకరణము 


67. హలంతంబు (పథమైకవచనాంతతుల్యం విందు నామం 
బగు. ౬౭౬. 


రుక్‌; రాట్‌; మరుత్‌; వీరుత్‌; కర్మ; వర్మ. 

శ్వశబ్దంబుదప్ప నకారాంతంబులెల్లం (బ్రథ మెక వచనతుల్యంబులె 

యగునని యెజుంగునది. 

ఈ హలంతములప్రథ మైకవచనాంతములు రుక్‌, రుగ్‌, రాట్‌, రాడ్‌ 
మున్నగురీతిని రెండురూపములతో నుండును. ఉన్నను రుగ్‌, రాడ్‌ మొదలగు 
'రెండవరూపములను, ఈ స్ఫూత్రమునుబట్టి _ తెలు(గుప్రాతిపదికములుగ 
గ్రహింపరాదు. 

“భవచ్చశ్రాదుల కిందు. (బ్రయోగంబులేదు” (87) 
అను నిషేధముచే నట్టిశబ్దములు తత్సమములుగ( దెలుంగునం (బవేశంపవని 
సూత్రకర్త తలంపుగా భావింపవచ్చును. 


గే 


cies లా meer. 
లసినచోట్ల “(ప్రత్యయ శబ్దమునకు 'వత్యయాంత మనునక్థిమును 


పత్యయ్యగహణే తదన్తస్యాపి (గహణమ్‌” 

అనుపరిభాష యీ యంశమును బోధించును. 

కావుననే యీ సూత్రమున వృ.త్తియందు “|ప్రథ మైకవచనతుల్య'మన(గా 
ప్రథమైకవచ'నాంత'తుల్యమనియే యర్థము. 

మతొక్కయంశము : రుక్‌, రాట్‌, మరుత్‌ ఇత్యాదులందు. (బ్రథమైక 
వచన్యపత్యయము లోపించినను “రామః” ఇత్యాదులవలె నవి (ప్రత్యయాం 
తములుగనే పరిగణింప(బడును, 

“(పత్యయలోపే ప్రత్యయలక్షణమ్‌” 

(= ్రత్యయే లుప్తేపి తడాశ్రితం కార్యం స్యాత్‌) 





తత్సమ పెరిచ్చేదము 281 


ప్రత్యయము లోపించినను డానినిబట్టి రావలసిన 
వచ్చును. అని పాణినీయపద్ధతి. 





68. ఉగాగమంబును ద్విత్వంబును దుదిహల్లునకోగు, ఇరా. 
ఉగాగమాంతంబుల కిగ్గాస్నూత్రముచే. (బ్రథ మైకవచనలోపం 
బగు : రుక్కు; రాట్టు; మరుత్తు; వీరుత్తు. 
ఉగాగమంబులేమింజేసి యిచట నాంతంబుల క ప్రీ లింగం బులకుం 
(బ్రభమైకవచనలోపంబు లేదు : 
కర్మము; వర్మము; చర్మము; సుధన్వు(డు; సుత్రాముండు. 
ఈ యుదాహరణములలో “రుక్కు, వీరుత్తు" అనునవి స్త్రీలింగములు, 
వీనికి4 కా కలుగుచున్నది. అవునుగాని 

“ఉకారాంత గోశబ్దంబుల కంతట బగు” ననుస్తూత్రమునందు 
“అంతట” అనుట త్తీలింగప్రథమైకవచన, మును బాధించి పుంనపుంసకము 
లందువలె స్రీలింగములందు(గూడ “ధేనువు” మున్నగుచోటులందు వువక్షకము 
తప్పక ్రవర్తించుటకేగదా ! అయినచో స్రీలింగములగు ఈ 'రుక్కు, 
వీరుత్తులలో లోపమెట్లువచ్చును ? లోవమునువాధించి వువర్ణక మేలరాదు ? అని 
యడుగవచ్చును. అడుగవలసినమాటయే. 

కాని, ఉకారాంతగోశబ్దసూ(త్రమునందలి “అంతటి శబ్దము ఉకారాంత 
త్తీలింగములలో( (బవ_ర్తించు (ప్రథమైకవచనలో సములనన్ని టిని బాధింపదు. 
స్తీలిం గ్యపథమైకవచనలోపమునుమ్మాత మే బాధించును. ప్రకృతము రుక్కు, 
వీరుత్తులలో వచ్చినడి ఇగ్దౌరాయుగంతప్రథమైకవచనలోపముగాని, స్త్రీలింగ 
(వథమైకవచనలోపము (57వ సూ.) కానేకాదు. “అంతటి” అనుళబ్దమునకుం 
బ్రయోజనమును నిర్జేశించువాక్యమందు (48వ సూ.) గుప్తమయిన సూత్రకారుని 
యాంతర్యమును సూక్ష్యదృక్కోణముతో సమీక్షింపుండు. 

69. దీర్హంబుమీందిహల్లునకు ద్విత్వంబు బహుళంబుగా 

నగు. ఇకా. 

వాక్కు, వాకు; స్వరాట్టు, స్వరాటు, 

నా. లోకనీంద్యమగు నర్హమునీ 

వాకునకు( దెచ్చుటుచిత మె 

నాకుసహోదరివి నీవు నా చిత్తమునన్‌.” —థార-ఆది-9-1830, 

ఇది (ప్రాసనిబద్ధమయి మార్చరాని (ప్రయోగము, ఇవి కచునివిగా 
వాగనుశాసనుల పలుకులు. వట్టివికావు. వ్యాకరణ ప్రియులకు, ప్పలకలు పొడ 
మించు పలుకులు: 




















282 రమణీయము 


దేవయాని ద్విత్వమును గోరుచున్నది. కచునికి ద్విత్వమునందిష్టము 
లేదు. క్రియలోనెగాదు. వాక్కునందు(గూడ ద్విత్వము నాతండు సమ్మ 
తింపండు. కావుననే “వాక్కు"లోని ద్విత్వమును కేలంగొట్టి “వాకు' అను 
చున్నాండు. “ఇట్టి జడ్డప్రసంగములు మాటవరుసకయిన నోటరానిచ్చుట 
ఉచితముకా”దని ఆతని హెచ్చరిక. అది ద్విత్వశూన్యమయిన “వాకు” శబ్దమున 
గర్భితమయియున్నది. భట్టారకుల వాగనుశాసనభం గియెట్టిడో పరికింపుండు. 


70. మతుబాదికంబు ద్వితీయైకవచనాంతతుల్యంబు నామం 

బగు. ౭౦. 

శ్రీమంతమ్‌; గుణవంతమ్‌; విద్వాంసమ్‌; అనడ్వాహమ్‌; 

శ్వానమ్‌; ఉపానహమ్‌; అప్పరసమ్‌. ఇత్యాదులు. 

ఈ మతుబంతములకు మూ(డులింగములందును ద్వితీయైకవచనాంత 
రూపములు ఖిన్నలిన్న గా నుండును : 

1. శ్రీమంతమ్‌, 11. శ్రీమతీమ్‌, 11. శ్రీమత్‌. 

ఏలింగమునందలి ద్వితీయాంతరూప మిట( బర్మిగాహ్యమో సూత్రమున 
స్పష్టముగా జెప్పబడియుండలేదే : ఉదాహరణములు పుంలింగరూవములు 
మాత్రమే చూప(బడుచున్న వే! తక్కిన స్త్రీ నపుంసకరూపముల స్మరణమే 
కానరాదే ! కారణమేమి ? అవి (గ్రహింపరానివయినచో ఆ మాట సూచింప 
బనిలేదా? _లింగత్రయరూవములను యథేచృముగ (గ్రహింపవీలగునట్లు 
సూత్రము రచింపనేల ? “ పుంలింగ ద్వితీయైకవచనాంతతుల్యంబు ” అని 
స్పష్టముగ నిర్దేశించినచో నెట్టిసంశయమునకును( దావులేకుండెడిదిగదా ! అటు 
లేల రచింపకుండెను ? 

అని కొందటు (ప్రశ్నింతురు. చక్కని పశ్న-కాని, 

ఇది పుంలింగరూపములనుమ్యాతమే యుద్దేశంచి రచింపంబడినట్లు 
సూత్రము చెప్పక చెప్పుచున్నది. సూ(త్రాక్షరములుగాక ఈ సూత్రమును 
రచించు (ప్రయత్నమే యీయంశమును వెల్లడింపగలిగియున్నది. 

ఎట్లందురా ? సూూత్రమునుబిట్టి స్త్రీనపుంసక ద్వితీయాంత రూపములు 
గూడ నేలగ్రహింవ(బడవు ? అనిగదా (ప్రశ్నము | 

సరే: ముందు స్రీలింగద్వితీయాంతమును (గ్రహించి చూడుడు. (శ్రీమచ్చ 
బ్దముసకు స్త్రీలింగద్వితీయాంతరూవ మెట్లుండును ? “శ్రీమతీమ్‌' అని. అది 
మనకు (ప్రాతిపదికమయినచో దానియంతిమ మకార మేమగును? లోపించును. 
ఇ(క మనకు మిగులు ప్రాతిపదికము ఏది ? “శ్రీమతీ అనునది. ఇదే మనకు 
నపేకీతమయినచో ఈ సూత్రమే యక్కఅలేదు. ఏలయన : 





తత్సమ వరిచ్చేదము 283 


“శ్రీమతీ” అనునది అజంతములగు సంస్కృత ప్రాతిపదికలలో సిద్ధమయి 
యున్న దేగదా : “లక్షీ,” మున్నగువానివలె “శ్రీమతీ” అనునది అ(ప్రయత్న 
ముగ రానేవచ్చునుగదా ! దానీకయి (కొత్తగా ఈ సూత్ర మెందులకు ? ఎంత 
మాత్రమును బనిలేదు. 

కావున స్త్రీలిం గద్వితీయాంతరూపమునకయి యీ సూూతమారంభింప 
బడలేదనుట కేటతెల్లముగ( దేలుచున్నది, 

ఇంక నపుంసకద్వితీయాంతమును (గ్రహించిచూడు(డు. ఆరూపము 
*శ్రీదుత్‌” అనునదిగదా ! ఇదేమనకు(గావలసినచో ఈన్వూతముతో6 బనియే 
లేదు. ఏమందురా : 

గ్రీమచ్చదబ్దిమునకు నపుంసకమున( (బథ మైకవచనాంతరూప మెట్లుండును? 
అదియు ద్వితీయలోవలె “శ్రీమత్‌ అనునదేగదా ! హలంత (ప్రాతిపదికములు 
శెను(గునకువచ్చు సాధారణపద్ధతి ఏది ? “హలంతంబు (ప్రథమైకవచనాంత 
తుల్యం బిందు నామంబగు”అని _పథమాంతములువచ్చును. మరుత్‌, వీరుత్‌, 
జగత్‌ మున్నగునవి ఆరీతిని వచ్చినవేగదా ! వానితోపాటు “శ్రీమత్‌” అను 
రూపమును, న్వపయత్నముగ రానేవచ్చునుగదా ! తనంతదాను సిద్ధమగుచున్న 
యీ (ప్రాతిపదికమును సంపాదించుటకయి (కొత్తగా ఈ సూత్ర మెందులకు ? 
లేళమును బనిలేదు. కాంగా నపుంసక ద్వితీయాంత రూపమునకయి యీ 
సూత్రమారంభింప(బడలేదనుటయు సుస్పష్టముగా విశదమగుచున్నది. 

పయిరీతిని స్త్రీ నపుంసకలింగ రూపములకొటకు నక్కజలేని యీ 
సూత్రము పరిశేషన్యాయమున( బుంలింగములకొజకుమ్మాత్రమేయని సర్యవ 
సానము తేలుచునేయున్నది. 

కావున, అప్రయత్నముగా, నతిసులభముగా నతివిశదముగా( దెలియ 
చున్న యీ యంశమును మరల(జెప్పనేలయని భావించి గంభీరు(డుగాన సూరి 
సూత్రమున “పుంలింగ'అని విశేషించి చెప్పకుండెను, 

అంతగాంఖీర్యమా యనరాదు. అదే సూ(త్రకారులకుండ(దగిన ముఖ్య 
లక్షణము. అది యక్క-జలేదన్నచో నందజును సూత్రకారులే. అన్నియును 
స్యూత్రములే. 


71. దాని యంతిమ మకారంబునకు లోపంబగు. ౭౧. 


శ్రీమంత; గుణవంత; విద్వాంస; అనడ్వాహ. ఇత్యాది. 
వీనికజంతములకుంబోలె డుజాదులు యథాయోగ్యంబుగ నగు : 
అతండు (శ్రీమంతుండు. ఇత(డు గుణవంతు(డు, వానివంశము 


284 రమణీయము 


(శ్రీమంతము. వీనివంశము గుణవంతము. విద్వాంసుండు; విద్వాంసము; 
అనడ్వాహము; శ్వానము; అప్పరస. 
వక్ష్యమాణలక్షిణంబుచే స్ర్రీత్వంబున మతుబాదులు జ్యంతంబులె 
యిందు (గ్రహింపంబడు : (శ్రీమతి; గుణవతి; విదుషి; శని. 
మహతివాచ్యంబగు నపుడు (శ్రీమంతురాలు, గుణవంతురాలు, 
విద్వాంసురాలనియు( (బ్రయోగింప(దగు. 


పూర్వసూ(త్రమున నిర్దిషములయిన ప్రాతిపదికములు ఏడింటిలో నాటింటికి 
మ్యాతమే యుదాహరణము. లీన్నూతమున( జూపంబడినవి. ఆ నూతమున 
శ్వానము పక్కనుంచిన “ఉపానహము' (పాదరక్ష) ఇచట గన(బడుటలేదు. 
ఏమయినదో యనుకొందురు. అకై దూరముగ(టోదు. చుట్టుపట్టులనె కాసం 
బడును. 

ఉత్తర (72) సూూతముచే (పథమైకవచనలోపమును నిషేధించిన పిమ్మట 
“ఉపానహము" నచ్చట నుదాహరించు తలంపుతో నిచట( జూపకుండెను, 
ఆ తావున “ముదము'తోడ( జూడంగలరు. 

లేదనుకొన్న “ఉపానహము'ను తోడనేచూపిన స్యూతకర్తను కృత 
జ్ఞితతో బహూకరింపనుగలరు. (స్రజముకూడ ఆ పక్కనే సిద్ధముగనున్నది. 





72. ముదాదులకు6 (టథమైకవచనలోపంబు లేదు. ౭౨. 
ముదము; ఉపానహము; (ప్రజము. 


73. బుత్విగాదులు ద్వితీయెకవచనాంతతుల్యంబులు విభాష 

నగు. ౬8. 

బుత్విజు(డు, బుత్విక్కు; నీవృతము, నీవృత్తు. 

బుత్విగాదికంబాకృతిగణంబు, 

“బిుత్విజుండు, బుత్విక్కు" అనురూపములు రెండును (పసిద్ధములు. 

ముత్విక్కు, నీవృత్తు అనురూపములు కవ్విపయుక్తములు లేవనుచు 
ఒక టీక్యాగంథమున ఈ సూత్రము మూలమునుండి తొలంగింపంబడినది. 
తట్టీకాకారులు “ స్రుక్కులవిజ్‌చి బుత్విక్కుల బాధించి ....... ” (వరాహ 
పురాణము, 5-115)అను కవ్నిప్రయోగమును తామేచూపుచు, భారతమందంత 
టను “బుత్విజు(డు'అని (ప్రయు క్రమయియున్న దిగాన ఇట(గూడ “స్రజముల( 
జెటిచి బుత్విజులను బాధించి”అనియే కోవ్నిప్రయుక్రపాళమయి యుండునని 





తత్సమ వరిచ్చేదము 285 


యూహించుచు “బుత్విక్కు "మున్నగు రూవముల సాధించు నీ సూత్రమును 
తొల(గించినారు. 

భారతమున(గల శబ్ధములన్నియు సాధువులు, శిరోథార్యములుననుట 
సకలసమ్మత మేగాని భారతమునలేనిదెల్ల అసాధువేయనుట యెవ్వరికిని సమ్మతము 
గాదు, 

అదియటుండ, ఇప్పుడు కల్చితమయిన యీ పాఠాంతరము ఆ పద్యమున 
సందర్భోచితముగా( గుదురుపడునట్లును గానరాదు. “ హోమకుండములు 
నిర్దామధామంబులుగా వించి పళువుల గావు వట్టి | (నుక్టులు విటిచి బుత్విక్కుల 
వాధించి....” అను వరాహపురాణ సద్యమున బుత్విక్కులనుదానిని బుత్వి 
జులుగా మార్చుటలో (ప్రాసయతి కుదురుపాటునకయి “సుక్కు 'లనుదానిని 
(సజములుగా మార్చియుండిరి. 

“సుక్కు'లనంగా హోమోపకరణ పాత్రలు (చిన్నగరిటెవంటివి). 
*స్రజము'లన(గా పుష్పమాలలు, యాగమున బుత్విక్కులయొద్ద నుండునవి 
హోమమున కుపచరించు పాత్రలుగాని పూలదండలుగావు. కావున ఈసవరణము 
పద్యమున బొత్తిగా సరిపడకున్నది. 

యక్‌, (స్రుచౌ, (నుచః ; (చకారాంతము) (సుక్కు, (స్రుచము. 

న్రక్‌, (న్రజౌ, (స్రజః : (జకారాంతము) (నక్కు, (స్రజము. 

రెండును ఖిన్నశబ్దములు. భిన్నార్థకములు. కాంగా లభించిన కవి 
ప్రయోగమును దమయూహ కనుకూలముగా సవరించు సంకొల్చముగానీ, 
సవరించిన తీరుగాని ఇట తృ ప్తికరముగ( గానరాకున్నది. 

మజీయు “బుత్విక్కు.'లను శబ్దమునకు ఈ ఒక్క(ప్రయోగమేగాక 

“అలఘు శ్రీనిధి విశ్వభూతలవరుండా బుళ్యళ్ళంగర్షి ము 

ఖ్యుల బుత్విక్కుల సప్పుడేర్చటిచి”  ---రామాభ్యుదయము, 8-15. 
అని వేజటొక (పయోగమును గానవచ్చుచున్నది. ఇంకను మటికొన్ని లభింవ 
వచ్చును. 

ఇట్టి యీ కవ్యిపయోగములనుబట్టియు, బుత్విక్కు లను రూపమునకు 
ల్‌ లోకమున (గల (ప్రచారమునుబట్టియు ఈ సూత్రము నిట్లునిలుపుటయే యావళ్య 
కము. సమంజసము. 

ఇదియగాదు. ఏస్తూతమయినను నీరర్థకముగా మనకు. దోంచినయెడ 
ఉన్నసూ(తము నున్నప్రైయుంచి దానిగుణదోషములుచర్చంచి మనని. 
వెల్లడింపవచ్చునేగాని “సూత్రమునే యెత్తి వేయుట ఆమోదకరము కానే 





74. ఒకానొక చో మహత్త్వంబునందు మతుప్రకారంబున 
కానాదేశంబు విభాషనగు. ౭౪. 


286 రమణీయము 


హనుమానుండు, హనుమంతుండు; భగవానుండు, భగవంతుండు. 

ఇత్యాది. 

“హనుమానుండు" అనురూపమును “హనుమత్‌ "అను (ప్రాతిపదికము 
నుండియు, “హనుమంతు(డు' అను రూపమును *“హనుమంత' అను ప్రాతి 
పదికమునుండియు నీష్పాదించి కొందటు వ్యాఖ్యాతలు (ప్రక్రియ చూపియుండిరి. 

మళుబంతములలో ద్వితీయైకపచనాంతతుల్యమును (పాతిపదికముగ 
(గహింపవలయునేగాని (70 నూ.) సంస్కృత (ప్రాతిపదికమగు “హనుమత్‌” 
అనుదానిని, తెలు(గుప్రాతిపదికముగా (గ్రహించుటకు మార్గమేమిగలదు ? 
అదిగాక, ఆనాదేశము వైభాషికముగదా ! అదిరానిపక్తమున సిద్ధింసవలసిన 
రూపాంతరమును ఆ “హనుమత్‌ "అను ప్రాతిపదికమునుండియేగదా చూప 
వలయును : ఏది ఆ రూపాంతరము ? “హనుమంతు(డు' అనుసదేయందుమా? 
ఆ రూపము “హనుమత్‌ "అను దానినుండి సిద్ధింపదే ! అది సిద్ధించుటకు 
“హనుమంత” అను వేశొక ప్రాతిపదికమును గ్రహించుచున్నారే ! భిన్న ప్రాతి 
వదికములనుండి నిష్పన్నములగు రెండు రూపములు, ఒకదానికొకటి 
రూపాంతరములగుట యెట్లు ? లేయయినచో హనుమాను(డు అనుదానికి 
రాముండు అనునది రూపాంతరమని యేలయనరాదు? ఈ మోర్గము తడంబాటుగా. 
నున్నది. ఇది ప్రక్రియాపద్ధతిగా గోచరించుటలేదు. 





ఇట్టి కొల(దిమతుబంతములు, ఒకమాజు సంస్కృత ప్రాతిపదిక తుల్య 
లును, ఒకమాలు ద్వితీమైకవచనాంతతుల్యములును దెలు(గున( వ్రాతిపదిక 
ములుగ (గ్రహింపంబడునని లక్షణనిరూసణమున్న యెడ( (బ్రసిద్ధములగు నీఠెండు 
రూపములును వేజువేటు నామములనుండి సరళమార్గముస( జక్క(బడి యుండె 
డివి. అట్టి లక్షణమా కాసరాడాయెను. 








ఇక, నీ రెండు రూపముల నిష్పత్తిలో సూత్రకారుని తలం పెట్టిదయి 
యుండును? అని యాలోచించుట కర్తవ్యము. 


ఈ హనుమానునికి భగవానునికి. (బ్రాతిపదికములు, ఏవయియుండునో 
యని మనము గజివిజిపడుచుండ, ఈ రూపములు కవిప్రయు_క్తములే కావనియు 
ఆ కారణముచే అసాధువులనియు కావున వీని నిష్ప త్తిమార్గమును లాక్షణికులు 
నిరూపింపరాదనియు ఒకటీకాకారులు వక్కాణించుచున్నారు. కాని 

“సర్వే శబ్దాః ప్రయో క్రవ్యాః యది దోషవివర్ణితాః 

అప్రయుక్తత్వదోసస్తు నవిరుద్దో హరేర్మతే, 

శాస్ర్రప్రయోగవచసోః శాస్త్రం బలవదుచ్యతే 

అనిస్పన్నే పదే తేన ప్రయోగాశ్రయణం హితమ్‌.” 








తత్సమ పరిచ్చేదము 287 


ఏచేనొకళబ్దము రుచిరమయి వ్యాకరణ సాధితమయినచో( గవిప్రయో 
గము లేకున్నను బరిగ్రాహ్యామనియు, నట్టియెడ లక్షణమునే ప్రబలప్రమాణ 
ముగా (గ్రహింపవలయుననియు, నిట్లు వ్యవహార ప్రసిద్ధములగు శబ్దములకు 
నథర్వణులు సమ్మతి చూపియున్నారు. 

“యత్ర శాస్త్రేణ విశిష్య కార్యముచ్యతే తత్ర శాస్త్రం బలవదృవతి 

యత్ర శాస్తేణ సామాన్యవిధానం తత్ర ప్రయోగో బలవాన్‌.” 

“ఒకశబ్ధ్దమును (ఎట్టి వ్యవహారరూఢిని బట్టియో) ప్రత్యేకముగా విశే 
షించి వ్యాకరణము సాధించినపుడు దానిని బరిగ్రహింపవలయును; అనేక 
శద్ధిములకు వర్తించునటులు సామాన్య సూత్రముచే నొకకార్యమును విధించి 
సప్పుడు దానినిబట్టి క్రొ త్తశబ్దమును నిష్పాదించుసందర్భమున సడ్గానికి( గవి 
ప్రయోగము కలదోలేదో పరికింప వలయును; ఆట్టియెడ లక్షణముకం టెం గవి 
ప్రయోగమునకే యధికప్రామాణ్యము నొనంగవలయును, అని యాథర్వణ 
విశాలదృష్టిని విచేచించి వివరించుచు లోక ప్రసిద్ధ శబ్దముల ప్రయో 
సకు నహోబలపండితులును నంగీకారము చూపియున్నారు. వీరి మార్గము 
నామోదించుచు 

“అదోషంబున కప్రయుక్తదో 
అని తమ శబ్దశాసనదుందును 

“అధోషంబున కప్రయోగదోషంబువేదని యార్యులు 
అని తమ శబ్దలక్షణసంగ్రహమునందును సూరిగారు అథర్వణమతము 
గౌరవించుచు సూత్రములు రచించి తమ దృక్పథమును వెల్ల డించియున్నారు. 
ఆ ప్రసంగము లటుండనిండు. 

హనుమాను(డు, భగవానుండు, అను నివి కవిప్రయుక్తములా ? కావా 7 
అను పరిశీలనము మసకు( (బ్రకృతముకాదు. అప్రయుక్ర్తములే యనుకొందము. 

“హనుమదృగవచ్చబ్దిములు కొందజమతమున _గుణవద్గణములోనివి 

కావుగాన హనుమాను(డు, భగవాను(డు అగును.” 

--డుస్స్యాత్సదారాజ్ఞః-టీక 











గములేదని  యథర్వణాచార్యులండ్ర 








అని యీ రూపములను బాలసరస్వతి పరిగ్రహించెను, 
“హనుమాను(డు, భగవానుడు ఇతి రూపంతు అగుణవద్గణత్వేస 
బోధ్యమ్‌” --అన్యేషాంచ వా లుగన్తన్య-వ్యాఖ్య 


అని యహోబలపండితుండంగీకరించెను, 
“హనుమాను(డు భగవాను(డు 
ననుచు. బ్రయోగింపంజెల్లు. నంబరవసనా” 
---సర్వలక్షణసార సంగ్రహ-ఆ, |-పు.8-ప,20. 
అని తిమ్మకవియు సమ్మతించెను. 


288 రమణీయము 


మ్‌: హనుమతి మంతాదేళో వికల్చేనస్యాత్‌ : 

హనుమానుండు, హనుమంతు(డు”-ఆంధ్రకౌముది-హలంత-సూ, 82, 
అని ఆంధ్రకౌముదీక రయు అనుమతించెను. 

వీరెల్లరును ఈ విషయమున కవిప్రయోగములు గాంచినవారో వ్యవహార 
ట్రసిద్ధిని గార రవించినవారో విళశదముగా.. దెలియని యంశము, ఒకవేళ కవి 
ప్రయోగములు లేకున్నను శిష్టలోక ప్రసిద్ధినిబట్టి యీ రూపముల సాధుత్వమును 
సమ్మతించినవారె యయినచో ఈ లాక్షణికుల ఉదారోదృక్పథము నభినందించుట 
యుచిశముగాని నిరాకరించుట న్యాయ్యముకాదు. 

అదియునుగాక బహువ్యాకరణజ్ఞు(డని పేరుగాంచిన హనుమాను(డును, 
సర్వజ్ఞుడగు భగవానుండును మన వ్యాకరణమున తాపుగోరుచుండగా( వలదని 
వారించుట (శ్రేయస్తునుగాదు. 

చిన్నయసూరికూడ పూర్వులవలెనే ఏ చూపుతోనో హనుమాను(డు, 
భగవానుడు అను నీరూసములు మనో జ్ఞములు, మోననీయములు నని తలంచి 
నా(డు. వీనికయి పని(బూని యొకసూ్రీము రచించినాడు. తల్లక్ష కములుగా 
ఈ రూపములు మసకు( జూపినా(డు, రెండును రెండు దివ్యరూపములు. 

ఇ(క వీని కుదురుపాటునకయి బాలవ్యాకరణ ప్రణాళికలో నాతండు 
తలంచిన ey మేదయియుండును ? అని సరిశీలించుకొనుటమాత్రమే 





నే నేగాక దీనికి బూర్వరూపములగు సూత్రాంధ్ర 
వ్యాకరణ, శబ్దలక్షణ సంగ్రహములందు(గూడ సూరి భగవానుడు మున్నగు 
శబ్రముల ప్రక్రియాసన్నాహము కొంత సాగించియుండెను. అందు 

మహతో భగవదాదే రానజ్వా” 
అని ఆనా దేశసంకల్చ మొకటియు, 
“*భగవదాదులకుం ట్రథమాతుల్యత్యోత్వడుజ్జులగు” 
గవాన్‌' అను (ప్రథమైకవచనాంతతుల్య (ప్రాతిపదికమునకు ఉత్వడుద్దాల 
విధాననంకల్చ మొకటియు( గానవచ్చును. .ఇటులీ (ప్రక్రియలో సంకల్పవికల్చ్ప 
ముల మథనము కొంతసాగినవెనుక మతుబంతములెల్ల ద్వితీయైకవచనాంత 
తుల్యములే ప్రాతిపదికములగుచుండ, నందు ఒండు రెండు శబ్దములను 
మాత్రము Ee (గ్రహించుట రుచింపక కా(బోలును 
పర్యవసానమున బాలవ్యాకరణమునండామార్గము నుజ్జగించి, ఆనాదేశపద్దతినే 
యవలంబించెను. 

ఇ(క నీవ్రక్రియకు “భగవత్‌” అను సంస్కృత ప్రాతిపదికమునే 
యిందు(గూడ( ్రాతిపదికముగా (గ్రహింతమా యన్న నట్లు వలనుపడదు. 








తత్సమ పరిచ్చేదము 289 


ములను యథాతథముగా, తెలుగు నామములుగా 
గ్రహించుట హలం, ద్ద క్క సకారాంతములు మాత్రమే 
యట్లు గ్రహింస( బడుటకు సూత్రకారుని సమ్మతి గలదు (తత్సమ-80). 
అదయినను అనుమేయముగాని వాచ్యముకాదు. 

కాయగా, హనుమంత, భగవంత అను ద్వితీయైకవచనాంత తుల్యము 
లనే యిట( (్రాతిపదికములుగా సూరి తలంచినటులు భావింపవలసియున్నది. 

“హనుమంత” అనుదానిలోని తకారమునకు “ఆని ఆదేశముగ వచ్చి 
నచో “హనుమంఆని అని యేర్చడును. మనభాషలో నెచ్చటనయినను 
స్వరమునకు( బూర్య్వము అనుస్వారముండుట అసంభవము. స్వరమునకు6 
బరమయి దాని ననుసరించి బిందువుండునుగాని అచ్చునకు. బూర్వ మెచ్చటను 
నుండదు. కనుకనేగదా బిందువునకు ననుస్వారమను పేరు కలిగినది. అచ్చు 
నకు. బూర్వము దానికి స్థానమే లేదన్నమాట. కావున నిచట ఆకారమునకు( 
బూర్వముగ( దటస్థించిన బిందువు స్వయముగనే లోపించును. ఇట్టిపట్టులందు( 
టబ్రత్యేకలోపవిధాన మంతగా నావశ్యకము గాదు. 

తెలుగున బిందువునకు స్థిరపరకత్వము నిషిద్ధము. కావుననే నా(డు-[- 
నాండు (సంధి-41) = నానాండు ఇత్యాదులందు డువర్ష్ణలోపానంతరము బిందుపు 
నకు లోపవిధానము ప్రత్యేకముగా లేకపోయినను ఆ బిందువు లోపించినది, 
మటియు. వేసంగి, వేసవి; పోండిమి, పోణిమి ఇత్యాదులందు స్థిరసరకత్వము 
తటస్థించిన బిందువులు స్వయముగనే లోపించుచున్నవి. అటులే యిట(గూడ 
స్వరపరకమయి బిందుపుండరాదుగాన, నయ్యది లోపింప(గా హనుమ --ఆన 
అని యేర్చడును. అట్టియెడ, అపదాదిస్వరసంధి కలిగి 'హనుమాన' యగును. 
ఆ మీంద ఉత్వడుజ్దులతో “హనుమానుండు" సిద్ధమగును. ఆనాదేళము రాని 
పక్షమున “హనుమంత” అను నా ప్రాతిపదికమునకే ఉత్వడుజ్జులతో “హను 
మంతు(డు' అపతరించును. 

అని యీరీతి ప్రక్రియ సూరిదృష్టిలో నున్నటులు భావించుటలెస్స. ఇది 
యిస్పటికిం దో(చినతెజంగు. 

కొసను మతొక చిన్నమాట : 

శః సూత్రమున నుదాహరణములు రెండిటిలో వర్ణ క్రమమునుబట్టిగాని, 
ఘనతనుబట్టిగాని “భగవాను(డు' ముందుగా నగపడవిలసియుండ అట్లుగాక 
మొట్టమొదట “హనుమాను(డు' కానవచ్చుటకు( గారణముకలదేమో కని 
"పెట్టుడు. (పపత్తిసంప్రదాయముని భగవడారాధనముకన్న భాగపతారాధనము 
ప్రధానము. హనుమాను(డు భక్తులలో స్యగగణ్యుండు. ఆ ప్రాముఖ్యమునుబట్టి 
“హనుమాను(డు? మనలాక్షణికులదృష్టికి భగవానునికన్నను మొదటిలక్య 
మయ్యెనేమో యించుక యాలోచింపుండు. 


(19) 






సంస్కృత 








290 రమజీయము 
75. విశ్వకర్మాదులకు స్ర్రీతింబగు. ౭౫. 
స్త్రీలింగత్వాతిదేశంబుచేత నుత్వడుజ్ఞులు లేవని యెజుంగునది : 
విశ్వకర్మ ; కృష్ణవ్నర్హ్మ ; అశ్వత్థామ ; యువ; యజ్వ. 
ఇత్యాదులు. 


76. మహద్వాచకమయి పుంలింగంబగు _బహ్మశబ్దమునకు 


(బ్రహ్మ: ఈశ బ్దము చతుర్ముఖ బుత్విగ్విప్రులకు వాచకంబు. 
తత్త్వ తపో వేద యోగ వాచకంబగునేని (బ్రహ్మమునా(బడు. 






తత్త్వమనంగా 
దానికి స్త్రీత్వము రాకుండుటకయి పుంలింగవిశే 
యోగమనంగా సూర్యచంద్రుల సమావేశము. ఆ యర్థమున బ్రహ్మ 

క్‌ టి న్‌ 
శబ్దము అమహాద్వాచకము. డానికి స్రీత్వము రాకుండుటకయి మహద్విశే 


నపుంసకము. 


షణము. 





It: ఆత్మేమనిజంతంబులకు నాంతములగు మనుజసంజ్ఞలకు 
ప్రీత్వంబు బహుళంబుగానగు. ౭౭. 
ఆత్మ, ఆత్మము, ఆత్ముండు; మహిమ, మహిమము; అణిమ, 
అణిమము ; గరిమ, గరిమము ; లఘిమ, లఘిమము ; 
దేవశర్య, దేవశర్యు(డు. 


ఈ దేవశర్మ సీతిచంద్రికలో .... అల్ల యాషాఢభూతికి గురువయిన 
పరివ్రాజకబ్రువుండు గా(బోలును. 
78. మహ త్వంబున _స్వార్హపరంబగు రాజశబ్రము రాజు 
అ 3 


రాజు, ఖగరాజు. అమహదత్త్వంబునందు : రాజము, వృక్ష 
రాజము. ఉపసర్జనత్వంబునందు: హతరాజుండు పరశురాముడు, 








లలో, 


ఈ (ప్రక్రియలో 


సుకరముకాదు. 


తత్సమ పరిచ్చేదము 291 


ఇది తత్సమమనువారు కొందటు. తద్భవమనువారు కొందజు. ఎటును 
నిర్ణయముతేలక ఉభయము సన్నవారు మజికొందలు. దీని ప్రాతిపదికము 
“రాజన్‌” అనువారు కొందటు. “రాజా” అన్నవారు కొందలు. దీనికి సువిభ క్తి 
పరమగుచో “డు (4) వచ్చుననికొందణు, సువిభ క్తిస్థానముననే “డు” 
వచ్చునని కొందు. 

దీనియందలి జకారము దంత్యమనువారు కొందటు. తాలవ్యమనువారు 
కొందటు. ఉభయము ననువారు మటికొందటు. 

సూటిగా గుదురువడనిచోటులందు నిట్టిభిన్న మార్గము లేర్చడకతప్పదు. 
వీనిలో నేదియు నిరాక్షేపముగా, నిష్కృష్టముగా నున్నటులు గానరాదు. 

ప్రాతిపదికము “రాజన్‌” అనుబకంటె నకారాంతములన్నిటివలె డీనిం 
గూడ. బ్రథమైకవచనతుల్యమును “రాజా'యనువదానిని నామముగా గగ్రహిం 
చుటయే సముచితముగా( గన్నట్టును. 

చింతామణ్యాథర్వణములు “డుస్స్యా త్పదా రాజ్ఞః" అనియు, “రాజ్ఞో 
డుః పుంసి చేతనే” యనియు నిట డువర్ణమును విధించిన్‌వి, ఆ డువర్షము(ఉొ) 
సుప్రత్యయమునకు ముందువచ్చునా ? నుప్రత్యయస్థానమున వచ్చునా ? ముందు 
వచ్చినచో సులోపమునకు మార్గములేదాయెను ! సువిభ క్తిస్థాసమున వచ్చినచో 
“రాజి” అనురూపము ప్రథమైకవచనాంతమగును. దానిపైని -లు, ను, చేత 
(రాజులు, రాజును, రాజుచేత) మున్నగు తక్కిన విభ _క్తిప్రత్యయములు 
కలుగుటయెట్లు ? ఇవి ప్రాతిపదికమునకు(. బరములయి రావలయునేగాని 
ప్రథమాంతముకంచె వచ్చుట వ్యాకరణప్రక్రియాసంప్రదాయము కాదాయెను ! 
ఏ మార్గము పరిగ్రాహ్యామనుకొనుట ? 

సూరియు. బయినిచూపిన ప్రక్రియారీతిచాయలనే యనుసరించి యించుక 
మార్పుతో, తొలుత సూశ్రాంధ్రవ్యాకరణమున “రాజ్ఞ ఉన్‌" అనుప్రక్రియ 
నుషక్రమించెను. పిమ్మట పూర్వుల “డు” విధాసమునసు, తనఉన్‌'విధానము 
నను నెట్టియసంకుష్టి గోచరించియో తుదికి( బ్రక్రియామార్గమునే యుజ్ఞగించి, 
శబ్దలక్షణనంగ్రహమునను, బాలవ్యాకరణమునను “....రాజశబ్దము రాజు 
నా(బడు”నని నిపాతవిధానము నవలంబించెను. సాధారణముగా (బ్రక్రియలో 
నేదేనొకచీకాకు గోచరించినపుడుగాని సూత్రకారులకు నిపాక విధా సనరల్ల 
ముదయింపదు. ఈనిపాతమునందయినను పూర్వపుశంకలు పూర్తిగా నివ ర్తింప 








కున్న వి. 

రూపసిద్ధికి మార్గ మేదియయినంగానిండు. “రాజు” అని యీ సూత్రమున 
నిపతింప(బడినది ప్రథమాంతమా ? ప్రాతిపదికమా ? (ప్రథ్రమాంతమయినచో 
దీనిపయిని దక్కినవిభక్తులు చేరుశుట్లు ? ప్రాతిపదికమయినచో దీనికి ప్రథమైక 
వచసలోపమెట్లు ? అనుప్రళ్నలు తొల(గలేదు. 





"yy 


292 రమణీయము 


ప్రథమైకవచనాంతముమీ(ద నితరవిభక్తులు చేరుట భాషోత్చత్తిమార్గము 
లనుబట్టి కొన్నియెడల వా స్తవికమేయయినను వ్యాకరణ ప్ర క్రియారీతులకుమోత్ర 
మది కేవలవిరుద్దము. కావున నిపాతములనెల్ల ప్రాతిపదికములుగనే గ్రహింవ 
వలయును. అటులయినచో వానివయిని నెల్లవిభక్తులుచేరి సకలరూపములకు 
సౌకర్య మేర్చడును. 

కావుననే ఇట్టివానినెల్లి ప్రథమాంతములుగ(గాక (ప్రాతినదికములుగనే 
సూరి నిపతింపందలంచెను. తత్సమ-82వ సూత్రమునంగల “సలోవ స్త్రీవద్భా 
వంబులు దీనిచే నిపతింపంబడియె” అనువాక్యముచే సూరితలంపు సువ్యక్తమగు 
చున్నది. “వేధ” అను (ప్రాతిపదికముపయినివచ్చు (ప్రథమైకవచనము లోపించు 
టకేగదా స్త్రీవద్భావనిపాతనము. ఈ సందర్భమున బాలవ్యాకరణమునంగల 
నిపాతములన్నింటిని ఒక్కమాలు పరికింపు(డు : 





సే తత ము 
కద్రువ, నావ (తత్సమ-51, 6కి): _ త్రీలింగములు గ 
చేధ, పురోధ (తత్సమ-82) : ప్రీకుల్యములుణా. | “తీలింగంబుల 
త కస్ట ప్రథమైకవచనంబు 
నిపాతితములు $౯ జా” న 
నకు లోపంబగు” 


గుబ్బెత,మిండత , ముట్టుత (తద్ధిత-21); ను. 
పయ్యద (ప్రకీర్ణక-5) : ప్రీనమములు _) (చౌ-శత్సమార్‌?) 
భువి (తత్సమ-62), | 
దివి, హృది (తత్సమ-84) : __ ఇకారాంతములు 





) (చూ. తత్సమ-44) 
వయిని సూచించినరీతిని వీనికెల్ల (ప్రథమైకవచనలోసమార్గములు సుక 

రములు, లక్షణసిద్ధములు. “రాజు” అనునది వీనిలో. జేరునదికాదు. దీనికి 

విష్ణుళబ్దమునకున “వు, డుజ్‌" వర్ణకములు ప్రసక్షములు కాకమానవు, 

“నిపతించుట ప్రయోజనశూన్యమగునుగాన దీనిపైని వు, డుజ్విర్లకములు 
గలుగ”వని ఒకకల్పన పేటికాటీకలో( గానవచ్చును. ఆ కల్పన యీ తావున 
ససిపడునదిరాదు. 

ఈ నిపాతము వారన్నట్లు (ప్రయోజన శూన్యముకాదు. (ప్రాతిపదిక 
స్వరూపము *రాజ'అనికాకుండ “రాజు అనీ యగునని తెలుపుచు ఈ నిపాత 
విధానము సృప్రయోజనమే యగుచున్నది. 

ష్యపయోజనసమునులేక సూత్రము వ్యర్థము కావలసిన పరిస్థితిలోమాత్ర మే 
వారు సూచించిన సామర్థ్యకల్పన చెల్లును. విధానమునకు. , (బ్రయోజనముగల 
యిట్టిచోటులందు ఆ కల్పన నుకరముగాదు. ఈ తికమకలులేకుండ “ఉత్వశ్ర్రీ 
వద్భావంబులు దీనిచే నిపతింవంబడియె” అని సున్పష్టమగురీతినీ సూటిగా 
ఒక్క-పలుకుతో సూరి ఈ |ప్రథ మైకవచనలోవమునకు దారిచూపిన మేలయ్యెడిది, 


తత్సమ వరిచ్చేదము 293 


ఏలచూవలేదో : ఎద్దియేనియు నొక్క_నిమి త్తంబులేక తక్క_దు. నిలుకడమీ(దం 
దెలియనగును. ఇంక విషయాంతరము, 

సూరి “రాజు"శబ్దిమును తత్సమముగా( దలంచుట నిసృంశయము - 
కావుననే దీనీనీ ఈ “తత్సమ” పరిచ్చేదమున సాధించియుండెను. మజియు, 
సంస్క త సమంబుల సమాసముసకు *రాజునాజ్ఞ' యనియు, సంస్కృత 
సమమునకును, ఆచ్చికమునకునుగలుగు మిశ్రసమాసమునకు “రాజుముదల” 
యనీయు నుదాహరించియుండెను (సమాస-2). రాజుళబ్ద్బము తత్సమమను 
దృష్టి యుండుటంబిట్టియే “మజియు రాజుశబ్దింబొక్కటి దంత్యయు కంబు 
కానంబడియెడి” (సంజ్ఞా-10) ఆని విశేషముగా( (బతిపాదించుటయు నాపళ్యక 
మయినది. ఇవియన్నియుంగాక యిది తదృవమేయని యాత(డనుకొన్నచో 
ఈ నిపాతసూ(తమును రచించియేయుండ (డు. ఈ వ్యాకరణమున తద్భవ (ప్రాతి 
పదికములకు( (బక్రియనుజూపు సంకల్పమే యాతనికి లేదు. చింతామణ్యా 
థర్వణములును దీనినీ తత్సమముగానే తలంచినవి. 





ఇ(క రాజుశబ్దమునందలి జకారము దంత్యముగుట యుచ్చారణాను 
భవమునుబట్టి (ప్రత్యక్షమగుటచే దానింగూర్చి యథ్యిపాయ భేదములకు( 
టైసక్తియే యుండరాదు. ఉకారముతోడి జకారమాచ్చికములందు నెల్ల 
యెడల దంత్యమగుటచే, తత్సాదృశ్యమునుబట్టిగాని, వాజి........ వాజులు, 
PRT... రాజులు మున్నగు కొల(ది తత్సమములలోని దంత్యోచ్చారణమును 
బట్టిగాని రాజుళబ్బమునందలి జకారము దంత్యముగా నుచ్చరింపంబడుట యనం 
భావ్యము కానేరదు. దీనికయి రాజుశబ్ధము తత్సమము, తద్భవముగూడ( 
గలదనియు, తత్సమమునందలి జకారము తాలవ్యమనియు, తదృవమునందలిది 
దంత్యమనియు నిట్టి సమన్వయమార్గము కొందజు చూపుదురు. ఒకేశబ్ధము 
తత్సమము, తద్భవముకూడ నగునని అసంకోచముగా ననంజాలము. 

ఇ(క తదృవమన్నచో 'రాజు'నందలి జకారము సహజముగ దంత్యమే 
యగుంగావున రాజుళబ్దిమునకు వైకృతత్వము నంగీకరింతమనియు, సట్లయి 
నచో, సంస్కృతసమమునందలిచజలు దంత్యములయ్యెనే యనుకొనవలసిన 
యసంతృ ప్తి మజియుండదనియు, వికృతికావ్యమగు యయాతిచరితమున(గల 
“రాజు” శబ్దప్రయోగము దాని తద్భవత్వమునకు నాధారము కాంగలదనియు 
(పౌ. వ్యా. కర్త యభిప్రాయము. 

కాని, యెటులో రాజుళబ్రిమును వైకృతముగా సమ్మతించినను ఖగరాజు 
శబ్దమును వైకృతమన(జాలరుగదా ! ఖకారము వైకృతమున నుండదుగదా ! 
ఆ తత్సమమునందలి జకారము దంత్యమగుటలోని విలక్షణత నంగీకరింపక 
యెట్లును దవ్పదుగదా! అట్టియెడ వ్య స్తమగు రాజుశబ్ద జకారము దంత్యమగుట 


294 రమణీయము 


విశేషమని యంగీకరించుటలోమ్యాత్రము బాధయేమిగలదు ? తన్మా(త్రమునకయి 
పూర్వలాక్షణికులెల్లరును తత్సమమని తలంచిన శబ్దమును |ప్రకృతివర్ణముల 
పరిణామములేనిదానిని వైకృతమనుటలోని సామంజన్యమెట్టిది ? ఆవశ్యకత 
యెట్టిది 2 
ఇ(క, ప్రాణాయామముతో పద్దెములనడక సాగింపవలసిన ఒక్కయచ్చ 
'తెనుంగుకావ్యమున, ఏమూలనో ఎట్టియనవధానతవల్లనో, ఎట్టియవసరముననో 
ఒకతత్సమశబ్దము దొరలినయెడ, ఆశబ్దిము వై కృతమనుటలో ఆప్రయోగమునే 
పరమ్మప్రమాణముగా నంగీకరింవనురాదు. అచట నాతత్సమ(ప్రయోగము దుష్ట 
మని దూషింపనురాదు. నిర్పంధకవితలో విట్టినెరసులు గణనీయములుకావను 
నుదారభావముతో అట్టివానిని చూచిచూడనటులు పేక్షించుట యుచితమేమో | 
యోచింపుండు. 
79. జగదిందజిత్తుల తకారంబునకు లోపంబు విభాషనగు, ౭౯, 


జగము, జగత్తు; ఇం|ద్రజి, ఇంద్రజిత్తు. 
బుత్విగాదియగుటంజేసి యింధద్రజితుండనియు వాడంబడు. 
“ఇంద్రజి ననిలోంజుంపి మ 

హేంద్రాది (త్రిదశనుతుల కెక్కి నయనుజున్‌” విర్వచనో త్తర-1-81. 


80. సాంతంబుల తుదినకారంబునకు లోపంబు బహుళంబుగా 

నగు. ౮౦. 

ఉరము, ఉరన్సు; వక్షము, వక్షస్సు; అర్చి, అర్చిస్సు; ధనువు, 

ధనుస్సు; ఆయువు, ఆయుస్సు. 

బహుళగ్రహణంబునంజేసి పయః (ప్రభృతుల సకారంబునకు 

లోపంబులేదు : పయనస్సు, వయస్సు, సరస్సు. 

సాంతశళబ్దముతుదినుండునది సకారముగాక మజీయొకవర్హము కానేరదు. 
కావుననే రీనియసం కరన్యూత్రనున సూరి “మహద్వాచకంబులగు సాంతంబుల 
కంతలోవంబేని....” అని వచించెనేగాని “అంతసకారలోవంబు'అని నిర్జేశింప 
లేదు. అటులే యూ సూత్రమున “తుదివర్ణమునకు లోవంబ'ని సాధారణ నిర్దేశము 
చేయక “తుదిసకారంబునకు' అని వనరు క్తి క్తిగా వర్ణవిశేషనిర్దేశము చేయనేల ? 
అనుళంక పొడమవచ్చును. పొడమందగినదే. కని యిదివట్టి పునర్వుక్తికాదు. 

సంస్క్రతమునుండి తత్సమ (ప్రాతిపదికములను (గ్రహించుటలో 
అజంతములందు సంస్కృత (ప్రాతిపదికములే యథాతథముగా( దెలుంగున 
హింపంబడును. 


తత్సమ పరిచ్చేదము 295 


హలంతముల వద్ధతి విలక్షణము. అందు సాధారణముగా సంస్కృత 
(ప్రథమైకవచనాంతతుల్యములు తెలు(గున (ప్రాతిపదికములు (తత్సమ-67). 
కొలంది తావులందు ద్వితీయైకవచనాంతతుల్యములు (గ్రహింపంబడుటయుం 
గలదు (తత్సమ, 70, 78-81). ఒ'క్ర నకారాంతములలోమ్యాతము సంస్కృత 
ప్రాతిపదికములే తెలుంగునంగూడం (బ్రాతిపదికములు. 

సకారాంత్నప్ర క్రియకు నిది మొదటిస్తూతముకావున నితర విలక్షణమగు 
నీ ప్రాతిసదికములతీరును సూచించుటకయి పునరు_క్రమన(దగినను నిందు “తుది 
సకారంబునకు' అని నిర్దేశంవంబడినది. అనంగా “సాంతశళబ్దములలో, తుదిని 
సకారముండునటులు (పాతివదికములను (గహింపుండీ"అని సూూతకర్తనూచన. 
(పథమాంతములను పర్మిగ్రహించినచో “మనః -- అంగిరాః" మున్నగువానిలో 
విసర్గములేగాని తుదిని సకారమే లభింవదుగాన, సంస్కృత ప్రాతిపదికములను, 
మనస్‌-అంగిరస్‌, అనిఉన్న వానినున్న యటులు తెలు(గునామములుగా (గ్రహింప 
వలయునని స్పూత్రకారుని యాంతర్యము, 

ఇట్లు సకారయుక్తృములను (గ్రహించినవక్షిముననే మనస్‌అనుదాని 
సకారమునకు వై భాషికద్విత్వము (89) కలిగి మనసు, మనస్సు కుదురుపడును, 
అంగిరస్‌ అనుదానిలో సకారములోపించి (81) ఉత్వడుజ్ఞులతో “అంగిరుడు" 
సులభముగా సిద్దమగును, 





81. మహద్వాచకంబులగు సాంతంబుల కంతలోపంబేని ద్వితీ 
యైకవచనాంత తుల్యత్వంబేనగు. లాం. 


అంగిరుండు, అంగిరసుడు; ఉగ్రశ్రవు(డు, ఉగ్రశ్రవసు(డు; 
ట్రచేతు(డు, ప్రచేతసుండు; ఊర్ధ్వ రేతుండు, ఊర్ద ్వరేతను(డు. 


82. వేధ పురోధ పురోధను(డు. లా౨. 


వేధళ్శబ్దమునకు నిత్యంబుగా6 బురోధళృబ్దమునకు వైకల్చి 

కముగా సలోప స్రీ వద్భావంబులు దీనిచే నిపతింపంబడియె, 

“అన్యథాప్రయోగే ప్రాప్తే అన్యథాప్రయోగకరణం నిపాతః” 

సామాన్యప్రక్రియకు లోంబడక విలక్షణముగానున్న యొకళబ్దమునకు( 
బ9త్యేకప్రక్రియ చూపక, చానిరూపము “ఇది” అనీ సిద్ధరూసమును మాత్రమే 
నిర్దేశించుటకు “నిపాత"మని పారిభాషికవ్యవహారము. 


83. మనః[పభ్యృతుల నకారంబునకు ద్విత్వంబు విభాష 
నగు. ౮౩. 


296 రమణీయము 
మనను, మనస్సు; శిరను, శిరస్సు; సదసు, సదస్సు. 
సలోపంబయ్యెనేని : మనము, శిఠము, సదము. 
84. ద్యుహృచ్చబంబులకు దివి హృది యగు. ల౮౪. 
తలా లి 
దివి, దివులు; హృది, హృదులు. 
దివ్‌, హృద్‌, అని సంస్కృత ్రాతిపదికములు. 
85. స్త్రీలింగంబులెల్ల న్వన్వనియతంబులగు స్త్రీ పత్యయంబులం 


గూడి యిందు. (బవ రిల్లు. రాజ, 
రం 





నామము శ్రీప్రత్యయాంతము తత్సమము 
కర్తృ త్‌ క్రీ gz క్‌ ర్తి 
జనయితృ జనయిత్రీ జనయిత్రి 
భాగ్యశాలిన్‌ భాగ్యశాలినీ భాగ్యశాలిని 
బుద్దిశాలిన్‌ బుద్దిశాలినీ బుద్ధిశాలిని 
మతీమత్‌ మళిమతీ మతిమతి 
గుణవత్‌ గుణవతీ గుణవతి 
విద్వన్‌ విదుషీ విదుషి 

|[వనజముఖీ వనజముఖి 

వనక ముఖ వనజముభా వనజముఖ 
మీననేత్ర మీననే(త్రా మీననేత్ర 


అంగాదులకు(దప్ప సంయోగోపధంబులకు జీ (ప్రత్యయంబు 
లేమింజేసి మీననే(త్రి, పద్మన్వేత్రి ఇత్యాదులసాధువులు, 


పాణినీయమతమునుబట్టి 
అజ్ఞ: కోమలాళ్లీ; గాత్రం =e కల: కలకటీ; ఓష్ట: బిమోష్టీ; 
జడ్టా: సుజక్లీ;  దన్త: శుభ్రద స్తీ; కర్ణః నుకర్ణీ; శృజ్లః దీర్హశ్ళజీ: 
పక్ష: ఉలూకపక్షీ; పుచ్చ: సుపుచ్చీ; " అక్షిన్‌: (జలజాక్ష) జలజాక్షీ ; 
సక్టిన్‌: (దీర్హసక్ట) దీర్హృసక్తీ 
ట్‌! ఖు ౨ ఖ్‌ 
అనునివిదప్ప( దక్కిన నంయోగోపథములగు శరీరావయవ వాచకములకు 
జీష్‌ (= జీ = ఈ) ప్రత్యయము రాదుగావున మీననేత్రి, పద్మనేత్రి 
ఇత్యాదులు సాధువులుకావని పయివాక్యమునకు( దాత్సర్యము, 


పరిచ్చేదము 297 





సంస్కృతవ్యాకరణమున జీప్‌, జీష్‌, జీన్‌ అను స్త్రీప్రత్యయములు 
మూడింటిని నిర్దేశించునప్పడు సంగ్రహమునకయి తుదిపొల్లులు విడిచి “జీ” అని 
వ్యవహరింతురు. ఆరీతినిట జీష్‌ప్రత్యయమును “జీ ప్రత్యయంబు' అని సూరి 
వ్యవహరించెను. ప్రథమముద్రణమున (1858) ఫాఠమశ్లేకలదు. ఇటీవల6 
గొందజు “జీష్‌ ప్రత్యయంబు' అని ముద్రించిరి. ఇట షకార మక్క_జలేనిది. 
సూరి లిఖింపనియది. 

మబీకొందటజు “జీప్ప్రత్యయంబు' అని ముద్రించిరి. అది తప్పుపాఠము. 
ఇట రెండవపకారము లిఖింపరాదు. ఇది “జీప్‌” కానేకాదు, “జీ ప్రత్యయంబు” 
అను సాధుపాఠమును భావిముద్రాపకులు గమనింతురుగాక. 





86. మహతీతరంబులగు స్త్రీలింగంబుల విశేషణంబులకు6 గ్గీబ 


పద్మలత మనోహారి, పద్మలత మనోహారిణి. హృద్యంబగు 
విద్య, హృద్యయగు విద్య. మొదవులలో( గపిల వరిష్టంబు, 
కపిల వరిష. 
ర 
“మొదవులలో "నెల్ల “గపిల' మొదవు “*వరిష్టంబు' రాజముఖ్య 
నియతిమై.....” ---భార-ఆను. 8-19. 
అనుభారతపద్యములోని పదములేర్చి పయివాక్యము కూర్చినటులు కానవచ్చును. 
సూరికి భారతమునందలి పదజాలమునెడ ప్రీతిమిక్కుటము. ఈ యంశము 
నీతిచం్యద్రికయందును దెల్లమగును. 





87. భవచ్చ(తాదులకిందుC బయోగంబు లేదు. ౮౭౬. 


భవదాదులగు హలంతసర్వనామంబులకును, శతృ రేఫాంతాదు 

లకును దెనుంగుభాషయందు వ్యవహారంబు లేదనియర్థము. 

సమాసంబులం దొలుతం గదిసి యిందుం (బయు క్రంబులగు : 
భవద్గుణంబులు; త్వదా(శ్రయము; మత్పుణ్యము; లస్మద్రూపము; 
భవిష్యత్కాలము; ధూర్వహము. ఇత్యాదు అెజుంగునది. 

ఇది తత్సమపరిచ్చేధము. 

ఈపరిచ్చేదమున వివిధములగు తత్సమళబ్దములు నిష్పాదితములు. 
ఇంక అచ్చతెను(గుశబ్దములనిస్న త్తి యనంతర్భప్రకరణమున( జూపంబడును. 


అచ్చిక పరిచ్చేదము 
త నమేతరంబయిన లూఖాష యచ్చయనం 


స్పష్టము. 

సంస్కృత సమములుగాక తక్కినవి, అన(గా, సంస్కృత భవనములు, 
ప్రాకృత సమములు, ప్రాకృత భవనములు, దేశ్యములు అను నాలుగు విధముల 
శబ్ధములును, ఆచ్చికములేయని సూత్ర తాత్సర్యము. సుస్పష్టము. 

ఈ సూత్రమును సంస్కృృతీకరించుపట్టున హరికారికాక_ర్హ సంస్కృత 
సమమన్నను, తత్సమమన్నను నొక్కటియగదా యను (్రాంతితో ఛందోను 
కూలతకయి : 

“తత్సమేతర భాషేయమ్‌ అచ్చేతి కవయో౬వదన్‌” 
అని యనువదించెను. నే 

తత్స మేతర మనంగా సంస్కృత, (ప్రాకృత సమభిన్నమని యర్థము, 
కావున సంస్కృత సమములవలె(.  (బ్రాకృతసమములుగూడ ఆచ్చికములు 
గావను నభిప్రాయము ఆ యనువాదమున( దేలుచున్నది. కాంగా దీనినిబట్టి 
సిరి, అగ్గి, రాణి, జడ, మేర మున్నగు పెక్కుశబ్దము లాచ్చికములు కానేర 
కున్నవి. వీనినెల్ల నాచ్చికములుగ లాక్షణికు లెల్లరును వ్యవహరించియున్నారు, 
ఇవి యాచ్చికములను నిశ్చయనుతోడనే సిరి, రాణి మున్నగు నీ ప్రాకృత 
సమముల నెన్నిటినో కవులు తమయచ్చతెను(గు కావ్యములందు. బ్రయో 
గించియునున్నారు. శిష్ణువారి యనువాదసూత్రమునుబట్టి యాప్రయోగములెల్ల ను 
అసాధుపులనవలసివచ్చును, అది చెల్ల నిమాట, 

కవిహృదయము తెలిసికొన్నను దెలియకున్నను, కావ్యానువాదమయి 
నచో స్వతంత్రానువాదమని సద్దుకొనవచ్చు(గాని, లక్షణ[గ్రంథ సందర్భమున 
మా(త్రము పూర్వాపరములు పరికింపక, (ప్రణాళిక నాకళించుకొనక, అనవధాన 
ముతో ననువదించునెడ నిట్టిచిక్కులు సంభవించుట తప్పదు, మూల ప్రణాళిక 
యవగతము కామింజేసి తటస్థించిన తబ్బిబ్బులు హరికారికలలో( చెక్కులు 
గలపు, అనువాద వివేచన ప్రకరణమున వానిని విపులముగ6 జూచియుందురు. 


శి. ఆచ్చికశబ్రంబులెల్లం దణుచుగ స్ర్రీసమంబులుం గ్రీబనమం 
ద (3 గా 
బులు నయియుండు. =. 
ప్రీసమత్వాతిదేశంబుచే( టిథమైకవచనలోపాదికంబును గ్దీబ 
సమత్వాతిదేశంబుచే మువర్షకంబు నగునని యెజుంగునది, 


ఆచ్చిక పరిచ్చేదము 299 


అన్న, మిన్న, అద్ద, గద్ద, జాణ, గాణ, ఓడ, గోడ. 
౧ యి 
ఇత్యాదులు ప్రీసమంబులు. 
బియ్యము, నెయ్యము, అల్లము, మొల్లము, సున్నము, సన్నము 
ఇత్యాదులు క్షీబసమంబులు. 
తటుచుగననుటచే( బుంలింగతుల్యంబులుం గొండొకకలవని 
తాత్సర్యము : 
కొమరు(డు, చందురుండు, జము(డు, కందు(డు..ఇత్యాదులు, 


ఇట చింతామణికారులు 

“వికృతౌ సర్వేళబ్దాః క్లీబసమాః ప్రీ సమాశ్చ నాన్యేస్యుః” 
అని సూత్రించి యుండిరి, 

అచ్చతెను(గు శబ్దములు క్లీబసమములుగా స్త్రీ సమములుగా మాత్రమే 
యుండును. పుంలింగసమములు లేనేలేవు : అని యా చింతామణి సూత్రము 
నకు దాత్సర్యము, 

సంస్కృృతశబ్ధము లన్నిటికిని వ్యాకరణములందును, నిఘంటువు 
లందును లింగనిర్ణయము చేయంబడినది. ఈ నిర్ణయమునకయి శబ్దముల 
వర్గీకరణము మిక్కిలి శ్లేశదాయకము, కావుననే కాంటోలును తెలుంగు శబ్దము 
లకు నట్టి లింగనిర్ణయము గావించుటకు నున లాక్షణికులెవ్వరును బూనుకొన్న 
వారుకారు, 

శబ్దజాలము నేకరాశిగా నుంచుటకంటె శాఖలుగా విభజించినచో వాని 
స్వరూసమును చేజువేజుగా బోధించుటలో సౌకర్యముండుటంబట్టి, ఏదేనొక 
విభాగ మావశ్యకముగా చింతామణిక_ర్తకు( దో(చినది, తత్సమ ళబ్దములను 
సంస్కృతమున నిర్జీతములగు నాయాలింగములు కలవానినిగనే వ్యవహరించు 
టకు ఆయన నిశ్చయించుకొనిరి. వీనిలో స్త్రీలింగ శబ్దములకు( బ్రథమైకవచనము 
లోపించుటయు, నపుంసకళబ్దములకు మువర్ణకము కలుగుటయు6 బ్రధాన చిహ్న 
ములు. ఆ చిహ్నములంబట్టి ఆచ్చికశబ్దములలో ప్రథమైకవచనము లోపించిన 
వానిని స్త్రీసమములుగను, మువర్ణకము కలవానిని క్లీ బసమములుగను నిర్దేశించిరి. 


'రెండేశాఖలుగ వారు విభజించియుండ, డువర్ణకాంతములు గూడ 
గొన్ని గానవచ్చుచుండుటంజేసి సూరి, పుంలింగతుల్యంబులును నల్పసంఖా్యాక 
ములు గలవని యిట నిరూపించెను. ఇవి యత్యల్పసంభ్యాకములుగావుననే 
సయిరెండుశాఖలశబ్దములను  ప్రీసమములు, క్షీబసమములుఅని వ్యవహరించి 
నటులు వీనిని బుంలింగసమములని సమళబ్ది ఘటితముగా వ్యవహరించుటకు 





300 రమణీయము 


మనసొప్పక, ఆ భేదము గోచరించుటకయి *పుంల్లింగ తుల్యములు” అని తుల్య 
శబ్దమును సంఘటించెను. “పుంలింగసమ" అను శబ్దమును దాలవ్యాకరణమున 
ఏ సందర్భమునను బ్రయోగించి యుండలేదు. 

పయిని నిరూపించిన మూండుశాఖల శబ్దములలో స్త్రీనమములు హెచ్చ 
నియ(, గ్లీబసమములు తక్కువయనియు(, బుంలింగ తుల్యములు మిక్కిలి 
తక్కువ యనియు(గూడ సూరి యభిప్రాయము. .ఆ తలంపును సూచించుటకే 
యిచటి యుగాహరణముల సంఖ్యలో(గూడ హెచ్చు తగ్గులను బాటించి 
యుండెను. పరిగణింపుండు. వరుసగా 8-6-1 కానవచ్చును. 

మజణీయు సూత్రమందలి “తజుచుగా" అను పదమును “స్త్రీసమంబులు”" 
అనుదానితో నన్వయించుట యాతని సంకల్పము. తొజుచుగా స్ర్రీసమములును, 
తక్కువగా( గ్రీబసమములును గలవని తాత్పర్యము. ఇదే యాతని తాత్పర్య 
మయినటులు నిర్ణయించుటకు నింతకం టె సుస్సష్టమగు వేతొకయాధారమును 
గలదు. 






ఈత(డు తస సూత్రాంధ్ర వ్యాకరణమున 

“అచ్చికా “బహవః” ప్రీసమాణో ---“ *కేచని క్లీబసమాః” 
అని సూశ్రించి యుండెను. దీనినిబట్టి యాతని హృదయము సువ్యక్తమగు 
చున్నది. 


5 


రము నిడానింప(గా, సూరి చూపునందు, ఈ ప్రీనమ క్లీబసమశబ్ద 
ములు రెండును నాచ్చికపదములకు మాత్రమే చెల్ల వలసిన సంజ్ఞలుగాం బొడ 


తత్సమములలో( గొన్నిపుంలింగములకు వ్రీలింగసాదృశ్యమును, కొన్ని 
శ్రీలింగములకు నపుంసక లింగసాదృశ్యమును నతిదేశింపవలసిన తావులందు 

“సురశబ్దింబు నిత్యంబుగా నసురశబ్దము వైకల్చికముగా ప్రీతుల్యంబు 

లగు” —తత్సమ-60, 

“కంధరాదులు క్లీబతుల్యంబులు బహుళంబుగానగు” తత్సమ-66, 
అని యిట్లు స్రీలింగతుల్యములు క్లీబతుల్యములు నని వ్యవహరించెనేగాని 
యొక్క_చోనయిన( దత్సమశబ్దములను స్త్రీసమ క్షీ బసమశబ్దములతో వ్యవహ 
రింపలేదు. అటులే ఆచ్చికళబ్దిములను శ్రీతుల్య క్షీ బకుల్యశబ్రములతో వ్యవహ 
రించియు నుండలేదు. అనంగా 

శ్రీసమములు, క్లీబసమములు: ఇవి సంజ్ఞాప్రాయములు. ఆచ్చికములకు 
మాత్రమేచెల్లును. పుంలింగసమమను సంజ్ఞయే లేదు. ఆ శబ్దము బాలవ్యాకరణ 
మున (బ్రయోగింప(బడనేలేదు. 


ఆచ్చిక పరిచ్చేదము 301 


త్రీతుల్యములు, క్లీబతుల్యములు : ఇవి నంజ్ఞలవంటివికావు. ప్రీసదృశ 
క్షీ బసదృశ శబ్దపర్యాయములు. ఈ వాడుక తత్సమములకు మాత్రమే. 

పుంలింగళుల్యము: పుంలింగసద్భృశమని యర్థము. ఇదియు సంజ్ఞకాదు. 
కావున ఈ శబ్దమును దత్సమాచ్చికసాధారణముగ వ్యవహరింపవచ్చును, 

సాంకర్యము లేకుండుటకయి ర్పజుచుకొన్న యీ వ్యవహార 
నియమమునకు బాలవ్యాకరణము మొ త్తముస నొక్క_చోటనయిన ైథిల్యము 
గానరాదు. . 

సంధి: 25, 85; తత్సమ : 18, 60, 66: ఆచ్చిక : 2; కారక : 20; 

సమాస: శ్‌ 6, 7. 
ఈ సూత్రములు పరికించినచో నూరిదృష్టిలో(గల యీ నియమము తేటతెల్లము 
కాంగలదు. 

ఇన్నితావులందు _బింకము సడలనీక స్త్రీసమ క్షీ బసమళబ్దములను 
ఆచ్చికవిషయమునమాత్రమే వ్యవహరించిన యీతని పారిభాషిక పదపద్దతిని, 
అనువాదకుండగు హరికారికాకర్తయు, ప్రత్యేకించి పేరులేలగాని, పెక్కురు 
టీకాక్నర్తలును, బాలవ్యాకరణము నాధారముగాంగొని భాషానుశాసనములు 
రచించిన అనంతరవ్యాకర్తలును, గుర్తించినటులే కానరాదు. వీరు తత్సమ 
శబ్దములనుగూడ ప్రీసమములని కలగలుపుగా వ్యవహరించిన తావులనేక 
ములు గలవు. అట్లు వ్యవహరించుటలో( దత్సమాచ్చికసాంకర్యము సంభ 
వించి స్పష్టత చెడిపోవుటమాత్రమేగాక రూపసాధనప్రక్రియలో “బాలకులు 
యోధయయిరి' మున్నగు నవరూవములుగూడ( దటస్టించును. ఆయంశము 
లింతకుముండే వివరింవ(బడినవి (చూ. తత్సమ 60). ఈసందర్భమున 
సమతుల్యశద్దిముల వాడుకలో వివేచనదృష్టి సూరికి. బూర్వులగు లాక్షణికు 
లలో నెవ్వరికెటులున్నది ? అను నంశముగూడ నా సూత్రముననే వివరింప( 
బడినది. 

ఇట సూత్రవృత్తిలోని “ప్రథ మైకవచనలోపాదికం” బనుచో ఆదిపద 
ముచే 'చిగురుంగయిదుపు” “సొగసుందనము' ఇత్యాదులందు నుగాగమాదులు 
(గ్రాహ్యములు., 














ఈ సూత్రమున 

* స్రీసమంబులుం ్లీబసమంబులయియుండు” 

“ స్రీసమంబులుం గ్లీబసమంబులునయియుండు” 
అని రెండు పాఠములగపడుచున్నవి. ఇందేది చిన్నయసూరీయమో 
నిశ్చయించుకొసవలసియున్నది. _అర్హభేదము లేనపుడు ఏదయిననేమియన 
రాదు. అది పాఠవిమర్శనమునం దనవలసిన మాటకాదు. 





302 రమణీయము 


జాలవ్యాకరణముసన ఈ సూత్రమునకు ముందటి పరిచ్ళేదములలో పది 
సూత్రములందును, ఏతదనంతరము ఇరువదియయిదు సూత్రములందును 
సముచ్చయార్థక “ను” శబ్ద ప్రయోగముగలదు. 


ఈ 85 తావులందును సముచ్చీయమానములగు శబ్దములన్నిటియొద్దంగాని 
తుదిదానియొద్దంగాని “ను” శబ్దము ప్రయు కృమయియున్నది. మొదటివానికుండి 
తుదిదానికి లేకుండుట ఒక్కచో టనయినం గానరాదు. స్ఫూత్రములందు రచనా 
సరణి యిట్లున్నది.  మజియు ఒకతావున విశేషణముల + ప్రయోగరీతిని 
నిరూపించు సందర్భమున 





“....ళుదివి శేషణంబునకేని విశేషణంబులన్నింటికేని మీంద 
సముచ్చయార్థంబు విభావంబ్రయోగింపంబడు” ---జాల.కారకం80. 
అని నూరి నుళజ్జ ప్రయాగ వద్ధతిని వక్కాణిం+ చియునున్నా(డు. కావున 
క్ష .క్రీబసమంబులు నయియుండు" 
అనుపాఠచే మే చిన్నయనూరీయముగా నెన్నందగును. ముద్రాపకులు గురర్తింపుండు. 


3 బల్లిడాదులు సంన్క వ్రత తుల్యంబులు. ౨. 


మహత్త్వంబున వీని కుత్వడుజాదులు నమహ _త్త్వంబున మువర్ణ 

కాదులును_ స్త్రీత్వంబునం దాలుశబ్బముతోడ సమాసంబునో 

గలుగునని యెజుంగునది. 

బల్లిదుండు.. =.దిల్లిదము.. ..దిల్లి దురాలు, 

ఐల్లిద్క అక్కజు కావల, బెట్టి, ట్డ్‌ద్‌ బెడిద, మిసిమింత, మొక్కల 

ఇక్యా దులు బల్లి దాదులు. 

సంస్కృతమున విశేష్యమునుబట్టి కొన్ని విశేషణశబ్రములకు మూడు 
లింగములందును రూపములుండును. 

సుస్టరః పురుషః -- సుస్టరమ్‌ ముఖమ్‌ = నుస్టెక్‌ రమణీ. 
ఇట్టి సుందరాది శబ్దములకు విశేవ్యనిళు లని వ్యవహార విశేష్యాధీనము 
లనియర్థము. తెనుంగునంగూడ నిట్టివిశేష్యనిఘ్నములు కొన్ని గలవని చూపుట కే 
యీసంస్కృతతుల్యతావిధానము. 





ఈ బల్లిదాదులను సం; ంస్కట్భతతుల్యము లనవలయుంగాని సంస్కృత 
సమములనుట సూరికి సమ్మతముకాదు. అటులే తత్సమములను సంస్కృత 
సమములనవలయునుగాని సంస్కృతతుల్యములనుటయు సమ్మతముగాదు. 


బల్లిద, అక్కజ, కావల మొదలగునాచ్చికములు సంస్కృతతుల్యములు, 


ఆచ్చిక పరిచ్చేదము 303 


బుతువు, పితశ్రాణము, క్ల ప్తము మున్న గుతత్సమములు సంస్కృత 
సమములు (చూ. సంజ్ఞ 4, 10, 16, 17; ఆచ్చిక 1; సమాస 2 మొ,). 
దేని'పేరు దానిదే. చేని ప్రయోజనము దానిదే. కలగలుపు వలనువడదు. 
ఆసందిగ్ధత సూ(త్రభాషకు ముఖ్యలక్షణము. 

“అల్బాక్షర “మనందిగ్ధం" సారవ ద్విశ్వతోముఖమ్‌” 
సమానార్థకములయిన సమతుల్యశబ్దముల వాడుకలో సయితము సాంకర్యము 
లేకుండ (గ్రంతమునందెల్లయెడల నిశితమగు దృష్టి సారించిన సూరి వై శద్యాభి 
లాష యెంతటిదయియుండునో మెలంకువతో పరికింపుండు, నచ్చినచో మెచ్చి 
కొనుండు. 


గలుగదు. 
“ఓ రామా” యనునటులు “ఓబల్లీడా” యనరాదు. “ఓబల్లిదుండా' యను 


నదే సాధురూపము (చూ. తత్సమం-84.). 


4. మహత్తులగు మగాదులకుం గయిరాదులకును డుజగు 
_ జ 


మగ(డు; మనుమ(డు; కయిరండు; కత్తళండు. 

మగ, మనుమ, రాయ, పాప; (వే, జే, ఈ, కాప్రత్యయాంతం 

బులు __ ఇత్యాదులు మగాదులు. 

కయిర, కత్తళ, జన్న, నీల _ ఇత్యాదులు కయిరాదులు. 

3 

కొమరుండు మున్నగువానికివలె మగాదులకు( బుంలింగతుల్యతాతి 
దేశమువల్లనే డుజ్ఞు (ప్రాప్తించును. ఉత్వనిషేధమునకయి యీసూత్రమున 
ముగా దివరి గహ ణము, 


గ 


ల 


కయిరాదులు తిర్యగ్వాచకములగుటచే నమహత్రులుగొన వానికి దుజ్జా 
రాకుండుటచే, త్యత్రాప్తికయి. కయిరాదిపర్నిగహణము, అమహత్తులగు వీనికి 
నుత్వము రానేరాదుగావున తన్నిషేధము (ప్రస క్త మేకా, 


కాంగా మగాదులకు నుత్వమును వారించుటయు, కయిరాదులకు డుజ్ఞును 
సంపాదించుటయు ఈ స్యూతమునకు (బ్రయోజనములు. 

ఈ మగాదిగణమున (వే, జే, ఈ, కా (ప్రత్యయాంతములు చేర్చంబడి 
యున్నవి. (వేండు, జేండు, అటమటీండు, ఆటకాండు. 





304 రమణీయము 


అకారమునకు విహితమైన ఉత్వము వీనిలో (బ్రా ప్తించుటకు నవకాశమే 
కానరాదు. ఒకవక్షమున ఆటకాండు అనుచో దీర్ణాకారమునకు(గూడ నుత్వము 
కలుగునేమోయని నందేహించినను దక్కిన మూండిటిలో నట్టిసందేహమునకు 
లేశమును దాపులేదు. అ(ప్రాప్తమునకు నిషేధ మనావళ్యకముగదా : ఇట్టియెడ 
“ఉత్వ” నిషేధమాత్రమునకయి నిబద్ధమయిన మగాదిగణమున వే, జే, ఈ, 
కా (ప్రత్యయాంతముల పాఠమునకు స్నూతరారుని చూపులో నెట్టి ప్రయోజన 
ముద్ధిష్టమయియుండునో 3 ..... .... తటుకున బయలుపడకున్నది, 

తద్ధితములలో 15, 11 స్తూతములందు “ఈ' *కా' (ప్రత్యయములను 
విధించిన సందర్భమున “ఈ” కా” (ప్రత్యయాంతములకు(గల మగాదిగణ 
పాఠమును సూరి తిరిగి స్మరణమునకు. దెచ్చియుండెను, నుణీయు, తద్ధిత 
పరిచ్చేదమున 28వ సూూతమున వగలా(డు ఇత్యాదులు సాధించుచు, “ఆ (ప్రత్య 
యాంతంబు మగాదిగణంబు” అని యుల్లేఖించియుండెను. 

ఇటులీతద్ధితాంతములు మూ(డిటిని ముగాదిగణగణ్యములుగ( దాను 
నృష్టముగ నిర్దేశించియు, ఆమూండిటిలో “ఈ” “కా' (ప్రత్యయాంతములను 
మాత్రమే గణమున( బేర్కొని, “ఆ” (ప్రత్యయమును నిర్దేశింనకుండుటకు 
హేతువేమి? అని కొందటిట( (బశ్నింపవచ్చును. 

పట్టుగల్యపళ్న. “ఆ' (ప్రత్యయము గణమున విడువంబడినచో దానికి 
హేతువును నిరూపించుట దుష్కరమే యయ్యెడిది. కాని యిట “ఆ 
ప్రత్యయమును విడువలేదు. 

పయికగపడదుగాని “ఈ “కా' (ప్రత్యయములలో “ఆ (ప్రత్యయము 
గూడ నిమిడియేయున్నది, ఎట్లన : 

“ఈ -|- కా -|-ఆ-|-ప్రత్యయములు' అనుచో సవర్ణదీర్హముచే “ఈ కా 
ప్రత్యయముల'ని సంధియేర్చడినది. సమాసమగుటచే సంధి తప్పినదికాదు. 

ఈసంధిలో “ఆ ప్రత్యయము నిలీనమయియున్నది. కావున “ఈ, కా, 
ఆ' అను మూ(డిటిని మగాదిగణమున సూత్రకర్త పేర్కొనినటులే (గ్రహింప 
వలయును. 

క్యాపత్యయాంతమును కయిరాదులందు( గూడ జేర్చుకొనుట లెస్స, 

ఇబ్బందిగాండు మొ, (చూ. తద్ధిత-14.) 


ర్‌. పగతాదుల బహువచనలకారంబునకు రేఫంబగు. ౫. 


పగతురు; అల్లురు; నెయ్యురు; బలియురు; మా ర్తురు, 


ఆచ్చిక పరిచ్చేదము 305 
6. కొన్నిడుమంతంబుల బహువచనలకారంబునకు రేఫంబును 
దానికిముందు పూర్ణవిందుపూర్వక డకారంబునగు. ౬. 
గండండు, మిండం(డ్రు __ ఇత్యాదులు. 


ఈ (పకరణమున బిందుపూర్వక డకారమును విధించిన సూత్రములు 
మూండుగలవు. 
ఖై గండండ్రు: ఆచ్చిక--6: 
ii) ఆండ్రు : 


.3 1) విలుకాండ్రు; 








ఆచ్చిక-' 





వీనియందు డకారము ఖండబిందుపూర్వకముగ వచ్చినను బయిరూప 
ములు సిద్ధింపంగలవు. ఏలయన, ఈ మూ(డుజాతులును రెండుళద్రిములుకలిసి 
ఏకమయి యేర్పడినవిగాక సమానపదములే అన(గా, ఏకపదములేయగుటచే 
“సమానపదంబునందు సంయోగంబు పరంబగునపుడెల్లచో ఖండబిందువునకు( 
బూర్జంబగు.” (ఆచ్చిక-15) అనుసూత్రముచే నర్థబిందుపునకు. బూర్డబిందువు 
గలుగును. కావున నీసూత్రత్రయమునందును బిందుపూర్వకడకారమని సాధా 
రణముగ  విధించినంజాలును. పూర్ణబిందుపూర్వకమని. విశేషించి విధింపః 
ఐనిలేదు. 

ఇటులుండ 'పూర్ణ' అనువిశేషణ మీమూ(డుసూత్రములలో( గొన్నిట 
నుండుటయు(, గొన్నిట లేకుండు ఏధములగు ముద్రణములలో వివిధ 
రీతులకో అవ్యవస్థితముగా( గానవ . సూరియుద్దేశించిన పాఠ మేదయి 
యుండునో ! 





ఈ రూపములందు విందుసామాన్యమును (బిందుద్వయము) విధించినచో 
ఖండమునకు( బూర్హబిందువు కలుగుట మరల 15వ 
అవ_ర్తింప(జేయవలసిన (ప్ర క్రియాశ్లేశమును గలిగింపనేలయని ఏ 
విందువునే విధింపందలంచెనేమో ! ఆ “పూర్ణ'శబ్దమును మూ 
మొదటిదగు ప్రకృతసూత్రమునమాత్రము సంఘటించి, తక్కిన రెండింటను 
నిటులే పూర్ణవింద్వాదేశమునే (గ్రహింపుండని సూచించి విడిచెనేమో £ 











6వ సూత్రమున “పూర్ణ' శబ్దముండుబయుం, దక్కిన 7, 11 సూత్రములలో 
లేకుండుటయు పెక్కు_ముద్రణములందు ననుగతముగా( గానవచ్చుచున్నది, 


ఇదియు సయియూహకు( గొంతసాధకము, 


1858తలోని (ప్రథదుముద్రణమునగూడ 8లో హూర్ణశబ్దము గలదు. 
7, 1 లలో6 గానరాదు. 


(20) 


306 రమణీయము 


ఇదంతయు. బర్యాలోచింన నిట ఖండమునకు( బూర్జముకలుగు మార్గ్‌ 
మున్నను, బ్రడ్రియాశ్లేశము తొలంగించుటకు. బూర్లమునే విధించుట సూరి 
సంకల్పమయినటులు తోచుచున్నది. 

పూర్ణపదమునుంచియో, తొలంగించియో మూండుసూత్రములను నేక 
రూపముగ రచించినచో నెట్టిసంశయమునకును దావులేకుండెడిది. 

(2 క్యాపత్యయంబుమీంది బహుపచనలకారంబునకు లఘ్వలఘు 
'రేఫంబులును, లఘురేఫంబునకుముందు విందుపూర్వకడకారంబు 
నగు. ౭. 

విలుకాం(డ్రు-విలుకాణు ; వే(టకాండ్రు_వే(టకాణు ; వేడుక 
కాం(డ్రు_. వేడుకకాణు. 
అక్ష్యుములు వర్షక్రమానుసారులు. అర్థమునుబిట్టియు నొకక్రమము 
న్ఫురించును : 
విల్లుపట్టుట, వేంటాడుట, వేడుకనొందుట. 
జ 
8. జ్యేపళ్ళతుల బహువచనమునకుముందు డుజ్జగు, లా. 
చే(డులు_వేండ్లు. 
Ga 
9. కూంతుశబ్దము (ప్రథమైకవచనంబునకు రువర్ణంబగు. కా, 
కూ(తురు..కూ(తులు. 
కూ(తురులు, కూ(తుళ్లు, కూ(తురి నిత్యాదిరూపంబులు గ్రామ్యంబు 
లని యెజుంగునది. 
10. చెయువు బహువచనలకారంబున కలఘురేఫంబు విభాష 
నగు. ౧౦. 
చెయుపుజు__చెయువులు; చెయువుఅను_చెయువులను. 
చెయువులు, చెయ్యులు = పనులు. “వైపులు" అనునది ఉచ్చారణ 
సాదృశ్యసంజాతమయిన (ప్రామాదికరూసము. 
11. ఆల్వాదుల బహువచనలకారంబునకు 'రేఫంబును ముందీ 
లు వర్తంబునకు బిందుపూర్వక డకారంబునగు. -౧౧. 


ఆం(డ్రు_ఆండడ్రను. 


అచ్చికొ పరిచ్చేదము 307 


ఆలు, చెలియలు, చెల్లెలు, కోడలు, మజందలు __ ఇవి 
యాల్వాదులు. ప 
12. బహువచనము పరంబగునపుడు డ, ల ట, ర్క అ 
యుత్వంబునకు లోపంబు బహుళంబుగానగు. ౧౨. 
గుండ్లు, గుండులు; గిండ్లు, గిండులు._కాళ్లు, కాలులు; మొసళ్ల, 
మొసేలులు_గొంట్లు, గ, తుంట్లు, తుంటులు...గోర్లు, 
గోరులు; సీవిర్లు, " సవిరులు, 
బహుళ గ్రహణముచే విల్లులు, పిల్లులు, పులు లిత్యాదులందు 
లోపంబులేదు. 
తత్సమంబులం గోటి, పిప్పలి శబ్దంబుల కీకార్యంబు చూప స్టైడు, 
కోట్లు, కోటులు; పిప్పళ్లు, పిప్పలులు. 


ఒకొ_కవర్ణమునకు రెండేసి అక్ష్యములు. మొదటివానిలోని ఉకారములు 





18. బహువచనము పరంబగునపు డసంయు క్రొంబులయి యుదం 

తంబులయిన డ, ల, ర, లకలఘులకారంబు 

నగు. ౧౩, 
(త్రాచలు._త్రాడులు; గుమ్మణలు_గుమ్మడులు; మొగిళులు__. 
మొగిలులు ; పిడికిళలు __ పిడికిలులు ; ఊళులు __ ఊరులు ; 
పందిళులు __ పందిరులు. 


బహుళంబుగా 


14. బహువచన శ్రెష్టంబులయి  యద్విరుక్ర్షంబులయిన డకార 

లకారంబుల కలఘులకారంబు నిత్యంబుగనగు. ౧౪. 

శ్రాత్ల; గుమ్మచ్ల; మొగిళ్ల; మొసళ్ల; విళ్ల; సిచ్ల. 

తెడ్డు, తెడ్డులు, తెడ్డు: ఇట శకారము కలిగి “తెళ్ల” అను నపరూపము 

me జె న 

కాకుండుటకయి “యద్విరుక్రంబు"లనుట. 

పూర్వసూత్రమునుండి బహుళపదము అనువర్హింపకుండ నివ_ర్తించుట 
కొయి “నిత్యముగా"ననుట. 

గోరు, పేరు మున్నగురేఫాంతశళబ్దములకు(గూడ గోళ్లు, పేళ్లు మున్నగు 
రూపములు వ్యవహారక్షుణ్జములు ; కవ్మిప్రయు కములు, ఇతరలాక్షణిక సాధిత 

జ ద 

ములు; సాధుపులు. 








308 కమణీయను 


ఈ సూత్రమున డకారలకారములుమా[త్రము నిర్దిష్టములు. రేఫ ముపే 
క్షింపంబడినది. గోళ్ల మున్నగురూపములు ప్రాచీనప్రయోగములలో. బ్రాస 
నిబద్ధములయి వట్టుగలవి లభింపమిచే శేఫనినేశమునకు సూత్రకారునికి సంకోచ 
'మొదవియుండునేమో 1 అని కొందటూహింతురు, కావచ్చును. కాని యంత 
మాత్రమున నీరూపములు సూరికి సమ్మతములుకావేమోయని సంశయింప( 
బనిలేదు. 

ఈ సూత్రమున నెందులకు విడిచెనోగాని తన శబ్దలక్షణసంగ్రహమున 
“ఇదంతంబు (దిక్కరేఫంబు' (8-150) అనుస్తూతముచే గోళ్లు మున్నగువానిని 
సాధించియుండెను, అచటి పూర్వాపరములు పరికించినచో నీరూపములు 
సాధువులుగా నాతనికి సమ్మతములయినట్లు కానవచ్చును. 

మటియు, దాల-ఆచ్చిక-24 లో “ఒకరులు = ఒకళ్లు, ఒకొరులు = 
ఒకొళ్లు, ఒక్క కరుణ = ఒక్క, షక ర న. అని రేఫకు 
శాదేళము గలిగిన రూపములను డానే చూపియుండెను. 

అంతియగాక నీతిచంద్రికలో “గోళ్లు” అనియు, బాలవ్యాకరణపీఠికలో 
“లక్షణ[గ్రంథముల పేళ్లు” అనియు రూసములు కానవచ్చుచున్నవి. 

కావున “గోళ్లు, పేళ్ల' ఇత్యాదులు సూరిదృష్టిలో సాధువులనుటకు 
సందియములేదు. 

కాని కాదేశమును విధించుచున్న యీ సూత్రమున డకారలకారములతో 
పాటు రేఫమును జేర్చకుండుటకు ప్రబల హేతువు గోచరింపకున్నది. 


15. నమానపదంబునందు సంయోగంబు పరంబగునపుడెల్లచో 
ఖండవిందునకుం బూర్జంబగు, ౧౫. 


అనంటులు, అనంట్లు; పన(టులు, పనంట్లు; గోంటులు, గోంట్లు; 
'తేంటులు, 'తేంట్లు; వులు, ఏండ్లు; కా(డులు, కాండ్లు, 

ఏండ్లు కాండ్రిక్యాదులందు డాకు శాదేశంబు కొందణు వక్కౌ- 
జించిరి. తెను(గున బిందుపూర్వకస్థిరంబు లేమింజేసి 


యది (గ్రాహ్యంబుగాదు 
సమోనపదము = ఏకపదము = అఖండసదము. రెండుగా విభజింస 
వీలులేనిది 


ఈ శబ్దము “రషాభ్యాం నోణ సృమానపదే"' ఇత్యాదులగు పాణిని 
సూత్రములందు వ్యవహరింపంబడినది. 


ఆచ్చిక పరిచ్చేదము 309 


శాస్త్రమాతవ్యవహృతమయి (పసిద్ధముకాకుండుటచే (భ్రమఃజెంది 
ముద్రాపకులు పెక్కురు పెక్కుప్రతులలో ఈ సూత్రమున “నమాససదంబు 
నందు" అని ముద్రించియున్నారు. ఆది యసపాఠము, 

“నమానపదంబునందు” అనుటచే “అడవిలో. డ్రోన' మున్నగుచోటు 
అందు పూర్షవిందువు సంభవింపదు. 

వెల్లచోననుటచే “శేంట్లు” మున్నగువానిలో దీ 

గ 

పూర్ణబిందువు సిద్ధించును, 


ముమీ(దసయితము 


(1) అనంటులు, అనంట్లు, అనంట్లు అనుచో ప్రాస్వముమీ(ద 
(నంజ్ఞ 14 చే) వైకల్చికముగ( ట్రా పించు పూర్ణవిందువు నిత్యముగా 
రావలయును. (2) “తేంట్లు' అనుచో దీర్భముమీ(ద (సంజ్ఞ 15 చే) నిషిద్ధ 
మయినను బూర్డబిందువు 'ప్రాప్తింపవలయును, ఆ రెండు ప్రయోజనములకును 
ఈసూత్రమురచింపంబడినది. కాపుననే “ఎల్లచో'ననుట (హైన్వదీర్హస్థలములు 
రెండింటను సార్థకము, 
తెను(గుళబ్దములలో బిందుపూర్వక స్థిరవర్ణ్లము లేదనుట సర్వసమ్మతము, 
స్థిరవర్లమునకు( బూర్వమున బిందుప్పుగాని, బిందువుసకు. బరముగా 
'ముగాని రాకుండ( జూచుకొనుట ప్రక్రియలో ముఖ్యము. 


స్థీరవర్ణ 
ఒకచోట శబ్దసిద్ధినిబట్టి స్థిరవర్ణమును రానిచ్చుట యావశళ్యకమగుచో 
దానీకి(బూర్వముగ( దటస్థించిన బిందువును లోపింప(జేయవలయును. 
బిందువే యుండుట యావశ్యకమగుచో దానికి, బరముగా రా(దలంచిన 
స్థిరవర్ణమును రాకుండ (జేయవలయును, 

(ట్రసిద్ధమగు సుళబ్దము సిద్ధించుటకు ప్రక్రియలో - ఈ రెండింటిలో 
ఏ మార్గమనుకూలమో దాని నవలంబింపవలయును. 

బాలవ్యాకరణమున *నానాండు' (సంధి 41) అనుచో మొదటిమార్గమును, 
ప్రకృతసూత్రమున “ఏండ్లు”, “కాండ్లు' అనుచో రెండవమార్గమును అవలం 
బింప(బడిసవి, 

“కాండ్లు' అనుచో డాకు ళాదేశమును. వక్కాణించినవారు రావిపాటి 
వారు, వారివ్యాకరణమున విశేస్య్రకరణమున 181, 182 సూత్రములలో 
గుంళ్లు, కాంట్లు, పెండింళ్లు, పెంశింళ్ల మున్నగురూపములు చూప(బడినవి. ఇవి 
అటు (గ్రాంథికములా కావు; ఇటు వ్యావహారికములా కావు. ఏ తలంపుతో 
జూపిరో యెజు(గరాదు. వీనివిషయముననే సూరి తన అసమ్మతి నిచట 
సూచించియుండవచ్చును. 








310 రమణీయము 


16. బౌపవిభ క్రికంబుల లివర్షనలలువర్ణంబులకు బహువచనంబు 
పరంబగునపుడు పూర్ణవిందుపూర్వర డుపర్షంబు బహుళంబుగా 
నగు. ౧౬. 

కొడవలి.... కొడవండులు._ఉల్లోపంబు : కొడవండ్లు_సక్షంబు 
నందలఘులకారంబు : కొడవళులు __ కొడవళ్లు, కొడవలులు. 
రోంకలి ప్రభ్ళతుల కిట్లు రూపంబు లెటుంగునది. 
.. ఇండులు, ఇండ్లు, ఇల్లులు. ఇట్లు కల్లు, పల్లు, 
t= Gl గ సెగ (a 
ముల్లు, విల్లు శద్దంబులకు రూపంబులు తెలియునది. 
మద్యనిమ్నార్థకంబులయిన కల్లు పల్లు శబ్దంబులును జెల్లు 
పళ్ళ తిళబ్దంబులు ననొపవిభ క్తి క్రికంబులగుటంజేసి వానీకీకార్యంబులేదు. 
కల్లు = తాయి, మద్యము ; సల్లు = దంతము, పల్లము, 
పల్లుశబ్ద బహునచనమగు “పండ్లు' అనుదానినిబట్టి “కండ్లు' అనియు, కన్ను 
శర్జైకవచనమగు “కన్ను"అనుదానినిబట్టి “వన్ను"అనియు (భ్రాంతిమూలకముగా 
జరిగన వినిమయమును (EXChange) గు_ర్తింసవలయును, 
పన్నుకాదు - పట్లు. కండ్లుకావు -- కన్నులు, 
17. ఒకానొకచో నామంబు నంశ్లిష్టబహువచనాంతతు ల్యంబయి 
బహువచనంబు నెనయు, ౧౭. 
కొడవండులు_కొడవండులను ; కొడవళులు..కొడవళులను. 
నా గొ గం గ 
ఇట్లు (పయోగదృష్టంబులు (గ్రహించునది. 
సూత్రమున “ఒకానొకచో'అని నిర్దేశించియు, తుదివాక్యమున మరల 
'హెచ్చరీంచుట, ఈ కార్యము మిక్కిలి యరుదని సూచించుటకు. 
18. కలన్వాదుల నువర్ణంబు కుజ్జగు ; బహువచనము పరంబగు 
నపుడు నిత్యముగానగు, ౧౮. 
కొల(కు, కలను ; కల(కులు. 
కలను, కెలను, కోజను, కొలను, గవను, నెజను, (మాను, 
వరను, వలను _ ఇవి కలన్వాదులు, 
కుజ్జు ఏకవచనములందు వైకల్పికమని స్ఫురించుటకయి సూత్రము 
నుత్తరథాగమున నిత్యశబ్ధము ప్రయు క్రమయినది. 


ఆచ్చిక పెరిచ్చేదము 311 


19. అట్లు రేను గోను శబంబుల నువర్తంబు గుజగు. ౧౯. 
స్త ద ఇ ర 
రేగు, రేను; రేంగులు. గోంగు, గోను; గోగులు, 


20. బహువచనంబు పరంబగునపుడు చేను, పేను, మీను 
శబ్దంబుల నువర్ణంబు లోపించు. ౨౦. 


చేను....చేలు ; పేను..... పేలు; మీను....మీలు. 
21. బహువచనంబు పరంబగునపుడు రేయ్యిపభ్యతుల తుది 
యథతరంబు లోపించు. ౨౫. 


+... తాలు; చేయి..... వేలు; 
(చాయి 


హ్‌ (బ్రాలు -ఇత్యాదులు. 
ఈ లోపంబు సమాసంబులందుం జూపశైడు : 
'కేరాజు ; మగజాపతకము ; వేవెలు(గు. 


1 దోయి, 11. పాయి, 


11, (పాయి: శబ్దములు ఈ గణమునకు( 
తెందపలసినవే. 





దోయి = ద్వయము, పాయి == క్షీరము. (ప్రాయి = బియ్యము, 
1 “దోయి' --దోలు : ఈ బహువచనరూసము మిక్కిలి విరళము. 
“ధానుయుత నల భ స గణంబుల లోన నిరుదోలును నగంబుల” 


---ఛందోదర్చణము-8-81. 
శెండుద్వయములు. 2౫2 = 


(2=4 గణములు, 


ఇరుదోలు = 





“రెండు చేదోల వెలుంగుతూపు,” —కావ్యాలం. చూడా-ర్‌-988. 
రెండు చేదోలన్‌ = నాలుగు హస్తములందు. 

i. “పాయి'-పాలు: పాయి-అనునేకవచనరూపము వ్యవహారమునుండి 
నేండు తొలంగినను _స్తనంధయులగు శిశువులభాషలో నిలిచియున్నది. మొదట 
_స్తన్యవాచకముయి క్రమేణ _స్తనవాచకనుయినది. దీని యాదివర్ణ్లము తొలుత, 
పరుషమయినను శిశువులవాడుకవలన( గాలక్రమమున సరళముగా మాటినది 
సూక్ష్మముగా గుర్తింపు(డు. 

“మాయగాకని, వైవమాయని, కొడుకు 
బాయని యక్కునం బట్టి, పాలిండ్ల 
నొత్తి, యోయమ్మ చన్నాల్ల(డన శోక 
మెత్తి, యాకజచిన యురగంబు దలంచి.” 


హరిశ్చంద్ర ద్వివద-ద్వితీయ భాగము, 2080. 


312 రమణీయము 


పాయి -- అని = పాయని (పాలు (త్రాగు నాయనాయని). 


ii. “ప్రాయి' -ప్రాలు: ప్రాయి అను నేకపచనరూపము వ్యస్తముగా 
(ప్రసిద్ధముకాకున్నను “ననుబ్రాయి' “నన్నాయి'మున్నగు సమాసములలో( 
గాననగును -- దీనివాడుకరూపము “ననువాయి'. 

నను((బ్రాయి = పూర్తిగా ఉడుకని బియ్యము, 

“రాగి లోహండి నన్నా9యి లేకుండంగ 

వండి దించిన యివుర్వంటక ౦బు".కాశీఖండము-శీ, 121. 

పయిరెండు (20, 21) సూత్ర నేకసూత్రముచేయరాడా యని 

కొందటు శంకింపవచ్చును. కాని లక్ష్యములలో భేదమ 

లక్ష్యములు 'ను'వర్ణాంతములు - ఇవి “యి” వర్ణాంతములు, అంతియగాదు. 

ఈ స్యూతముచేం గలుగులోపము  సమాసనులందును (బ్రవ్యర్తించును. ఆ 

శబ్దములకట్లు (ప్రవ_ర్తింపరాదు.  ఇట్టిభేదముండుటవల్లనే రెండిటిని చేలు 
సేయుట, 

“రేయి” అనుదానికి *రే"అనిగూడ చేజుగా నొకశబ్దము గలదుగదా 1 
దాని బహువచనము ‘రేలు అని యగునుగడా : మణి యీ రూపమునకయి 
యీ గణమున “రేయి” శబ్దమెందులకు ? అని మజికొందణు శంకింకురు. 
నిజమే. ఈ గణముస “రేయి” శబ్బమును బఠించుట “రేలు” అనురూసమును 
సంపాదించుటకు(గాదు, “రేలు” అనునది “రే'శబ్బమునుండియే సిద్ధింపవచ్చును. 
కాని “రేయి' శబ్దము నిట( బఠింపకున్నచో దానిబహువచ “రేయులు' అని 
సిద్ధమగును, అట్టిరూవము లేకుండ(జేయుటకయి యీ స్యూతమున రేయి 


శద్దిమునకు “యి'వర్ణలోవము విధింవ(బడినది. 








న్నది. ఆ సూత్రమున 














వ్రాలు = అక్షరములు. ఇది వస్తుతః బహువచనాంతమయినను క్రమేణ 
దీనికి సంతకము (చేవ్రాలు) అనునర్థము గలిగి యేకవచనాంతముగా నేండు 
వ్యవహరింపంబడుచున్నది. 

నిశి, బహువచనంబు పరంబగునపు డావృుపభృుతుల తుది యక 
రంబునకు లోపంబు విభాషనగు. ౨౨. 


ఆవు: ఆలు, ఆవులు; జాము: జాలు, జాములు; 
చుట్టము : చుట్టలు, చుట్టములు ; మీసము : మీసలు, మీసములు. 
నతి. ఇయకు మాటుగా నామాంతంబున కెత్వంబు బహుళంబుగా 
నగు. ౨౩. 


ఆచ్చికో పరిచ్చేదము 313 


కన్నియ-కన్నె ; జన్నియ-జన్నె ; వన్నియ _ వన్నె; 
కొంచియము-కొంచెము ; కొండియము-కొండెము. 

బహుళ గ్రహణముచే సందియము, కాజియ మొదలగు శబ్దంబు 
లందెత్వము లేదు. 

ఇయశద్దంబునిం దికారలోపంబు కొందు వక్కాణించిరి. 
అయ్యది (ప్రయోగంబులందు మృగ్యంబు. ము_త్రియళబ్రంబు 
నందుమాత్ర మిత్వలోపంబు గానంబడియెడి : 

ము_త్తియము : ముత్తెము - ముత్యము, 


ఇట, ఇత్వలోపము వక్కాణించిన *కొందజ'లో మొదటివారు 
అథర్వణాచార్యులు. 

“ఇయానన్తత్వే కుత్రచిత్సా ౪ దేత్వం యళ్చాపి తదృవే 

లఘు స్పోపిచ సంయు కః. ---వికృతివివేకము-అజంత-(! కారిక 


'శెండవవారు అహోబలపండితులు, వీరు 

“ఏదన్తతాచ నామ్నా మన్యతరస్యా మియాన్తానామ్‌” 
అను చింతామణిసూత్రమును వ్యాథ్యానించుచు, అందు “ముత్యము అను 
రూపముతోపాటుగ వీడ్యము, విడ్య। 
అను రూనములనుగూడ ఇత్వలోపముతో( జూపియున్నారు. 

దివ్వియ, కశళ్లియము అను నీరెండింటను ఇత్వలోవముగల దివ్య, 
కళ్యము అను రూపములకు తిక్కన భారత ప్రయోగములు ప్రొఢవ్యాకరణమున( 
అదర్భింన(బడినవి (ప్రొఢ-శబ్ద-4)). అందే పళ్యమునకు శ్రీనాథున్నిప్రయో 
గమును, వీడ్యమునకు రామకృష్ణుని ప్రయోగమును జూపంబడినవి. 

ఈ (ప్రయోగములు సూరికి గోచరింపకుండునా? గోచరించినను, 
పాఠాంతరములతో గోచరించియుండునా ? 

ఇత్వలోపము భారతాదులలో( బయిరీతినే తనకును గోచరించినచో 
శ్రీనాథునిముత్యమును శిరసావహించిన సూరి ఆ కవిసార్వభౌముని “పళ్యమును 
జాజవిడుచునా? సోమయాజులవారి 'దివ్య'ను జూపకుండునా ? వారి “కళ్య"మును 
గారవింపకుండునా ? తెనాలివారి “వీడ్యమును విడిచిపెట్టునా? సందిగ్ధము. 
సమాలోచనీయము. 

ఇది యిటుండ, అహోబలపండితుండును భారత్యపపయుక్తములుగా( 
ట్రౌతవ్యాకరణము చూపుచున్న దివ్య, కళ్యము అనువానిం బేర్కొనండయ్యె, 
దీనింబట్టి యీ భారత్యప్రయోగములు రెండును సూరికివలె నాతనికింగూడ 
'వేలుపాఠములతో గోచరించియుండెనేమో ! ఎట్లు నిర్ణయించుట ౩ 





+ కడ్యము, మీర్యము, కన్య, పర్యాచకము 





314 రమణీయము 


తాళపత్ర (గ్రంథములలోని పాఠములన్నిటిని సేకరించి ముదించిన 
థారత మేలేదాయెను ! కవిిపయోగమును కాదనరాడు. కన్నులకద్దుకోవలసినదే. 
కాని నేండు కంట(బడుపాఠము కవిదో : లేఖకునిదో : పాఠకునిదో ః 


పరిష్కర్తదో : ముద్రాపకునిదోః .... ఈసంశయము లింతలో( దీజునవికావు, 
మతొక వంకకు మరలుదము, 





ఈ సూత్రమున నామాంతమగు “ఇయికు ఎత్వము విధింపంబడినది. 

చెల్లియలు, చెల్లెలు : అనుచో తుదినిగాక నామమధ్యమున ఎత్వము గాన 
వచ్చుచున్నది. 

దీనికి నన ? os గలదు. ఎత్వమధ్యములగు నిట్టి 
రూపములు పెక్కు . లి 





చిత్కములు, అయినను వానిని 
సాధించు మాడ మవ చిం సూత్రమునంగలదాయని పరికించుటనవ్యాత 
మావళ్యకము, 

సంస్కృతమున “అస్తి శబ్దమునకు “చివరి అనునర్థమేగాక 
“మధ్యము అనునర్థ్భముగూడ( గలదు. 





“సందిస్థమాభాషణపూర్వమాహుః వృత్తన్సనా సంగతయో *ర్వనా_ నే” 
వనా_న్హే = వనమధ్యమున : వనములోవల రఘువంశ -2-58, 
వసీష్టరేనో రనుయాయినం త మావర్తమానం వనితా “వనాన్హాత్‌” ” 
వనాన్హాత్‌ = వనమధ్యమునుండి : వనములోపలనుండి 
—రఘునంళ-2-19. 
“అనేకళః కిన్నరరాజకన్యకాః “వనా_స్త'సంగీతసభఖీ రరోదయత్‌” 
వనాన్హే = వనములో : వనమధ్యమున ---కుమారసంభవము-5-5(. 
“యుష్యదీయంచ “జలా _న్హేే గృహమ్‌” 
జలా_న్హే = జలమధ, 





న: జలములోపల —వంచతంత్రము, 

ఇట్టి కాళిదాసాదిపయోగములారని ఆప్టే, మోనియర్‌ విలియమ్స్‌, 
సూ, రా. నిఘంటుపు మున్నగుకోశములు “అంత శబ్దమునకు మధ్యము, లోపలి 
భాగము అనునర్భమును నిన్చేశించియున్న వి, 








దీనినిబట్టి నామాంతమన(గా నామమధ్యమనికూడ నపేక్షితమగుతావున 
నర్భముచెప ప్పుటకు నంతగా వాధకాసరాదు. 

కావున నెటనయిన (ప్రాతిపదికమధ్యమున ఎత్వముకలిగినచో నది 
యీ స్యూతముచే సాధితమే యనుకొనవచ్చును. ఇంకొక విషయము": 


ఆచ్చిక పరిచ్చేదము 315 


“ఇయి అనునది “ఎికారముగ( దణుచు మాజుచుండుటంబట్టి యెట 
నయిన నొక్కచో విపర్యాసరీతిని “ఎికారముగూడ “ఇయిగా మాజవేచ్చును. 
భాషాసరిణామనరణిలో అది అస్వాభావికము గాదు. 

అగును = అవును-_“'గాికు *ీవా వచ్చినది. 

వారు పవాికు *గా” వచ్చినది. 

ఇట్టిమార్చు వైసర్లికము. కావున 

అంత -ఏ= అంతే: అంతె: అంతియ. 

ఇంత-[-ఏ= ఇంతే: ఇంతె: ఇంతియ. 





ఇట “ఎికారము “ఇయిగా మౌటినది. ఈ రూపములు అవధారణార్థ 
కాంతములు. 

వీనిపయిని మరల 
వళ్యకము. అనుపపన్నము, 
ములు కావు. మశొక యం: 


ణార్భకమగు “వికారమును జేర్చుట యనా 
అంతియే, ఇంతియే అనునవి సురూప 





ఈ సూూతమున “ఇయకు ఎత్వంబగును” అనక “ఇయకు మాటుగా 
ఎత్వంబగును” అనుచున్నా(డు, 

ఆదేశమెప్పుడును స్టానికిబదులుగానే వచ్చునుగదా!  “ ఇయకు 
“మాటుగా” ” అని మరల నా నొక్కి చెప్పుట యెందులకు ? అని శంకించుకొన్నచో 
నొకయుద్దేశము స్ఫురింప(గలదు. 

విధాతృళబ్దిమునకు అత్వమగుననిచెప్పినచో అకారను విధాతృ అనుదాని 
కంతకును వచ్చునా ? రాదు. దానికొననున్న బుకారమునకుమాత్రమే యాదేళ 
మగును. “విధాతి. ఇటులే చేత, తోడ, పలనలకు ఇత్వమగునన్నచో 
తుదికే ఇకారము కలుగును (నీచేతి ప్రోపు, నాతోడి చెలిమి మొ,). 


ఈ రీతిగా దేనికి నేది యాదేశమందుమో అది డానితుదికి వచ్చుచుందుట 
వ్యాకరణమున సాం్యప్రదాయికమయిన మార్గము, ఇది 

“అలో న్య్యన్య” ( = షష్టీనిర్దిష్టన్య అ న్తస్య అలః ఆదేళః స్యాత్‌) 
అను పాణినీయపరిభాషనుబట్టి యేర్చడినపద్ధతి. 

స్థాని దిషవవర్తముడు. ఆదేశము ఏకవర్ణమయినచోటులందెల్లి నిదే 
మార్గము. 

ప్రకృతమున “ఇయకు ఎత్వమగునన్నచో దానికడపటి అకార 
మా(్రమునశే ఎత్వము కలుగునుగాని మొత్తమునకు రాదు. “ఇయి అనువాని 
కంతకును సర్వాదేశముగ “వికారము రావలయునను సూచనకొయి యిట 


316 రమణీయము 


“మాటుగా” అనుశబ్దము (ప్రయు క్రమయిసది. సర్వాదేశస్థలములందు నిట్టి 
సూచనలు చేయుట సూరిదృష్టిలో( గలదు. 

ఉదా: “ఇచ్చునకు “సర్వంబుని కీయగు” (క్రియా-92: ఈండు, ఈరు), 

“ఈ? అనునది “ఇచ్చు” అనుమొ త్తమునకు వచ్చుటకే యిట సర్వళబ్బము 
కూర్చినాండు. 

ఆదేశము అనేకవర్ణమయినచో 

“అనేకాల్‌ శత సర్వస్య” 
అను పరిభాషచొప్పున సర్వాదేశముగనే వచ్చును, 

ఉదా: “తేతేరులు తెచ్చునకగు ((క్రియా-08 : తేండు, తేరండు). 

ఇట విశేషసూచనమక్క_అలేకుండ(గనే తే, తేరు అనునవి “తెచ్చు” 
అనుమొత్తమునకే యాదేశములగును. కావుననే యీ సూత్రమున సర్వాదేళతను 
విశేషించి సూచింపంబనిలేదు. సూచింపనులేదు. మతొక చిన్నసూక్ష్మము, 
సూరి తొలుత 

“నామ్నా మియాంతానా మేదన్తతా” 
అనురీతినున్న చింతామణికూర్చునే యనుసరించి తన శబ్బలక్షణనంగ్రహమున 

“నామంబున కియాంతంబున కెత్వంబు” 
అని సూత్రము కూర్చుకొనియు, బాలవ్యాకరణమున నీసూత్రమున “మాటుగా” 
అనుశబ్దము సమన్వయించుటకు( దగునటులు “ఇయకుమాజుగా నామాంతంబున 
శెత్వంబు” అని తొలుతటికూర్చును మార్చుకొనుట గమనింప(దగినది, 

మొదటిరచనమును అటులేయుంచి “మాటుగా” అనుపదమును జేర్చినచో 
“ఇయాంతమునకు మాటుగా" అను పదవిన్యాస మేర్చడును, డానివల్ల “కన్నియ” 
అను ఇయాంతమెల్ల లోపించి “ఎ” అనురూపమేర్చడునుగాని “కన్నె” అని 
సిద్ధింపదు. 

ఈ సూక్ష్మమునూహించి యాతడు తొలుతటిరచనలోని అంతశబ్దపు 
స్థానమును ఇచట మార్చినా(డు, 

ఇయాంతమగు నామంబు : తొలిరచన, నామాంతమగు ఇయ : తుది 
రచన, రెండిట(గల భేదము నవధానముతో గుర్తింపుండు. 


సర్వనామ ప్రకరణము 
24. అన్నిపప్రభృతులు సర్వనామంబులు. ౨౪. 


అన్ని, ఇన్ని, ఎన్ని, కొన్ని, పెక్కు, పలు; ఆ, ఈ, ఏ; 
సీ, నా, మన, తా; సంఖ్యావాచకంబులు : అన్నిప్రభృతులు. 


ఆచ్చిక పరిచ్చేదము 317 


వీనికిం బ్రథమాంతరూపంబు లుదాహరించెద. వీనిలో డుమం 
తంబుల కెల్ల న్యాగమంబు పూర్వో_క్తంబు స్మరించునది. బహువచన 
లకారంబునకు రాదేశంబును బూర్వా గమంబును (బథమాబహువచనంబు 
నకుంబోలె నెజుంగునది. 


విశేషాకారంబులు గలిగెనేని. గొండొకచో ద్వితీయవజకును 
గొండొకచో. దృతీయయం దొక్కరూపంబువణకును రూపభేదంబులు 
వక్కాణించెద. శేషంబూహించునది. 

అన్ని మొదలగు శబ్దంబులాజును ద్వి(ప్రభృతి సంథ్యావాచకంబు 
లును మహదర్థంబులు బహువచనాంతంబులగు. అమహదర్హంబు 
లేకవచనాంతంబులగు. క్‌ 


ఇందు నీమొదలగు నాలుగుశబ్దంబులు సర్వార్థంబులం దుల్య 
రూపంబులయియుండు. 
“మి అనునది మహదర్థమనుటకు, “ఆి అనునది యమహదర్థ 


మనుటకు, “ప్రి మొదలయినవి (ప్రథమాదివిభ కులకును సంకేతములుగ 
నిందు (గ్రహించునది. 


సర్వతావదర్థకము క మ అ 

౬ అందలణు. | 

© అందొలు. | అన్ని. 
ఇయదర్థకము వ్‌ ద్ర ఇందలు. ఇన్ని. 
కియద్యావదర్హకము : ప ఎందలు. ఎన్ని. 
కతిపయార్థకము క ప కొందజు. కొన్ని. 


_.  పెక్కండ్రు,) పెకు.దీనికి బహువచనముం 
బహ్వరకము : © త్తు ల చః 
ఇ పెక్కురు. | గలదు : పెక్కులు. 

ఈ శబ్దంబు లౌపవిభ _క్రికంబులగుటంజేసిఅన్నిటి, అన్నింటి; 
ఇన్నిటి, ఇన్నింటి; ఎన్నిటి, ఎన్నింటి; కొన్నిటి, కొన్నింటి; పెక్కిటి, 
సెక్కింటి యను రూపంబులు ద్వితీయా ద్యేక వచనంబులు పరంబు 
లగునపు డమహ_త్త్వంబునం దగునని తెలియునది. 


318 రమణీయము 


|[బహ్వార్థకము ] మ 
థ 
ప పలుగురు, పలుగుం(డ్రు. 


ప్ర (ఏ) వాండు. 
(బ్ర) వారు వారలు, వాండ్డు. 
ద్వి (ఏ) వానిని. 


బ) వారిని, వారలను, వాండను. 
5 


ఇదమర్థకము : 
జ (ఏ) వీండు. 


(బ) వీరు, వీరలు, వీండ్రు. 
ద్వి (ఏ) వీనిని, 


(బ) వీరిని, వీరలను, వీండ్రను. 
యతిమరకము : 
RF. 7D 
ట్ర (ఏ) ఏ(డు, ఏవా(డు, ఎవ్వా(డు, 
ఎవ్వ(డు, ఎవండు. 

(బ) ఏరు, ఏవారు, ఏవారలు, 
ఏవాండ్డు, ఎవ్వారు, ఎవ్వారలు, 
ఎవ్వాండ్రు, ఎవ్వరు, ఎవ్వండ్రు, 
ఎవరు, ఎవండ్డు. 

ద్వి (ఏ) ఏనిని, ఏవానిన్‌,. ఎవ్వానిని, 
ఎవ్వనిని, ఎవనిని. 


ఆ 
అమహ త్త్వంబున 
దీనికి వ్య_స్తప్రయో 
గంబు లేదు. 


అది, అద్ది, 
ఆయది, అయ్యది. 
అవి, అవ్వి, 
ఆయవి, అయ్యవి. 
దానిని, 

ఆదానిని, అద్దానిని. 
వానిని. 


ఇది, ఇద్ది, 
ఈయది, ఇయ్యది. 
ఇవి, ఇవ్వి, 
ఈయవి, ఇయ్యవి. 
దీనిని, 

ఈదానిని, ఇదానిని. 

. 

వీనిని. 


ఎది, ఏది, ఎద్ది, 
ఏయది, ఎయ్యది. 
ఎవి,. ఏవి, - ఎవ్వి, 
ఏయవి, ఎయ్యవి, 


దేనిని, 
ఏదానిని, ఎద్దానిని, 


గయక్కిమర్థకము] మ అ 
(బ) పరిని, ఏవారిని, ఏవారలను, వేనిని, 
ఏవాండ్రను, ఎవ్వారిని, ఎవ్వా ఏవానిని, ఎవ్వానిని. 
రలను, ఎవ్వాం(డ్రను, ఎవ్వరిని, 
ఎవ్వండ్రను, ఎవరిని, ఎవండ్రను. 
మహతివాచ్యంబగునే నేకత్వంజున యక్కిమర్థక శబ్దంబు : 
ఎవ్వరిత, ఎవ్వలర్త, ఎవ్వత _ ఎవరిత, ఎవంర్త, ఎవత -- ఎవ్వరితి 
ఎవ్వ_ర్తి, ఎవ్వతి __ ఎవరితి, ఎవంర్తి, ఎవతి _ ఎవ్వరితె, ఎవ్వ_ర్తె, 
ఎవ్వతె __ ఎవరితె, ఎవరర్తె, ఎవతె _ ఎవ్వ_ర్తుక, ఎవ్వతుక _ ఎవర్తుక, 
ఎవతుక అని యిరువదిరెండు రూపంబులు వడయు. 
తదాదులు మూ(డు, మహద్వాచకంబు లేకత్వంబునం బూజ 
వివకించునపుడు : ఆఅత(డు, ఆత(డు; ఇత(డు, ఈతడు; ఎతండు, 
ఏత(డు అను రూపంబులు వడయు. మహతీవాచకంబులు : ఆమె, 
ఆపె, ఆకె; ఈమె, ఈపె, ఈక; ఏమె, ఏపె, ఏకె అను రూపంబులు 
వడయు. 


యుష్యైదర్హకము వ నీవు, ఈవు. మీరు, మీరలు, 
ఈరు, ఈరలు, 
ద్వి నిన్నును. మిమ్మును, 
తృ నీచేతను. చేతను. 
అస్మదర్థకము : వ నేను, ఏను. మేము, నేము, ఏము. 


ఉభయార్థకము (నిత్య] 
ర్థ న 


బహువచనాంతము) |" ర 7 నము 
ది —- మనలను. 
ప మనచేతను,మనలచేతను 
ఆత్మార్థకము : ప్ర తాను. తాము, తారు, తమరు. 
ద్వి తన్నును. తమ్మును. 
 తనచేతను. తమచేతను. 


320 


ఒక్కడు : 
ఒక్కొ-(డు క 
ఒకరుండు : 


ఒకొరుండు : 





ఒకరువుండు : 
ఒకొరువు(డు : 
ఒక్త_రువుడు $ 
ఒక్టారువుండు ti 


ఒరుండు : 
ఒరువుండు : 
ఒండు : 
ఒడ్డు శ్‌ 


రమణీయము 


కంబులు వక్కాణించెద, 


అ 
(౨) ప్రథమెక వచనాంతములు 
ఒకరు, ఒకండ్రు. ఒకటి, ఒకొటి, 


ఒకొరు, ఒకొండ్రు. 

ఒక్కరు, ఒక్కండ్రు. 

ఒకొరు, ఒకొం[డ్రు. 
ee ౮ 


ఒకరులు, ఒకళలు, 


ఒకొరులు, ఒకొళులు, 
ధు = 
ఒకొ_చ్ల. 
ఒకరువులు. 
ఒకొరువులు. 
ఒక్కరువులు. 
ఒక్కొ_రువులు. 
ఒరులు. 
ఒరువులు. 
ఒండులు, ఒండు. 
గా 


ఒడలు, ఒడు. 
Ga Ga) 


ఒక్కటి, ఒకొటి, 
నే 
ఎక్కటి, ఒకండు, 
ఒకొండు, ఒక (డు, 
ఒకొండు, ఒండు. 
ఈ శబ్దంబునకు 
సంభ్యావాచకంబు 
నకు బహువచనంబు 


లేదు. 


ద్వితీయాదివిభ క్రిరూపంబు లూహించుకొనునది. 
దీనికి మహతివాచ్యంబగునపు డేకత్వంజున వక్ష్యమాణరూపంబు 


లెజుంగునది. 


ఆచ్చిక పరిచ్చేదము 321 


మహత్యర్థకము 

ఒకరిత, ఒకర, ఒకరు, ఒక ర్రుక, ఒకత, ఒకతుక__ 
ఒకొరిత, ఒకొర్త, ఒకో రు, ఒకొర్తుక, ఒకొత, ఒకొతుక- 
ఒక్క-రిత, ఒక్క ర, ఒక్కర్తు, ఒక్క ర్తుక, ఒక్కత, ఒక్కతుక--- 
మా "రిత, ఒక్టొ 11.2 ఒక్టార్తు, ఒక్కొార్తుక, ఒక్కొ-త, ఒక్కొతుక__ 
ఒకరితి, ఒక ర; ఒకతి “= ఒకొరితి, ఒకొంర్తి, ఒకొతి _ ఒక్క-రితి, 
ఒక్కొ_ర్తి, ఒక్కతి ఒక రితి, ఒక్కొ 3 ఒకతి — ఒకరితె, 
ఒకర్తె, ఒక తె___ఒకొరితె, ఒకొర్హె ఒకొశ.ఒక్క రిశె, ఒక్క కారె. 
ఒక్కతె... ఒక్కొరితె, ఒక్కొ రె, ఒక్కొతె---ట్నర్త ఓ్నర్తి, ఓర్తు 
ఓర్తుక. 

ఇంక ద్వి ప్రభృతిసంభ్యావాచకంబులు ప్రథమాంతరూపంబులు 
వక్కాణించెద. 





మ అ మ అ 
ఇద్దలు | సదునొకరు పదునొకటి 
! రెండు స 
న | ఇచ్చట నేకళ బ్ఞార్ధకరూసంబు 
లెల్ల నరానురూపంబుగంగూర్ను 
మ, మూండు కోనునదీ. 
ముగురు j మ 
నలుగురు నాలుగు పదునొకొరు పదునొకొటి 
అయిదుగురు అయిదు ఇత్యాదులు. 
ఏగురు ఏను మ అ 
ఆజుగురు ఆటు 
ఏడుగురు ఏడు 
ఎనమం(డ్రు ఎనిమిది 
తొమ్మం[డ్రు తొమ్మిది పడు ఏ 4 పదుమూండు 
పదుగురు 
పదురు | 9 పదునాలుగు 
పది 3 
పదుగుర్మడు | పదునయిదు: 
పదుర్యడ్రు పదునేను 


(21) 


322 రిమ ణీ యము 


మ అ మ అ 
పదునాటుగురు పదునాటు నలువండ్రు నలువది 
పదునేడుగురు పదునేడు ఏంబండ్రు ఏంబది 
పదునెనమండ్రు పదునెనిమిది అఅువండ్రు అజువది 
పందొమ్మండు పందొమ్మిది డెబ్బం(డ్రు డెబ్బది 
ఇరువండ్రు ఇరువది ఎనుబండ్రు ఎనుబది 
ఇరువదియొకరు ఇరువది తొంబండ్రు తొంబది 

యొకటి నూజుగురు నూటు 
ఇత్యాదులూహ్యాంబులు, వేగురు చేయి 

మ అ పదివేగురు పదివేలు. 
ముప్పం;డ్రు ముప్పది 


రెండు మొదలగునవి యౌపవిభక్షికళబ్దంబు లగుటంజేసి 
ద్వితీయాది విభక్తులు పరంబులగునపుడు టింటులగునని యెజుంగునది: 

రెండిటిని, రెండింటిని, రెంటిని; మూండిటిని, మూడింటిని, 
మూంటిని ఇత్యాదులు. 

ఏకశబ్దమునకు ఒంటి, ఒకానొకండు, ఒకానొకటి, ఒకా 
నొకరిత, ఒరిమ, ఒండొకరు, ఓరట్ట అను రూపంబులును, ద్విళద్రా 

బునకు ఇనుమడి, 'ఈరాజు లను రూపంబులు నర్జవి శేషంబులం 

ఈ యర్థవిశేషములను (గ్రంథాంతమున అసుబంధములలో * 
నిరూపిక' అను పట్టికలో. జూడ(గలరు. 


శబార 
దత 





ఇందు. “ఓరట్ట' అను శబ్దము నిఘంటువులందు నగపడదు. ఏ గ్రంథ 
మందును గానరాకున్నది. టీకాకారులకును దీనిజాడ తెలియకుండెను. ప్రథమ 
సుంద నే(టిడాశ అన్ని ప్రతులయందునుగలదు. సూరి యీ శబ్దము 
చెనో, ఏ యర్థవి శేషము నిర్ణయించుకొనెనో తెలియకున్నది. ఎటనో 
చూడకుండ సూరి నిర్జేశించునా ? అసంభవము, అన్వేషించుచుందము. 


నెచటంగా 





సాధారణముగా నన్నిభాషలందును సర్వనామళబ్బరూపములు అనియత 
ములయి వివిధములుగా నేర్చడును. 

ఆట్టివాని ప్రక్రియాక్రమమును సూత్రింపవలయునన్న, రూవములకం టె 
సూత్రములసంఖ్య యధికమగును. 


ఆచ్చిక పరిచ్చేదము 323 


ఒక్కసూ(త్రముచే. బెక్కులక్ష్యముల సాధింవవలయుంగాని యొక్క 
రూపమునకయి పెక్టుసూత్రములు రచింపరాదు. ,అది వ్యాకరణ స్వరూపమునకే 
విరుద్ధము, 

ఆతలంప్పతోడనే సూరి సూ త్రాంధ్రవ్యాకరణ శబ్దలక్షణసం గ్రహాదులందు( 


గొన్ని సర్వనామశబ్ధముల ప్రక్రియ నుష్యకమించియు. బర్యవసాసమున బ్రాల * 


వ్యాకరణమున వాన్నిప్రక్రియామార్గము నుజ్జగించి సిద్దరూపములు మ్యాతమే 
చూపియుండెను. 

“ అన్నిమొదలగు శబ్దంబులు .... ఏకవచనాంతంబులగు ” అనగా 
నితై ్యకవచనాంతములు; వీనికి బహువచనము లేదన్నమాట. 

ఏకవచనాంతములు గనుకనే “అన్నిటిని, అన్నిటిచే' మున్నగు ద్వితీ 
యాదులందు నేకవచనములందుమాత్రమే విహితమయిన బాసవిభక్తిక “టి” 
వర్ణము నీనికిగలుగుచున్నది. 

“అన్ని” అనునది ఏకవచనాంతమేయన్నచో దీనికి బహువచనము 
లేదన్నచో “అన్నివస్తుపులుకలపు' అనుచో బహువచన ప్రయోగములెట్లు కుదురు 
పడును ? అని యిచట. గొందజు శంకింతురు. 

నిజమే, ఈ వాక్యమునందలివి బహువచనము లనకతప్పదు. పోనీ 
వీనినిబట్టి “అన్ని'అనుదానికి ఎటులో బహువచనలోసము క నదస 
నిత్యబహువచనాంత మే యందుమా క్‌ అనుచో నేకవచనములందు 
మాత్రమే రా(దగినోటి'వర్ణము రాదాయెను ? ఆ “టి"వర్ణమునుది; ర. 
మందుమా యీ బహువచనములు Ge ఏవచన మనుటకును 
జిక్కు కానవచ్చుచున్నడదే ! ఏదోయొకవచనమని నిర్ణయింపక తప్పదుగదా 1 
అని నిదానించిచూడ(గా, అసలీళంకయే తలక్రిందుగా "గవడుచున్నది, “అన్ని 
వస్తువులు కలవు" అను వాక్యమున(గల వచన ప్రయోగమున నెట్టితబ్బిబ్బును 
గానవచ్చుటలేదు. ఏలయన : 





విశేష్యమునుబట్టి విశేషణమునకు లింగవిభ క్తి వచనములుండవలయు 
నని మనభాషలో నియమము, అంతియగాని విశేషణమునుబట్టి విశేష్యమునకు 
విభక్తివచనంబులు గలుగసలయునన్నది మార్గముకాదు. 

“*విశేష్యంబునకుంటోలె విశేషణంబునకు లింగవిభక్రివచనంబులగు” 
అనునది యీ విషయము నుసపాదించిన సూత్రము, 

కావున “అన్ని” అను విశేషణము ఏకవచనాంతమయియుండ, “వస్తువులు” 
అను విశేష్యమునకు బహువచన  మెట్లుకలిగినదను ప్రశ్నమునశే తావులేదు. 
ప్రశ్న బోరగిల్లినది. 








నలా క 


324 రమణీయము 


“వస్తువులు "అను విశేష్యము బహువచనాంతమయియుండ డాని విశేషణ 
మగు “అన్ని' యనునదియు బహువచనాంతముగా నుండవలయు(గడా ! అట్లు 
లేదేమి ? అని తిరుగవయిచి యడుగవచ్చును. 

నిజమే, విశేషణము విశేష్యముననుసరించి యుండవలసినదే. “సుంద 
రములు వస్తువులు కలవు” అనవలయునేగాని “సుందరము వస్తువులు కలవు” 
అనరాదు. కాని “అన్ని” అనునడి బహువచనరూవమే లేవిదయి నిత్ర్యైకవచ 
నాంతమగుటవన్ల బిహువచనాంతముగా  నెట్లుండ (గలదు ? అసాధ్యము, 
అసంభవము, గావున ఏకవచనాంతముగనే నిలిచినది. అని య్మాప్రశ్నమునకు 


సమాధానము. 
శొక, నంఖ్యకుం బూర ణార్థంబునం దవగాగమంబగు. ౨౫. 


'రెండవవా(డు, రెండవది ; మూ(డవవా(డు, మూ(డవది. 

“ఒకటి” యనుదానికీయాగమంబు గలుగదు. “ఒకటవ” అనరాదు. 
కావుననే “ఒకటిని విడిచి రెండవ, మూ(డవి” అనుకద్దిములే యిట జూపం 
బడినవి. 

ఈ యాగమము పూరణార్థకము. 

పూరణమనంగా పూరించుట = పూ ర్తిచేయుట, 

ఏకత్వసంఖ్య సిద్ధమయినచో ద్విత్వసంఖ్యను పూరించుటయు, అది 
సిద్ధమగుచో, త్రిత్వ 

మొదటిసంఖ్యకు అన(గా “ఒకటి” అనుదానికి ముందు ఏసంఖ్యయు 
సిద్ధమయియుండదుగాన “ఒకటిని పూరించుటయనుమాటయే పొసంగదు. 
శేషమును పూరించుట యన(గా ముందు సిద్ధమయినది కొంతయుండనలయును. 
“రెండు” అనుసంఖ్యకుముందు “ఒకటి” సిద్ధమయియున్నటులు “ఒకటికి'ముందు 
సిద్ధమయినసంఖ్య యేదియు లేదు. 





ంఖ్యను పూరించుటయు సంభవించును. 


కావుననే “ఒకటి” అనుశబ్దమునకు అవగాగమము (ప్రసక్తముకాదని 
యూహింసవలయును. 


శః 





పుతోడనే సంస్కృతమున(గూడ “ద్వి, త్రి” మున్నగు సంఖ్యా 
వాచకములకు “ద్వితీయ, తృత్రీయ'మున్నగు పూరణప్రత్యయాంతరూపములు 
విష్పన్నములయినటులు ఏకశబ్దనునకు. బూరణార్థకమేదియు నేర్పడియుండ 
లేదు. 

మతొక్క సూక్ష్యైశంక : 

“ఇద్దజు "అను మహద్రూపముకూడ సంఖ్యావాచకమే  యగుటంకేసి 


ఆచ్చిక పరిచ్చేదము 325 


యచట, ఈ “అవికలిగి “ఇద్దజవ" అను రూపమేలకాదు ? అని శంకించు 
కొనవచ్చును. 

పూరణార్థకము తొలుతటి మూలప్రాతిపదికలకే వచ్చుట మనభాషలలో 
సంప్రదాయము. 

సంస్కృతమున ద్వి, (త్రి, చతుర్‌ అను మూలప్రాతిపదికలకే పూర 
జార్జక (ప్రత్యయములు కలుగును. 

ద్వితీయ, తృతీయ, చతుర్ధ అను రూపములు నిస్పన్నములగును. 
అంతియగాని స్త్రీ లింగమున మార్చు కలిగిన తిసృ, చతసృ అనువానికం టెం 
బూరణార్థకము వచ్చుట లేదు. ఆంధ్రమునకు సోదరియగు తమిళభాషయందును 


అమహత్తు మహత్తు పూరణర్థకాంతము 
ఇరణ్ఞు ఇరువర్‌ ఇరజ్జాం 
మూసు మూవర్‌ మూన్దాం 
నాన్లు నాల్వర్‌ నాగ్గాం 


అని మూలప్రాతివదికలకే “ ఆం” అను పూరణార్థకము కౌనంబడును. ఇరువర్‌ 
ఇత్యాదులకు రాదు. 

అటులే తెలు(గునందును ఆదిమ ప్రాతిపదికమగు “రెండు"నకే అవగా 
గమదుగును గాని, దానినుండి యేర్పడిన మహద్రూపమగు “ఇద్దజు” అను 
డాని కవగాగమము కలుగదు. 

“మహత్త్వంబున రెండున కిద్దయు( బై జుజలునగు” 
అని సూరి తన శబ్దశాసనమున “ఇద్దణు” అను మహద్రూపమునకు “రెండు” 
అను దానిని ప్రాతిపదికముగా నిర్దేశించి యుండెను. 

కాంగా “అవి అను పూరణార్థకము ఇద్దణు, ముగ్గురు మున్నగు మహ 
'ద్రూపములకు రాక తన్యూల ప్రాతిపదికములగు కండు, మూ(డు అను వానికే 
కలుగునని తెలియవలయును, 


26. సర్వనామ్మకియాపదంబుల బహువచనంబు మహత్తునకుం 
బోలె మహతికగు. ౨౬. 


వారిద్దజు రుక్కిణీసత్యభామలు ; వీరు మువ్వురు శ్రీభూనీళలు. 

ఇచట వారు, ఇద్దజు, పీరు, మువ్వురు అను సర్వనామములు 
అమహత్తులగుటచే అవి, "రెండు, ఇవి, మూండు అనురూపములతో నుండ 
వలసియున్నది. అట్లు గాక యివి మహతీవాచకములుగూడ నగుటచే ఈ సూత్ర 
మును బట్టి మహద్వాచకరూపముల నందినవి. 


326 రమణీయము 


'క్రియారూపముల( జూపుటకు ప్రకరణౌచితిని బట్టి యీ యాచ్చిక పరి 
చ్చేదము తగినస్థలము కాకుండుటచే నిచట [క్రియాపదములకు నుదాహరణ 
ములు చూప(బడవయ్యెను. క్రియా పరిచ్చేదమున, ఈ సూత్రమునకు( (బ్రసక్తి 
గలుగకుండుటచే' నచట( జూపుటకును నవకాళము కలుగదయ్యెను. 

చిలుకలు పలికెను, పలుకంగలవు, 

బాలురు సలికిరి, పలుక(గలరు. 

బాలికలు పలికిరి, పలుక(గలరు. 

ఇట్టివి క్రియాపదోదాహరణములుగ (గ్రహింపవలయును. 

ఈ సూత్రముసందలి యుదాహరణములు మజొక్కమాలు సందర్శింప( 
దగినవి, 

మహతీవాచకముల్లు మనకు వేనవేలు గలవు, ఏ స్త్రీవాచకముల 
నుదాహరించినను అక్ష్యములందు లక్షణసమన్వయము చూపుటకు లోపము 
కలుగదు. 

కాని నిరంతర దివ్యనామ చింతనాపరు(డగు చిన్నయసూరి తలపులో 
నెల్ల వేళలను దివ్యమూర్తులే మెలంగుచుంగుట సహజము, సంభావ్యము. 

దానినిబట్టిమే యీ యుదాహారణములందు రుక్మిణీ సత్యభామలయు, (శ్రీ 
భూనీళలయు దివ్య సందర్శనము బాలబాలికలకు సం ప్రా ప్తమయినది, 

ఈ వాక్యములు చూడగనే మొదటి లత్ష్యమునందు రుక్కిణీదేవికిని, 
రెండవ లక్ష్యమునందు శ్రీ దేవికిని గల ప్రథమస్థానమునుబట్టి విష్ణుదేవుని 
యంతఃప్పుర కాంతలలో వైకుంఠవాసమున శ్రీదేవికిని, ద్వారకావాసమున 
రుక్కిణికినిగల అసామాన్య ప్రాముఖ్యము స్ఫురింపక తప్పదు. 





అందును రుక్మిణీ సత్యభామలలో రుక్మిణి మొదటిదిగా నగపడుచుండు 
టంబట్టి ఆమె ఘనతకు స్థాపకముయిన (శ్రీకృష్ణతులాభారాది కథలన్నియు బాలు 
రకును, వారికం"టెముంధు దాలికలకును జ్ఞప్తికి రాకమానవు. 


ప్రసంగవశమున నేర్చడి ప్రమోదకరములయిన పవిత్ర స్ఫురణములు, 


27. అపదాద్యంబయి యసంయు క్రంబయిన గకారంబునకు 
వకారంబు విభాషనగు. ౨౭. 


పలుగురు-_పలువురు; ఇరుగురు._ఇరువురు; వేగురు...చేవురు; 

తొగ_తొవ; పగలు_పవలు. 

అపడాద్యంబనుటచే “గిన్నె” - *విన్నె"కాదు. “గీటు” - “వీటు"కాదు. 
అసంయుక్తంబనుటచే 'తగ్గు' = 'తవ్వు'కాదు. 'నిగ్గు' - “నివ్వు'కాదు. సిగ, నగ 


ఆచ్చిక పరిచ్చేదము 327 
యిత్యాదులందు( గొన్నింట నీవకారముకలుగునట్లు కానరాదు. ఆపాటివ్యవస్థను 
విభాషాపదమే కల్పింప(గలదు. 

జొపవిభక్తిక ప్రకరణము. 
28. ఇ, టి, తి వర్షంబులు వక్యమాణంబు లౌపవిభ క్రి 
కంబులు, ౨౮. 


విభక్తి నిమిత్తకంబులయి యాదేశాగమాత్మకంబులయిన 
ఇ,టి్కితి అనువర్ణ ంబు లౌపవిభ క్రైకంబులనంబడు. 


ఇవి వర్ణములే కాని వర్షకనులు కావు, 





29. ఇవి ద్వితీయా ద్యేకవచనంబులు పర౦బులగునవుడు 
మంబులకుం గొన్నింటికిం (చాయికంబుగనగు. ౨కా. 
కాలు, కాలిని, కాలిచే; నాంగలి, నాంగటిని, నాంగటిచే; 
నేయి, నేతిని, నేతిచే. 
ద్వితీయైకవచనంబు పరంబగునపు డౌపవిభ క్రికంబులు రావని 
కొందు _వక్కాణించిరి. అయ్యది లక్ష్య్యలకి అవిరుద్దంబగుటం జేసి 
యనాదరణీయంబు. 
రావని పక్కాణించిన ఆ కొందతెవ్వరో బియట(బడకున్నారు. లత 


లక్షణములలో నొక్కొ_డానికొయిన ననుకూలింపనిమాట యెందులకంటిమాయని 
బిడియసడుచున్నారు కా(బోలు ! 


80. ఊరు మొదలగు వాని కిత్వంబగు. ౩౦. 


ఊరు _ ఊరిని; కాలు _ కాలిని; (మాను __ (మానిని ; 
నోరు _ నోరిని; చోటు _ చోటిని. 


328 రమణీయము 


al. టివర్షంబు గొన్నింటి యంతాక్షరంబున కా దేశంబును, 
గొన్నింటి కంతాగమంబును, గొన్నింటికిం బర్యాయంబున 
రెండును (జాయికొంబుగో నగు. ౩౧. 


ఆదేశము : త్రాడు-త్రాటిని, కాడు_కాటిని. నోరు--నోటిని. 
ఏఅు-_.ఏటిని. 

ఆగమము : అన్ని _ అన్నిటిని. ఏనిమిది _ ఎనిమిదిటిని. 
వేయి __ వేయిటిని. 

ఉభయము : ఏమి -- ఏటిని, ఏమిటిని; పగలు _ పగటిని, 
పగలిటిని; మొదలు-మొదటిని, మొదలిటిని; రెండు- రెంటిని, రెండిటిని; 
మూ(డు.మూ(టిని, మూండిటిని; నూజు-__నూటిని, నూటీటిని. 


తని. హన్వముమీంది. టివర్ణకంబునకుముందు _పూర్ణబిందుపు 
బహుళముగానగు. ౩౨. 
అన్నింటిని; ఎనిమిదింటిని; పగంటిని, పగలింటిని; రెండింటిని; 
మూడింటిని. 


బహుళమనుటచే మీ(దటికి, (క్రిందటికి, అప్పటికి ఇత్యాదులందు 





దీర్భముమీ(ద సాధ్యహూర్ణము నిషిద్ధమగుటచే (త్రాటిని ఇత్యాదులందు 
చీర్త ముమీ(ద( బూర్షవిందు వెట్లును 
యె నూర ట్లు 
మీది” అను విశేషణమావశ్యకమని 
కానోపును. 
సీరు శబిమునకు “నీ 
ది 








ఏ"అనురూపము గలదనియు, కావున నీనూత్రమున 


దనియు నొక టీకలో నాక్షేషము 





హస్వముమీంది" అ 





-ావిరాట-2-810. 
మును” హరి-ఉ,భా-7-94. 


“రసంబు పె !“న్నీంటిను గూర్చుకా 
అను (ప్రయోగము లచ్చటంజూపంబడిసవి. 

వయిరెండు తావులను (బ్రయోగము లిట్లు కానరావు. 

“సతియదేల్తు సౌఖ్యరసంపు నిట్ట” ---విరాట-8-810. 

“_..రసంబుపె | న్నింటను గూర్చుకామమును”---హరి-ఉ.భా-?-04. 
అనియిట్లు “నిట్ట, నింట" అను పాఠములు చూపట్టుచున్నవి. 


[స 
గ్ర 
[ag 


ఆచ్చిక పరిచ్చేదము 329 


శబ్దరత్నాకర, సూర్యరాయాంధ్ర నిఘంటువులందు ఈ “నిట్ట, నింట" 
అను శబ్దములు (ప్రవాహార్థకములుగా నిర్జేశింపంబడినవి, అంతియగాక యచటి 
శజ్జార్థనిర్ణయమునకు ఈ పద్యభాగములే (ప్రమాణములుగా( (బ్రదర్శింప(బడినవి. 
ఈ రెండు పద్యములందును నీరు" అనుడానికండె ప్రవాహము" అను నర్భమే 
నందర్భోచితము సమన్వయానుకూలమును. 

శ్రమించి వెదకినచో ఈ పద్యములందు *నీంట' అను పాఠములు 
ఏ(ప్రతులందయిన గోచరించునేమో : గోచరించినను |బ్రసిద్ధములగు పెక్కు 
ప్రతులయందును నిఘంటువులందును నుచితములగు పాఠములగపడుచుండ, 
సూత్రము నాకేపించుటకు అనన్వితములు అనిశ్చితములునగు మాజుమూల 
పాఠములకు బలముచాలదు. 


తితి. పదాద్యంబగు (హ్రన్వంబుమీ(ది _టివర్ణంబునకుముందు 
పూర్ణబిందువగు. తలి. 


కన్ను-కంటిని; మిన్ను-మింటిని; ఇల్లు-ఇంటిని; పల్లు-వంటిని, 

నుడి తొలిహ్రన్వముమీ(ద అండబిందుపుండదుగాన నిట( బూర్డబిందు 
వగునని విశేషించి వక్కాణింప( బనిలేదు. కాని రెండు బిందువులును, 
(పసక్తములగుటయు, ఖండలిందువును “నుడితొలి' స్యూత్రముచే వారించు 
కొనుటయు నీ (ప్రక్రియాన్లేశ మేలయని కాంటోలును గావలసిన పూర్ణబిందువును 
మ్యాతమే విధించియుండెను. 


84. అజ్జుమొదలగుశబ్దముల  కొంతాగమంబు _ తివర్ణంబును 
శేఫంబునకోక్కటికి లోపరెబునగు. 8౪. 


అట్టు - అజికిని, 

అజ్జు, కట్టు కొలు, గొజు, మిల్లు, వణు: ఇవి యలు 
ి అ జ డా అ 

మొదలయినవి. 


ఇత్వమును $6 వ సూత్రము విధించును. 

పయి 81, 84 సూత్రములందు “టి, తి” వర్ణము లంకాగమములుగ 
విధింస(బడినవి: అన్నిటిని, ఆజితిని. కొనను రావలసిన యాగమములకు 
టుక్‌, నుక మున్నగువానికి కిత్త్వమును గుజుతుగా. గల్చించియే యిందు 
సర్వత్ర (ప్ర్యక్రియామార్ష మవలంవింపంబడినది. ఈ సూత్రమున నట్టిసులువు 
మార్గము వీడి, “టి, తిియనువానికి కి త్త్వము గూర్చక, “ఇవి అంకాగమంబులుగా 


330 రమణీయము 


నగు"నని యింతపొడపునం జెప్పనేల? అనుళంక యిచ్చట నంకురింపక 
మానదు. 

నిజమేగాని యిట కి త్త్వము నుంచుటకు. జిక్టుగలదు. “టి, తి” వర్ణము 
లాగమములుమ్మాత్రమే కావు, “త్రాడు, త్రాటిని; గోయి, గోతిని” ఇత్యాదులందు( 
గొన్నిట నంకాక్షరములకు నాదేశములుగ(గూడ రావలయును. ఇట్టివీనికి 
కిత్త్వమునుంచినచో నాగమములు మ్యాతమయి యాదేశములుగ( (బవ _ర్తించుట 
కడ్డంకి యేర్చడును. ఆ తలంపుతో, కిత్త్వపద్ధతి నుజ్జగించినటు లూహింస 
సలయును, 





ఈరీతిగా నంతాగమసులకు కి త్త్వమును గూర్చనిచోటులు బాల 
వ్యాకరణమున మటి. రెండుమ్యాతమే కలపు: తత్సమ - 15 ; కారక - శకి, 
ఆ తాపులందు కిత్త్వమార్ల పరిత్యాగ నేణు వేటు 





కలవు, అవి యా చోటులందు పరికించునది. 


అకారంబ్యుకింది అకారంబునకు లోపము (ప్రకీర్ణము 7వ స్తూతముచే 
విహితము కా(గలదు. అది బహుళము. 


ఏదు. నిత్యము. అటితిని 
యా బహుళపదమువన్లనే 
నిత్యతను నిరూపింపవచ్చునుగాని, యిట నుదాహరింపవలసిన “అజితిని”” అను 
రూపము సిద్ధించుటకయి సుదూరపరిచ్చేదముననున్న స్ఫూత్రముచే లోసమును, 
నందలి బహుళసదముచే నిత్యతను నిరూపించుటకం టె, “తి"వర్షముతోపాటు 
జివర్ణ్లలోసమును గలిపి విధించుటయే సులభమార్గమని సూరి తలంపయి 
యుండవచ్చును, 








శిర. విభక్తి పరంబగునపుడు గోయి ప్రభ్యృతుల తుదియతరంబు 
తివరంబగు. 8౫. 
వ్ల 
గోయి _ గోతులు; గోతిని _ గోతులను, 
గోయి, చేయి, దాయి, నూయి, నేయి, వాయి, రోయి ఇత్యాదులు, 
86. ఏ, 8 వర్ణంబులు పరంబులగునపు డుత్వంబున కిత్వం 
బగు. 8౬. 
రెండిటికి; మూండిటికి; నాలుగిటికి; పగలిటికి; మొదలిటికి; 
'పెక్కిటికి. 
కొండొకచో నుత్వంబున కిత్వంబుచూపట్రదు : నెత్తుటికి. 
అ లా. 


ఆచ్చిక పరిచ్చేదము 331 


తివర్ణమునకు నుదాహరణములు శశీ వ స్యూతముననే (పదర్శితము 
అగుటచే. దిరిగి యిట జూపంబడవయ్యెను, 


37. “టి'వర్ణంబు పరంబగునపుడు [కిందు మీందు ముందు 
పువర్ణంబుల కత్వంబగు. ౩౭. 


డిందు క్రిందటిని; మీ(దు_మీ(దటిని; ముందు_ముందటిని; 
మాపు_మాపటిని; అప్పుడు_అప్ప టిని. 
క్రిందు = పూర్వము (చూ. ప్రక్రీర్ణక - 7). 
మీందు = పరము (చూ. సంజ్ఞ-14). 
ముందు = పూర్వము (చూ. సంజ్ఞ-16). 


38. జౌపవిభ క్రికముల తృతీయాస ప్తముల రత్వం బాదేశంబు 
బహుళంబుగా నగు. 8౮. 


గోరనుగీజెను, ఊరనున్నాండు, గొడ్డటినజికెను, ఇంటలేండు; 
వజుత6(గలి'నె, కజుతదూ. బె, 

పక్షంబునందు గోరిచేత నూరి యందిత్యాదులు. 

ఇది యాచ్చికపరిచ్చేదము. 

తి అను మూండింటను నొక్కొ_క్కదానికి రెండేసిగా తృతీయ 
మికొకటియు ననుతలంపుతో నాలు లక్ష్యములు. 





ఈ విపర్యాసము మ్ముద్రాసక (ప్రమాదజనితమయి యుండునా ? ఇట్టిమార్చు 
ముద్రాపకీయమయి సాధారణముగా సంభవింపదు. ఏటిలో(గలిసెనను అమంగళ 
స్ఫురణచ్భాయగల యుదాహరణముతో పరిచ్చేదము ముగించుటకం టె కృషికర్మ 
సంబంధియయి శుభోదర్క_ముయిన లక్ష్యముతో ముగింతమను తలంపున 
సూరియే మార్చియుండెనేమో: ముజీమటి పరికించినంగాని ఉన్న తెటంగెటుంగం 
బడదు, 

ఈ అత్వాదేశము ఏకవర్ణము (ఏకాల్‌) గావున అలో స్యపరిభాషా 
తాత్సర్యమునుబట్టి యంతాదేశముగ రావలసియున్నది. ఆరీతిని జేసినచో చేత 
తోడల తుదినున్న “అ'కారమునకే “అికారము కలిగి యీ విధానము నిష్ఫల 
మగును, కావున విధానసామర్థ్యమువల్ల తృతీయకు అత్వము అంతాదేశముగ6 


332 రమణీయము 


గాక సర్వాదేశముగనే చేయకతప్పధు. దీనినిబట్టి స ప్తమికి(గూడ సర్వాదేళమే 
గాని యంతాదేశము కానేరదని (గ్రహింపవలయును. 

సూత్రమున చేత, అందు అని ప్రత్యయరూపములనుగాక తృతీయా 
సష్తములని విభ క్తులపేరితో నిర్దేశంచుటవలన ఆ విభక్తుల మొత్తమునకే అత్వా 
'దేళమగునను సూచనగూడ సూత్రమున( గానవచ్చుచున్నది. 

మజీయు 'తృతీయాస ప్రములకు ఆత్వమగు'నని యింతమ్మాత మెగాక 
“అత్వందాదేశంబగు' నని (ప్రత్యేకముగ ఆదేశపదమునుగూడ నిర్దేశించుటయు 
నిచట అకారము సర్వాదేశముగనే వచ్చుననుటకు సూచకము కా(గలదు. 

“నెత్తుటికి” అనుదానియందువలెనే “అజుతన్‌, వజుతన్‌' అనుచోటు 
లందును ఉత్వంబున కిత్వంబు (86 సూ.) చూపట్టదని (గ్రహింపవలయును, 

ఈ తత్సమాచ్చిక పరిచ్చేదములందు నిష్పన్నమయిన శబ్దములకు నేయే 
యర్థములందు నేయేవిభక్తులు కలుగునో రాంటోపు పరిచ్చేదమున నిరూపింపం 
బడును. 





కారక పరిచ్చే దము 


ks (పాతిపదిళఠసంబోధనో క్తార్ధంబులం టథమయగు. ౧. 


డ్రాతిపదికార్థమునందు : రాముడు, రావణుండు. 

నియతోపస్థితీకము 'ప్రాకిపదికార్థము. 

సంబోధనంబునందు : ఓరాము(డ, ఓరావణుండ. 

ఉ క్రార్రమందు : రాముడు రావణుని సంహరించెను, ఉక్త 

మన(గా6 జెప్పంబడినది. ఈవాక్యమందు నాఖ్యాతము కర్తను 

జెప్పినదిగావునం దద్వాచకమగు రామ శబ్దమునకు. (బథమ 

యయ్యె. 

రామునిచే రావణుండు సంహరింపంబడియె : ఈ వాక్యమం 

దాభ్యాతము కర్మమును జెప్పినదిగావున( దద్వాచకంబగు రావణ 

శబ్దంబునకుం దథమయయ్మెనని యెటుంగునది. 

ఆభ్యాతము = క్రీియావిభ క్తి, ఒండురెండుటీకలలో ఆభఖ్యాతళబ్దమునకు 
“క్రియాపదము' అను నర్జము నిర్జేశంప(బడినది, అది ప్రామాదికము, 
ఉ పేక్షణీయము, 

శి, కర్మంబున ద్వితీయయగు. ౨. 

ధాత్వర్థఫలాశ్రయంబు కర్మమునాంబడు. 

'దేవదత్తుండు వంటకమును వండెను: ఇట వండెననుమాటకు 

వంటచేనెనని యర్హము, వంట: ఫలము, చేయుట: వ్యాపారము. 

వంట యనంగా. బాకము. పాకమున కాశ్రయము కాపుటంజేసి 

వంటకము కర్మంబయ్యెనని యెజుంగునది. 

ధాతువునకు నర్భముగుఫలమునకు నాశ్రయనుయినది కర్మము, 

తి. చేతవర్హరంబు కొ ర్తకగు. ౬, 


ధాత్వర్థ్గవ్యాపారాశ్రయంబు క కర్తనాంబడు. 

'దేవద  త్తునిచేత వంటకము వుడంబడియె, నండంబడియెనన(గా 
వంటచేయ(బడియెనని యర్థము. చేయుటకాక్రయుండగుటంజేసి 
'దేవదత్తుండు క _రయయ్యె. 

భాతుపునకు నర్భమగు వ్యాపా పారమునకు నాశ్రయమయినది కొర్త, 





34. రమణీయము 


4. చేతవర్ణకంబు హేతుకోరణంబులకు (గహ్యాదియోగజంబగు 
చమికిని బహుళంబుగా నగు. ౪. 


ఫలసాధనయోగ్యంబగు పదార్థంబు హేతువు, 

డ్రియాసిద్ధిం బ్రకృష్టోపకారకంబు కరణంబు. 

హేతువునకు : ధనముచేత సౌఖ్యంబుగలుగు ; విద్యచేత 
యశంబుగలుగు._..పక్షంబున వలనవర్ణకంబగు, 

కోరణంబునకు : ఖడ్గంబుచేత ఖండించె ; కోలచేత( గూలనేనె 
--పక్షంబునం దోడవర్ణకంబగు. 

గ్రహ్మాదియోగంబునందు: జరాసంధుండు రాజులచేత( గప్పంబు 
గొనియె; మెత్రుండు చైత్రునిచేత బుణంబు(గొనియె; ఈయర్థంబును 
నీచేతనెటింగితి; ఈ వృత్తాంతంబు వానిచేత వింటి.___పకంబున వలన 
వర్ణ కంబగు, 


ఇత్యాదికంబు లెజటుంగునది. 


5. కరణసహార్థ తుల్యార్థయోగంబులం దృతీయకుం దోడ 
వర్ణ్షరంబగు. ౫. 


కరణంబునందు : కోలతోడ( గూలనేనె. 
సహోర్థంబునందు: రాజు నేనలతోడ వచ్చె_.... నేనాసహితుండయి 

న 
వచ్చెననియర్హము. 

న 

తుల్యార్థయోగంబునందు : చై (త్రునితోడ మైత్రుండు తుల్యుండు. 
తృతీయకనుటండేసి చై(తునకు మెత్రుండు తుల్యుండని తుల్యార్థ 
యోగంబున షషియునగు. 





ఈ తుదివాక్యో 





నకు( దాత్సర్యము పదిలముగా పరికింపందగినది, 
తోడవర్హకము ఎప్పుడును, ఎట్లును తృతీయకే వచ్చును. ఇతరవిభ్నక్తికి 
రానేరాదు, ఆస్టితలో ఈసూత్రమున “తోడవర్ణకంబగు'నని చెప్పినంజాలును, 
అట్లుగాక, తోడవర్ణకంబు “తృతీయకగు'నని విశేషించిచెప్పుట యెందులకు ? 
అని మనము ప్రశ్నించుకొన్నచో “ఈ కరణ సహార్థ తుల్యార్థస్థలములలో( గొన్ని 
చోట్ల తృతీయయేగాక యింకొకవిభ_క్టీకాడ వచ్చునుగా టోలు "ననియు, “అట్లు 








కారక పరిచ్చేదము 335 


వచ్చెడి యా రెండువిభక్తులలో నొకటియగు తృతీయకు, తోడవర్లకమగునని 
యభిప్రాయము కాంబోలు"ననియు మనకు స్ఫురించును. 

సూత్రమున 'తృతీయకు' అనుపదమే లేనిచో ఏ ్రళ్నయు మనకు( 
గలుగనుగలుగదు. ఇచట నింకొకవిభ_క్రీగూడ వచ్చునుగా (బోలునని స్ఫురింపను 
స్ఫురింపదు. “తృతీయకు" అనుటంజేసియే యా ప్రళ్నమును, దానినిబట్టి యీ 
స్ఫురణమును గలిగినవి. తోడవర్ణకము ్రాప్తించు కరణ సహార్థ తుల్యార్థములు 
మూండింటిలో నొక్క ర్హయోగమున మాత్రమే యీ షష్టి చే 
సూత్రమున “తోడ, 
తిరుగుడు మార్గము; 










6. వచ్యర్థాముఖ్యకర్మంబునకు. దోడ కువర్ణకంబులు పాయి 
కొంబుగా నగు. ఒం 
మెత్రుండు చై త్రునితోడ నిట్లనియె; మైకుండు చై త్రున 
కిట్లనియె. 
£ ప్రాయికంబనుటచే నొకానొకచో ద్వితీయయునగు, 
ఆ 


ఖా ఉపయోగంబునండాభ్యాతకుం దొ దోడ వర్షకంబగు. దం 


నియమపూర్వక విద్యా స్వీ కారంబుపయోగంబనంబడు. 
రామకృష్ణులు వ. నితోడ వేదంబులం జదివిరి 
సాందీపనివలననని యరము. 

అ 





తదఢ కకయన 
లు పెక్కులు విహితములయి 


సకలవిద్యలందును వేదవిద్య (ప్రధానము, పవిత్రము గావున 
పద్ధతిలో గురుశిష్యులు పాటింపవలసిన నియమ 
యున్నవి, కనుక పు క విద్యాస్వీకారమనంగా వేదవిడ్యాస్వీకారమని 
నంగూడ వేడాధ్యయనసందర్భమే 








తాత్పర్యము. క వుననే, యుడాహరణవాక్యము' 

నిర్దేశంపంబడినది. 
భాషలో ఈత 

టకును నితరవిద్యాభ్యా 





సాధారణముగా, mes న గురువు బోధించుట, 
శిష్యులు విని గ్రహించుట అనుపద్దతి సాగుచుండును. వేడాభ్యాసపద్ధతి యట్టిది 
గాదు. _వేదోచ్చారణమున ఒక్కొపొల్లువర్ణమయిన(  దాలుమాజు కారాదు. 
అంతియగాక యుచ్చారణమున, ఉదాత్తానుదా త్రాది స్వరముల నియమముగూడ (౬ 
దప్పరాదు. స్వరము తప్పినచో నర్థము మాజిపోవుటయు సంభవించును. కావున 





336 రమణీయము 


వేదమునందు,” ఉదాక్తాది స్వరోచ్చారణమున జాగరూకత యన్నిటికన్న 
ముఖ్యము. కాంబట్టియే వేదమును (గ్రంథములంజూచి చదువుటగాక పరంపరా 
యాతమగు వర్ణానుపూర్విని గురుపుచ్చరించుచున్న డానిని శిష్యులు భద్రముగా 
వినుచు ఆయనతోడ( దాముగూడ నుచ్చరించుచు మూలగ్రంథమునంతను నిటులే 
కంఠస్థముగావించుట యాచారమయినది. ఇదే అనూచాన సంప్రదాయము. 
అనువాచనపద్దతి అన్నమాట, కాంగా గురువితోడ' శిష్యులుగూడ నుచ్చ 
రించుచు నభ్యసింపవలనినదిగాన నిచట “తోడివర్ణకము సమన్వితమయి 
రూఢమయినది. 


'వేదఖిన్నవిద్యల సందర్భమున ఈ “తోడ”వర్ణకము భారతాదులందు 
నొక్కచోటనయిన( (బ్రయోగింప(బడలేదు. ఏప్రయోగము చూచినను వేద 
విద్యాస్వీకారమునకు సంబంధించినదే. 

1 సుమతోతో'( జదివె సకల“వేద' వేదాంగములు. —ఆది-2-162, 
11. సకల'వేదంబులు" సదివె వసిమ్లతో'. —౪ది-4-168, 
ili. విలువిద్య గజచుచుండిరి .... కుమారకులు కృషదర్రోణాచార్యులోతోడ'. 

—ఆది-5-181, 


విలువిద్య = ధనుర్విద్య. అదియు వేదములలోనిదే. అందు(గూడ( 
గొన్నియస్ర్రముల ప్రయోగోపసంహార శ _క్తీసంపన్నతకయి గురువు శిష్యుల 
కుపదేశింపవలసిన మంత్రములు పెక్కు_లుండుటచే ధనుర్వేదమని దానినిగూడ 
వేదములలో బరిగణింతురు. 

ఇట “సాందీపునితోడ” అనుపాఠము fac ఈ ప్రమాదము 
ప్రథమము ద్రణముననే తటస్టించినది. అనంతరము ద్రణములందును ననువ_ర్తించు 
చున్నది. “సాందీపనితోడ' అని యుతడనలరకను: రామకృష్ణుల గురువు 
సాందీపని. 'సాందీపుండు' కాండు. 

“అథో గురుకులే 





మ్‌=10-45, 
“అప్పుడు “సాందీపని” మన | చొప్పరయుచు వచ్చి....... 

---ధాగపతము-దశమ-ఉ పత్తరం 1003. 
కాంధ్రభాగవతములలో “సాందీపని'శబ్దమే స్పష్టముగా 
పనప్పుత్రు(డు = సాందీపని. 





అని యిట్లు సంస: 
Ga 








గాననగును. 





0 





(న దిముద్రాపకులు ఈ సాభుళబ్దమును గు_ర్జింతురుగాక 1 
ర సంపదానంబునకుం జతుర్జియగు. లా, 


గో చేశంంబు సం[పదానంబునా 
త్యాగ్‌ వింది సం(ప్రదానంబు నాంబడు. 


కారక పరిచ్చేదము 337 


జనకుండు రామునికొజకు( గన్యనిచ్చెను. 


కొన్నియెడల నుద్ధేళ్యమాత్రంబునకగు : పురుషార్థంబుకొఅకు 
యత్నింపవలయు. 


చతుర్థికిమాఅుగా షష్టియె తజుచుగా. (బ్రయోగంబులం గానం 
బడియెడి : జనకుండు రామునకుం గన్యనిచ్చెను ; పురుషార్థంబు 
నకు యత్నింపవలయును. 


స్వ న్వత్వ నివృ త్తిపూర్వక పరస్వత్వాపాదనము త్యాగము. అనంగా 
నొకవస్తువుపయిని దనకున్న స్వత్వమును విడుచుకొని యితరుల యధీనము 
చేయుట, మటీ తనకు “హక్టు'లేకుండం బ్బూర్తిగా నిచ్చివేయుట అన్నమాట. 

ఇట్టి త్యాగమునకు ఉధ్ధేశింపంబడిన వ్యక్తికి సంప్రదానమని సంజ్ఞ, 
తద్వాచకమునకు. దెలు(గున షష్టీ చతుర్దులు రెండునుం గలుగును. 

సంస్కృతమున నట్లుకాదు. ఆ భాషలో స్వత్వమును మరల? దాను 
గోరకుండం బూర్తిగా నిచ్చివేసినపుడు చతుర్థినే ప్రయోగింపవలెను. షష్టి 
వలనువడదు. 

స్వత్వమును బూర్తిగా వదలని సందర్భమున షష్టినే పయోగింప 
వలెను, చతుర్థి వలనుపడదు. 

ఈ ప్రనంగమున దముహాభాష్యమున( జూపంబడిన యుదాహరణములు 
తిలకింపుండు, 

“అథోదాత్త మనుదాత్తం కరోషీతి ఖణ్జికోపాధ్యాయః శష్యాయ 

చపేటికాం దదాతి,” 

అపస్వరముపలుకుచున్న శిష్యునికి దండనముగా వేదగురువు చపేటిక 
నిచ్చుచున్నా(డు (చపేటిక = చెంపదెబ్బ). 

ఇట “శష్యాయ'అను చతుర్ధికిమాటుగా  ఉస్యస్య'అన్నచో చపేటికా 
స్వత్వమును గురువు విడుచుకొన్నట్లు కాదు. కొవున ఆ చపేటిక తిరిగి గురువు 
నకు( జెందినను జెందవచ్చును. “శిష్యాయ'అన్నచో మటి తిరిగిరాదు, 





ఇ6క “రజకస్య వస్త్రందదాతి' - శుభ్రవజుపుమని రజకునికి వస్త్రముల 
నిచ్చుచున్నాండేగాని స్వత్వము విడుచుకొని యిచ్చి వేయుటలేదు. కావున షష్టియే 
ప్రయోజ్యము. 

ఇట్టియెడ “రజకాయ దదాతి” అన్నచో స్వత్వము పూర్తిగా. దొలంగును. 
ఆ వస్త్రములను రజకు(డు తిరిగి యప్పగింస బనిలేదు. 
(22) 


338 రమణీయము 


ఈ చిక్కు సంస్క తవాక్యములందెగాని తెలు(గున లేదు. ఈ భాషలో 
షష్టీచతుర్దులలో ' 'దేనినయిన[. (్రిమోగింపవచ్చును. రజకునికొజకు వస్త్రములు 
'వేసితిమన్నను నష్టమురాదు, న మనకు( దిరిగివచ్చును. కాని యిట్రివాక్యము 
లందు దెను(గున “కొజకు”వ ముకన్న “కు"వర్షకమే రమణీయము, 


9. అపాయ భయ జుగుప్పా పరాజయ (ప్రమాద (గ్రహణ 
భవన (త్రాణ విరామాంతర్జి వారణంబు లెద్దాననగు దానికి వలన 
వర్ణకంబగు. tl 


అపాయము = విశ్లేషము, భయము = వెజపు. జుగుపష్ప = ఏవ. 
పరాజయము =డయ్యుట. (ప్రమాదము = పరాకు. (గహణము= 
కొనుట, ఎలుంగుట, వినుట ఇత్యాది. భవనము = పుట్టుట. 
(శాణము = కొచుట. విరామము = విరమించుట. అంతర్టి = 
మణు(గుట. వారణము = వారించుట. 


అపాయంబునకు : మెత్రుండు రాజ్యంబువలన (భష్టుండయ్యె. 
భయంబునకు : చోరునివలన భయపడియె. 

జుగుప్పకు : పాపంబువలన నేవగించె, 

పరాజయమునకు : అధ్యయనమువలన డన్సె. 
(ప్రమాదంబునకు : పాడివలనం బరాకువడియె. 
(గ్రహణంబునకు : మెత్రునివలన ధనంబు గొనియె. 
భవనంబునకు : మనువృవలనం (బ్రజలు పుట్టిరి. 

(తాణంబునకు : చోరునివలనం గాచె. 

విరామంబునకు : భోగంబులవలన చిరమించె. 

అంతర్జికి : కృష్ణుండు తల్లివలన దాంగె. 

వారణంబునకు : ళోకంబువలన వారించె. 

ఈ పంచమికి షష్టియుం గొండొకయెడల నగు : 

చోరునకు వెజచె ; పాపంబునకేవగించె ; ఆధ్యయనంబునకు 
డన్సె; పాడికిం బరాకుపడియె ; మనువునకు నిక్వెకుండు 
పుటి. ఇత్యాదులూహించునది. 


ఉపడేశరేఖలుగల యుడాహరణములు. 


కారక పరిచ్చేదము 339 


10. ఉందిపదం బొకానొకచో వలనవర్ణకంబున కనుప్రయు క్రం 
బగు. ౧౦. 


హిమగిరివలననుండి గంగ వొడమె, నాకంబువలననుండి 

నారదుండు వచ్చె. 

భాగీరథీనారదుల సందర్శింప(జేయుచు రెండునురెండు పావనములయి 
మనోవికాసముగొలుపు నుదాహరణములు. 


గటు ఉండిశబ్దము పరంబగునపుడు వలనకు ద్వితీయాన ప్రములు 
(పాయికంబుగ నగు. ౧౧. 


వనమునుండి వచ్చె, వనమందుండి వచ్చె. 

ఊరినుండి వచ్చె, ఊరనుండివచ్చె. 

వనమునుంచి, ధనమునుంచి యని యుంచి శబ్దాన్నుప్రయో 

గంబుతో( గొందజు వ్యవహరించెదరుగాని యది సాధుకవి 

ప్రయోగారూఢంబు గాదని యెజుంగునది. 

పూర్వసూత్రమున అనుప్రయు క్రముగ విహితమయిన ఉండి “పదమును 
ఈ సూత్రమున ఉండి"శబ్దము'గా నిర్దేశించుచున్నా(డు. ఈ మార్పునకు ఉద్దేశ 
విశేషమేదయిన నుండునా ? ఉన్నట్లగపడదు. ఏదియోలేకపోదు. ఎపుడో 
స్ఫురింపకనుమానదు. 

12. కంయెవర్ణకం బన్యార్థాదియోగజంబగు పంచమికగు. ౧౨. 


రామునికంటె నన్యుండు ధానుష్కుండు లేండు. 

లోభంబుకంటె నితరంబు దోషంబు లేదు. 

ఇచట షష్టియు నగూ : రామున కన్యుండు ధానుష్కుండు లేండు. 

అన్యము, ఇతరము, పూర్వము, పరము, ఉత్తరము ఇత్యాదు 

లన్యాదులు. 

రామునికంటె నన్యుండు ధానుష్టుండు లేండంట. లేనిమాట నిజము. 
ముల్లోకములందును లే(డు. కావుననే యాత(డు కోదండరాము(డయినా(డు, 

లోభంబుకంటె నితరంబు దోషంబు లేద(ట, అవును. లోభము 
మోహమును బుట్టించును. మోహము దుఃఖము నుత్చాదించును. దుఃఖము 
జ్వలనమువలె స్వాశ్రయమునకు నాశము పుట్టించును. అట్టి లోభమునుమించిన 
దోషమేదియుండును ? అసాధారణములయిన యుదాహరణములు, 


340 రమణీయము 
13. కంటెవర్ణకంబు నిర్ధారణ పంచమికోగు. ౧౩, 


ఎచ్చట నిర్ధార్యమాణంబు జాత్యాదులచే భేదంబె కలిగియుండు 

నచటం బంచమియగు. ఆ పంచమికిం గంయెవర్ణకంబగునని 

యరము : 

జానపదులకంచు నాగరులు వివేకులు, మానహానికం యె 

మరణము మేలు. 

జానపదులు వివేకహీనులని యర్థముకాదు, నగరములకం ప జనపదము 
లకు లోకనంబంధము తక్కువగావున పల్లెపట్టులందుండువారు సాధారణముగా 
అమాయికులయి యుందురని తాత్పర్యము, 

మానహాని భరించుట మిక్కిలి కష్టము, కుసుమ స్తబకమువలె 
మానవంతు(డు సర్వజనుల మూర్జముమీందనయిన నుండవలె. లేదా వనమందు 
సమసిపోవలె. 

లోకానుభవసంకలితములయిన యుదాహరణములు, 


4) 14. పట్టివర్ణకంబు హేతువులగు గుణ్మకియలకగు. ౧౪. 


జానము(బటి ముక్తు(డగు ఫ్‌ నీవువచ్చుటంబట్టి ధన్యుండనయితి. 
ఇచట వలనవ ర్థకంబునగు = జ్ఞానమువలన ముక్తుండగు. 


“పట్టి'పరమగునపుడానళ్యకమగు నుగాగమవిధానము బాలవ్యాకరణమున6 
గానరాదు, 

టీకాకారులలో( గొందణు ఈ నుగాగమ ప్రసంగమే యెత్తకుండిరి, 
కొందణు 

“పరుషే సరశేచైవ సమాసే నుముతో' భవేత్‌ 

అధద్రుతా త్సరసా దందు పట్టి కూర్చి విభక్తిష” 
అను నాథర్వణ నుగాగమమును ఎరపుతెచ్చికోవలెనని సూచించిరి, 
మలికొందలు పట్టివర్ణకమును ద్రుతపూర్వకముగ విధింపకున్న సూరికీ 
ద్రుత మెట్లువచ్చునోయని యధిక్నేపించి విడిచిరి. 

ఈ నుగాగమము మిక్కిలి యావశ్యకమే. ఇది సూరి తలంపులో మొదట 
లేకపోలేదు. తొలుత( దన సూత్రాంధ్రవ్యాకరణమున దీనికయి వ్రత్యేకముగ 
“నుకట్టి విభక్తై' అను సూత్రమును రచించియుండెను. ఇటులే తనశబ్దలక్షణ 
సంగ్రహమున(గూడ ద్వితీయపరిచ్చేదమున నుగాగమ ప్రకరణమున 

“ 'సర్వంబునకుం” బట్టి విభక్తి రానగు ” ాశబ్దలక్షణ-2=4 1, 


కారక వరిచ్చేదము 341 


అని పయియథర్వణకారికను సవరించుచు ఉత్తునకేగాక అన్నియచ్చులకును 
వచ్చునటు లొకనూత్రమును రచించియుండెను. 

ఇట్లు రెండుగ్రంథములందును. శ్రద్ధతో సద్ధపజుచుకొన్న యీ నుగాగ 
మమును బాలవ్యాకరణరచనాసమయమున నెట్లు పరాకువడెనో యెలుంగరాదు. 


సూక్ష్మములగు వ్యాకరణకార్యము లొకొ_కచో నెంతవారికిని జూపు 
తప్పించును. కావుననే పాణినియంతవాని సూత్రములకు వరరుచి సవరణలు 
సేయక తప్పినదికాదు, అంతతో(జాలక ఆ రెండింటికిని భాష్యకారులు పెక్కు 
తావుల మెలుంగులు దిద్దవలసియువచ్చినది. ఉత్తరో త్తరుల పరిశీలనబలముచే 
మార్పులతో చేర్చులతో విరివిగా. బెరుగుచుండుట శాస్త్రములకు లక్షణము. 


క, శేషషష్టికి యొక్కయు నగు. ౧౫. 


ఇచట శేషంబనంగా సంబంధంబు. 

రామునియొక్కగుణములు; నాయొక్కమితుండు; వానియొక। 
తమ్ముండు. య లా స్‌ 
కువర్ణకంబును గొన్నియెడల సంబంధంబునందగు : 

నాకుం దమ్ముండు ; మీకు నెచ్చెలి. 

ఈ ప్రయోగము భాగవతములోనిది. 


“నాకుందమ్ము(డు మీకునెచ్చెలి రణన్యాయైకదతుండు బా 
హాకుంఠీకృత దేవయకు(డు హిరణ్యాకుండు” ---భాగవత-7-80. 


16. నిర్ధారణషష్టికి లోపలవర్ణకంబగు. ౧౬. 


జాతి గుణ (క్రియా సంజ్ఞలచేత సముదాయంబునుండి యేక 
దేశంబునకుం బృథక్క-రణంబు నిర్జారణంబనంబడు. ఎడ్దానివలన 
నిర్ణారణంబగు నచ్చటిషష్టికి లోదేలవర్ణ కంబగున ని యర్థము : 
మనుమ్యలలోపల క్షత్రియుండు జార్చాడు. గోవులలోపలం 
గపిల బహుక్షీర. అధ్వగులలోపలం బాజువాండు శ్వీఘ్రగామి. 
ఛాత్రులలోపల మైత్రుండు సమర్ధుండు. 

ఇట సప్తమియుంగలదు : మనుమ్యలయందు క్షత్రియండు 
శూరుండు. 

ఇత్యాదు లెజుంగునది. 


342 రమణీయము 


ఒకసముదాయముననుండు నొకవ్యక్తికిగల మంచినో చెడుగునో మజే 
విశేషమునో (ప్రత్యేకించి చెప్పంచలంచినపుడు ఆ సముదాయమునుండి ఆవ్య కిని 
వేజుపలిచి నిర్దేశింతుము. ఆ సందర్భమున జాతినిబట్టిగాని, గుణమునుబట్టిగాని, 
క్రియనుబట్టిగాని, సంజ్ఞనుబట్టిగాని పెక్కువ్య క్తులనుండి ఒకవ్య క్తిని సృథక్క 
రించుట సంభవించును. 

ఆ పృథక్కరణమునకే నిర్ధారణమనిపేరు. దేనినుండి పృథక్క_రణము 
జరుగునో అది నిర్ధారణావధి. ఏది పృథక్కరింపంబడునో అది నిర్ధార్యమాణము. 

నిర్ధారణావధివాచకమునకు “లోపల” అను ప్రత్యయము 
కలుగును. 

ఇట జాతి, గుణ, క్రియా, సంజ్ఞలు నాలుగిటికి నుదాహరణములు 
వరుసగా జూపందిడినవి. 

“లో"అనునది 'లోపల"అనుదాని సంగ్రహరూపము. 

“లోవల"అనునది షష్టీ ప్రత్యయ మెగాక వేజొకళబ్దిముగూడం గలదు. 
దానికి లోపలిభాగమందు (ఆన్తరే) అనియర్థము. “పెట్టెలో ధనముండును. 
సెన్టెలలో (గ్రంథములుండును" మున్నగురీతిని ఆశబ్దమునకు వాడుక. ఆ'లోపల” 
శబ్దమునకును, నిర్జారణార్థమునవచ్చెడి యీ'లోపల"వర్ణకమునకును సంబంధము 
లేదు. 

అనేకవ్య క్తీవాచకమగు శబ్దమునకు బహుత్వసంభ్యాబోధకముగావచ్చు 
“లోపల 'వర్ణకము బహువచనమే యయియుండును. కావుననే పయియుదాహర 
ఇములలో “మనుష్యు'ల'లోపల” ఇత్యాదులు నాలుగును బహువచనాంతములు 
గనే ప్రదర్శింప(బడినవి. 

ఇచటనేగాక సంజ్ఞా వరిచ్చేదమున 12వ సూత్రమున “నాకంజెన్‌, 
నాకున్‌, మాలోపలన్‌' అనియు, తత్సమ 10వ సూత్రమున “రామునిచే, 
రామునితో, వనము"లలో” ” అనియు తక్కి_ నవర్ణకములను నేకవచనములుగ6 
జాపుచు ఒక్క "లోపల వర్ణకమునుమాత్రము బహువచనముగనే సూరి నిర్దేశించి 
యుండుటయు( గానవచ్చును, 

ఈ సందర్భమున సంస్కృత వ్యాకరణమునంగూడ “మనుష్యాణాం 
ఉత్తియ శూరః” ఇత్యాదులగు నుదాహరణములు నాలుగును బహువచనాంత 
చులుగనే _పదర్శింపందిడినవి. 

ఈ నిర్ధారణ షష్టీసందర్భమున “ మనుష్యు'ని'లోపల కృత్తియుండు 
శూరుండు”అని ఏకవచనాంతముగ నుండుట అసంభవము. 

ఇట్లుండ, విభక్తిప్రత్యయములలో ఏవి ఏకవచనములో, ఏవి బహు 
వచనములో, ఏవి ఉభయములో నిరూపింపవలసినతావున “డుమువున 











కారక వరిచ్చేదము 343 


లేకవచనంబులు” 'లువర్ణంబు బిహువచనంబు” “తక్కినవి యుభయంబులు” 
(తత్సమ 11, 12, 18) అని సూరి *లోపల"వర్ణకమును ఉభయవచనములలో6 
జేర్చియుండెను. 

“లోపల"వర్ణకము, ఏకవచనముగా( బ్రయోగింపంబడుటకు సంభవ మే 
లేనపుడు దీనినిగూడ 'లు'వర్ణ్లముతోపాటు కేవలబహువచనముగా( బేర్కొన 
వలయుంగాని, ఉభయముగా నెట్లుపేర్కొ-న(గలిగెనో ! అని టీకాకారులొకరు 
విస్మయపడుచు. బ్రశ్నించియుండిరి, తికమకలుపెట్టినంబెట్టనిగాని తిన్ననయిన 
ప్రశ్న. 

ఈ నిర్ధారణస్థిలములందు బిహువచనాంత (ప్రయోగములు అసంభ్యాక 
ములు, అతిప్రచుకములు ననుటకు సందియము లేదు, కాని, యేకవచన ప్రయో 
గమునకు సంభవ మేలేదాయనిమాత్రము సమాలోచింపవలసియున్నది. 

మనుష్యులు, గోవులు, పాంథులు, శిష్యులు మున్నగు వ్యక్తివాచక 
శబ్దములయొద్ద, ఏకవచన ప్రయోగమునకు సంభవములేనిమాట నత్యమేగాని, 
మనుష్యసముదాయము, గోగణము, పాంథసమూహము, శిష్యసంఘము, కవి 
సమాజము, కౌరవసంఘము, వానరులమూ(క, రాక్షసులగుంపు మొదలగు 

మూహవాచక శబ్దములలో ఈ నిర్ధారణసందర్భమున 
మనుష్యసముదాయము"లో” క్షత్రియు(డు శూరుండు. 

గోగణము'లో” కపిల బహుక్షీర. 

పాంథసమూహము'లో'( బజుగెత్తువా(డు శీఘ్రగామి, 

శిష్యసంఘము'లో” చైత్రు(డు బుద్ధిశాలి. 

కవిసమాజము*లో” కాళిదాసు ప్రథమగణ్యు(డు, 

కౌరవసంఘము'లో” అభిమన్యుడు వీరుండు. 

వానరులమూ(క'లో” జాంబవంతు(డు వృద్ధుండు. 

రాక్షిసులగుంపు'లో” ఇంద్రజిత్తు సమర్థు(డు, 
అను నేకవచగ ప్రయోగములు వ్యవహారదూరములు కావు, అన్వయరహితములు 
కావు. అసమంజసములు కావు. అలాక్షణికములును గావు. 

నిర్ధారణలక్షణమున “సముదాయంబునుండి యేకొదేశంబునకు( బృథ 
క్కొరోణంబు' అని సృథక్క-రణావధిగా “సముదాయము' నిర్జిష్టమయియునున్నది. 
వ్యక్తులే నిర్థారణావధులుగా నుండవలయునను నియమము ఆ లక్షణమున( 
గానరాదు, 

తెలుగున “మనుష్యులలో '-"మనుష్యసమూహములో "అను నీరెండిటను 
దుల్యముగనే నిర్ధారణార్థము స్ఫురించుటకు ప్రతిబంధకమును గానరాదు. 

ఇక, సంస్కృతభాషలో “సర్వన్య గాత్రస్య శిరః ప్రధానమ్‌' అను 
వాక్యమొకటి యెవరిదోగాని అందఅనోటను వినంబడుచుండును. ఈవాక్యమున 











344 రమణీయము 


కర్ణము “శరీరమునకు శిరసు ముఖ్య'మనియా? “శరీరములో (శరీరభాగములలో) 
శరసుముఖ్య"మనియా యని యాలోచించినచో నిర్ధారణచ్భాయగల రెండవ 
యర్థమే స్ఫూర్తికి నించుక సన్నిహిత మేమోయనిపించును, ఇది యిటుండనిండు. 

“ “అచోన్చ్యాదిటి - మిదచో'న్హ్యాత్‌ పరః * 
ఇత్యాది పాణినిసూూత్రములుకౌన్ని ౦ట “అచః'మున్నగు శబ్రములందు నిర్థారణ 
షష్టి ఏకవచనముగా( (బ్రియు క్రమయియున్నది. కాని, బుషిప్రయుక్తములయిన 
ఆ యేకవచనములు ఆయాసూత్రములందు మాత్రమే సాధువులుగాని, యితర 
స్థలములందు మనము ప్రయోగింపరాదన్నటులు వ్యాఖ్యాతలు తమ యభిప్రాయ 
ములు వెలువరించియుండిరి. 

అవి యటుండనిండు. 

“ద్వన్హ్వ స్సామాసికస్య చ” 
అని భగవద్గీతయందు( గలదు. సామాసికళబ్దము సమూహవాచకము. సమాస 
సముదాయమని దీనికర్టము. “సమాసనమూహములో నేను ద్వంద్వనమాసమను" 
అని యిది (శ్రీకృష్ణభగవానుని వాక్యము. 

ఇట సమూహవాచకళబ్దిమున నిర్ధారణార్థమున ఏకవచనమే (ప్రయుక్త 
మయి యున్నది. 

ఇట్లు నిర్ధారణార్థమున నరుదుగా ష ప్ర్యేకవచన ప్రయోగమునకు సంస్కృత 
భాషలో సూచీప్రవేశముండుటంబట్టియు, తెలుగున “మానవసంఘమందు”, 
“మానవసంఘమున'" అను నిర్థారణ సప్త మ్యేకవచనములవలె *“మానవసంఘ 
ములో” (క్షత్రియుడు భూరుండు) మున్నగు షస్ట్యేకవచనములు సయితము 
వ్యవహారరూఢములయి ప్రసిద్ధములుగా నగపడుచుండుటం బట్టియు, ఇట్టివి 
నిర్థారణార్థ స్ఫురణమునకు ననుకూలములుగనే గోచరించుచుండుటంబట్రియు, 
ఈ “లోపల "వర్ణకము కేవలబహువచన మేగాక యచ్చటచ్చట ఏకవచనము గూడ 
కావచ్చునను నవకాళశముండుట మేలనుతలంపుతో సూరి దీనిని కేవల బహు 
వచనమనక ఉభయవచనములలో. జేక్చియుండునని యూహింపవలయును. 

లోకవ్యవహారముమాత్రమగాక యీ యూహకు సమర్థకములయిన కవి 
(వయోగములును గానంబడుచున్నవి. ఎవరివో కావు. భారతకవులవి : 

“అ“చ్చన్సలోన' నిడ్రాస క్తులై నవా రున్నతద్విపముల యుగ్రపాద 

హతి(జేసి మర్టితులైరి .... ....” —థారతము-అరణ్య- 1-110, 

“పరమమునులార .... అనిన అమ్ముని'సంఘంబులోని రామానుచరుం 

డయిన యకృతవ్రణుండనుముని ధర్మరాజునకిట్లనియె.” 

---భారతము-అరణ్య-8-127, 

ఇట్టి ప్రయోగములంబట్టియు నట్టి లోకవ్యవహారమునుబట్టిము సూరి 

పాణినీయులపద్ధతికి నించుక విలక్షణమయినను, ఆంధ్రభాషాన్వరూపమునకు 


కారక పరిచ్చేదము 345 


ననురూపముగా _ “లోపల”వర్ణ్లకమును నుభయవచనములలో( జేర్చుటయే 
యుచితమని యూహించియుండును. 
చిన్న యసూరినిర్ణయములు సాధారణముగా నిరాధారములు కానేరవు. 
ఈ 17” అధికరణంబునకు న ప్రమియగు. ౧౭. 


అధికరణంబు నా నాధారంబు. జౌపశ్తేషికంబు వైషయికం 
బభివ్యాపకంబని యాధారంబు |త్రివిధంబు. 

ఘటమందు జలమున్నది ; మోక్షమందిచ్చగలదు ; అన్నింటి 
యందీశ్వరుండు గలండు. 


18. ఉకారాంత జడంబునకు నవర్హ్ణకంబగు. ౧౮. 
ఘటంబున జలంబున్నది ; దేవదత్తునకు మోక్షమున నిచ్చ 
గలదు. 


19. విశేష్యంబునకుంబో లె విశేషణంబునకు లింగవిభ క్తి 
వచనంబులగు. ౧౯. 


నందతనయుండు కృష్ణుండు నాకు దిక్కు. 

'దేవకీప్యుతు హరిని నుతింతు నెపుడు. 

శుభవిధాయుల రామకృష్ణుల భజింతు. 

భువనవంద్యను రుక్మిణి. బొగడుచుందు. 

ఇది సూత్రక ర్త స్వీయపద్యము. ఇందు నాలుగవపాదమున( బాఠము 
సందిగ్ధము. ప్రథమముద్రణమున “పొగడుచుందు' అనుదానికిమాలు “ప్రస్తుతింతు" 
అనికలదు. 

యతిభంగముకలిగిన యీ పాఠము సూరిదయియుండునా ? అయి 
యుండదు. “ప్రస్తుతింకు"అనుదానికి ననుగుణముగా పాదాదిని “భువన” అనుచోట 
వేజొకపదమును నూరి కూర్చియుండునా? చెప్పంజాలము. ఆదినుండి నే౭టిడా(క 
ఏప్రతియందును “భువనిఅనుచో మార్చు గానరాదు. 

“ప్రస్తుతింతు' అనుదానికి మాజుగా “పొగడుచుందు' అని యతికి ననుకూల 
మయినమార్చు మాత్రము పెక్కు(ప్రతులందు. గానవచ్చుచున్నది. ఈ మార్చు 
ఏముద్రణమున ఎవరివ లన నేర్చడినదో నిర్ణయముశేలకున్నది. గుప్తార్థ 
ప్రకాశికాముద్రణముతో “పొగడుచుండు"అనుపాఠ మారంభించెనా ? అంతకు 
మున్నే మూలముద్రణములందు( గలదా? సూరి మొదటిపాఠ మేదయి 
యుండును ? అని యింకను బరిశీలింపవలయును. 


346 రమణీయము 


#120. స్రీనమంబులగు విశేషణంబులయు మువర్ణకాంతవిశేషణంబు 
లయు బహువచనంబున శకేకవచనంబు బహుళంబుగానగు. ౨౦. 


మాటలు శెక్కేల; మాటలు సెక్కు_లేల. 

కులిశధారల్కుఠితంబయ్యె ; కులిశధారల్కుంఠితంబులయ్యె, 

ఇష్టమగు పదార్థములు ; ఇష్తములగు పదార్థములు, 

'స్రీనమ క్షీ బసమళబ్దములు శకేవలాచ్చికములకు సంజ్ఞలు. ఇట, క్షీఐ 
సమంబులనక _మువర్షకాంతములనుట తత్సమాచ్చికములు రెండిటను ఈ 
కార్యము (ప్రవదర్తించునని సూచించుటకు. కనుకనే, కుంఠితములు, ఇష్టములు 
అను తత్పమ శబ్దము లుదాహరింపంబడెను. రెండును దత్సమంబులేగాకుండ 
ఆచ్చికమునుగూడ నొకదానిం జూపిన నింకను బాగుండెడిది, 

మొదటిరెండును విధేయవిశేషణములు. సహజవిశేషణమునకు(గూడ 
'నేకవచనమును జూపుటకయి మూ(డవ యుదాహరణము ్రదర్శితమయి 
యుండును. 

“ “మాటలు పెక్కేల' మానిసి గుజ్జ మేనుంగను పేరెల్లి ద్రుంగె 

-రారతముం-పౌప్తి ప్రిక-1-202, 








“భిక్షగొనరమ్ము మాటలు “పెక్కు_లేల' ” __-భీమఖండ-2-118. 
“సురపతిసభ( జూడంజూడ నంగా రవృష్టుల్‌ 
గురిసె( “గులిశధారల్ము_ ౦ఠతితంబయ్యె'”. ---భారతము-ఆది-2-81. 


మువర్ణకము, ఏకవచనమగుటచే బహువచనమున మువర్హకాంతరూ సము 
నకు సంభవ మేయుండదు. బహువచనమున నుండునవి ముగాగమరూపములు. 
కావున, నిట మువర్ణకాంత విశేషణములస(గా ప్రథమైకవచనమున మువర్ణకము 
గలుగు విశేషణములని యర్థమును (గ్రహింపవలయును. 

సూత్రమున మువర్షరాంతవి శేషణములనుటకుమాలుగా ముగాగమాంత 
విశేషణములనిగాని, మువర్ణాంతవి శేషణములనిగా ని యన్నచో అర్హ్మగ్రహణ 
శ్లేశము లేకుండెడిది. అటులేలయనలేదో : 

“స్తీసమభేదకస్య బహుళ మేకవచనమ్‌ -- క్వాపి మ్వ_న్హన్య” 
అని సంస్కృత సూత్రమునను 

“స్తీ సమంబులగు విశేషణంబుల శేకవచసంబ తజచుగనగు మ్వంతం 

బున కొకానొకచో( జూపడియెడి” 
అను శబ్దలక్షణ సంగ్రహ సూత్రమునను, ఈ సందర్భనున మువర్లకాంతమను 
శబ్దము కానరాదు, మ్వుంతమని త్రయో గందియుం డెను దీనింబట్టి సూరి 
మువర్ణాంత వి శేషణములనియే యీ ప్రకృతసూత్రమునను లిథించియుండెనేమో : 





కారక పరిచ్చేదము 347 


కకారము ముద్రావకప్రవేశితమేమో : (ప్రథమముద్రణమునందును. కకారము 


గలదు, 


ఆ ప్రతియందును ముద్రణ ప్రమాదములు కొన్ని లేకపోలేదు. ఇదిగూడ 


నట్టిదేమో ! అనియు నొకసందేహము. 


21. 


శిశి, 


నగు. 


శతి. 


ఒకానొకచో నొకవిభక్తికి మజియొక విభ క్రియు నగు. ౨౧. 
మెత్రుండు గృహమును వెడలెను : గృహమునుండి యని 
వాండు వాహనమును దిగెను : వాహనమునుండి యని యర్హము. 
వారు సుఖమున్నారు : సుఖముతో ననియర్హము. ల 
ఇత్యాదు లెజుంగునది. 


జడంబు తృతీయా న పములకు ద్వితీయ బహుళంబుగా 
a 
రాము(డు వాలి నొక్కకోలంగూలనేనె : కోలతోనని యర్ధము. 
లంకం గలకలంబు పుష్ట: లంకయందని యర్లము. 
బాహుళకంబుచే నిక్కార్యం బుదంతంబునకు బహుత్వమందె 
యగు. 
అట్టనుండు శత్రునేనలను బాణంబులను రూపుమాసె : బాణము 
లచే ననియర్హము. 
మీనంబు జలంబులనుండు : జలంబులందని యర్థము. 
ఉదంతజడంబు తృతీయకు నవర్షకంబగు. ౨౩. 
రాము(డొక్క_బాణంజున వాలిం గూలనేనె: బాణముచే నని 
యరము. 

అ 
జడంబు ద్వితీయకుం అ్రథమ బహుళంబుగా నగు. ౨౪. 
వాండు పూవులు దెచ్చె ఏ వాండు పూవులను దెచ్చె. 
ఆకె సొమ్ములు దాల్చి ; ఆకె సొమ్ములను దాల్చె. 
వాండిల్లు వెడల ; వాండింటిని వెడలె. 
బాహుళకముచే€ దృతీయాస ప్రములకు విధించిన ద్వితీయకుం 
డ్రిథమరాదు. 


348 రమణీయము 


వినోదకరములగు నుదాహరణములు : జడుండయినభర్త : చుజుశై న 
భార్య. భార్యను సంతోషపెట్టుటకయి, పాపము, వాండు పూవులు డెచ్చినా( 
డ(ట. ఆమె అవి my నిష్టపడక తనకున్న మజేవోనగలు దాల్చిన 
ద(ట. ఆ వాలకము రోషముకలిగి వా(డిల్లువెడలిపోయినా(డ(ట. పోండా 
మటీ sei ead పురుషుండుగదా : అంతగా విసరికొట్టుచున్నచో 
ఎంతకని ఓర్చుకొన(గల(డు ? ఆమె రవంత సద్దుకొనవలయుంగాని అల్బాం 
శములందు(గూడ అడుగడుగునను అవమానించుట ఏమిన్యాయము ? అని 
పలువిధముల తలపో(తలకు(దావిచ్చ ఈ చిన్నిసాంసారికరంగము చదువరులకు 
వినోదమొదవించును. వ్యాకరణోదాహరణములలో నిట్టి సన్ని చేశములను 
స్ఫురింప(జేయు లాలిత్యము ఎవరికోగాని యెల్లరకు నుండునదికాదు. 


నిత. కాలాధ్వములకుం (జబాయికొంబుగాం (బథమయగు. ౨౫, 


వాడు నిన్నవచ్చె, వీండు నేండు వోయె; మాపు నిలువుము, 
జేపు పొమ్ము ; వారు (క్రోశము నడచిరి, వీరామడ వోయిరి, 


26. సర్వనామ సంభ్యాఖిధాన తద్వి శేష్యంబులయం దెయ్యది 
ముందు _పయోగింపంబడు దాని ద్వితీయాదులకుం _బథమ 
బహుళంబుగా నగు. ౨౬. 


అన్నిగుబ్రములకు, అన్నింటికి గుజ్జములకు; గుజ్రములన్నింటికి, 
జ అ అ 
గుజ్జములకన్నింటికి; సాహిణులు మువ్వురు. 
రెండుగుజ్జిములకు, రెండింటికి గుజ్జములకు శి గుజ్జములు 
రెండింటికి, గుజ్జములకు రెండింటికి ; సాహిణులు నలుగురు. 
లక్షగుజ్జములకు, లక్షకు గుజ్జములకు ; గుజ్జములు లక్షకు, 
గుజ్జములకు లక్షకు రవుతులు లక్ష. 

ఇత్యాదు లెటుంగునది. 


“అన్ని” మొదలయినవి సర్వనామములు. 

అన్నిప్రభృతులగణములో సంభ్యావాచకములుగూడ( గలవు (చూ, 
ఆచ్చిక-24) దానింబట్టి సంభ్యావాచకములుగూడ సర్వనామములేగదా ! సర్వ 
నామళబ్దిమువల్ల నే గృహీతము ఎలగుచుండ వానిని దిరిగి చెప్పుట వ్యర్థముకాదా ? 
అని శంకింతురేమో 1 వ్యర్థముకాదు. వేలుగా. జెప్పుటలో( బ్రయోజనము 
గలదు. 


కారక పరిచ్చేదము 349 


అన్నిప్రభృతులగణములో. బేర్కొనంబడిన సంథ్యావాచకములు ఒకటి, 
రెండు, మూండు మున్నగు తెలుంగు శబ్దములుగాని ఏక, ద్వి, త్రి మున్నగు 
సంస్కృత శబ్దములు కావు. ప్రకృత సూత్రవిహితమగు ప్రథమ సంస్కృత 
సంఖ్యావాచకములకు(గూడ( గొన్నిటికి రావలసియున్నది. కావున, సంస్కృ 
శాంధ్ర సాధారణముగ సంభ్యాభిధానపదమును వేజుగా గ్రహించియుండెను. 

ఈ దృష్టియుండుటవల్లినే సూరి సర్వనామమునకు నుదాహరణముగా 
“అన్నిగుజ్ఞములకు" అని, అన్నిశబ్దమున కొక్కయుదాహరణమునే చూపి 
సంఖ్యావాచకమునకు “రెండుగుజ్జములకు, లక్షగుజ్ఞములకు"అని యుదాహరణ 
ములు రెండిటిని జూపియుండెను, 

లక్ష్యములు 'రెండిటి'నిచ్చుట-ఆందొకటి తెలు(గు, ఒకటి సంస్కృతము 
నగుట పరికించినచో సూరియుడ్లేశము స్ఫురింప(గలదు. 

మటియు, రెండుమున్నగు సంఖ్యావాచకములు సర్వనామగణములో 
నుండ(గా, మరల సంఖ్యాభిధానళద్దిమును వేజుగా (గ్రహించుటలో( బ్రమోజ 
నాంతరముగూడ( గలడు. సంభ్యావాచకములన్నింటికి, ఈ ప్రథమ తప్పక 
రావలయుననియు, సర్వనామములలో. గొన్నింటికి రాకపోవచ్చుననియు, 
నధిప్రాయము సూచించుటకు, వృథగ్గిహణము చేయంబడినటు లూహింప 
వలయును, డానింబట్టి ఆ, ఈ, ఏలు సర్వనామములేయయినను వానికిట్టి ప్రథమ 
రాదని తో(చెడిని, 

కావున “అట్టివారితో బాలకులతో( జెప్పితిని” అనుచో 
బాలకులతో ( జెప్పితిని "అని ప్రథమ రానేరదు. 

ఈ సూత్రమున ప్రథమావిధానమునందు నతివ్యా ప్తిలేకుండ( గాచుకొను 
టలో గజిబిజి చాల(గలదు, కావుననే సూత్రము నెంతబింకముగ రచించినను 
మనసు నిబ్బరము చాలక యిచ్చట బహుళపదమునుగూడ సాయముగోరుట, 

ఇట గొందజు “మాతో ఇద్దజతో' అనుచోట మొదటిది సర్వనామ 
మగుటవల్ల "మేము ఇద్దజతో' అనియు, ఇటులే “ఇద్దఐతో మాతో' అనుచోట 
మొదటిది సంభ్యావాచకమగుటవల్లి “ఇద్దజు మాతో'అనియు, ఈ సూత్రముచే 
ప్రథమ కలిగి యపరూపములు సంభవించుచున్న వేయని శంకించుకొందురు. 
కాని అట్టితావులం దీసూత్రమునకు (బ్రవృత్తియే లేదు. 


“ అట్టివారు 
ట్‌ 


సర్వనామ తద్వి శేష్యములు ; సంభ్యావాచక తద్వి శేష్యములు 
అను కూర్చులోని తీరునుబట్టియు, నుదాహరణముల రీతినిబట్టియు _స్తిమితముగా 
నాలోచించినచో సర్వనామములు విశేషణములయి యుండవలెననియు, తద్విశే 
ష్యములన్నవి సర్వనామేతరములయి. యుండవలెననియు, సూత్రకారుని 
యుద్రేశము విశదము కా(గలదు. 





350 రమణీయము 


కావుననే “నీ, నా, మన, తా" అనుసవి సర్వనామములయినను విశేష 
ణములు. కావుగావున వానికీప్రథమ యెచ్చటను ్రాప్తింపదు. కనుక, “మాతో 
ఇద్దజతో' అనుచోట “మాతో” అనునది సర్వనామమయినను విశేషణము కాదు 
గావున దానికీప్రథమ రాదు. 

“ఇద్దజతో మాతో” అనుచోట 'మాతో' అనునది విశేష్యమయినను 
సర్వనామేతరము కాదుగావున దానినిబట్టి “ఇద్దజతో” అనుదానికి ప్రథమ రాదు, 

సర్యవసాన మేమన, నీ, నా, మన, తా శబ్దములకు సర్వనామత్వమును 
బట్టిగాని, తద్వి శేష్యత్వమునుబట్టిగాని, యీ సూత్రముతో సంబంధమే లేదని 
హాహింపవలయును. 

ఈ నాలుగుశబ్దములకును, వీనితో సహ ప్రయు క్రములగు సంభ్యావాచకము 
లకును, ఈ సూత్రముచే (ప్రథమను శంకించుకొని తన్నివారణమునకయి 
చీకాకులువడిన టీకలు గొన్ని గలవు. సూూత్రతాత్సర్యమున(గల కీలకము 
గుర్తించినచో నీ, నా మన, తా శబ్దముల నిషయమున, ఈ తావున నపరూస 
శంక గలుగుట కవకాశమే కనంబడదు, 








శి? ఒకానొకచో విశేషణంబుల షష్టికిం (థమ విభాషనగు, ౨౭. 
సుగుణాభిరాముండు రామునకు జోహారు వొనర్చెద. 
సుగుణాభిరామునకు రామునకు జోహారు వొనర్చెద. 

“జోహారు వొనర్చుండు' అనిగాక “జోహారు వొనర్చెది ననుటలో 
ఆత్మాచరణరూపమగు హితోవదేశరీతి స్ఫురించుచున్నది. 

28. భవత్యర్థవ్యవహితంబులగు విశేషణంబులకుం (బథ మ 

యగు. ఎరా, 
అగు మొదలగునవి భవత్యర్హములు, 
నై 
వివ్యాశాలియగు పురుషుని సకలజనులు సన్మానింతురు. 
భూతదయాళురగు మహాత్ములకు (_శ్రేయంబు గలుగును. 
అతిమానుష మత్యద్భుత మతిదుష్కరమయిన _ కేళవార్డున 
కృతిన్‌. 
“అతిమానుష మత్యద్భుళ 
మతిదుష్కరమయిన కేళశవార్డునకృతి గో 
పతి సూచి మెచ్చి సురపరి 
వృతు(డయి చనుదెంచె. గృష్టవిజయులకడకున్‌,” 
---భారతము-ఆది-8-8 18. 


కారక వరిచ్చేదము ఏ5! 


సూరి యీ భారతపద్యమందలి “కృతి” అన్నంతవజకు(గల భాగమును, 
విశేషణములద్వితీయకు( (బ్రథమవచ్చుట కుదాహరణముగ( జూపియుండ 
వచ్చును. “కృతిన్‌' అను ద్వితీయాంతమునకు విశేషణములు భవత్యర్థ 
వ్యవహితములగుటచే(  (బ్రథమాంతములయినవని చూప్పట యుద్దేశము 
కావలయును, 

కాని ఇందు “కృతి'అనునది ద్వితీయార్హక చ (24వసూ) 
యనుకొన్నచో తద్విశేషణములు నాల ్యుట్‌ ములేదు 
గావున ప్రకృతసూత్రమునకు ఈ వద్యభాగముదాహర ఇమే కాజాలదు, సరళాది 
యగు గోపతిళబ్దము పరముగా(గల ఈ కృతిశబ్ధము (ప్రథమాంతముకాదనియు, 
ద్వితీయాంత మేయనియు నిర్ణయించుట దుర్హటము. 








(ప్రకృతలక్షణమునకు పట్టుచాలని యీ భారత(ప్రయోగమును పనింబూని 
యెందులకు (ప్రదర్శించియుండెనో : ఏడియోయొక యుద్దేశ విశేషము లేకుండ 
ఇంతసద్యభాగము నూరక చూపియుండ(డు. ఆలోచించుచుందము. 





ఇది యిటులుండ, ఈ సందర్భమున 

“భ్వాద్యర్థ స్యవధానేతు భేద్యస్య నిఖిలం భవేత్‌” 
అను Deer ద్వితిం శ్రిజీసీ కారామకవి ీకయందు 
....అతిదుష్కురమయిన కేళవార్డునుల'కృతిన్‌” 
అని కొంతసవరణతో ఈ  పద్యపాద ముదాహరింప(బడియున్నది. 








బాలవ్యాకరణమునందలి యుదాహరణములు పెక్కులాటీకయందు( 
గాననగును. 

ఆ టీకాకర్త బాలవ్యాకరణమునందలి యీ పద్యభాగమునుగాంచి, యిందు 
గణలోపమున్నదనుకొని, ఆ లోపము తీర్చుతలంపుకో, “అతిదుష్కరమయిన 
శేళవార్డునుల'కృతిన్‌"అని సవరించినటులు తేటతెల్లముగా గోచరించుచున్నది. 

ఇది భారతవద్యమని సీతారామకవి గుర్తించినట్లగపడదు. 

“స్వన్వ విభక్తి వికార్లైః” 
అను చింతాదముణినూత్రమునొద్ద అహో బలపండితీయమున నొకదప్రసంగమున, 
ఈ పద్యభాగము 





ఇత్యాదివచన “మాచార్యస్య 
అని యీ తీరుగా నుడాహరింప(బడియున్నది, 

ఇది నన్నయభట్టారకుని ప్రయోగమని యహోబలపండితుండు సృష్ట 
ముగా6 బేర్కొనియుండెను. 


352 రమణీయము 


సీతారామకవి యీ పద్యభాగమును నీ యహో బలపండితీయముననే 
చూచియున్నచో నిది నన్నయపద్యమని యాతనికి( దప్పక తెలిసియుండెడిది, 
అపుడు “ఈ భాగమున గణభంగము కానవచ్చుచున్నదే” యనుళంక తాత్కాలిక 
ముగా గలిగి నన్నయభట్టారకుని సంపూర్ణపద్యము నాతండు కను(గొని 
యుండెడివాండు. అందు 

“అతిదుష్కరమయిన శకేశవార్డునకృతి గో 

పతి సూచి..." న 
ఆనుపాఠముగాంచి వెంటనే గణభంగశంకను దొల(గించుకొని యుండెడివాండు. 

అట్లుగాక యాతడు బాలవ్యాకరణమునందుమాత్రమే యీ యసంపూర్ణ 
పద్యభాగమును గాంచియుండుటవల్లను, నిది యెవరిదో యెక్కడిదో వాల 
వ్యాశరణమునుబట్టి తెలియకుండుటవల్లను దాత్కాలికముగా స్ఫురించిన యా 
గణభంగమును దొలంగించు తలంపుతో. బయిరీతిని సవరించినటు లగపడు 
చున్నది. 

బాలవ్యాకరణమున(గాక భారతమునందు(గాని యహోబలపండిత్రీయ 

నంగాని యాతండీపద్యథాగమును జాూచియున్న చో ననావళ్యకముగా 

సమన్వయభంజకముగా మూలపాఠవిరుద్ధముగా - అట్లు సవరించుట యెంత 
మాత్రమును సంభవించియుండదు, 





కావున సీతారామకవి బాలవ్యాకరణమునుండియే యీ యుదాహరణము 
(గ్రహించినటులు తేలుచున్నది. 


29. భవత్యర్థకంబు సన్నిహితవిశేషణంబునకును, దానిముందు 
విశేషణంబుల కయిపదంబును, బహుళంబుగా నన్నుపయు క్తం 


బగు. ౨౯. 


అతులుండయి య(ప్రమేయుండౌ హరిని గొలుతు. 


80. అయిపదాన్నుపయోగంబు లేనిచో దుదివిశేషణంబునకేని 
విశేషణంబులన్నింటికేని మీంద సముచ్చయార్థంబు విఖాషం 
(బయోగింపంబడు. 80. 

ఆద్యు( డృప్రమేయు(డునగు హరిని గొలుతు, 
ఆద్యుండు నమేయగుణుండునా హరిని గొలుతు. 
ఆద్యు. డృప్రమేయుండగు హరిని గొలుతు. 


భ్‌ 


31. 


పదం 


తిని. 


38. 


కారక వరిచ్చేదము 353 


ధాతుజవిశేషణవ్యవధానంబున విశేషంబులన్నింటి కయి 
బన్నుపయు క్రంబగు. 8౧. 


ఆద్యుండయి య(ప్రమేయుండై యఖిల సేవ్యుడై యెసంగెడు 
దేవుని నభినుతింతు, 

ఇచట మటియుం ట్రయోగవై చిత్ర్యంబుగలదది (ప్రయోగంబుల 
'నెబుంగునది. 


భావార్థకాదియోగంబునం గర్తకుం బథిమయగు. ౨౨. 


రాముడు వచ్చుట ; రాముడు రాగా లక్ష్మ్మణుండు గాంచె; 
రాముఃడు విల్లందినం (ద్రిలోకంబు లాకులంబులగు ; రాముండు 
పట్టినప్రతిన వారింస సం దరంబుగాదు. 


(పథమాంతంబులగు యుష్యదన్మద్వి స్ట శేషణంబుల శేకత్వం 


బున వు, ను లును బహుత్వంబున రు, ములు నంతాగమంబులు 
పాయికంబుగ నగు, 88. 


34. 


బగు. 


ఈ యాగమంబులు పరంబులగునపు డుత్వంబున కొత్వం 
ళం 
నీవు ధన్యుండవు, నేను ధన్యుండను ; మీరు ధన్యులరు, మేము 
ధన్యులము. 
ఇకారంబుమీంది కు, ను, వు [క్రియావిభక్తుల యుత్వంబున 
కిత్వంబగు ననుస్తూత్రముచేత వు, నుల కిత్వంబగు : 
సీవు సుకృతివి, నేను సుకృతిని, 
“ఆ ర్తిహరు(డబౌ నిను. గొల్తు నంబుజాక్ష.” 
“గర్వగరిష్టుండగు నన్ను", ోమీరలు పెద్దలు”, 

ఇత్యాదులు “ పాయిక[గ్రహణముచే రక్షితంబులయ్యె. 


వు, ను, రు, ము అను నాగమములకు నాలుగిటికి లక్యములు సరిగా 


నాలుగింటినింజూపి, పిమ్మట “ధన్యు(డవు"వంటిదేయగు “ఆ ర్తిహరు(డవా "అను 
వేతాకలక్ష్యమును మరలంజూపనేల? సూరి సాధారణముగా లత్యములను 
అన్యూనముగను అనతిప్రసక్తముగను నిర్దేశించునేగాని, ఆవశ్యకములను 


(23) 


354 రమణీయము 


విడుచుటకు(గాని అనావశ్యకములను టబ్రదర్శించుటకుంగాని యిచ్చగింపండే 2 
పునరుక్తులకు సమ్మతింపండే ! పయిని తానూహించి చూపిన నాలుగు లక్ష్యము 
లలో నొక్క-దానికేని కవిప్రయోగమును జూప(దలంచి 'ఆర్తిహరు(డవొ నిను 
గొౌల్తు నంబుజాక్ష' అనుపద్యపాదము నిచ్చియుండునేమో యనుకొందమన్నను, 
దీనికిముందున్న సూత్రములకు (29, 80, 81) లత్ష్యములుగా తానేరచించి 
చూపిన తేటగీతి పాదములవలె ఈ పద్యభాగమునుగూడ తానేరచించి చూపి 
నటులున్నదేగాని యిది అన్యదీయముగ6 గన్నట్టదే : దీనినధికముగాంజూపుటకు 
హేతువేదయియుండునో! అని కొందజిట సందియమునొందవచ్చును. చిన్నయ 
సూరి లక్ష్యప్రదర్శనకౌశలమువయి కన్నువెట్టినవారికిట్టి సందియము లుద 
యించుట సాజము. 





కాని యిచట పునరుక్తిలేదు. ఈ లక్ష్యములు సమానములుకావు. రెంటికిని 
భేదముగలదు. 

“నీవు ధన్యుండవు'అనుచో విశేషణమునందలి ప్రథమసహజము ; “ఆర్తి 
హరు(డవౌ నిను” అనుచోటనున్న (ప్రథమ కృత్రిమము. అనగా, “నీవు 
ధన్యు(డవు'అనుచోట “నీవు"'అను (ప్రథమాంతవిశేష్యమునుబిట్టి “ధన్యు(డు” 
అను విశేషణమునందున్న (ప్రథమ సహజము. 

“ఆర్తి హరు(డవౌనిను' అనుతావున “నిను"అను ద్వితీయాంతవి శేష్యమును 
బట్టి “ఆర్తిహరు(డు'అను విశేషణముగూడ ద్విత్రీయాంతముగనే యుండ 
వలసినను అటులుండక భవత్యర్థవ్యవధానమున 28 వ సూత్రముచే ఆ ద్వితీయ 
ట్రథమగా మాజియండుటంబట్టి “ఆ ర్హిహరుండు"అను వి శేషణమునందలి ప్రథమ 
కృత్రిమము. 

ఇట్టి భేదముండుటగమనించి సహజప్రథమాంత విశేషణములకువలెనే 
కృ[త్రిమప్రథమాంత విశేషణములకు(గూడ ఈయాగమమురావచ్చునని తెలుపుట 
కయి వేశాక యుడాహరణము చూప(బడినట్లు గుర్తించినచో పయిసందియము 
తీరంగలదు. 

ఈ సూత్రముచే అంతాగమములుగా రావలసిన పు, ను, రు, ము అను 
వానికి కి_త్వ్వము గూర్పక అంతాగమళబ్దిముతోనే విధించుచున్నాండు. నిక్‌, 
టుక్‌ ఇత్యాదులందువలె కిత్త్వ్యముంచినచో వస్తుతః సౌకర్యము గలదు. 





కాని యీతని (ప్రక్రియా ప్రణాళికలో, ఇతరస్థలములందు వుగాగమము, 
నుగాగమము, రుగాగమము, ముగాగమము అను నీ నాలుగును పెక్కు_చోట్ల 
ట్రిసిద్ధములయి యుండుటచే జాలుర కయ్యవి స్ఫురించి, సాంకర్యముకలిగి, 
పదేపదే సందేహము జనింపవచ్చును. అది లేకుండవలయునని కి_త్త్వమును 
గూర్చలేదు. మజణియు, కిత్త్వకల్పనమున “వుగ్నుక్కులు', “రుగ్యుక్కులు" 


కారక వరిచ్చేదము 355 


అని యనవలసివచ్చును. ఆ కూర్పులో గటుత్వము గలదు. ఈ రెండు 
హేతువులచే నిట కి త్త్వపద్ధతి విడువంబడినది. 
ఇట్లు విడిచినతావులు బాలవ్యాకరణమున మట్‌ మూ(డుమాత్రమే గలవు : 
తత్సమ 15; ఆచ్చిక 81, 34. 
అచ్చటి కిత్త్వపరిత్యాగమునకు హేతువులు వేణు. ఆచోటులు 
తిలకించునది. 
ఈ యాగమములు కొన్నితావులందు రావని తెలుపుటకు నిట జూప6 
బడిన యుడాహరణములు కల్చితములు కావు. కవి ప్రయుక్తములు. 
“ :గర్వగరిష్టుండగునన్ను' నిద్దెసకు. దేరంజాలుటన్‌ వాసవీ” 
--ానిర్వచనో త్తరరామా-7-91. 
“ మీరలు పెద్దలు” శ్రైలో । క్యారాధ్యుల రేమియన్న నంటిరిగాక 
కళాపూర్ణోదయము. 
ఈ యాగమములురాని ప్రయోగములు : 
“ఏమీమువ్వురున్‌ మన్ననల్‌ వడయంగాందగునట్టివారము” 
భారత ము-ఉద్యోగ-2-282,. 
“భరతవంశము(జొచ్చితి నందు. బాండుభూవరునకు( గోడలై తి” 
---భారతము-ఉద్యోగ-8-108. 
ఇత్యాదులు భారతమునను గొన్నిగలవు, వానినిజాపక యిచట నిర్వచ 
నో త్తరరామాయణ కళాపూర్ణోదయ ప్రయోగములను నిర్దేశించుటంబట్టి భారత 
మొక్కటియగాక యితర్యపబింధములును సూరిదృష్టిలో (ప్రమాణములేయనుట 
సువిశదమగుచున్నది. 





తీర్‌, అది శబ్దంబునకు వునులు పరంబులగునప్పుడును నంబోధ 
నంబునందును దానయను నాదేశంబగు. 6౫. 


నీవు చిన్నదానవు ; నేను జిన్నదానను ; ఓ చిన్నదాన ! 
36. అన్య యుష్య దన్మత్కార్యంబులం దుత్తరోత్తరంబు 
బలీయంబు. 8౬. 
వారును మీరును ధన్యులరు ; మీరును మేమును ధన్యులము. 
ఈ సూత్రమునుబట్టి అన్యముకం చె యుష్మదర్థము బలీయమయినపుడు 


దానినిమించిన అస్మదర్భము మజింత బలీయమగుట సుస్పష్టముగాన “వారును 
మేమును ధన్యులము"అను నుదాహరణము చూపంబినిలేదని విడువంబడినది. 


356 రమణీయము 


ఈ బలీయ స్త ము ఏకార్యమువిషయముననో విశేషించి చెస్పకుండుట 
వల్లను, “కార్యంబులందు" అని బహువచనము (వ్రయోగించుటవల్లను, ఈ పూర్వ 
సూత్ర విహితమయిన యాగమకార్యమువిషయముననేగాక _ఏకార్యమునం 
దయినను వీని యుత్తరో త్తరబలీయ_న్హ్వము నిరూపింపంబడినటులే (గ్రహింప 
వలయును, 

కావున( (గ్రియాపదములందలి “అన్య యుష్మ దస్మ'త్కార్యములగు 
(ప్రథమ మధ్యమో త్తమ పురుషముల (ప్రవృత్తియందును, ఈ బలీయ స్త్వమునే 
పాటింపవలయును : 

వారును మీరును జదివితిరి : (మీరును వారును జదివితిరి) 

మీరును మేమును జదివితిమి : (మేమును మీరును జదివితిమి) 

వారును మేమును జదివితిమి : (మేమును వారును జదివితిమి). 


87. ఏకవాక్యంబునం దొకానొక్కండుతక్క సర్వపదంబులు 
ర్రమనిరపేకంబుగం (బయోగింపంజను, 8౭. 


పూర్వమిది పరమిది యను నియమ మసేకింసక వాక్యమం 
దెల్లపదంబులు వలచినట్లు _ప్రయోగింపందగును. 

ఏనిప్రభృతిశ బ్రములు కొన్ని నియమసాపేక్షంబులయి యుండు, 
గాలి చల్లగా వీచెను ; వీచెను జల్లగా గాలి; చల్లగా గాలి 
వీచెను ; వీచెను గాలి చల్లగా ; గాలి వీచెను జల్లగా ; చల్లగా 
వీచెను గాలి. 


ఇది కారక పరిచ్చేదము. 


విభక్ష్యర్థవి శేష నిరూపకమయి, యించుక క్లీష్టమయిన యీ కారక 
పరిచ్చేదమున చదువరులు కొంత శ్రమంెందియండవచ్చును. వారు సేద 
దేజుటకో యన్నటులు పరిచ్భేదాంతమున చన్లగాగాలి వీచునట్లు సమకూర్చుటలో 
సారస్యము గోచరించును, 


ఈ పరిచ్చేదమున విభక్ష్యంతములుగానేర్చడిన వ్యస్తపదములను గలిపి 
సమాసములుగ(గూర్చుటలోని పద్ధతులు ఈ పిమ్మట వివరింపంబడును, 


సమాస పరిచ్చేదము 
we 


lL: నమర్థంబులగుపదంబు 'లేకపదంబగుట సమానంబు. ౧. 


పృథగ్ఫూతంబులగు నర్థంబుల శేకార్టీధావంబు సామర్థ్యంబు. 
సృథక్చ)సిద్దార్థంబులగు పదంబుల  శకేకార్హంబునందు వృత్తి 
ధిథి థి ౫. 
సామర్హ్యము. 
థి 
(పతిళబ్రద్వయమునకును సమాసము కలుపుదమన్న వలనుపడదు. 
ఏరెండు శబ్దములకు( (బసిద్ధములయి. విడివిడిగానున్న యర్థములు రెండును 


నొక్కటిగా మేళవించి ఒకేయర్థమును 'దెలుప(గలవో యట్టిశబ్దములకే సమాస 
గ కలయిక యేర్చడునని తాత్పర్యము. 


ల సాంస్కృతి కాచ్చిక మి భేదంబుచే సమానంబు 
(తివిధంబు. న 

సాంస్కృృతికంబని, యాచ్చికంబని, మిశ్రంబని సమాసంబు 
'ివిధంబు. 
అందు సాంస్కృతికంబు సిద్ధంబని, సాధ్యంబని ద్వివిధంబు. 
కేవల సంస్కృత శబ్దంబుల సమాసంబు సిదంబునాంబడు : 
రాజాజ్ఞ, తటాకోదకము, లక్ష్మీవల్ల భుండు. 
సంస్కృతసమంబుల సమాసంబు సాధ్యంబునాంబడు : 
రాజునాజ్జ, తటాకంబునుదకము, లక్షీ వల్ల భు(డు. 
తక్కిన తెను(గులసమాసం బాచ్చికంబనంబడు : 
జేనియానతి, చెజువునీరు, సిరిచెలువుండు. 
ఉభయంబులు గూడినది మిశ్రంబనంబడు : 
రాజుముదల, చెటువునుదకము, సిరివల్లభుండు. 


తి. తత్పురుషాదులకు లకణంబు _పాయికంబుగ సంస్కృ 
తో క్రంబయగు, 8. 


358 


రమణీయము 


తత్పురుష, బహువ్రీహి, ద్వంద్వంబులని సమాసంబులెల్లం 
(దివిధంబులయియుండు. అవి ప్రాయికంబుగా నుత్తరాన్యోభయ 
పదార్థ (పధానంబులయియుండు. 

అందు. దత్పురుషంబు వ్యధికరణంబని, సమానాధికరణంబని 
ద్వివిధంబు. 

ద్వితీయాదులకు మీ(దిపదంబుతోడ సమాసంబు వ్యధికరణంబు 
నాంబడు : 

నెలతాల్పు, నెలతక్కువవాండు, దేవరమేలు, దొంగభయము, 
రామునిబాణము, మాటనేర్చరి. 

విశేషణంబునకు విశేష్యంబుతోడ సమాసంబు సమానాధికర 
ణంబు నా(బడు; ఇదియె కర్మధారయంబు నాంబడు: 
సరసపు వచనము, తెల్లగుజ్జము, మంచిరాజు; ఇది సంఖ్యా 
పూర్వంబు ద్విగువునాంబడు : ముజ్జగములు, మున్లోకములు, 
బహ్ముప్రీహి : ముక్కంటి, చలివెలు(గు. 

ద్వంద్వము : తల్లిదం(డ్రులు, అన్నదమ్ములు. 
ప్రాయికొంబుగాననుటచే సంస్కృృతలక్షణంబు( దొడరని సమా 
సంబుం గలదని సూచింపంబడియె. దానంజేసి చిగురుంగేలు, 
జుంటిమోవి యిత్యాదులయిన యుపమానపూర్వపద కర్మధార 
యంబులు (గ్రాహ్యంబులు. ముఖపద్మము, చరణకమలములు : 
ఇట్టి యుపమానోత్తరపదంబులు గలవుగాని, విపరీతంబులు 
సిద్ధంబులు లేవని యెజుంగునది. 

సిద్దంబు సర్వంబు (గ్రాహ్యంబు : రాజపురువండు, నీలో 
త్పలము, పీతాంబరుండు, రామలక్ష్మణులు. 

కేవల సంస్కృృతళ బ్రము వికృతిళబ్దముతోడ సమసింపదు : 
దానంజేసి' యనేకమాజు లల్బదండిత్యాదులు దుష్టములని 
తెలియునది. 


సమాసమున రెండవది యాచ్చికపదమయినపుడు మొదటిళబ్ధిము కేవల 


సంస్కృత ప్రాతిపదికమయినచో నట్టిసమాసము సాధువుకాదు. ఆ సంస్కృత 
(ప్రాతిపదికమును తత్సమముగ మార్చి, “అనేకపుమాజులు, అల్బపుదండు”, 
అన్నచో సమాసము సాధువగును, 


న్‌ సమాన పరిచ్చేదము 359 
Ih 


4. ఆ, ఈ, ఏ యను సర్వనామంబులు (తికంబు నాయడు. ౪. 


ఈ (త్రికసంజ్ఞ పూర్వులవ్యాకరణములందు లేదు. సూరి (కొత్తగా 
గల్పించుకొన్నది. “మూ(డు' అనునర్భము స్ఫురించి చదువరుల జ్ఞప్తికి 

ణ్‌ కు జా 
సౌకర్యము గలుగవలయునని అర్థవంతమగు సంజ్ఞను గల్పించెను. ఈతని 
నూతనసంజ్ఞలన్నియు నిట్లు అన్వర్థములే. రచనా(ప్రణాళికాప్రకరణమున నవి 
యెల్ల నేకముఖముగా వివరింపబడినవి. 


వ్‌, కర్కధారయంబు తక, స్త్రీసమ, ముగంత, ధాతుజ 
విశేషణ పూర్వపదంబయియుండు. జు 


ఆ చందము, ఈ చిందము, ఏ బృందము; వాండిమాట, పోండి 

పాట, బెడిదపు టడిదము; మడినెడు దడములు. 

ఈ నియమముచే బల్లిదుండు మల్లుండు, కావలు(డు రావణుడు 

ఇత్యాదుల సమాసంబులేదు. 

ముగంతములన(గా “ముగాగమము కలుగుటకు నర్హ్మతగల శబ్దములు" 
అనియర్థము. ఆ జాతిశబ్దములకు ధ్రథమైకవచనమున( గలుగునది ము" 
వర్ణకము. తక్కిన యెల్ల చోటులందు గలుగునది “ము'గాగమము. 

సూత్రమున “ముగంత "అన్నను మువర్ణకాంతములు గూడ (గాహ్యములని 
సూచించుటకే “సరసపువచనము' అను మువర్ణకాంతమయిన యేకవచనమే 
యుదాహరణముగ( జూపంబడినది. సూత్రమున “మువర్ణకాంత” అనుట లెస్స, 
మువర్ణకము ముగాగమమును (గ్రహింవ(గలదు (తత్సమ-41). ముగాగమము 
మువర్ణకమును (గ్రహించుట కష్టము. 

వండెడు, వండు మున్నగు ధాతుజవిశేషణములకు ( బ్రతమైకవచనము 
తలుచు. స్పష్టముగ( గానరాకుండుబంబిట్టి అవి ప్రీసమములని కొందు 
భ్రమింతురు. వానిని స్త్రీసమములనరాదు. వాని ప్రథమైకవచనము లోపింపదు. 
విధ క్తిని వివక్షీంచునప్పుడు వానికి తచ్చద్ది మన్నుప్రయు క్రమగును. దానిపయిని 
విభక్తి నిలుచును: వండెడువా(డు, వండువాండు అనియగును. ధాతుజ 
విశేషణములు స్త్రీసమములు కాకుండుటవల్లనే యీ స్యూత్రమున త్రీసమములను 
చేర్కొనియు ధాతుజవిశేషణములను వేజుగా. బేర్కొనినటులు [గ్రహింప 
వలయును. 





6. స్ర్రీనమ ఘటితంబ యొకానొ కండు బహ్మువీహి 
చూప సైడు. ౬. 


360 రమణీయము 


ముక్కంటి, వేగంటి, చలివెలు(గు, వేవెలుంగు, మోటబరి 
త్యాదులు వ్యవహార సిదంబులు (గాహ్యంబులు, 

ఇత్యాదులు వ్యవహార సిద్ధంబులు (7 కంబు 

తెనుంగున బహు ప్రీహిసమాసములు మిక్కిలి తక్కువ. ఆ యంళము 
సూచించుటకే “ఒకానొకండు', “చూవజ్టైడు”, “వ్యవహారసిద్దంబులు (గాహ్యం 
క్కినొక్కి పలుకుట. 

ఈ బహ్మువీహులలో. బూర్వో త్తరవదములు రెండును స్త్రీసమములే 
కావలయును, 

ఇచట “ముక్కంటి” అను నుదాహరణమున “మూడు” అనుశబ్దము 
త్రీసమమని యంగీకరింపకతప్పదు, కావున “మూ(డు” శబ్దిములోని డువర్ణ్లము 
శబ్దిసిద్ధముగాని డుజ్వర్లకము కాదని గమనింపవలయును. డుజ్వర్ణ్లక మను 
కొన్నచో ఈ శబ్దము ప్రీసమము కానేరదు. కాకున్నచో “ముక్కంటి” అను 
బహ్నప్రీహీసమాసమే కుదురుపడదు. (చూ. 17వ సూ. 


బులు" అని పలువిధముల నొ 


yy 7, ఆచ్చిక శబ్దంబుతోడ ప్రీసమంబు (పాయికంబుగా ద్వంద్వం 
బగు, ౬ 


అన్నదమ్ములు, తల్లిదండ్రులు, ఊరువల్లైలు, ఆలుమగలు. 

మగడును బిడ్డలును,  పల్లమును గశ్లెమును ఇత్యాదులు 

సమసింపవని యీ నియమంబున నెటుంగునది. 

సూత్రములందు సమాసము విధింప(బడు శబ్ధములురెండిటిలో ఒకటి 
ప్రథమాంతముగను ఇంకొకటి తృతీయాంతముగను సాధారణముగ నిర్దేశింపం 
బిడుచుండును. స్యూతమున ఏది (ప్రథ్రమాంతమో యది సమాసమునం బూర్వ 
పదమై యుండవలయును. ఈ నియమము పాణిసీయమున ; 

“త్రథమానిర్దిష్టం సమాస ఉపసర్జనమ్‌” 

“ఉపసర్ణనం పూర్వమ్‌” 
అనుసూత్రములచే వోధింపంబడినది. 

ఈ సూత్రమున 'స్త్రీసమంబు' ప్రథమాంతముగా నిశ్రేశింప(బడుటచేం 
వియిని వివరించిన నియమమునుబట్టి తెలుగున ద్వంద్వనమాసమునం బూర్వ 
పదము. స్త్రీసమ మైయుండవలయునని తేలుచున్నది. “మగండును విడ్డలును" 
మున్నగుచోట్ల. బూర్వపదము స్ర్రీసమము కాకుండుటచే నిట్టియెడ సమాసము 
,కానేరదని తాత్పర్యము. 


శా 8, సర్వశబ్దంబులు సంబంధంబునందుం దచ్చబ్దంబులోడ 
నమసించు. ౮. 


సమాన వరిచ్చేదము 361 


నావాడు నాయది; ఇంటివాడు, ఇంటిది; రామునివాండు, 
రామునిది. 


9. ధాతుజవిశేషణంబులకు విభ కి వివకించునపుడు తచ్చబ్లం 
హా ద్‌ 
బన్నుపయు క్రంబగు. లం 


వచ్చినవాండు, వచ్చినది; రానివాండు, రానియది. 


10. ఎల్లయెడల ధాతుజవిశేషణంబుల కట్టియనుపదంబు విభాష 

నన్నుపయుక్తంబగు. ౧౦. 

వచ్చినట్టిరాముండు, వచ్చినరాముండు ; వచ్చునట్టివాండు, 

బె జ 

వచ్చువా(డు, 

వచ్చినట్టిరాము(డు : ఇది సమాసపదము, 

వచ్చునట్టివాండు : ఇది యేకపదము. సమాసము కాదు. 

ఇట “వా(డుఅనునది ధాతుజవిశేషణమునకు విభక్తి వివక్షియందు( 
బూర్వస్తూతముచే నన్నుప్రయు క్రమయిసది. సమాసములందెగాక వ్యస్తము 
లందును “అట్టి యనువదము వచ్చునని తెలుపుటకే స్యూతమున “ఎల్లయెడల” 
అని ప్రయోగించుట. అది వచ్చినట్లు చూపుటకే రెండవయుదాహరణ మిచ్చుట, 

ht: యుష్కుదన్మదాత్యార్హరంబుల కుత్తరపదంబు పరంబగు 
ఛి _ 

నపుడు దుగాగమంబు విభాషనగు. ౧౧. 

నీదుకరుణ, నీకరుణ ; నాదునేరిమి, నానేరిమి ; తనదురూపు, 

తనరూపు. 

లత్ష్య్యములన్నియు నేకవచనముననే చూప(బడినను, ఐబహుత్వమునం 
గూడ, ఈ దుగాగమము వచ్చుటకు స్ఫూత్ర మనుమతించినటులే కానవచ్చు 
చున్నది. బహుత్వమున కవిప్రయోగములు అరుదుగా గలవు ; 

“రాచకొడుకులెల్లం “దమదు" రాచణికంబుల్‌ "---హరి-పూర్వ-2-179, 

“మీరీమొదలెఆు(గ రివియె “మీదు” విమర్శల్‌ ”---భోజరాజీయ-5-802. 





12. గుణవచనంబులగు నల్లాదులకుం గర్మధారయంబునందు 
నిగాగమంబు బహుళంబుగా నగు. ౧౨. 


నల్లనిగుజ్లము, నల్లగుజ్రము. 
౧ అ గ అ 


362 రమణీయము 


నల్ల, తెల్ల, పచ్చ, ఎజ్ల, చామ, తియ్య, కమ్మ, పుల్ల, విన్న, 
మ! ౧ అ ww ౧ 
తిన్న, అల్ల ఇత్యాదులు నల్లాదులు. 


13. ద్విరుక్తంబగు హల్లు పరంబగునపు డాచ్చికంబగు దీర్ణంబు 
నకు (హన్వంబగు. ౧౭. 


Wy, (తికంబుమీంది యనంయు క్రహల్లునకు ద్విత్వంబు బహు 
శంబుగానగు. ౧౪. 


అక్కన్య, ఆకన్య ; ఇక్కాలము, ఈ కాలము ; ఎల్లోకము, 
న్‌ 
ఏ లోకము ; అయ్యశ్వము, ఆ యశ్వము, 
బాహుళకముచే నూష్మ రేఫంబులకు ద్విత్వంబు గలుగదు : 
ఆ రూపము, ఈ శబ్దము, ఏ షండము, ఆ సుకృతి, ఆ హయము. 
ఆ, ఈ, ఏలకు మూ(డుదాహరణములు చూపియు యడాగమ యకారము 
నకు(గూడ ద్విత్వమును జూపుటకు నాలుగవ యుదాహరణము. 
ఇందలి వర్ణసమామ్నాయమున శకటరేఫము చేటువర్ణముగ లేకుండుట 
వల్లను, అది రేఫమునకు నలఘురూపమే యగుటవల్లను రేఫమునకువలె దానికిని 
ద్విత్వము గలుగదని సూత్రకారుని తాత్పర్యము: ఆతణాయి, ఈ అంకె, 
లై ఏ జేండు మున్నగుచోట్ల ద్విత్వము గలుగదు. 
వ క ద్విత్వము కలిగినయనంతరము అదిపరముకా(గా (హన్వము వచ్చుటయే 
= = = ట్రక్రియాక్రమముగావున, ద్విత్వవిధానమునకు( బిమ్మట నుండ(దగిన (హ్రస్వ 
విధాయక సూత్రమును ముండే నిర్దేశింవనేల ? అని యెవరికేని తో(పవచ్చును. 
కాని, ఈ ద్విత్వసూత్రమునకు వెనువెంటనే (హన్వనూత్రము 
నుంచినచో, ఆ (హస్వము ఈ (త్రికముమీంది ద్విత్వమునకు మాత్రమే సంబం 
ధించునను భానము కలుగక తప్పదు, 

ఆ హ్రస్వము ఈ (త్రికసంబంధి ద్విత్వస్థలములందెగాక త్రికములేని 
చోటులందు అయ్యెను, వియ్యము, ఉయ్యెల, తొయ్యలి, ముజ్జగములు, 
ఎల్లిదము, తిన్నియ మున్నగు పలువిధముల రూసములందు( బ్రవర్తింపవలసి 
యున్నది, 

కావున, ఈ ద్విత్వమునకుమాత్రమే సంబంధించునదను స్ఫురణము 
రాకుండుటకయి దాని ననంతరసూత్రముగ(గాక వేజుపటిచి యితరములకు6 
గూడ నుపయోగించునటులు ముందటినూత్రముగా నుంచినట్లు తలంపవలయును. 


సమాన పరిచ్చేదము 363 


వర్గద్వితీయ చతుర్ధములకు ద్విత్వ మేర్చడునెడ నందలి మొదటివర్ణములు 
'ప్రథమతృతీయములుగ మాటుట సహజము, సార్వ్యతికము. కావుననే, 
అచ్చత్రము, ఇద్దరణి, ఎబ్బంగి మొదలగుచోటులందు ప్రథమ తృతీయములు 
కలుగుచుండును. 


15. కృత హన్వంబగు తికంబుమీంది చోటుశబంబు నోత్వంబున 
జ్‌ వ 
కత్వహస్వంబులు విభాషనగు. ౧౫. 


అచ్చోటు, అచ్చటు, అచ్చొటు; ఇచ్చోటు, ఇచ్చటు, ఇచ్చొటు; 
ఎచ్చోటు, ఎచ్చటు, ఎచ్చొటు. 
వీనిద్విత్వంబునకు వక్యమాణవిధిచే. బాక్షికంబుగ లోపంబగు : 
అచటు, అచొటు; ఇచటు, ఇచొటు; ఎచటు, ఎచొటు, 
ముచ్చోటులు, ముచ్చటులు, ముచ్చొటులు అనురూపంబులు 
ప్రయోగంబులం గానంబడియెడి. 
వక్ష్యమాణవిధి : ప్రకీర్ణకము 8 వ సూత్రము, 
ముచ్చటులు = మూ(డుచోటులు, 
“చరణములు కేళ్లు గడిగి ముచ్చట్లు చటిచి” 
—విజ్ఞానేశ్వరీయము-ఆచారకాండ, 
జ 
16. ఉత్తరపదంబగు చోటుశబ్దము టాకరమునకు లోపంబు 
విభాషనగు. ౧౬. 
చోటుళబ్దం బౌపవిభ క్రి కంబుగావున దానియంతిమాక్షరంబు 
స_స్తమ్యాదేశమయిన యకారంబుతోడం బాక్షీకంబుగ లోపించు 
నని యర్థము. 
అచ్చోనున్నా(డు, అచ్చోటనున్నాండు; ఒకచోనుండె, ఒకచోట 
నుండె. 
(తికమేగాక యితరశబ్దము పూర్వపదముగా నున్నను, ఈ టకారలోవము 
రావచ్చునని తెలుపుటకయి రెండవయుదాహరణము చూప(బడినది, 


17.. సమానాధికరణంబగు ను త్తరపదంబు పరంబగునపుడు 
మూ(డుశబ్దము డువర్ణంబునకు లోపంబును, మీందిహల్లునకు 
ద్విత్వంబునగు. ౧౬. 


364 రమణీయము 


మూడు జగములు : ముజ్జగములు ; మూ(డులోకములు: 
ముల్లోకములు. 


ద్విత్వమునకు( బూర్వము బిందువుండుట సాంప్రదాయికముకాదుగాన, 
మూ(డుశబ్దమునందలి యర్థబిందుపు లోపించినటు లూహింపవలయును. 

ఉత్తరపదమన(గా సమాసములోని తుదివదము, 

“ఉ త్తరపదత్వంచ సమాసచరమావయవే రూఢమ్‌" 
అని పాణినీయవ్యవహారమున నిది (ప్రసిద్ధమయినయర్థము. ఇది వ్యాకరణప్రసం 
గములలో వేజువిధమున వాడరాని పారిభాషిక పదము. 

ఈపదము బాలవ్యాకరణమున సమాస - శి, 11, 16, 17 సూత్రములందు 
మాత్రమే (ప్రయుక్రమయినది. ఈనాలుగుతావులందును సంప్రదాయానుసార 
ముగ సమాసచరమానయన మనునర్థముననే వ్యవహరింప(బడినది, 

ఈశా స్త్రీయసం్యపదాయమును గుర్తింపనికొందజు వ్య స్తపదములు రెండి 
టిలో రెండవది యు త్తరవదముగడా యను భ్రాంతితో “బాలుండు చదువుట" అను 
చోట “చదువుట” అనునది యు త్తరవదమనుకొందురు. దానిని పరపద మన 
వచ్చునుగాని యుత్తరపద మనరాదు. 

(పౌఢవ్యాకరణకారులు “రాహుకంఠము దెగి దేహము ధరణి 
బడియె' అన్నుప్రయోగమున “రాహుకంఠము"అనునమాసములో( బూర్వపద 
మగు రాహుళద్ధిము దూరమున వ్యస్తముగానున్న “దేహము” అనుదానితో 
నన్వయిందునని తెలుపుటకు “వ్యవహి*తోత్తరపదముతో' నన్వయించెడి" 
అని సూత్రించియుండిరి (చూ.ప్రాథ-సమాస-$84), చిన్నయసూరికి శిష్యులయి 
చేవదేటినవారు పారిభాషిక పదములపట్టు జాజవిడిచి చప్పనిమాటలు పలికినచో 
మనసు చివుక్కురు మనును. లోకవ్యవహారమున ఉత్తరపదమన్నను పశ్చిమపద 
మన్నను నంతగా. దగవు రాదుగాని వ్యాకరణమునం దిట్టివెలితిమాటలుండరాదు. 
'వేదమున అపన్వరములును, గానమున అపశ్రుతులునునెట్టివో, వ్యాకరణమున 
నివియట్టివి. అది యటుండనిండు. 

ఈసూ(తమున “మూ(డుశబ్దముడుజ్వర్ణమునకు' అని కొన్ని (ప్రతులలో 
జకారయు క్రముగ( బాఠము గాననగును. కొన్నిట జకారముకానరాదు. జకారము 
లేనిది సాధుపాఠము, జకారము గలది (జ్వ) అవపాఠము, 

1858 ముద్రణమునందు “డుజ్‌ "అని జకారము ముద్రణ్యప్రమాదపతిత 
మయినది. దానింబట్టి యనంతరముద్రణములందు. గొన్నింట( గాననచ్చు 
చున్నది. _భావిముద్రాపకులు తొలంగింతురుగాక. సూరిదృష్టిలో మూండు 
శబ్బమునందలిది డువర్ణముగాని డుజ్ఞుకాదు. ఏలయందురేని 


సమాన పరిచ్చేదము 365 


మూ(డులోని'డు'వర్ణము శబ్దిసిద్ధ్దముగాక (ప్రథమావిభ క్తి ప్రత్యయమే 
యగునెడ “మూ(డిటిని, మూ(డిటికి” ఇత్యాదిగా సర్వవిభక్తులందును డకారో 
ముండుట సంభవింపదు. 

మటియు సూరితలంపున నిది విభ క్తియే యగుచో సమాసవిభ_క్తికి లోవ 
మును (ప్రత్యేకముగ (25 చే) విధింస(బోవుచు, మరల నీసూత్రముచే “డు"లోవము 
విధించుట యనావశ్యకమయి యసమంజసమగును, 

అదిగాక, బహువ్రీహి స్త్రీసమ భటితమయి యుండునని నూత్రించి 
(సమాసం) సూరి “ముక్కంటి” అనునుదాహరణము చూపియుండెను. దానిం 
బట్టి యందు భూర్వపదమగు మూ(డుశబ్ధము స్త్రీసమమని యాతనిదృష్టి తేట 
శతెల్లమగుచున్నది, 

ఈ యంకములు వివేచింపక హరికారికాక_ర్త “డుజ్‌' అనునపపాఠము( 
జూచియు, మూ(డుశబ్దమునందలి యర్ధవిందువునుజూచియు ఇది డుజ్జు అని 
మించి 

“ఉ త్తరస్మిన్‌ సమానాధికరణేకు పదే డుజః' 
అని యనువదించుట మూలమునకు విరుద్ధము. అపమార్గమునకు దర్శకము, 


18, ద్విగువున శేకవచనంబు (పాయికంబుగా నగు; మిశంబు 
నకు( గాదు. ౧౮. 


ముచ్చిచ్చు, ముక్కారు, ముప్పాతిక, ముత్రోన, మువ్విధములు, 
19. కొండొకచో సమాసంబులందు నామ్వాది కనుమ్వాదుల 
మువర్ణంబులు పబ్బవర్ణంబులగు. ౧౯, 
నాంపచేను, పాంపటేండు ; కనుపపులు, జనుపనార. 
నాము, పాము, (పేము, వేము, అమ్ము, ఎమ్ము ఇవి నామ్వాదులు, 
కనుము, ఇనుము, ఉడుము, ఎనుము, జనుము, మినుము 
ఇత్యాదులు కనుమ్వాదులు, 


20. నిక్కలాదులు యథ్యాపయోగంబుగ (ఛాహ్యంబులు, ౨౦. 
నిక్కల, కవ్వడి, పువ్విలుకాండు ఇత్యాదులు, 
కవ్వడి = కవవడి = సవ్యసాచి = అర్జునుడు, 


కొంత వర్ణసామ్యముండుటచే కవ్వడిశబ్దము కపర్టిశబ్దభవమని భాషా 
చర్మితకారులొకరు వక్కాణించిరి, కపర్షమనంగా ఘనమయిన తేశపాశమనియు, 





| 





366 రమతీయము 


అది కలవాండుగాన అర్జును(డు కపర్షియనియు, అర్థమునుగూడ నిరూపించిరి, 
ఆమార్గము సమీచీనము కాదు, శివుని జటాజూటమునకు ఒక్కదానికే కవర్షమని 
పేరు, ఇతరుల కేశపాశ మెంతఘనమయినను ఆపేరు చెల్లదు. అంతియగాక 
అర్జునునికిందప్ప నన్యులకులేని రెండుచేతులవాండితనమును' స్ఫురింప(జేయుచు 
స్యుపసిద్ధమయిన 'సవ్యసాచి” శబ్దముతో సాటియగునట్లు ముచ్చటపడి యాంధధ్రులు 
కూర్చుకొన్న 'కవ్వడి” శబ్దమునకు సామాన్యార్థము కల్పించుట యాళబ్దమునకే 
గాక దానిచే బోధింప(బడవలసిన అర్జునునికింగూడ విలువ తగ్గించుట. చిన్నయ 
సూరి 'కవ్వడి'శబ్దము నీస్తూత్రమున విభజించి చూపకున్నను 

“కోలల( బర౭గింపంగా( 

గేలుంగవ వడిగలట్టి కృతహస్తుండై 

(డ్రాలుకొతంబుస జిష్ణుండు 

పోలుం గవ్వడియనంగ భుజగశయానా! 

నిక్కలాదియగుటం జేసి కవశబ్దాంతంబగు నత్వంబునకు లోపంబగు.” 
అని తన శబ్దిశాససమున కవ --వడి అను విభాగమును నిశదీకరించియుండెను. 


21. ఆకారంబున కా(మేడితంబునకుం దదర్శకంబున కయి 
యాయి యను శబ్దంబులు విభాషనగు. ౨౧. 


వక్ష్యమాణ విధిచేత నయి యనుదాని కై కారాదేశంబునగు: 
ఆయయి కాలము, ఆయాయి కౌలము, అయ్యయి కాలము, 
అయ్యాయి కాలము, ఆయై కాలము, అయ్యె కాలము ; 
ఆయాకాలము, ఆయక్టాలము, అయ్యాకాలము, అయ్యక్రాలము. 
వక్ష్యమాణము [క్రియా-108 వ సూత్రము. 
శనిని. బహువీహిని సమాసాంతకార్యంబులుం గానంబడియెడి. 
ఎఎ, 
ముక్కంటి, కడలిరాచూలి, నలువ, గట్టువిలుతు(డు. 
శికి. బహువీహిని స్త్రీ వాచ్యంబగుచో నుపమానంబుమీంది 
'మేనునకు బోండియగు. ౨౭. 
అలరుటోండి, ననటోండి, పూటోండి, విరిటోండి. 
ఈయాదేశమున మొదటివర్ణ్లము పకారము కాదు. బకారము, సరళము. 
ఇది 'బో(డి'గాని “పో(డి'కాదు, కావున సూరిమతమున “బోడి” లోని “బి” 
కారమునకు( బూర్వమున నెచ్చటను నర్జబిందువుండరాదు. 


మాన పరిచ్చేదము 367 


ప్రథమ ముద్రణమున ఒక్కపూటోండి ళబ్దమున ముద్రణప్రమాదము 
సంభవించినది గాని, తక్కిన అలరుటోండి, ననబో(డి, విరిటోండి అను 
నుదాహరణములందును, సూత్రమునందలి వోండిళబ్దిమునందును గల బకారము 
నకు బూర్వము ఆర్థబిందువులాముద్రణమునను లేవు, _ కావుననే యీ 
యాదేశము బకారాదిగనే సూరిసమ్మతమగుట సుస్పష్టము 

అలరుబో(డి, చిగురుబో(డి, పువుబో(డి మున్నగుచోట్ల ఉదంత 
ప్రీసమములకు సరళపరత్వమున నుగాగమము రావచ్చును. ఆ ద్రుతమునకు 
పూర్ణబిందువును రావచ్చును. కావున, అలరుంటోండి, చిగురుంటోండి, 
పువుంటోండి మున్నగురీతిని పూర్ణబిందురూపములు మాత్రము సమ్మతములు. 

మనభాషలో తీవబో(డి, అలరుటోండి మున్నగునమానములు లతాళ్లీ, 
సుమాళ్లీ మొదలగు సంస్కృృతసమాసములనుబట్టి కల్పించుకొన్నవయి 
యుండవచ్చును. పయి సంస్కృత సమాసములలో నుత్తరపదము శరీరార్థకమగు 
“అంగి శబ్దము గావున లతవంటిశరీరముగలది యనురీతి నర్థము లభించును. 
తీవబో(డి మున్నగువానిలోని యుత్రరసదమగు “టోండి"కి నట్టి యర్థము 
లేడాయెను. *పోండి" అను శళద్దముత్తరపదమనుకొందమన్న తీవబోండి, 
ననబోండి, విరిటోండి ఇత్యాదులందు *పోండి" అనునది *టోండి' యగుటకయి 
బకారాదేశము కలుగుటకు మార్గము లేదాయెను ! ఏ నుగాగమమునో విధించి 
సరళాదేశము కల్పింతమన్నను, డ్రుతస్థానమున బిందువులు తప్పవాయెను ! 
“ననంబో(డి” మున్నగురీతిని బిందుఘటితరూపములు ప్రామాణిక ప్రయోగము 
లందు గానరావాయెను ! ఇంతవాజ్యయమున నెచ్చటను గానరాక, ఏదోయొక 
మాజుమూల, పాంచాలీపరిణయమున “తీయంబోండి" అని, ఒక్కశద్ది మగపడి 
నంత మాత్రాన నట్టి ప్రయోగములు సకల కవిసమ్మతములని సమ్మతింపం 
జాలముగదా | 

అదియుంగాక *ననటోండి"లోనిది “పో(డి'శబ్దమనుకొనుటకు మటియొక 
చిక్కుగూడ౬ గానవచ్చుచున్నది. ఏదియన, ఇది *పోండి' యే యయినచో 
“పోజి'అనియ రూపాంతరముండునుగదా ! “ననబోణి'అని ణకారఘటిత 
రూప మొక్కటియ( గవిప్రయోగములందు. గానరాదాయెను : కావుననే 
విరిబోణీత్యాదులు ణకారఘటితములు లేవని అహో బలపండితు(డు వక్కాణించి 
యుండెను, (నమాస్తు సమాః-సూత్రవ్యాఖ్య). 











కావున నీచిక్కులు తొల(గుటకును, అర్థము సంస్క గల్రతసమాౌసాను: 
సారముగ( గుదురుపడుటకును, ఇట్టియెడ శరీరార్థక్రమగు “మేను” శబ్దము 
నుతృరనదముగ భావించి. దానికి బో(డ్యాదేశము విధించుటయే యుత్తమ 
మార్గము, 3 


368 రమణీయము 


ఈ రీతిప్రక్రియలో అలరు, పువు మున్నగు నుదంత స్రీ సమశబ్దములకు 
నుగాగమము గలిగి అలరుంబోండి, పువుంటోండి మున్నగు పూర్ణబిందుఘటిత' 
రూపములు సిద్ధించుటకును నవకాళమున్నది. 

కావున, ఈసమాసములలో సర్వత్ర విన(బడు బకారము సిద్ధించుటకును, 
దానిముందర్భబిందువు కలుగకుండుటకును, ఉదంతస్థలములందు.. బూర్లబిందు 
వులువచ్చుటకును, సమాసమునకు “కోమలమగు శరీరముగలది” యనునర్థము 
కుదురుపడుటకును, “మేను'నకు “బో(డి'నాదేశించుటయే యనుకూలమార్గము. 
ఇదియ యిప్పటికుచితంబని తో(చుచున్నది, 

మేనునకు *బోడి'వచ్చుటలో నారెండిటికి వర్ణసాదృశ్యము లేశమును 
లేదు. నిజమే, దాణ్‌ధాతువునకు “యచ్చ'ఆదేశమగును, “యచ్చతి” అను 

పమగును. అచట సాదృశ్యము గలదా ? స్థాన్యాదేశములకు సాదృశ్యము 
కుదురుపడుట యభిలషణీయమేగాని కుదుర్పకతప్పదను నిర్బంధము చారిత్రిక 
వ్యాకరణములకు(గాని (ప్ర క్రియావ్యాకరణములకుండదు. 

అని యీయంశములెల్లం బర్యాలోచించి సూరి ఈయాదేశమును 
విధించినట్లు తోంచెడిని. 

ఈయూహలే లేకున్నచో పోండిపాట(సమాస-5),పోండిమి (తద్ధిత-5), 
పో(డి= పోణి (ప్రకీర్ణక-18) అని యిట్లు బాలవ్యాకరణముననే ప్రసంగాం 
తరములందు తానే చూపిన, తనన్ఫురణలోనున్న “పోండి” శబ్దమును విడిచి 
యుండునా ? అనియు భావింపవలసియున్నది. 








నిశ. ద్వంద్వంబునందు బుకారంబునకు రవర్ణంబు విభాష 





ఈేఫాదేశము కలుగును : స. 
పితలు, ఇది రానివక్షమున ఆనజాదేశము ప్రాప్తించును : మాతాపితలు. 

సిద్ధసమాసమధ్యమున నిట్టి తెలు(గువ్యాకరణకార్యము మజెచ్చటను 
గానరాదు. 


శిల. నమాసవిభ క్రికి లోపంబగు లట్టునకుం గాదు. ౨౫. 


రామునిబాణములు, సరసపువచనములు, వేవెలు(గు, గుణముల 
పోక = 


సమాన పరిచ్చేదము 369 


“యదాగమా స్తద్గుణీభూతాః తద్గిహడజేన గృహ్యన్తే" 
అను పాణినీయపరిభాష మనవ్యాకరణ ప్రక్రియలలో (గ్రహింప(బడినది (చూ, 
తత్సమ-25, 81). దేనికి ఏది ఆగముమగునో, అది దానికి అవయవమే 
యగునుగాని వేజుకాదు. _ దీనినిబట్టి “గుణములయొక్క_ (ప్రోక” అనుచో 
లడాగమము విభ క్తీకి నాగమముగావున, డానికి నవయవమగుటచే దానితోపాటు 
లోసింపవలసియుండ, అట్టిలోవము లట్టునకురాదని యిచట ని షేధింపంబడినది. 


26. కర్మాదులకుం బాధాన్యవివక్షయందు ధాతుజవిశేషణంబులు 


కరతోడందోలె వానితోడ సమసించు. ౨౬. 
మ 


రాము(డు రక్షించిన భృత్యుండు; రాముడు వాలినేసిన బాణము: 

రాముండు గోవునిచ్చిన విప్రండు; రాముండు వెడలిన వనంబు; 

రాముండు వసించినపర్ష గృహము; రాముండు వసించినచోటు. 

ఇది సమాసపరిచ్చేదము, 

ఇట వస్తుతః రక్షీంచినవాండు రాము(డుగాన “రక్షించిన అను 
విశేషణము తనకు విశేష్యమగు “రాము(డు" అనుదానితో సమసింపవలయును. 
అపుడు “భృత్యుని రక్షించిన రాము(డు" అను విన్యాసమేర్చడును. ఈ వాక్య 
మందు “రాముండు' అనునది (ప్రధానమయి కర్తయయి క్రియాన్వయము 
నొందును, 

ఇట్టి ప్రాధాన్యమును 'భృత్యుని" అనుదానికి. గల్చింప(దలంచినపుడు, 
“భృత్యుని" అను ద్వితీయాంతము (ప్రథమాంతమగును. ఆ 'భృత్యు(డు' అను 
దానికి “రక్షించిన” అనునది విశేషణము కాకున్నను “రాము(డు' అనుదానితో 
వలె “భృత్యు(డు' అనుదానితో సమసించి “రక్షించిన భృత్యుండు" అగును. 

ధాతుజ విశేషణము తనకు( గర్తయయిన విశేష్యముతో (గాక యితర 
విశేష్యముతో సమసించుట యీకూర్చులో వింతగొలుపు విశేషము. భాషాగతులు 
చిత్రవిచిత్రములు, ఇంతటితో సమాసవిషయము సమాప్తము. 

ఇ(క ధావాద్యర్థములందు ప్రత్యయములు కలుగుటచే సిద్ధములగు 
తద్ధితాంతప్రాతిపదికములు ప్రదర్శింస(బడును. 


(24) 


తద్ధిత పరిచ్చేదము 


ఠి 
1. తనవర్ణకంబు త్వార్దంబునందగు. ౧. 
ఇ ళు 


త్వార్థంబన(గా భావంబు : (ప్రకృతిజన్యబోధంబునందు. బ్రకా 

రంబు భావంబు. 

రామునితనము, రాముతనము ; మనుమనితనము, సీతతనము, 

గొప్పతనము, కొజతనము, నల్లందనము, పుల్లందనము. 

సాధారణముగా (ప్రాతిపదికములకు _ భావాద్యర్థములందు గలుగు 
(ప్రత్యయములకు తద్ధితములని సంజ్ఞ. _ తద్ధితాంతములును ప్రాతిపదికము 
లగును. వీనిపయిని విభక్తిపత్యయములు చేరును. ఇవి విశేష్యములో, 
విశేషణములో యగుచుండును. 

సంస్కృతమున “సుస్టరన్య భావః” అనునర్థమున “త్వ"ప్రత్యయము 
కలిగి “నున్దరత్వమ్‌” అనియగును. సుందరుండనంగా సుందరత్వవిళిస్టుండని 
యర్థము, “ప్రకృతిజన్యబోధంబునందు (బకారంబు భావంబు 
అనుప్రకృతివలనం గలుగునట్టి “సుందరత్వవికిష్ట"అను శాబ్దబోధమున సుంద 
రత్వము (ప్రకారమగును, అనంగా విశేషణమగును. ఇటులే 

మనుమండనంగా మనుమనితనము (పౌత్రత్వము) గలవాండని యర్థము. 
దీనిలో మనుమనితనము “ప్రకారము” (విశేషణము) అగును. అదే ఛావార్థము. 

మనుమనియొక్క -తనము అనుచో “యొక్క 'లోపించును. తద్ధిత 
వృత్తి, సమాసవృత్తి అని వీనిని వృత్తులందురు. వృ త్తిత్వము వీనికి సామాన్య 
ధర్మము. ఈసాదృశ్యమునుబట్టి “సమాసవిభ క్తికి లోపంబగు"నని విహిత 
చుయిన విభ క్రిలోనము తద్ధితవృ త్తియందు( గూడ |బ్రివ_ర్తించుననుతలంపుతో 
గావలయును సూరి చేజుగా నిట విభ _క్తిలోవమును విధింవకుండెను. 











శి. ఇట విశేషం బుత్సర్గంబునకు విభాషను బాధకంబగు. ౨. 
స్పష్టము. 


ఉత్సర్గమన(గా సామాన్య విధి. 
ఇటన్‌ అనంగా ఈపరిచ్చేదమునందని యర్థము. 


తి 


8. 


తద్ధిత పరిచ్చేదము 


క 


సామాన్యవిధికి విశేషవిధి నిత్యమ్నుగ బాధకమగుచుండుటయే వ్యాకరణ 
మున సార్వత్రికమయిన సాధారణపద్ధతి. కాని యీపరిచ్చేదమునమాత్రము విశేష 
విధులు సామాన్య విధికి వికల్పముగా _ బాధకములగును. అనగా 
విహితములగు టీకాదులు (ప్రవ ర్తించినఛోటులందన్నిటను సామాన్యవిహితమగు 
“తనివర్ణకముసయితము కలుగుచుండునని తాత్పర్యము. 


చిన్నాదులకు శీకవర్లకంబగు. శి. 
చిన్నటికము, కన్నెటికము. 


విశేష 


చిన్న, కన్నె, చుట్టము, దొంగ, పేద, మిండ, లంజె ఇత్యా 
బె 


దులు చిన్నాదులు. 
ఉత్వంబున కత్వంబు జీకము పరంబగునపుడగు. ౪. 
తొ తటీకము, వెడ్డణికము, వెజటికము. 

వి a జ 
'పేర్వాదుల కిమివర్షకంబగు. అ 
పేరిమి, కడిమి. 
పేరు, కడు, (ముచ్చు, మేలు, చెలి, పోండి, వాండి, 
ఇత్యాదులు పేర్వాదులు. 
నవర్తకంబు గుణవచనంబులగు నల్ల్హాదులకగు. ౬. 
నల్లన, తెల్లన. 

Ga ద 
నల్ల, తెల్ల, పచ్చ, ఎజ్జ, చామ, తియ్య, కమ్మ, పుల్ల, 
విన్న, తిన్న, అల్లు ఒయ్య, తిమ్మ, చక్క, 
ఇత్యాదులు నల్లాదులు. 
ఇకవరకం బగలాదులకగు. ౬ 

వ్‌ ౧ 


అగ్గలిక్క ఒమ్మిక-_..అగ్గలము, ఒమ్ము. 


వేండి 


మగంటిమ్యాదులు యథాపయోగంబుగ (గాహ్యంబులు, రా, 


మగంటిమి, మగతనము ; పేదజిమి ; ఒజ్జనము ; కోటరము, 
కోడంట్రము, కోడంట్రికము, కోడజికము; కోమలికము ; 


372 రమణీయము 


చెలికారము; తెలుపు; ఎరుపు; పసుపు; నలుపు. 
టీకాదులు రానిపక్షమందు( దన్మపత్యయం బన్నింటికగు : 
చిన్నతనము, మ్రుచ్చు(దనము, నల్లంచనము, అగ్గలంపుందనము, 
ఒజ్జతనము. 

9. అరమరాదులకు స్వార్థంబునం దికవర్ణకంబగు. కా. 


అరమరిక, ఆమిక. 
అరమర, ఆము, అల్లి బిల్లి, గండి, నడవడి, నాడు, నివ్వాళి, 
పొత్తి మాన, మెలి, వాలు ఇత్యాదు లరమరాదులు. 

10. ఉళవర్షకంబు చిజుతాదులకు స్వార్థంబునందగు, ౧౦. 
చిటుతుక, నాతుక, 
చిటుత, నాతి, నెల(త, మెల(త, పడ(తి, మడంతి, పొలంతి, 
వెలది, నిప్పు, ఎమ్ము ఇత్యాదులు చిఅుతాదులు. 

11. కా కత్తియ వర్ణకంబులు పుంస్త్వ స్త్రీత్వంబుల మతుబర్థం 

బునం దాటాదులకగు. ౧౧. 

కా ప్రత్యయాంతంబునకు మగాదిగణగణనంబునంచేసి డుజ్జగు | 
ఆటకా(డు, ఆటకత్తియ,. 
ఆట, అడపము, ఎమ్మె, ఓయారము, కటారి, కొల్ల, చెలిమి, 
చేరువ, చొరవ, జట్టి, జాజర, జూదము, తిండి, నేర దొద్ద, 


నీటు, నేస్తము, బేరము, వగ, విలు, 'వెచ్చము, సొగసు ఇత్యాదు 
లాటాదులు. 


12 కా కత్తియల కకారంబునకు గకారంబు కొండొరచోం 
గానంబడియెడి. ౧౨. 


అందగా(డు, అందగ త్తియ ; కొండెగా(డు, కొండెగత్తియ ఫ్‌ 
బేరగా(డు, బేరగ త్తియ ఇత్యాదులు. 


13, కా కొ త్తియలు కొండొకవానికి స్వార్థంబునం జూప ద్రైడు, ౧8. 
చెలికాండు, చెలికత్తియ ; హెగడికాండు, హెగ్గడిక తియ. 
అవాలి ల్‌ ౧ అలి. 


తద్ధిత పరిచ్చేదము 373 
14. కావర్ణకంబు తిర్యక్కులకుం గానంబడియెడి. ౧౪. 


ఇబ్బందిగాండు, ఒంటిగా(డు, కొమ్ముకా(డు, పరికాండు 

ఇత్యాదులు మృగవి శేషవాచకంబులు. 

మగాదులందువలె కయిరాదులందు(గూడ కాప్రత్యయమును జేర్చు 
కొన్నచో అమహత్తులయినను “ఇబ్బందిగాండు" ఇత్యాదులందు డువర్ణకము 
సులభము (చూ. ఆచ్చిక-4). 

15. అటమటాదులకు మతుబర్థంబునం దీవర్ణకంబు పుం_న్వంబు 

నందగు. ౧౫. 

ఈ (ప్రత్యయాంతంబు మగాదిగణంబు : 

అటమటీ(డు, కమ్మతీండు. 

అటమటము, కమ్మతము, కన్నడము, కొండెము, బానసము, 

బూటకము, మందడి, మన్నెము, సుంకము. 

ఉక్కివంబునకు వలోపంబునగు : ఉక్కీ-(డు ఇత్యాదులు. 

మగాదిగణంబు = మగాదులందు గణింప( బడునది (ఆచ్చిక-4). 
“మగాదిషు గణ్యత ఇతి మగాదిగణః' అని వ్యుత్పత్తి. 


16. ఈ (పత్యయంబు కొన్నింటికి స్వార్థంబునందగు. ౧౬, 
మొక్క-లీ(డు, కల్లరీండు. 
17. అరివర్ణకంబు మతుబర్థంబున జాలాదులకగు. ౧౭. 


జాలరి, ఒజపరి. 

జాల, ఒజపు, కల్ల, చదువు, జూదిము, టక్కు, తగవు, 
తీరుపు, తెంపు, తెరుపు, నేరుపు, మతకము, వెరవు, వేంట, 
సిగ్గు, సుంకము ఇత్యాదులు. 


18. ఇవర్షకం బోయారాదులకు మతుబర్హంబునందగు. ఇలా. 


ఓయారి, అక్కసి. 
ఓయారము, అక్కసము, కడలు, చాగము, జోగము, 
మతకము, తుటారము, బండారము, బిత్తరము, బిటారము, 


374 రమణీయము 
బేహారము, మచ్చరము, మిటారము, విన్నాణము, వెక్కసము 
ఇత్యాదులు. 
19. తవరకంబు కులవాచకంబునకు స్రీవాచ్యంబగునపుడు 
ఇ 
మతుబర్థంబునందగు. ఇకా. 


కొఅవత, చాకిత, 
కొఅవ, చాకి, బోయ, వానే, వే, సాలె ఇత్యాదులు 
కులవాచకంబులు. 


20. తవర్ణకంబు పరంబగుచో నొకానొకచో నెత్వంబు 
చూపపెడు. ౨౦. 

బ్‌ 

చెంచెత, మాలెత. 
నె1. యువతి విటీ రజన్వలలు గుచ్చెత మిండత ముట్టుతలు 
నాంబడుదురు. ౨౧. 

స్పష్టము. 


ల్‌ 


నిశి, వగాదులకు బహువచనాంతంబులకు స్రీవాచ్యంబగునపు 
మత్వర్థంబునం దా(డివర్ణకంబగు. ఎ, 
వగలాండి. 
వగ, చిన్నె, కులుకు, వన్నె, దొమ్మి, ఎమ్మె ఇత్యాదులు 
వగాదులు. 
శితీ, వగాదులకు  బహువచనాంతంబులకుం బుం స్త కింబున 
మతుబర్థం బాకారంబగు. ౨౩, 
ఆ(ప్రత్యయాంతంబు మగాదిగణంబు : వగలాండు, చిన్నెలా(డు. 
మగాదిగణందు = మగాదులందు గణింప(బడునది. చూ, 15 నూ. 
24. ముక్కు లోనగువానికిం దదభావ ద్యోతకంబయి మతు 
బర్థంబునం ది(డివర్ణకంబగు. ౨౪. 


ముక్కి_(డి : ముక్కులేనివాండని యర్థము. 


తద్ధిత పరిచ్చేదము 375 
ముక్కు, వాలు, వెరవు, సిగ్గు ఇత్యాదులు ప్రయోగంబుల 
ణః ర 
నెజుంగునది. 

25, మానార్థంబున శేకత్యంబునం చెండువర్ణకంబగు, ౨౫ 
తూమెడు, ముంతెండు, ఎత్తెండు, వీనెండు,. జేనెండు, 
మూరెడు, కుండెండు, గంపెడు, 

26. ఎండువర్ణరంబు పరంబగునపుడు లివర్ణంబు లోపించు. 

ఇ ౨౬, 
కమికెండు, కొడిదె(డు, దోనెండు, పిడికెడు, పుడినెండు, 
సందెండు. 

ని దఘ్నార్థంబున బంటి కొలందులగు. ౨౭, 
మో(కాలిబంటి, మో(కాలికొల(ది ; తొమ్ముబంటి, తొమ్ము 
కొలంది. 

28. అర్థవిశేషంబుల వర్ణకాంతరంబులును మ మహత్ప్రయోగంబుల 

నెజుంగునది. ౨౮. 
మంటమారి, తిండిపోతు : తాద్భీల్యంబున మారి, పోతు 


వర్ణకంబులు. 

అడప = తాంబూలకరండవాహి : మతుబర్దంబునం దృప్రత్య 

యంబు. 

పెండము = ఊథఢ : పెండి శబంబునకు మతుబరంబునం దము 
మ! సం శు @ 

ప్రత్యయంబు, 


ఇత్యాదు లూహ్యాంబులు. 

ఇది తద్ధిత పరిచ్చేదము 

తద్ధితమురిలో, ఏ (ప్రత్యయము, ఏ యర్థమున( గలుగును? ఎట్టి 
రూపము నిష్పన్నమగును ? అను నంశములు సులభముగా విశదమగుటకు 
గ్రంథాంతమున న ననుబంధములలో “కృ శద్ధిత ప్రదర్శిక' అను పట్టిక చూచుసది, 

వాక్యఘటకములగు కారక విభ_క్ర్యంతపదములకు సంబంధించిన వివిధ 
'ప్రశ్రియలును ఈ సరిచ్చేదముతో సమ్వాస్తమయినవి, ఇంక ధాతువులనుండి 
నిష్పన్నములగు (క్రియాపదముల (ప్రక్రియ విపులముగా నిరూపింపంబడును. 





1. ధాతువునకు. ౧. 


ఇది యధికారస్తూత్రంబు. ఇంక నెయ్యది యుపక్రమింసంబడు 
నయ్యది ధాతువునకగునని యెజుంగునది. 


ఈ పరిచ్చేదమునందలి కార్యములెల్ల నించుమించు ధాతువులకు సంబం 
ధించినవే, (ప్రతిసూత్రమునను “ధాతువునకు" అని పలుమాఖు పలుకవలనీన 
శ్లేశమును తగ్గించుటకయి యీయధికారము విధింప(బడినది, ఇది (క్రియా, 
కృదంతపరిచ్చేదములు రెండిటను ననువంర్తించును. “ధాతువునకు” అనునీ 
పదము ఉత్తరసూత్రములన్నిటితో సంబంధించి, ఆయాకార్యము ధాతుపున 
కగునని తెలుపుచుండును. 

ఈ యధికారసూత్ర ప్రయోజనమును వివరించుచు సూరి పయిని వ్రాసిన 
వాక్యము గమనింపుండు. 

పాణినీయమున( _ ట్రాచీనగ్రంథములగు కాశికావృత్త్యాదులలో నిట్టి 
సందర్భమున 

“ఇత ఊర్హ్వ్యం యదనుక్రమిష్యామః తద్ధాతోరితి వేదితవ్యమ్‌” 
అనువాక్యము కాననగును. 

ఈ వాక్యమునందలి పదములశక్రమమునయిన మార్చకుండ, అదే 
వరుసలో తు-చ తప్పకుండ రచించిన సూరి వాక్యమునకును, వృత్తికారుని 
వాక్యమునకును గల పోలికను గుర్తింపు(డు. 

ఇత ఊర్ధ్వం: ఇంక 

యత్‌ : ఎయ్యది 


తత్‌ : అయ్యది 

ధాతోరితి : ధాతువునకగునని 

వేదితవ్యమ్‌ : ఎఅుంగునది. 

ఇట్టి యధికార సూత్రములయొద్ద వివరణము _వ్రాయసందర్భమున 
పాణినీయ ప్రాచీనగ్రంథరీతినే వరరుచి మున్నగు ప్రాకృత వ్యాకరణకర్తలును 
ననుకరించిరి. 


శ్రియా వరిచ్చేదము 377 


పయినిజూపిన వివరణ వాక్యరచనాపద్ధతిని ప్రత్యక్షరము పరిశీలించినచో 
ప్రాచీనములగు కాళికావృత్త్యాదులందును, ప్రాక్సృతవ్యాకరణములందును సూరికి 
గాఢమగు వ్యాసంగమున్నట్లును, కావుననే వానియందలి రచనారీతులు బుద్ధిలో 
గట్టిగ నాటుకొని యీతనిరచనలోనికి సంగ్రమించినట్లును సులభముగా 
గ౦హింవవచ్చును, 

సూరి ఆజు లకారములతో (క్రియాపదప్రక్రియను నిర్వహింప(దలంచెను. 
వర్తమానము, భూతము, భావి అను కాలత్రయమును బోధించుటకు సంస్కృత 
మున ఉన్నవానినున్నటులే “అట్టు, "లిట్టు', “లృట్టు' అను మూండింటిని 
గ్రహించెను, అర్థవిశేషభేదము లుండుటచే( దక్కిన లకారములను ఏడింటిని 
నుపేక్షించి, “లాట్లు", “లూట్టు', “లజీ' అని మూండిటిని (క్రొత్తగా. గల్చించు 
కొనెను. 

అర్థసామ్యముగలవానినిమాత్ర మే గ్రహించుటయు, అర్థభేదముగలచ్లోటు 
అందు సంస్కృృతలకారములను (గ్రహింపక (క్రొ త్తవానిని గల్చించుకొనుటయు, 
బాలురయర్థస్ఫురణమున సాంకర్యములేకుండ సౌకర్య మేర్పడుటకయి సూక్ష్మ 
దృష్టితో నవలంబింప(బడిన రుచిరమార్గము. 


శి. వర్తమానంబున లట్టగు. ౨. 
వర్తమాన్మక్రియావృ త్తియగు ధాతువునకు లడ్వర్జకంబగు. 
వ ర్రమానంబునా( (ట్రార బాపరిసమా స్పంబు : అప్పటికి ముగియ 
మ స్త వ] 
కుండునది. 
తి. భూతంబున లెట్టగు. శ. 


భూత (క్రియావృ_త్తియగు ధాతువునకు లిడ్వర్ద కంబగు. 

భూతంబు నా విద్యమాన ధ్వంస (ప్రతియోగి : ముందుండి 

యప్పటికి లేకుండునది. 

ధ్వంసమన(గా అభావము. అభావము దేనిదో దానిని వ్రతియోగి 
యందురు. విద్యమానమగు క్రియాభావమునకు (ప్రతియోగి జరిగిన క్రియ. 
వస్తువునశించినపిమ్మట ఏర్పడునట్టి యీ అభావమునకు ప్రధ్వంసాభావమని పేరు. 


4. భావిని లృట్టగు. ౪. 


భావి క్రియావృ త్తియగు ధాతువునకు లృడ్వర్లకందిగు. 


378 రమణీయము 


న వ mee 
భావినా విద్యమాన డ్రాగభావ ద్రతియోగి : అప్పటికి బుట్ట 
కుండునది. 
ప్రాగభావము : వస్తువు పుట్టక యుందుండునట్టి యభావము, 
విద్యమానమగు ప్రాగభావమునకు పప్రతియోగి ఇటమీ(ద పుట్ట(బోవునది, 

న్‌. తద్ధర్యాదులండు లాట్టగు. ఇ, 


తద్దర్మాది (కియావృత్తియగు ధాతువునకు లాడ్వర్ష్యక బగు. 
అ సంథావనా నంప్రశ్న సాతత్య వర్తమాన భాహ్యాకీరాదు 
దిపదగ్రాహ్య ం౦బులు. 


6. ఆశీ కృాప నంప్రార్థన విధులందు లూట్లగు. ౬. 
ఇ ళు 
ఆశీరాదులందు ధాతువునకు లూడ్వర్షకంబగు. 
rw వ్యతిరేకంబున లజీ యగు. ౭. 
వ్యతిరేక విశిష్ట క్రియావృత్తియగు ధాతువునకు లజివర్షకంబగు, 
8. లకారంబునకు డు[(జువురును ముళ్బగు. లా, 


లడాదిలకారంబులం దొక్కొ-క్క-టికి డుజాదు లాదేశంబులగు, 
వ 
ఇందు ఇకారంబు (ప్రత్యాహారార్థంబు. 
“ఆది రన్వేన సహేతా' 
తుదినుండు ఇద్వర్లముతో( గలిసిన మొదటివ 
నున్నవానికిని దనకును సంజ్ఞయగును. 
ఇచట 'ముజ్‌' అనుడానిచివరనున్న ఇకారముతో “డు" వర్షమును 
గలిపినచో “డుఖ్‌" అను సంజ్ఞ ఏర్పడును. ఈ సంజ్ఞ డు....జ్‌ అనువానినడుమ 
నున్న రు, వు, రు, న్కు ము "అనువానికిని, రువర్ణోకమునకును సంజ్ఞయగును, 
కావున *డుఖ్‌ ' అనంగా ఈ యాజు ప్రత్యయములని యర్థము తేలుసు, 
సంకేపమునకయి యీ ప్రత్యాహారపద్దతి కల్పింప(దిడినది. 


ము ఆరెండిటికి నడుమ 


ar 


9. అందు వరునను రెండేసి (ప్రథమ మధ్య'మో త్రమంబు 
లనంబడు, క. 
డుజ్‌, రు: (పథమము; వు, రు: మధ్యమము; ను, ము: 
ఉత్తమము. 


క్రియా పరిచ్చేదము 379 


10. వానిలో రుములు బహువచనంబులు ; పెజ లేకవచ 
నంబులు. ౧౦. 


డుజ్‌, వు, ను: ఏకవచనములు; రు, రు, ము: బహువచనములు, 

వచన(క్రమానుసారముగ, ఏకవచనములను ముందు పేర్కొని తక్కి 
నవిబహువచనములని యిట నిన్దేశింపవలసియున్నది. అటులయినచో “డుజ్‌ వును 
లేకవచనంబుల'ని మూండిటిని బేర్కొనవలసియుండును. అంతకంటె రెండిటిని 
జేర్కొనుటలోని సౌకర్యము నూహించి క్రమమును బాటింవక బహువచన 
ములను ముందు పేర్కొనెను, దీనినిబట్టి సూత్రరచనమున నుండ(దగిన 
సంక్షేపాభిలాష వ్యక్తమగుచున్నది. 


11. నామ యుష్క దస్మ దర్ధంబులందుం బథమమధ్యమోత్త 
మంబులగు. ౧౧. 


12. అమహాదర్థంబునందు డుజాలకు దువులగు నున్నాను 
బంధంబుమీ(6ద దివియగు. ౧౨. 


డ్రియావిభక్తులాణింటిలో “రు' వర్ణకములు రెండుగలవు. 

1. ప్రథమబిహువచనము : రు; 11. మధ్యమబహువచనము : రు. 

అయినను *“డుజ్‌రులకు' అనుచో డుజ్జుతోడి సాహచర్యమునుబట్టి 
యిట “*రువర్షకము'ను ప్రథమబిహువచనమును మాత్రమే (గ్రహింపవలయును. 
మధ్యమబహువచనమును (గ్రహింపరాదు. అని స్యూతక_ర్తహృదయము. 

సాహచర్యముకలదియు లేనిదియు రెండుతటస్టించినపుడు సహచరిత 
మునే (గ్రహింపవలయునన్నది సంస్కృత శాబ్దికసరిభాషితము, 

“సహచరికానహచరితయోః సహచరిత స్రైవ (గ్రహణమ్‌. 

ఇట నీయంశమును గుర్తింపనిచో : 

“మేఘములు గర్జిల్ల గలవు” అనుదానివలెనే 
గర్జిల్ల గలవు” అనునవరూపముగూడ శఈస్ఫూత్రముచే సాభువు కావలసి 
వచ్చును. కావున “డు(జ్రులనుచో మధ్యమపురుష రువర్ణకమును (గ్రహింప 
శాదు. 





తిర్యగ్దడములతోపాటు ప్రీలుగూడ నమహత్తులేగావున ' స్త్రీపాడంగలదు" 
అని ఏకవచనమున డుజ్జునకు “దువర్ణము వచ్చినటులే “స్త్రీలు పాడంగలరు" 
అనుచో బహువచనమున రువర్ణకమునకు “వు' వర్ణము కలిగి “పాడంగలవు” 
అను రూపము కావలదా యనుసందేహము ఆపాతతః కలుగవచ్చును, కాని, 


380 రమణీయము 


తన్నివృ త్తికయి “సర్వనామ “క్రియాపదంబుల” బహువచనంబు మహాత్తునకుం 
బోలె మహతికగు” (ఆచ్చిక-26) అను విధానమును స్మరణకు దెచ్చుకొన 
వలయును, 

సమనంతర (1) సూత్రమున ఉదంత ధాతువునకు లట్టు పరమగు 
నపుడు “ఉన్న” అనునది అనుబంధముగా విధింపందిడును. కిఅదివండు 
చున్నది", “అవి వండుచున్నవి” అని యుడాహరణములు, 

ఉన్నానుబంధము లట్టునందుమాాత్రమే కలుగునుగాన, ఈసూత్రమున 
సంక్షిప్తముగా 'లట్టునందు ది, వి యగు" అనరాదా యనిళంకింపవచ్చును. 
సత్యమే, 

కాని “బాలునకు నేర్చుకలదు", “బాలునకు శంకొలు కలవు" అనువాక్యము 
లందు “కలదు, కొలవు' అనునవి వర్తమానార్భక క్రియారూసములు, లడంత 
ములు. ఇట ఉన్నానుబంధము రాదు. “లట్టునందు ది. వి యగు'నన్నచో' 
కరారాక్యముంలోని క్రియా రూసములందు(గూడ ది, వి 'ప్రవర్హింపవలసి 
వచ్చును. వర్తమానార్థమున “కలదు, కలపు" అనురూపములే సిద్ధింపకపోవును, 
ఉన్నానుబంధమువచ్చుచోటనే “ది, వి యగు'ననుటవల్ల అరిక్కు. తొలంగినది. 

లడంతములలో “ఉన్నానుబంధము'రానితావు బాలవ్యాకరణ (ప్రక్రియలో 
ఇదొక్కటిమా(త్రమే కలదు. చూ, క్రియా-!8, 104. 

సూత్రమున మొదటివాక్యమున “*దువులు'అని బహువచనాంతముగ( 
దబ్రియోగించినటులే ,రెండవవాక్యమున(గూడ “దివులు అని Suet నందు 
రెండవ వర్ణము “వుఅను (భ్రాంతి కలుగునను సంకోచముచే “ది, వి యగు"నని 
విడివిడిగా న చూపంబడినవి. 


13. ఉదంతంబునకు లట్ట పరంబగునపు డున్నానుబంధం. 
బగు. ౧౩. 


ఉదంతంబయినధాతువు నకు లట్టుపరంబగునపుడు" ఉన్న” అనుశబ్దం 

బన్నుపయు క్రంబగు. 

బాలవ్యాకరణమున ధాతుస్వరూపనిష్ప త్తి నాలుగువిధములుగ( జూప 
బడినది : 

1. సంస్కృతధాతువులకు “ఇంచు” చేర్చుటవల్ల ఏర్పడునవి : 

పచించు = వచించు మొ. చూ, క్రియా-6శి. 

ii. అంగలాదులకు “ఇంచు' చేర్చుటవల్ల ఏర్పడునవి : 

అంగలించు - ఆవులించు మొ. చూ, క్రియా-68. 


(క్రియా వరిజ్చేదము 381 


111 ప్రాతిసదికములకు “ఇంచు' చేర్చుటవల్ల ఏర్పడునవి : 

శయనించు - పయనించు మొ. (నామధాతువులు) ---చూ.(క్రియా-65. 

1౪. వండు - వండు - విను-కను మొ, సహజములగు దేశ్యధాతువులు, 

ఈరీతిగా. దెలుంగున ధాతువులన్నియు ఉకారాంతములేగదా ! ఇట్టియెడ 
సూత్రమున *“ఉదంతమునకు" అను విశేషణ మెందులకు? అని ప్రశ్నింపవచ్చును, 

ఈ విశేషణము. లేకున్నచో “కలదు - కలరు ఇత్యాదులందు(గూడ 
“ఉన్నానుబంధము" రావలసివచ్చును. ఎెట్లన, “కలుగు” ధాతువునకు లట్టునందు 
“కల ఆదేశమగును ((క్రియా-104). భాతుస్థానమునవచ్చిన యాదేశమగుటచే 
“కలి అనునదిగూడ ధాతువేయగును. దానికి లట్టుపరమయినదిగాన “కలడు 
కలరు" అనుచో “ఉన్నానుబంధము” సంభ; వించును. దానిని వారించుటకయి 
“ఉదంతంబునకు" అను విశేషణ మావళ్యకమయినది. 

“ధాతువునకు - అనునధికారసూూత్రము పరిచ్చేదము తుదివజకు ననువ 
_త్తించునని నడుమనడుమ జ్ఞప్తికి. దెచ్చుటశై వృత్తిలో ధాతుపదసమన్వయము 
చూపంబడినది. 


14. ఉన్న శబ్దంబు పరంబగునపుడు చువర్ణకంబగు. ౧౪. 


పూర్వనూత్రమున (18) “ఉన్న" అనునది అనుబంధముగా (అను 
ప్రయోగముగా) విధింపంబిడినది. 

ఏతదనంతరసూత్రమునంగూడ (15) ఉన్నానుబంధమనియే యది 
వ్యవహరింపంబడినది. 

ఆరెండిటికి నడుమనున్న యీ(ప్రకృతసూత్రమున “ఉన్నానుబంధిమనక 
“ఉన్నళద్ది'మనుటలో నొక యభిప్రాయము నిగూఢమైయున్నది. 

46వ సూూతమున ధాతుజవిశేషణముల (ప్రక్రియలో “ఉన్ని అనునది 
మటీకొన్నిటితోపాటు (ప్రత్యయముగా విధింపంబిడినది. 

“వండుచున్నా(డు” అను క్రియారూపమునందువలెనే “వండుచున్న 
రాముండు"అను ఆ విశేషణరూపమునందు(గూడ ఈ చువర్ణకము రావలయును. 

ఒకచో ననుబంధముగను, దేతొకచో( బ్రత్యయముగను, విహితమయిన 
రెండువిధములగు “ఉన్న "లకును (గ్రహణము కలుగుటకయి, ఉభయానుకూల 
ముగ “ఉన్నళబ్రింబు పరమగునపుడు" ఆని రచించినటు లూహింపవలయును. 

ఉభయానుకూలమగు ఈ సూక్ష్మదృష్టిని 56వ సూత్రమునంగూడ 
పరికింపు(డు, 


382 రమణీయము 


(క్రియాపదములలో “చువర్ణకములు" రెండుగలవు : మొదటిది “వండు 
చున్నా(డు” మున్నగు సమాపక క్రియలలోనిది. _ప్రకృతసూత్రవిహితము, ఇది 
యర్ధ్హరహితము. రెండవది “వండుచున్‌' మున్నగు నసమాపకక్రియలలోనిది 
వ_ర్తమానార్భకము (శ|త్రర్థకము). —క్రియా-4క, 

ఒక్క టేగాక చువర్షకములు రెండుండుటవల్లను, అందు రెండవదానికే 

వైకల్సికసంధి రావలసియుండుటవల్లను, (ప్రథమేతర సూత్రమున (సంధి-2) 
చువర్ణకంబులందున్న యుకారమునకు" అని సాధారణముగం  జెప్పుటకు 
నుపడక, 'శత్రర్భ చువర్షంబులందున్న యుకారమునకు' అని ప్రత్యేకించి 
షు 


వల 
శేషణ సహితముగా ( జెప్పుకొనవ వలసివచ్చినది. 


౪ 


“వండుచున్‌' ఇత్యాదులందు వ_ర్తమానార్థమును బోధించుచు 
పదాంతమునం గానవచ్చెడి “చు” అను దానిని బ్రత్యయముగం బేర్కొనుట 
యు_క్తమే, కాని “వండుచున్నా(డు” re నర్ధరహితమయి, పద 
మధ్యమున. ట్రా ప్తించిన *చు" అను దానిని వ ర్రకమనుటకం పె ఆగమముగా 
విధించుట యుచితముగదా ? అట్లుగాక రెండిటి సో వర్ణకములుగనే విధింపనేల ? 
అని శంకింపవచ్చును. నిజమే కాని 

దీని నాగమముగా( జేయ(దల(చినపుడు కి_త్త్వముంచి ధాతువునకు 
అంతావయవముగ చుగాగను మనియో, టి_త్త్వముంచి “ఉన్న” శబ్దమునకు 
ఆద్యవయనముగా చుడాగమ మనియోగదా విధింపవలసియుండును. 








'రెండుపక్షమ 

1 చుగాగమమొకటి (ప్రేరణార్థమున విహితమయి (పసిద్ధముగా నున్నది. 
దానికి సంబంధించి విధింపంబడు కార్యములును గొన్నిగలవు. ((చూ.క్రియా- 
78, 75, 76, 77, 80, 81, 82 ము, ము సాంకర్యము సంభవిం 
చునుగాన దీనిని చుగాగమమన వలనుపడదయ్యెను. (ప్రక్రియలో సాంకర్యము 
నకు తాపుండరాదుగదా | 

ఇట్టి సాంకర్యములను ద్వొలంగించి ప్రక్రియకు వైశద్యమును సమకూర్చు 
ప్రయత్నము సూరిదృష్టిలో పెక్కు తావులందు గోచరించును. 

1. చుడాగమమన్నచో నింతకన్నను పెద్దచిక్కు. కలిగెడిది. 

ఉండుధాతువునకు వర్తమాన సమాపక |క్రియారూపములు (లడంతములు) 
'ఉన్నాండు, ఉన్నారు' ఇత్యాదులు సిద్ధింపవలయును, 

ఉన్నశళబ్దము పరమగునపుడు, ఉండుధాతుపు లోపించి యీరూపములు 
నిషృన్నములగును. ((క్రియా-56) ధాతువంతయు లోపించుటచే దానికి6 
బరముగా రావలసిన చువర్షక ఆరూపములందు. బ్రకృతసూత్రముచే 
సంభవింపనేరదు. ఉన్నాండు మున్నగునవి నిర్చాధముగా సిద్ధించును. 


లందును చిక్కులు గలవు. 











(క్రియా పరిచ్చేదము 383 


“ఉన్న"కు చుడాగమమును విధించినచో “చున్నాండు, చున్నారు” 
ఇత్యాదులు సంభవించును. కావున దీనిని చుడాగమమనుటయు( గుదురుపడదు. 

srl వలనువడకుండుట యటుండ దీనిని వర్ణకముగ 
నిర్దేశించుటలో వేజొాకప్రయోజనముగూడం గలదు. “అనుచున్‌” ఇత్యాదులందు 
చువర్ణకము పరమగునపుడు ఉత్వలోప బిందువులచే అన్నున్‌, అంచున్‌ 
మున్నగు శత్రర్థకరూవములు సాధింపంబడును. (క్రియా-55్‌). 

పయికార్యములు “అనుచున్నాండు" ఇత్యాదులందుంగూడ( టబ్రవర్తించి 
“అన్నున్నా(డు, అంచున్నాండు" మున్నగురూపములు సిద్ధింపవలయును. 

శత్రర్థకచువర్ణమును వర్ణకమనక యెట్లును దప్పదు. దానితోపాటు 
మగాడ వర్ణకముగనే నిర్దేశించి చీనచో ఉభయవిధరూపములకును 
నొక్కసూత్రమువల్లనే నే నిష్పత్తి కలుగును ఈప్రయోజనముల నుద్దేశించియే 
యీసూత్రమున దీనినిగూడ వర్ణకముగా నిర్దేశించియండెను. 

ఒక్క యత్నముచే రెండుఫలములు న్‌ద్ది చుట సర్వత్ర అభిలషణీయము. 
అందును వ్యాకరణమున ఆత్యాంకాలింషణీయముగదా : కాంగా, ఇట ఉన్నా 
నుబంధమును శబ్దమనుటలోన ' వర్ణమును ప్రత్యయమనుటలోను గల 
యుద్దేశములు మిక్కిలి వేతొక 
నంచేహమిట(గలదు. 

కూర్చు, నిలుచు ఆనుధాతువులకు “ఉండు' ధాతువనుప్రయుక్కమయి 
కూర్చుండు, నిలుచుండు అను శబ్దవల్లవధాతువు లేర్చడును. వాని వర్తమాన 
క్రియారూపములు “కూర్చున్నా(డు”, “నిలుచున్నాండు" అని కావలయును. 

“ఉన్నాండు" అనుచోటవలెనే యిటంగూడ ఉన్నశబ్దము పరమగుసపుడు 
ఉండుధాతువు లోపించును. అది లోపించినను “కూర్చు”, “నిలుచు” అనుధాతు 
రూపములు మిగిలియున్నవి. వానికి “ఉన్న శబ్దము పరమయినది. అట ఈ 
“చు'వర్ణకము రాకుండుట యెట్లు? క్‌ 
“నిలుచుచున్నాండు" అనురూసములు. సంభవించునేగాని కూర్చు 
నిలుచున్నాండు అని న. వ wa అన్నచో 























Re వ్యాఖ్యానించినచో ఈ చిక్కు తొలంగుసట్లున్నది. 

ఇచటి ఉన్నానుబంధము కూరుచుండు, నిలుచుండు అనుధాతురూపము 
లకు వచ్చినదిగాని, కూరుచు, నిలుచు అనువానికి వచ్చినది కాదు. కావున 
చువర్ణకము నివారితము కావచ్చును అనితోంచుచున్నది. 


15. దివీతరంబగు డుల్ఞు పరంబగునపు డున్నానుబంధంబునకు 
దీర్చంబగు. ౧౫. 


384 


రమణీయము 


ప్రథమము : వాండు వండుచున్నాండు, వారు వండుచున్నారు. 


అది వండుచున్నది, అవి వండుచున్నవి. 


మధ్యమము : నీవు వండుచున్నావు, మీరు వండుచున్నారు. 
ఉత్తమము : _ నేను వండుచున్నాను, -మేము వండుచున్నాము. 


16. 


17. 


18. 


19. 


20. 


లిడాటుల డుజున కెను నువర్దంబులగు. ౧౬. 

న జ ఇ 
లిడాదేశంబగు డుజ్జునకు ఎను అనునదియు లాడాదేశంబగు 
డుజ్జునకు ను అనునదియు నాదేశంబులగు, 


భూతంబునం దిగాగమంబగు, ౧౬ 

భూతార్థవృ_త్తియగు ధాతువున కిగాగమంబగు. 

లొట్టువుళ్ణు పరంబగునపుడు తివర్ణకంబగు. ౧లా, 
ఇకారంబుమీ(ది కు, ను, వు క్రియావిభక్తుల యనుసూత్రముచే 
రుఖ్లున కిత్వంబు : 

ల 

ప్ర: వండెను, వండిరి. మ: వండితివి, వందితిరి. 
ఉ: వండితిని, వండితిమి. 

కలజ్యనుబంధంబు లృట్టు పరంబగునప్పుడగు. ౧౯, 
లృట్టుపర ంబగునప్పుడు ధాతువున కు కలజి అనునది యను 
ప్రయుక్తంబగు, 

జీత్తు పరంబగునపు డుత్వంబున కత్వంబగు. ౨౦. 

జీత్తు పరంబగునపుడు “ధాతువు"నుత్వంబున కత్వంబగు. 
జిఅను ఇద్వర్గముగలవియెల్లి జీత్తులు : లజి, కజి ఇత్యాదులు, జీత్తు 


పరమగుచో ధాతూకారము అకారమగును, వండరు, వండక మొదలగునవి, 


“జ్‌* అను హల్మాత్రము ఇద్వర్షముగా(గలవి జిత్తులు : డుజ్‌, తజ్‌ 


ఇత్యాదులు, జీత్తునకు ముందు బిందుపు వచ్చును: రాముండు, చేయుండు, 
చేంత, కోంత మొదలగునవి, 


జిత్తులు వేయు, జీత్తులు వేలు. 


క్రియా వరిచ్చేదము 385 


జిత్త్వ్వప్రయోజనము: బిందువు వచ్చుట, జీ త్త్వప్రయోజనము: అకారము 
వచ్చుట. 

ఈ భేదమును గమనింవనేరక ప్రమాదపడి బాలవ్యాకరణచు సంస్కృృతీక్‌ 
తించిన హరికారికాకర్త యన్నిటిని జిత్తులుగనే నిగ్దేశించెను. 

“జిత్‌ బిన్గుపూర్వః" అనియు 

“అత్ర జీతి అత్‌ ఉతః భవేత్‌" అనియు 

జీత్తులకే రెండుకార్యములను విధించెను. 

ఈప్రమాదపురచనలో బాటిల్లి నయనర్థములు పెళ్టులుగలపు. చూడుండు. 

(మీరు) చేయుండు ఇత్యాదులందు డువర్ణకము జిత్తుగావున నచటం 
గూడ అత్వము ప్రాప్రించి మధ్యమపురుషమున మీరుచేయండు ఇత్యాదులు 
అపరూపములు సంభవించును, 

ఇటులే, చేయక ఇత్యాదులందు కవర్ణకము జీత్తుగావున నచట(గూడ 
బిందువు (ప్రాప్తించి చేయంక ఇత్యాదులు కురూసములు సంభవించును. 

గుప్తార్థప్రకాశికాకారులుగూడ  నిట్టియనిష్టరూపావత్తిని గుర్తింసక 
యిచ్చోట బాలవ్యాకరణవిధానముకన్న, కారికావిధానమే సమంజసమని స్థాపింప( 
బెనంగులాడుట మిక్కిలి విషాదకరము. 

ఈయంళము అనువాదవివేచనప్రకరణమున విపులముగా( జర్చింప€ 
బడినది. 


21. కలజీ పడుజులు పరంబులగునపుడు నుగాగమంబగు. ౨౧. 


(ద్రతకార్యంబు. 

ట్ర: వండ(గలండు, వండంగలరు, వండ(గలదు; వండ(గలవు. 

మ: వండ(గలవు, వండ(గలరు. 

ఉ: వండ(గలను, వండగలము. 

నుగాగమమును విధించినతావులందు పరుషములు పరమగుచో ద్రుత 
కార్యము నహజముగనే కలుగును. డానిని బ్రత్యేకించి సూచింపందినిలేదు. 
నూరి యెచ్చటను సూచింపను లేదు. ఇటులుండ, ఈసూత్రమున “ద్రుత 
కార్యంబు"అని విశేషించి నిన్దేశించుటకు హేతువేమి? అని మనము 
ట్ర్నించుకొనవలయును. ఈవి శేషనిర్దేశమునకు హేతువు గలదు. 

ద్రుత ప్రకృతికములన (గా ద్రుతాంతములయిన “పదములు” (సంక్ఞా-12). 

ఇచటి . లక్ష్యములందలి ద్రుతాంతభాగములు పదములు కానేరవు, 
కాకున్నను ఆభాగములను ద్రుతప్రకృతికములుగా భావించి డ్రుతకార్యము 


(25) 


386 రమణీయము 


చేసికొనవచ్చునని తనసమ్మతిని వెల్లడించుటకే “ద్రుతకార్యంబు"అని ప్రత్యేక 
ముగా సూచించినట్లు గుర్తింపవలయును, ఈసూచనము హేలగా నుపేక్షింప( 
దగినదికాదు. 





శని. లాట్టురుణ్ఞు పరంబగునపుడు దుగాగమంబగు. ౨౨. 


కః వండును, వండుదురు. 
మ: వండుదువు, వండుదురు. 
ఉ: వండుదును, వండుదుము. 
లాడర్థంబులయం దోలి నుడాహరణంబులు వక్కాణించెద్‌ : 
తద్రర్మంబు : కులాలుండు కుండలు వానును, 
తచ్చిలంబు : జ్వలనజ్వాలంబు లుప్పరంబెగయును. 
సంభావన : ఇప్పుడు వాండింటనుండును. 
సం(ప్రశ్నము : ఉందునా? పోదునా? 
సాతత్యము : సర్వంబునం దీశ్వరు(డుండును; సర్వంవీశ్వరుని 
యందుండును, 
వర్తమానంబు : మేన నిష్పుడుం బులకలు వొడమెడును. 
వక్ష్యమాణవిధిచేం (బ్రాయికంబుగ వర్తమానంబునం దెడు 
గాద్యాగమంబులగు. 
భావి: వాండు జేపు వచ్చును, 
ఆకశీన్సు : జభంబగును. 
వచ్యర్థంబుల కొకానొకచో భూతంబున లాట్టు గానంబడియెడును. 
“ధవళాయతలోచన వాని కిట్లనున్‌' ((అనున్‌ = అనెను) 
---మనుచరిత్ర-2-49, 
తద్ధర్మ శబ్దము 
“ఆక్వేస్తచ్చీల “తద్ధర్మ' తతా 
అను పాణినిసూత్రమున ప్రయు_క్తమయియున్నది. 
సః (ధాత్వర్థః) ధర్మః యస్య (కర్తుః) సః తద్ధర్మా (తద్దర్మాణొ, 
తద్ధర్మాణః) 
అని దీనికి కాశికావృత్త్యాదులందు విగ్రహము ప్రదర్శింపంబడినది. సః అనంగా 
ఆధాత్వర్థము : ఆ క్రియ ధర్మముగాంగల కర్తయని. తద్ధర్మశబ్దార్థము, అట్టి 
కర్తను బోధించుచు వచ్చు ప్రత్యయము తద్ధర్మార్థక ప్రత్యయము. 





క్రియా పరిచ్చేదము 387 


“తస్య ధాతోః ధర్మః తద్ధర్మః" 
(ఆధాతువుయొక్క ధర్మము తద్ధర్మము) 
అని అహో బలసండితాదులు దీనికి విగ్రహము చూపియుండిరి, అది పొనంగు 
నట్లు కానరాదు. ధర్మము, శీలము అనునవి క_ర్హగతములుగాని ధాతునిస్టములు 
కానేరవు. 

ఈ తద్ధర్మశబ్దార్థమును నిరూపించుటలో ఒక్కగుప్తార్థప్రకాశకయందు 
దస్ప త క్రి నటీకలలో( గొంతతడంబాటు కానవచ్చును. పదిలముగా పరికింపు(డు, 

“వండుదురు'ఇత్యాదులందలి “దు'నర్ణమును, “వండితిరి'ఇత్యాదులందలి 
“తి'వర్ణమును చింతామణిలో నొకే సూత్రమున( (బ్రత్యయములుగా విధింపం 
బడియున్నవి : 

“దుతివర్లకౌ క్రమాత్‌ _స్తః," 

అది పరికించి సూరి “లిట్టుపుజ్ఞు సరంబగునపుడు తి వర్ణకంబగు”నని 
“తి” అనుదానిని బ్రత్యయముగనే యుంచి, “దు'అనుదానిని వ్రకృతనూత్రమున 
ఆగమముగా విధించెను. అందును, ధాతుప్రత్యయములకు నడుమ రావలసిన 
దీనిని రువర్ణకమునకు _సంబంధింప(జేయక ధాతువునకు అవయవముగా 
విధించుచున్నా(డు, ఈమార్చునకు నాతనియు దేశమును సరికింపవలసియున్నది, 

(పోషించు-దు-రు) పోషింతురు, పోషింత్రు ఇత్యాదులందు రావలసిన 
ఉత్వలోసము ధాత్వధికారమున “రువర్ణకంబు పరంబగునపుడు సున్నమీంది 
తదడలయుత్వంబునకు లోసంబు విభాషనగు” అనుస్తూత్రముచే ((క్రియా-02) 
విధింపంబడినది. కావున నది ధాతూకారమునకే వచ్చును. 

ఇచటి “దు "వర్ణము ప్రత్యయమయినచో ప్రత్యయస్థోకారమునకు లోసము 
రానేరదు. పోషింత్రు మున్నగు రూపములు సిద్ధింపవు. కావున, దీనిని 
'ప్రత్యయమనరాదు. ఆగమముగనే నిర్దేశింపవలయును. ఆయాగమమయినను 
ధాతువునకే సంబంధించి యుండవలయును. రువర్ణకమునకు సంబంధింపం 
జేసినచో ధాతూకారమునకు విహితమయిన ఉత్వలోపము సయిస్థలములందు( 
ట్రాప్కింపదు, పోషింత్రు ఇత్యాదులు సిద్ధింపవు. 

ఈరీతిని, ఇష్ట(ప్రాప్పి లేకపోవుటయగాక మజొక యనిష్టముగూడ సిద్ధ 
మగును. ఎట్లందురా? 


చెందు-దురు, పొందు-దురు మున్న గుచోట్ల దుకారము రువర్లకమునకు 
అవయవమగుచో అప్పడు, “దురు'అనుమొత్స మే _రువర్ణకమనిపించుకొనును 
గావున, అది పరమగుటచే “చెందు, పొందు' మున్నగు వానిలోని ధాతూకార 
ములు లోపింపవలసివచ్చును. కురూపములు సంభవించును, 


388 రమణీ యము 


ఇవియెల్ల సుదూరము పరికించి “దు'వర్ణమును ప్రత్యయమునక, ఆగమ 
ముగా నిన్చేశించియు, ఆయాగమమునయినను రుజ్జునకు(గాక ధాతువునకు 
సంబంధింప(జేసియు, ప్రక్రియను సమకూర్చినటులూహింపవలయును. 

తద్ధర్మాద్యర్థములకు వరుసగా బై నిజూవ(బిడిన యుదాహరణములు 
పరికింపుండు. అవియెల్లు నాయాయర్థముల కు నత్యంతసంగతములగుట 
గమనింపుండు. సూకత్మదృష్టితో నిర్దిష్తములు. 

మజియు నిచట నీతద్దర్మాద్యర్థములలో సంప్రశ్నార్థమునకు ఉందునా ? 
పోదునా ? అని ఉడదాహరణములు రెండు చూపంబడినవి. తక్కిన యర్థము 
లకు నొక్షాకకే యుదాహరణముచూపుచు దీనికి రెండిటిని జూపనేల ? మణియు 
నీరెండిటియందును ప్రశ్నార్థకమగు ఆకారము చేర్ప(బడినది. ఇట ప్రశ్నార్థ్‌ 
మును బోధించెడిది ఆకారమా ? క్రియాప్రత్యయమా ? ఆకారమును డొల( 
గించి “ఉందును, పోదును"అనినచో, ప్రశ్నార్థము లేశమును స్ఫురింపదే ! 
ఆకారము చేర్చినయెడ ఈలకారము (లాట్టు) మాత్రమేయననేల ! లడాది 
లకారములెల్లను (ప్రశ్నార్థకములే యనవలసివచ్చునే : ఉన్నా(డా ? ఉండెనా ? 
ఉండంగలడా? ఉండ(డా? మున్నగు వానిలోనెల్ల ఆకారయోగముచే 
ట్రశ్నార్థము స్ఫురించుచునే యుండునే ! ఇంతయేల ? క్రియాపదముల కేగాక 
వాండా? వీ(డా? అనియిట్లు, ఆకారము దేనికొసనుంచినను నవియెల్ల 
ప్రశ్నార్థకములే యగుచుండునే : ఇట్టిస్టితిలో “లాట్టుమాత్రమే (ప్రశ్నార్థకనుని 
ప్రత్యేకించి చెప్పుట యెట్లు పొసంగును ? 

అని కొందజు శంకింపవచ్చును. కమనీయమగుశంక గాని కుళంక 
గాదు. సూరిహృదయమున(గల నమాధాన మేదయియుండునో సమీక్షీంతము. 

ప్రశ్నయనునడి సాధారణముగ సమాధానసాపేక్షేము. అన(గా “వచ్చెనా" 
అనుప్రశ్న “వచ్చె'ననియో *“లేద'నియో సమాధానమును కోరెడిదయి యుండు 
ననుట. అతండు రాము(డా? గోవిందుండా? అనుప్రశ్న రాము(డనియో, 
గోవిందు(డనియో, ఏదేనొక సమాధానము నపేకించునదయి యుండును. 
అట్టిచోట్ల ఆ" అనునది |ప్రశ్నార్థమును బోధించుచుండును. 

తద్ధర్మాదులందలిది అట్టిప్రశ్నార్థము కాదు. ఇది సమాధాననిర పేక్షము. 
సాధారణ (ప్రశ్నకం టె విలక్షణము, ఆ విలక్షణత స్ఫురించుటకే సూరి దీనిని 
“ఫప్రశ్న'మనక “సంప్రళ్న'మని నిన్రేశించెను, 

కర్తవ్యములయి రెండుపనులు (క్రియలు) తటస్థించినపుడు వానిలో, 
ఏపని చేయుటకును తోంపని సందిగ్ధపరిస్థితి (01160022) యేర్చడినపుడు 
కర్తవ్యము నిర్ణయింపరాని సందర్భమున ఇట్టి సంప్రశ్నప్రయోగ మేర్చడును. 

శాకుంతలమందలి యొక చిన్న సన్నివేశమును గుర్తునకు( దెచ్చు 
కొన్నచో దీనిస్వరూవము సూటిగా తేటపడ(గలదు, 





డయా పకెచ్చేదము 389 


కణ్వాశ్రమమున దుష్యంతుడు 

“ఇత _స్తపస్వికార్యమ్‌, ఇతో గురుజనాక్టా, ద్వయమ ప్యనతిక్రమణీయమ్‌ 

కిమత్ర (ప్రతివిధాతవ్యమ్‌ :” 

బుషికార్యము నెజవేర్చుటకయి. ఆశ్రమమున ఉండకను దవ్పదు, 
పురమునుండివచ్చిన గురుజనాజ్ఞను బాలించుటకు అటుపోవకను దప్పదు. 
ఉందునా ! పోదునా : = ఉండుటా 1! పోవుటా! ఏ మిచేయటకును వీలుకాన 
రాకున్నదే: అనుచున్నాండు. 

అదివిని “త్రిశజ్కూరివ అంతరాలే తిష్ట" ఆధశ్రమముననుండుటయు( గుదు 
రదు, నగరికి వెళ్లటయు( గుదురదు. త్రిళశంకువువలె నంతరాళమున (వ్రేలాడు 
చుండుము. అని విదూషకు(డు పలుకుచున్నా (డు. 

ఇట్టిచోట్ల, కింక ర్తవ్యతానిర్ణయము తేలనిసందర్భములందు, తనలో (దాను 
వేసికొనెడి యిట్టిప్రక్నమే సంప్రశ్నము. ఎదుటివారు కర్తవ్యము నిర్ణయించి 
సమాధానము చెప్పవలసినప్రశ్న యిది కానేకాదు. 

పరస్పరవిరుద్దములగు రెండు (కొన్ని) వనుల వికల్పసందర్భమునండే 
యీ సంపప్రశ్నము గోచరించును. ఈ సంప్రళ్నార్హము పాణినీయమునందును 
నిర్దేశింప(బడియున్నది. 

వికల్పము లేకుండ “ఉందునా?' అని యొక్కపదమునుమాత్రమే ప్రయో 
గించినచో నది తద్దర్మాద్యర్థకలాడంతమే యయినను నచటిది సాధారణ 
(ప్రశ్న మే - “సం'ప్రశ్నముకాదు. ఈటప్రశ్నకు ఉండుమనియో, వెచ్ళమనియో 
సమాధాన మపేక్షితము. ఆ రెండిటిలో, ఏదోయొక సమాధానమునకు సంభ 
వమును గలదు. అట్టియెడ ఆలాట్టు' భవిస్యదర్హకముగాని సంప్రశ్నార్థకము 
కానేరదు. 

ఈసూక్ష్మమునుగూడ గుర్తించియే సూరి కుండలువానును', ఉప్పరం 
“బెగయును' ఇంటోనుండును” మున్నగు తక్కినయుడాహరణములందువలె 
క్రియాపదమును నొక్క_దానినే యిచ్చుటకు వీలుపడకుండుటవల్ల నే యీ యొక్క- 
చోటమా(త్రము “ఉందునా”, “పోదునా” యని పరస్పర విరుద్ధార్ణకములగు క్రియా 
పదములు రెండిటిని గలిపి యీ యుదాహరణము చూపియుండెను. కాంగా, 
లకారములలో లాట్టుమా(త్రమే సంప్రశ్నార్థకమని సమాధానము. తేలుచున్నది. 

క్రింది భారత ప్రయోగమునుగూడ గమనింపు(డు : 

“ అరయమి (జేసి కోడలనకప్పుడు దాసిగ(జేసె సమ్మహా 

పురుషనిపాలికిం బతులు వోవంగ వీరలతోన యేను(జె 

చ్చెరంజని కోటరంబు దగలజేయుదునో" యటుగాక, పాడిమై 

వరపుడ మోపిచేయుదునొ” వారికి మాధవ నిశ్చయింపుమీ.” 

—కథారత-ఉ ద్యోగ-9-112, 





390 రమణీయము 


ఇది ద్రౌపదివాక్యము. 

జూదమున ఒడుచుకొనంబడి, డాసినై వారికడ కోడజికము నెజపుట 
యెట్లు ? అడా సాధ్యముకాడాయెను ! కోడలనుగదా అ త్తవారియింట దాసీత్వము 
నవలంబించుటయెట్లు ? ఇదా భావ్యముకాదాయెను | ఏతీరున మెల(గుటకును దారి 
కానరాకుండెనే : అని ద్రౌపది యెటుచేయటకును తోంపని తన సందిగ్దావస్థను 
(సంవ్రశ్నమును) పూర్వము తాననుభవించినదానిని రాయణారమున కేగుచున్న 
తరుణమున (శ్రీకృష్ణునికి నివేదించుచున్నది. 

ఈ సందర్భమున సోమయాజులు లాట్టునే పప్రయోగించియున్నారు. 
ఈచూపున పరికించినచో నిట్రికవిప్రయోగములు 'పెక్కులు లభింప(గలవు, 

భాషలో నిట్టియర్థవిశేషమును నిగూఢముగ బోధించు నీ తెలుంగునుడికా 
రమును గుర్తించియు, తద్ధర్మాద్యర్థకలాడంతప్రయోగమునందే యీ యర్జవిశే 
షము స్ఫురించుట భారతాదులప్రయోగములందు. బరిశీలించియు, ఇది సామాన్య 
'ప్రళ్నగాక విలక్షణప్రశ్నమని స్ఫురింపంజేయుటకే “ప్రశ్న"మనక “సంప్రశ్న" 
మని పేరుపెట్టియు, లక్ష్యసమన్వయమునకు ననుకూలముగా, తన యాంతర్య 
మునకు సూచకముగా “ఉందునా! పోదునా:"అని జంటపదములయుదాహరణము 
చూపియు, మిక్కిలి పూనికతో సూరి యీ యర్ధవిశేషమును తద్ధర్మాదులలో6 
జేర్చి, ఉచితమయిన యుదాహరణము చూపి, భాషలో దాగియున్న భావవిశే 
షము నొకదానిని వెల్లడించియండెను. ఇట్టిచోటులందు నం ప్రశ్నార్థమునకు 
లాట్టువాచకమనియు, “ఆ"కారము ద్యోతకమనియు సూరితాత్సర్యము, 

ఇటులుండ నీయుదాహరణములలోని సూత్రకారుని యాంతర్యసారస్య 
మును వెలువరింపక న్యాయమొసంగని టీకలు కొన్నియు, ఇందలివిశేష 
మితరులకయిన స్ఫురింపకుండ నుదాహరణములరూపునే మార్చి మూలమునకు 
అన్యాయమొనరించిన టీకలు గొన్నియు. గానంబడును. టీకలు పరికించి 
కలరూపు గమనింపుండు (క్రియా-5, 22). మెజుంగులు చూవకున్న (బోయె 
గాని తజు(గులు దెచ్చుట ధర్మముగాదు. 


నితి. లాట్టురుజ్జు పరంబగునపు డెదగాగమంబును, (థమ 
నువర్ణకంబు పరంబగునపు డెడుగెడి గాగమంబులును బహుళంబుగా 
నగు. ౨8. 


ట్ర: వండెడును, వండెడిని ; వండెదరు. 
మ: వండెదవు ; వండెదరు. 
ఉ : వండెదను; వండెదము. 


క్రియా వరిచ్చేదము 391 


24. లిడ్లాట్టుల వకారంబునకు లోపంబు విభాషనగు. ౨౪. 


వండితి, వండితివి; వండుదు, వండుదువు; వండెదు, వండెదవు. 


ఈ లోపము వకారమాశత్రమునకే. అజ్విశష్టమునకుం గాదు. 
వండితి, వండుదు అనుచో దేనికి లోపమన్నను చిక్కుగలుగదుగాని 


“వండెద-[ వు" అనుచో స్వరవిశిష్టమున కనుకొన్నచో “వందెద” అగునుగాని 
“వండెదు' అను ఇష్టరూపము సిద్ధింపదు. హల్మ్యాత్రమునకే లోసమన్నచో 
“వండెద-[-ఉ"అని యేర్చడును. సంధిచే “వండెదు” అని సిద్ధించును. 





లోపమువచ్చినరూపము మొదటిదిగను, రానిరూవము రెండవదిగను 


బయి యుదాహరణములక్రమము గోచరించుచున్నది. సమంజసమే. 


కాని ప్రథమ (1858) ముద్రణపు(బ్రతిలో వండెదవు, వండెదు అని 


పయిక్రమము వ్యత్యస్తమయి గానవచ్చుచున్నది. ఈ వ్యత్యానము తొలుతటి 
ముద్రణమున ప్రమాదమూలకిమయి యుండవచ్చును. అనంతరముద్రణము 
లందలి యీ పయిపాఠమే సమీచీనము, 


శిర, 


తిర్యగ్గడంబులు వాచ్యంబులగునపుడు లెడ్లాట్టుల (పథమ 


బహువచనంబున కేకవచనంబగు. ౨౫. 


26, 


నిగ, 


చిలుకలు పలికెను ; చిలుకలు పలుకును, చిలుకలు పలికెడును. 
మేఘములు గర్హి లైను ; మేఘములు గర్లిల్లును, మేఘములు 
జగ జ 
గర్హి లైడును. 
జ 
లూటుడుజ్ఞున కెడుతవర్తంబులు (దుతాంతంబులగు, ౨౬. 
Ca edt) జ 


ఆశీస్సు : మీకు మేలు గలిగెడును, మీకు మేలు గలుగుతను, 
శాపంబు : నీకు రాక్షసత్వంబు గలిగెడును, నీకు రాక్షసత్వంబు 
గలుగుతను. 

సంప్రార్థనంబు : హరి నను. గృప( గాంచెడును, హరి నను( 
గృపం గాంచుతను. 


విధియందు లూట్టునకు మాజుగా నదియను తచ్చబ్దంబును 


ముందు నుగాగమంబునగు. ౨౭౬. 


మైత్రుండు నానిర్దిష్ట కార్యంబు చేయునది. 
వానికి నీవు బాసటయయి యుండునది. 


392 రమణీయము 


ఇవి ప్రథమ మధ్యమ పురుషములకు లక్ష్యములు. తన్ను (దానాజ్ఞాపించు 
కొనుట అసంభవమను తలంపుచే(గావలయును ఉత్తమ పురుషమునకు నుదా 
హరణము చూపకుండెను. 


28. ఎడుతలదుతంబున కచ్చుపరంబగునపుడు మకారంబగు. 


ఎరా. 

నీకు మేలు గలిగెడుమనియెను ; నీకు మేలు గలుగుతమనియెను. 

సూత్రమున తవర్ణకముతోడి సాహచర్యమునుబిట్టి లూట్టునకు నాదేశమగు 

“ఎడు” వర్ణకమే (26 సౌ) యిట గ్రహంవయడును. తద్దర్మాద్యర్థకమగు 

లాట్టునందు ఆగమముగావచ్చు (28 షూ) “ఎడు” అనునది గ్రహింప(బడదు. 

కావుననే “రేపు వా(డువచ్చెః మున్నగుచోటులందు ఈ మకారము 
రానేరదు. 





29. లూణ్యధ్యమ వురులకు ముడుజ్జాలగు. ఎ౨కా, 

ఆశీస్సు : దీర్జాయువవగుము, దీర్హాయులరగుండు. 

శాపంబు : రాక్షసుండవగుము, రాక్షేసులరగు(డు. 

సం ప్రార్డః రనంబు : నన్ను రక్షింపుము, నన్ను రకింపుండు. 

విధి: హేచెప్పినపని చేయుము, నాచెప్పినపని చేయుండు. 

దీర్జాయువవగుము అనుచో యుష్మద్వి శేషణమునకు నేకవచనమున 
వువర్ణాగమము కలిగినది (కారక-88). ప్రాయికముగాన నయ్యదిరాకున్నను 
బాధలేదు. కాని తక్కిన యుడాహరణములన్నియు నాగమసహితములుగ 
నుండుటచే నిదిగూడ నాగమసహితమే యగుట యుచితము. కాని (ప్రథమ 
ముద్రణమున (1858) “దీర్ధాయువగుము" అని కలదు. ఆగమము గానవచ్చుట 
లేదు. అది ముద్రణస్థలితము కా పును. 

విధ్యర్థమున 27 వ సూత్రము (నీవు, మీరు) “*నా చెప్పినపని 
చేయునది” అనియు నుండందగునుగాన, ఈ ముడుజ్జులు నిత్యములుకావని 
తెలియవలయును. 









30. ఉభయ ప్రార్థసంబున దుగాగమంబున కత్వంబగు. 80. 
మనము వండుదము. 
జీత్తుపరంబగునపు డుత్వంబున కత్వంబగునను సూ(త్రముచే 
లజి పరంబగునపుడత్వంబు. 


క్రియా పరిచ్చేదము 393 


ప్ర: వండ(డు, వండరు ; వండదు, వండవు. 
మ : వండవు, వండరు. 
ఉ : వండను, వండము. 


లాట్టునందు దుగాగమము విధింప(బడియుండలేదు. అది లేకుండ దాని 
యుత్వమునకు అత్వమును విధించుట యెట్లుపొసంగును ? అనుశంక యిట 
పొడమవచ్చును. 

అత్వవిధాన సామర్థ్యమువల్లనే, అన(గా దుగాగమమే లేనిచో దానికి 
సంబంధించు అత్వవిధానము వ్యర్థమగునుగావున దుగాగమముగూడ నీసూత్రము 
వల్లనే విహితమయినటు లూహించుకొనవలయును, వాచ్యములుగనేగాక యిట్లు 
అనుమేయములగు విధులుగూడ( గొన్ని యరుదుగా నుండుట వ్యాకరణరచనా 
పద్ధతికి విరుద్ధముగాదు (చూ, క్రియా-[5 నామములకు ఇంచుగాగమము). 

“వండుదము" అనురూపము సిద్ధించుటకు నావశ్యకమయినది “ద'కారము 
గాని “దు వర్ణము కానేకాదు. ఇట్టియెడ లేని దు" వర్ణాగమమును ఊహించు 
కొననేల ; దానికి అత్వమును జేసికొననేల ! దగాగమమని “ద'కారమునే 
విధించినచో నెట్టిశ్రమయు లేకుండెడిదే 1 

అనియు మటొకళంక తో(పవచ్చును. 

ఆ మార్గమున ఆపాతతః సౌకర్యము గోచరిందుట సత్యమేకాని, 
దగాగమ మనకుండుటకు హేతువులు లేకపోలేదు, ఈ “ద'కారము దుగాగమ 
సంబంధి కావలసిన యక్కజలు కొన్నిగలవు. 

“పోపుదుము' అనుచో దుగాగమము పరమగునపుడు పువర్ణలోనము 
విధింస(బడినది. “పోదుము' అనురూపము సాధింపంబడినది ((క్రియా-98). 

ఇటులే “పోవుదము' అనుచో(గూడ ఆ “వు లోపమే ప్రాప్తించి 
“పోదము” అనురూపాంతరము సిద్ధించుట యావశ్యకము. ఇచటి “ద'కారము 
దుగాగమసంబంధికాక వేజొకటియయినచో ఆలోపము (ప్రవ_ర్తింసక పోవును, 
“పోదము' అను రూపము సిద్ధింపకపోవును. అది సిద్ధించుటకయి యిదిగూడ 
దుగాగమమేయనకను దప్పదు. అత్వమును విధింపకను దప్పదు. ఈ 
యొక్కటియగాక మటొక హేతువును గలదు. 

ఆకర్టింపుదుము, ఆకర్షింతుము ఇత్యాదులలో లాట్టునందు దుగాగమ 
సందర్భమున. (బవ్పర్తించిన పకార తకారములు (క్రియా-%0, 108) ఉభయ 
'ప్రార్ధనమున _ లూట్టునందు(గూడ( (ద్రవ _ర్తింసవలయును, ఆకర్షింపుదము, 
ఆకర్ణింతము అనురూవములు సిద్ధింపవలయును. ఈదకారము దుగాగము 
సంబంధి కానియెడ( బయికార్యములు (ప్రవర్తింపనేరవు. 


394 రమణీయము 


వీనినన్నిటిని దూరముగ సమీక్షించి దువర్ణ దవర్షములను వేజుపజుపక 
లెండిటినిగలిపి కార్యములు సాధించుటలోని లఘుమార్షసాకర్యము నాలోచించి, 
యీదకారమునుగూడ దుగాగమసంబంధిగా కూర్చినటులు (గ్రహింపవలయును. 





తిక. మధ్యమ ముడుజ్జులు ముజ్జు నాయడు. ౩౧, 


ఉత్తమపురుష బహువచనపు మువర్ణకమునకును, ప్రశమవురుమైక 
వచనపు డుజ్వర్ణకమునకును, (గ్రహణముకలుగకుండుటకయి ముడుజ్జులకు 
“మధ్యమ” అనువిశేషణము. ఈవిశేషణము లేనియెడ ఉత్తమ (ప్రథమపురుష 
ముడుజ్జులుగూడ ముజ్జు కా 'వలసివచ్చును. 
ము "వండ; వాండు వండండు ఇత్యాదిరూపములకు మాటుగా 
82వ సూత్రముచే కుజ్యిప్తాప్తించి మేమువండకుము, వాండువండకుండు 
మున్నగు ననిష్టరూపములేర్చడును. 








బాలుర స్ఫూర్తిసౌాకర్యమునకయి యీసంజ్ఞను (ముడుజ్‌ = ముజ్‌) 
ట్రత్యాహారమనుకౌన్నను ఆరీతికి(గూడ ననువువడియుండునటులు కల్పించుట 
అందమయినతీరు, 

ఇది (ప్రక్యేకముగ స్వతం(త్రసంజ్ఞయేగాని (ప్రత్యాహారము మాత్రము 
కాదు. బాలవ్యాకరణ్యప్యకియ మొత్తమున (వ్రక్యాహారపద్ధతి ఒక్కచోట 
మాత్రమే కలదు (క్రియా-8). దానివలన సిద్ధించ్చు పత్యాహారములు డుణ్‌, 
రుజ్‌, వుజ్‌ అని మూ(డుమ్మాత్రమే కలవు. జ్ఞానకువలె వానికి(బ్రత్యేక 
ముగా సంజ్ఞాసూత్రములు రచింప(బనిలేదు. రచింపనులేదు. 








వానికిని ఈముజ్ఞునకును భేదముగలదు. ఆచటిఇకారమునకు పత్యా 
హోరముతప్ప (ప్రయోజనాంతరము లేదు. కావుననే “ఇందు ఇకారంబు 
(ప్రత్యాహారార్థంబు” ((క్రియా-8) అని సూరి యచట వివరించియుండెను. ఇచటి 
జకారము, అట్లు (ప్రయోజనశూన్యము కాదు. బిందుపూర్వాకతా సంపాదకము. 

నూత్రకాదనిదృష్టిలో నిట్టిభేదము గోచరించుచుండ ముజ్జు, 
డుజ్జు రుజ్ఞులవంటిదేయని "పేటికాటీక వివరించుట సాఠకస్యమును దూరీక 
రించుట, అది యటుండనిండు. 

ఇంతదూరము |క్రియావదముల (ప్రక్రియ సాగినపిమ్మట(గాని "ముజ్జా” 
అనునీనంజ్ఞను విధింప వలనుపడదు. సంజ్ఞను విధింపకుండ “ముజ్జు” అను 
శబ్దమును సూ(తక ర్త వ్యవహరించుట సమంజసమునుగాదు. కావుననే, సంధి 
49వ సూ్యతమున “మజ్ఞు” అనక “మధ్యమముడుజ్ఞు'లనవలసివచ్చినది, అచ్చట 
అట్లనుటయే నముచితము, 


క్రియా పరిచ్చేదము 395 
తిని, వ్యతిరేకంబున ముజ్జా పరంబగునపుడు కుజీయగు. ౩౨. 


నీవు వండకుము, మీరు వండకు(డు. 

కుజీ జీత్తుగావున, అదిపరమగుటచే ఉత్వమునకు అత్వము (ప్రా ప్తించి 
నది (క్రియా-20). జిత్త్వ్వ జీ త్వ్వములకు(గల (ప్రయోజనభేదమును గ్నుర్తింపని 
హరికారికాక_ర్త యీోసూత్రమును 

“ముడుజోః పరయో ర్మరధ్యే వ్యతిరేకే కుజుచ్యతే” 
అని యనువదించెను. ఈయనువాదమునందు “కు” జిత్తుగావున బిందుపూర్వక 
మయి, “అత్ర జిత్యదుకో భవేత్‌” అనుస్తూత్రముచే అత్వముకలిగి, “వండం 
కుము, వండంకుండు" మున్నగు నపరూపపరంపర లావిర్భవించును. 

ఇటులే వ్యతిరేక క్రా్వర్థకమగు “కజి'వర్ణకమును (క్రియా-89) “భావ 
క్వ్వార్థణ కజ్‌ క్రమాత్‌” అని విధించెను. 

దీనివలన “వండంకి  “పండంక' అనునిట్టి కురూపములు కుప్పలు 
తిప్పలుగా నుస్పతిల్లును. అపరిశీలనానువాదములలో నిట్టియనర్థములు తప్పవు. 

తికి. నం పార్థనంబుల ముజ్జాన కడాదులు విభాష ననుుప 
యు కొంబులగు. 88. 
- 

వండుమ, వండుమా ; వండుమి, వండుమీ ; వండుండ, 

వండుండా ; వండు(డి, వండుండీ. 

అ, ఆ, ఇ, ఈ, ఎ, ఏ, ఒ, ఓ, అమ్మ, అయ్య ఇత్యాదులదాదులు. 


84. ఎదాదు లన్నుపయు క్రంబులగునపుడు ముజ్జానకు వుజీ 
రుజీ యగు. ౩౪, 


వినవె, వినవే ; వినరె, వినరే ; వినకువె, వినకువే ; వినకురె, 

వినకురే. 

పయివానిలో దొలిసూత్రమున 'సంప్రార్థనంబున' అని ఏకవచనాంత 
పాఠము పెక్కు ప్రతులందు( గాననగును. అది ప్రమాదపతితము. 

ప్రథమముద్రణమున (1858) బహువచనాంతపాఠమే కలదు. బహు 
వచనమే సూత్రకారోద్దిష్టము, ఏలయన 

భావ ప్రార్థనము, వ్యతిరేక ప్రార్థనము అనురెండువిధముల ప్రార్థనములను 
సూచించుటకయి సూత్రక_ర్త బహువచనమునే నిన్దేశించియుండును, కనుకనే 


396 రమణియము 


రెండవసూత్రమున (84) అనుప్రయుక్తములగు ఎ, ఏ లకు లక్ష్యములలో 
తుదిని వ్యతిరేక (ప్రార్థనో దాహరణములనుగూడ నాలుగిటిని జూపియుండెను, 

కావున బహువచనాంతపాఠమే సూరిసమ్మతమని భావిముద్రాసకులు 
గుర్తింతురుగాక | 

ఎదాద్యనుప్రయోగమువలెనే “ఆ'కారానుప్రయోగమున(గూడ “నామొజ 
యాలకింపవా !' “ఆలకింపరా 1" “నన్ను రక్షింసవా !' “రక్షింపరా !' మున్నగు 
చోట్ల వుజి, రుజీ శిష్టవ్యవహారమున రూఢములయి కానవచ్చుచున్నవి. ప్రాచీన 
కవిప్రయోగములు గోచరింపకకావలయును సూరి యిట్టివానిని సూచింపకుండెను, 

ప్రయోగములు లేకుండునాయని పరికించు చుందము, 

వినకువె, వినకురె ఇత్యాదులందు కుజి జీత్తుగావున ధాతూకారమునకు 
అత్వము ప్రా ప్తించినది. కువర్ణోకారము ధాతుస్థము కాకుండుటచే దానికి 
జీత్తు (వుజి, రుజీ) సరమయినను అత్వము రాకుండుట గమనింపు(డు, 


35. టవర్ణకంబు భావంబునందగు, ౩౫, 
భావంబన(గా ధాత్వర్థంబు. 
వండుట, పండుట, వినుట, కనుట. 
డుజ్‌, రు, వు, రు, ను, ము అను సమాపక(్రియా ప్రత్యయములాలును 
దస్ప, ధాతువునకు విధింప(బడిన తక్కిన ప్రత్యయములన్నిటికిని కృత్తులనియే 
"పేరు (కృదంత-1). 
ఈ టవర్జకము మొదలు వరుసగా( గొన్నిప్రత్యయములు విధింపంబడును. 


1. ట వండుట భావార్థకము ee వే 
2, మిజీ వండమి వ్యతిరేక భావార్థకము | క 
3. ఇ వండి కా ్వర్థకము ] 

4. కజి వండక వ్యతిరేక క్త్వార్ధకము 

5, నుజి. వండన్‌ తుమున్నాద్యర్థకము అవ్యయము 
6. నన్‌ వండినన్‌ చేదాద్యర్థకము 

7. తన్‌ వండుడున్‌ _ ఆనంతర్యార్థకము 

కి. చున్‌ వండుచున్‌ శత్రర్ధకము J 


క్రియా పరిచ్చేదము 397 


1 విశేషణములు; 
ఇవి సత్త్వాభిధానం 


9: ఎడి వండెడి తృవర్ణకార్థకము | బునందగు, 

10. ఎడు వండెడు  తృవర్ణకార్థకము = చూ, క్రియా-46. 

11. ఉన్న వండుచున్న వర్తమానార్థకము సత్త్వము = 

మానాల త్త 

12, కలజి వండ(గల  భవిష్యదర్థకము | ద్రవ్యము 

13, న వండిన భూతార్థకము (ఇవి ద్రవ్యము 

14. నిజి వండని _ వ్యతిరేక తృవర్ణకార్థకము లకే విశేషణము 
(లగును. క్రియ 
ఎ లకుం గావు 


ఇవియెల్లను కృత్తులే. 

కృదంతపరిచ్చేదము (ప్రత్యేకముగ నుండగా వీనినన్నిటిని ఆ వరి 
చ్చేదమున విధింపక యీ క్రియాపరిచ్చేదమున( జేర్చనేల ? అనుప్రశ్న కలుగ 
వచ్చును, 

ఇట(జేర్చుటకు హేతువు గలదు. 

కృత్తులు రెండువిధములు, (ప్రతిధాతువునకు వచ్చునవి కొన్ని ; కొన్ని 
ధాతువులకే వచ్చునవి కొన్ని. 

ఈ విభాగమును గమనించి సర్వధాతుసాధారణములయినవానినెల్ల నొక 
వర్గముగా నేర్చటిచి యీ క్రియాపరిచ్చేదమున నిర్దేశించెను. 

గె 5 ' వ్‌ 

కతిషయధాతువులకుమాత్రమే వచ్చు విశేషకృత్తులనెల్ల వర్గీకరించి 
ప్రత్యేకముగా కృదంతపరిచ్చేదమున నిర్చేశించెను. రచనాాప్రణాళికలో నిట్టి 
వర్గీకరణవిధానము వై శద్యసాధనము, 

అంతమాత్రమెగాక సాధారణవిశేషకృత్తులను విభణించి చేజువేజు 
పరిచ్చేదములలో( జేర్చుటకు మతొకి కారణముగూడ( గలదు. అది ప్రక్రియా 
విషయకము. ఎట్టిదన 

కృదంతవరిచ్చేదమందలి కృత్తులకు సంబంధించిన క, గ, త, ప, వ, 
ఇమి అనునవి పరమగుచో క, గ, చాయ, వ లకు లోపము. కలుగును 
(కృదంత-2), ఈ టవర్ణకాది కృత్తులుగూడ, కృత్చరిచ్చేదముననే చేర్చబడిన 
యెడ కజి, కలజీ వర్ణకములు పరమగునపుడుగూడ తా(కక, త్రాగక, ఏ(చక, 
చేయక, పిలువక; తా(క(గల, శ్రాగంగల, ఏంచంగల, చేయ(గల, పిలువ(గల 
ఇత్యాదులందు క, గ, చ, య, వలు లోపించి యసాధురూపపరంపర సంభ 
వించును. ఆ ప్రమాదము తొల(గుటకయి కజి కలజులను క్రియాపరి 
చ్చేదమున( జేర్చక యెట్లును దప్పదు. తప్పనినాండు వానితోపాటు తత్సజాతీ 


398 రమణియము 


యములగు సాధారణకృత్తులనెల్ల నొక్కయెడనే (క్రియాపరిచ్చేదముననే చేర్చుట 
ఉచితము. అను కుశలవరిశీలనముతో కృత్తులు వేజువేణుగా రెండుతావులందు 
ప్రదర్శితములయినవి. మనకింక శంకింపం బనిలేదు. 


36. కజి వర్ణకంబు పురార్థయోగంబున విభాషను భావంబునం 
దగు. 8౬. 
వండకమునుపు : వండుటకుమునుపు ; చేయకమునుపు : చేయు 
టకుమునుపు, 
మునుపు, ముందు, మున్ను, తొల్లి. 
పురార్థకళబ్దముల సంబంధములేని చోటుల(గూడ “చెప్పకతప్పదు,” 
*చేయకతీఅదు" ఇత్యాదులందు భావార్థమున కజివర్ణకము గానవచ్చును. దాని 
నీన్తూతమున సంగ్రహింపమికి హేతువు సమాలోచనీయము. 
87. వ్యతిరేకభావంబున మిజియగు, 88. 


వ్యతిరేక విశిష్ట (క్రియాభిధాయి ధాతువునకు మిజియగు. 
వండమి, పండమి. 


38. నమాన్యాశయంబులం బూర్వోకాలంబునం దివర్ణకంబగు. 
శిలా, 
ఏకాశ్రయంబులగు [క్రియలలోపల నెయ్యది పూర్వకాలికంబగుం 
దద్వాచియగుధాతువున కివక్షకంబగు. ఇదియె క్తానర్ధంబు 
నాంబడు: వండి, పండి, విని, కని. 
సమానక_ర్హృకంబులనక సమానా శ్రయంబులనుటండేసి చై_త్రుని 
చేత మెత్రుండు కొట్టంబడి మడినె నిత్యాది సిదంబయ్యె. 
యా స్వే “ 
ఈ “ఇగ పత్యయమునకు, (ప్రసిద్ధమును (ప్రచురమునునయినది క్ర్వార్థము, 
దీనికి హేత్వర్థమును గలదని. నిర్దేశించుచు (పౌ-వ్యా-క్నర్త “రాహు 
కంఠముదెగి దేహము ధరణి. బడియె” మున్నగు కొన్నివ్రయోగములు చూపి 
యుండెను. 
క్వ్వాడ్రత్యయమునకు హేత్వర్థము సంస్కృతమున(గూడ నరుదుగా( 
గన్పట్టును. 
“కింోకృత్వా” సుకృతం భవేత్‌?” -ాభారత -ఆది-అధ్యా-120-ట్లో-18, 


క్రిచూ పరిచ్చేదము 399 


“ర్రీవైలశఖరం “దృష్ట్వా” పునర్హన్మ నవిద్యతే” —(2) 

“న్మర “సంస్కృత్య' న శాస్తి ర స్తిమే” ---కుమారసంభవ-సర్ల4-ళ్లో-17, 
ఇట్టితావులందు హేత్వర్థమే కుదురుపడుచుండును. 

ఇప్రత్యయమునకేగాక వ్యతిరేకక్స్వార్థకమగు కజివర్షకమునకును హేత్వ 
రము గలదు : 

తంగడి చదివింవక బాలుండు మూర్జుండయ్యెను. వ్యాకరణము తెలియక 
(వ్రాతతప్పు లధికమయ్యెను. _ఇత్యాదులందు హేత్వర్థమే గోచరించును, 

ఇదియగాక ఇవర్ణమునకు, (ప్రభృత్యర్థమును గలదు, 

“శిశువు పుట్టి రెండునెలలయ్యెను." 

“ఏతకేర దొరకొని యెన్నియో నాళ్ళయ్యె” --కళాపూర్ణో-2-01. 

“ఏనే(డు లగుదెంచె నర్జునుండేగి" ---భారత-అరణ్య-4-2. 

ఇత్యాదులందు “పుట్టుట మొదలుకొని" ఇత్యాదిగా (ప్రభృత్యర్థమే 
స్ఫురించి సమన్వయయోగ్యమగును. 

“నీవంటివానిని విని కని యెబుంగను." --మిత్రలాభము. 

“....ఎన్నండున్‌ మటి యిట్టపేంగియెటుంగపు" --కళాపూర్ణో--100. 
...ఏనెన్నం డుందొల్లి చూచియెజు(గను నిన్నున్‌ '---భారత-ఆది-4-00. 

“బాలుండు సుకుమారుడు పె 

క్కాలములం కొచ్చియెజు(గ(డనక మొనసొరం 

శాలుదు చొరుమని సనిచితి 

నేలా నన్నాసదోస మెణు(గ(గనిచ్చున్‌”. ---భారత-ద్రోణ-2-141. 

ఇత్యాదులందు కేవలభావార్థమే స్ఫురించును. 

సమౌనక_ర్హృకములు, సమానా(గశ్రయములు అనువానికి/గల భేదము 
గమనింప(దగినది. 

సమానక_ర్హృకములన(గా, ఏకక_ర్హృకములు = ఒకేకర్తగల (క్రియలు. 

సమానా శ్రయములన(గా, ఏకాశ్రయములు = క_ర్హృరూపమునగాని, కర్మ 
రూవమున (గాని, ఒకేవ్యక్తినాశ్రయించిన (క్రియలు, 

“రాము(డు లంకకేగి రావణుని బరిమార్చెను.' ఇట ఏగుట, సరిమా 
ర్చుట ఆనుక్రియలు రెండిటికిని కర్త రాముండేగాన ఆ రెండుక్రియలును ఏక 
క_ర్హృకములు, 

“రామునిచే రావణు(డు కొట్టంబడి మడిసె.” ఇట కొట్టినవా(డు రాముండు. 
మడిసినవాండు రావణు(డు, కాంగా, కొట్టు, మడియు అను (క్రియలు భిన్న 
కర్తృకములు. 

ఇవి సమానకర్తృకములు కావు. కాని సమానాశ్రయములు కావచ్చును; 
ఎట్లన : 








400 " రమణీయము 


కొట్టు అను క్రియకు కర్మ రావణుండు. 

మడియు అను క్రియకు కర్త రావణు(డు. 

“కొట్టు' అనుక్రియ తనకు కర్య్మగా, రావణు నాశ్రయించియున్నడి, 
“మడియు"అనుక్రీయ తనకు కర్తగా రావణునే ఆశ్రయించియన్నది, ఇట్లు 
ఈ రెండుక్రియలును సమానా శ్రయములగుట పొనంగుచున్నది. కావుననే “ఇ” 
ప్రత్యయము కలిగినది. 

వాక్యములోని క్రియలు రెండును సమానక_ర్హ్భకములే కావలయునని 
పాణినీయానుసారముగ సూత్రించినచో “కొట్టబడి మడిసె' అనుచో 'ఇ' వర్ణ 
కము రాకపోవును. 

39. కజి వ్యతి రేక క్వ్వార్థంబునందగు. న. 
వండక, పండక, కొటక, తిటక 
రా అ 
40. తుమర్థ భావలకణంబులందు నుజియగు. ౪౦, 
భావలక్షణంబునా నన్య( క్రియకు 'లక్షణభూతంబగు (క్రియ. 
తుమర్థంబందును భావలక్షణంబునందును ధాతువునకు నుజి 


వర్ణ కంబగు. 
తుమర్థంబు * చైత్రుండు వండను బోయెను. పాక క్రియార్థము 
పోయెనని యరము. 


టు 
భావలక్షణము : దైక్రుండు వండ నతిథివచ్చెను _ ఇచట వంట 
లక్షణము వచ్చుట లక్ష్యము. 


పయిసూత్రములు రెండింటను వండక, వండన్‌ అనువానిలో ధాతూ 





వండక, వండన్‌ అనునవి సమాపక్మకియనుబట్టి పూర్వకాలికములే 
యగుచుండును. అయినను వీనిలో “భూతంబుసం దిగాగమంబగు' (|క్రియా-17) 
అనుసూత్రముచే ఇగాగమము ప్రవ_ర్తించినచో అ_త్స్వముకొటకయి ఘటింప( 
బడిన జీత్త్వము నిస్భలమగును గావున నిట్టిచోట్ల ఇగాగమము ప్రవ _ర్తింవదని 
తలంపవలయును. స్‌ 


41, చేదర్థంబునందు వృత్తంబగు ఖావలక్షణంబునందు. నవర్ణ 
కంబు (దుతాంతంబగు. ౪౧. 


వానలుగురిసినం బంటలు నండును; వాండు రమ్మనినం బోయితిని, 


శ్రియా వరిచ్ళేదము 401 


చేత్‌ (= అయినచో) అనునర్థమునందును, వృత్తమయిన (= జరిగిన 
= భూతకాలికమగు) భావలక్షణార్థమునందును “నన్‌ "అనుప్రత్యయము వచ్చు 
ననిభావము. 

పయివాక్యములలో కురియు, అను అనుక్రియల భూతకాలికములు 
గాన ఇగాగమము కలిగినది (క్రియా-17.). 

భావలక్షణమన(గా నొకక్రియను దెలుపుచుస్న యింకొక[్రియ : 
“చైత్రుండు వండ నతిథివచ్చెను' ; అతిథి యెపుడువచ్చెను? చైత్రుండు 
వండ(గా వచ్చెను. ఇట “వచ్చుట' అనుక్రియాసందర్భమును, వండుట అను 
క్రియ తెలుపుచున్నది. 

వండుట : లక్షణ(క్రియ. వచ్చుట : లక్ష్యక్రియ. మొదటిది క్ఞాపకక్రియ, 
రెండవది జ్ఞావ్యక్రియ. ఇట్టిభావలక్షణమున నుజివర్ణకము కలిగి (క్రియా-40) 
“వండన్‌” అనురూప మేర్చడును. ఈలక్షణక్రియాసందర్భము వృత్తమయినచో, 
అనగా భూతకాలికమయినచో, ఈసూత్రముచే “నన్‌'వర్లకము వచ్చును. 
“వండినన్‌" అనురూప మేర్చడును. 

సూత్రమునందలి రెండర్భములకును రెండువాక్యములను వేజువేటు 
లక్ష్యములుగా సూత్రకర్త చూపియుండెను. ఇంతియగాక నవర్ణకమును బేర్ణొన 
వలసినతావులందు సూరి దీనిని, చేదర్హకమనక, చేదాద్యర్థమని, ఆదిశబ్బమును 
శజేక్చియే వ్యవహరించి, దీనికర్థములు రెండును(డీయని సూచించుచునేయుండెను, 





శతు తు మానంతర్య చేదాద్యర్థకంబులు. లాసంజ్ఞాం12, 
చేదాద్యర్థ నాంతంబయిన యుండున కున్నాదేళశంబు విభాషనగు. 
—క్రియా=్‌?, 


ప్రకృతసూత్రమునకు లక్ష్యములు రెండిటి నిచ్చుటను గమనింపక, 
రెండవలక్యుమున చేదర్భన్ఫురణము లేశమయిన లేకుండుటను బరిశీలింవక, 
చేదాద్యర్థకమని సర్వత్ర అఆదిపదసహితమగు _ సూత్రకారవ్యవహారమును 
గుర్కింపక, చేదర్థముననున్నట్టి భావలక్షణార్థమ'ని సూత్రమున నొక్కయర్థమే 
నిర్హేశంపంబడినట్లు భ్రాంతివడి గుప్రార్థప్రరాశికాకారులు (ప్రకృత సూత్రమును 
సమన్వయించియుండిరి. ఆసమన్వయము లక్ష్యములకు విరుద్ధము. లక్షణము 
నకు నసమ్మతము. మనకు నుపేక్షణీయము. 

ఇట *“నవర్ణకంబు 'ద్రుకాంతంబు"' అనుటకుమాలు “నన్‌ 'వర్ణక 
మనరాదాయని తో(సవచ్చును. కాని, యిటమీ(ద (46 వ సూ.) కృవదర్థమున 
చేతొకనవర్ణకము విధింపంబడును. దానికిని, దీనికిని “పడ్వాదుల సవర్షకంబున 
కత్వంబుమున్నగు కొన్నికార్యములు కలిపి విధింపవలసియున్నది. కావున, 
ఈ రెండిటికిని ఏకరూపత సంపాదించుటకయి దీనినిగూడ నవర్ణకముగనే 
పేర్కొని ద్రుకాంతత్వమును వేజుగా నిర్రేశంచినటు లూహింపందగును. 
(26) 


402 రమణీయము 


ఇందులకయి యిట “ననర్ణకంబు దద్రుకాంతంబు'అని నవర్షకమును, 
ద్రుతమును, విడివిడిగా నిర్దేశించి, యిట్టి ప్రయోజనము లేకున్నను ఆనురూవ్య 
మునకయి యనంతరసూత్రములందును “డువర్ణకంబు ద్రుతాంతంబు" “చువర్ణ 
కంబు ద్రుతాంతంబు" అనురచనారీతినే యవలంబించినట్లును నూహింపనగును. 


42. ఆనంతర్యంబున డువర్ణకంబు (దుతాంతంబగు, ౪౨. 


జాబిలి తోంతెంచుడుం గువలయంబులు వికసిల్లె. 

అనంతరార్థమున “డున్‌'వర్ణకము కలుగును. చంద్రుండుదయించిన 
యనంతరము కలువలు వికసిల్లునుగావున తో (తెంచుధాతువునకు “డున్‌ 'పర్ష్ణకము 
ప్రాప్తించినది. 

పయికక్రీయలు రెండిటిలో తోంతెంచుట మొదటిది ; వికసిల్లుట రెండవది, 
వీనిలో తోంతెంచుట భూతకాలికముగావున దానికి “భూతంబునం దిగాగ 
మంబగు"ననుసూ(తముచే “వానలు గురోసినం'బంటలు వండును' ఇత్యాదు 
లందువలె “ఇ'వర్ణము రావలయునే | ఏలరాకున్నది ? అని యిట నొకకుళల 
ప్రశ్న ఉదయింసవచ్చును. 

సూత్రమునందలి “ఆనంతర్య'శబ్దమునందే దానిసమాధానము దాంగి 
యున్నది, అంతరమన.(గా రెండిటినడుమను నుండు కాలవ్యవధి. అంతరము 
లేనిది అనంతరము. అనంతరమే ఆనంతర్యము. 

రెండుక్రియలనడుమ  జెస్ప్సపాటుకాలమయిన వ్యవధిలేదనునర్థమును 
బోధించుటకుమాత్రమే భాషలో. దొలుత నిష్పన్నమయిన యీఅనంతరి 
శబ్దము కాలక్రమమున ఆభింకము వీడి “పిమ్మట, పిదప, తరువాత" అను 
సాధారణార్థమును టోధింపంజొచ్చినది. “వచ్చినయనంతరము పదిదినముల 
కగపడెను'అని మనము ్రయోగింతుము, పదిదినముల వ్యవధియున్నదని 
మనమే వక్కాణించుచు స్టూలదృష్టితో “అనంతర” శబ్దిమునే యువయో 
గింతుము, అర్థవిరోధము గలదే యని (గ్రహింపము. (గ్రహించినను సంకో 
చింపము. _సంకోచింప(బనియులేదు. వ్యవహారమున శబ్దళక్తులు మాటు 
చుండుట సహజము. సాధారణములు విశేషములగును, విశేషములు సాధార 
ణములగును, అది భాషాసరిణామస్వభావము. 

ఈసూత్రమునందలి యానంతర్య శబ్దమును నట్టి స్టూలదృష్టితో. జూడ 
రాదు. “అంతరము లేకుండుట'అని దాని తొలుతటియర్థమును (గ్రహింప 
వలయును. 

దూరముపరికించినచో  నిట్టితావులందు రెండుక్రియలు జరిగినపుడు, 
ఆరెండిటికిని నడుమ ఏస్వల్పమయినను వ్యవధి యుండకమానదు. కాని 


డ్రయా వరిచ్చేదము 403 


ఆ వ్యవధి మనకు గోచరించునదిగా నుండదు. ఆ కార్యములు అసంలక్ష్య్యు 
డ్రమములన్నమాట. _ అనగా వానిపొర్వాపర్యమును గుర్తుపట్టంజాలమని 
భావము. అట్టియెడలనే “డు”వర్ణకము కలుగునని సూత్రకర్తహృదయము, 

ఇట్టియాయానంతర్యార్థము బాలురకు నిశ్శ్ళంకముగా సూటిగా స్ఫురించుట 
కయి సుదూరము పర్యాలోచించి “జాబిలి తో ంతెంచుడుంగువలయంబులు వికసిల్లై " 
అని లక్షణమునకునత్యంతసంగతమగుచు, నాహ్లాదకరమగుచు, ముచ్చట గొలుపు 
చల్లని లక్ష్యమునుజూపుట మెచ్చుకొనందగినది. 

చంద్రుండుదయించుటకును గలువలవికాసమునకును నడుమ కాలవ్యవధి 
వస్తుతః ఏలేళమో యున్నను మనకది గోచరింపదు. కావున వ్యవధి లేనేలేదని 
తలంతుము. 

కాయగా, నిచటిక్రియలు రెండిటిలో, ఇది పూర్వము, అదిసరము 
అను వివేచనమే పొసగదు గావున, భూతము, భావి యనుప్రనంగమే 
లేకుండుటచే “భూతంబునం దిగాగమంబగు" అనుసూత్రమునకు నిట( బ్రసక్తియే 
లేదని సయి కుళల(ప్రశ్నకు నుత్తరము. 

43. చువర్ణకంబు దుతాంతంబు |కియాన్వయంబున శత్రరంబు 
ba 

నందగు. ౪౩. 


చూచుచుం బోవుచున్నా(డు, చూచుచుం బోయెను, చూచుచుం 
బోవ(గల(డు. 
శత్రర్థము = శతృ ప్రత్యయార్థము = వర్తమానార్థము. 
44. తృవర్తకార్హంబునం దెడి యెడు వన్నియలగు. ౪౪. 
౪ ఈ 
'ప్రహరించెడివాండు, (ప్రహరించెడువాండు. ప్రహర్తయని 
తృవర్షకార్థము = కర్త 9ర్ధము = తద్ధర్మార్థము. 
45, వానికి లోపంబు బహుళంబుగా నగు. ౪౫. 
'ప్రహరించువాండు : ప్రహర్రయనియర్ధము. 
—_ a 
46. ఉన్న కలజీ నవర్ణకంబులు భవ ద్భావి శతృ కృవదర్థంబు 
లందగు. ౪౬, 


ఉన్న వర్ణ కంబు వర్కమానారకశ(త్రరంబునందగు. 

నో న్‌ టు 

కలజివర్షకంబు భవిష్యదర్హకశ్యతర్రంబునందగు. 
జ థి అ 


404 రమణీయము 


న వర్ణకంబు కృవదర్థంబునందగు, 

ఇవి సత్త్వాభిధానంబునందగునని యెటుంగునది. సుబంత 

వాచ్యంబు స_త్త్వంబు నాంబడు, 

వండుచున్నవా(డు, వండ(గలవా(డు, వండినవాండు. 

సత్త్వమన(గా ద్రవ్యము, ఈ ధాతుజవిశేషణములు ఏచదేనొక ద్రవ్యము 
యొక్క విశేషమును దెలుపుచుండును, కావున స త్త్వాథిధాయకములు, 

_క్తవదర్ధము = భూతార్థము. 


47. వ్యతిరేక తృవర్ణకార్థంబున నిజీయగు. ౪౭. 


వండనివా(డు. 

ఎడిప్రభృతి వర్ణకాంతంబు లేడును ధాతుజవిశేషణంబులని 

ప్రాచీనులు వ్యవహరింతురు. 

ట్రహరించెడి, ప్రహరించెడు (44), (ప్రహరించు (45), వండుచున్న, 
వండ (గల, వండిన (46), వండని (47) ఇవియేడును ధాతుజవిశేషణములు, 

ఇందు తద్దర్మార్థకములగు మొదటి మూండింటను ప్రత్యయములు ఎడి 
యెడులు తృవర్ణకార్థమున విధింవ(బడుటచే (సూ. 44, 45) వీనికి సమానమగు 
తృప్రత్యయాంత సంస్కృతరూసమును “ప్రహర్త' అనుదానిని జాపుటకు 
వీలుగా వీనియొద్ద “ప్రహరించు అను సంస్కృృతధాతువు గ్రహింప(బడినది. 
తక్కినవానిలో నట్టి యావళ్యకత లేకుండుటచే పరిచ్చేదమున నంతటను సాధా 
రణముగా( జూస(బడిన వండుధాతురూపములే చూస(బడినట్లు గమనింప( 
దగును, 


48. లకారాదులు సకర్మకంబునకుం గర్హృకర్మంబులందును 
లాంతికిం గర్హయందునగు, ఇలా, 


సకర్మకంబునా. గర్మాకాంక్షోళ్ళాపకంబు. 
అకర్మకంబునా( గర్మాకాంక్లానుత్తాసకంబు. 


49. పడుజ్యనుబంధంబు కర్మంబునందగు. ౪౯. 


కొట్టంబడుచున్నాండు, కొట్టంబడుచున్నది ; కొట(బడుట, 
ట ట ల 
కొట్టంబడనివాండు. 


క్రియా పరిచ్చేదము 405 


ఉదాహరణములలో మొదటిది : సమాసకక్రియ, వర్తమాన (ప్రథమ 
పురుషైకవచనము. రెండవది : అసమాపక[్రియ (కొట్ట(బడుచున్‌ -- ఉన్నది) 
శత్రర్థకము, మూండవది : విశేస్యము, భావార్థకము, నాలుగవది : విశేషణము, 
వ్యతిరేక తృవర్ణకార్థము (తద్ధర్మార్థకము). 

ధాతుజన్యరూసములలో జాతికినొక్కొాక్కటిగా నుదాహరణములు, 

ఇచట విధింప(బడిన “పడు” అనునది ధాతురూవమేగాన, అది యింకొక 
దానికి ననుబంధముగా వచ్చినను, తాను ధాతుపు కాకపోదు, కొట్టంబడు 
అనుచో కొట్టు, పడు అనునవి విడివిడిగను ధాతువులే. విశిష్టమును 
(మొత్తమును) ధాతువే. 

ఇటులే “వండుకొను' ఇత్యాదులందును (గ్రహించునది. 

చూ, క్రియా-58. 

అనుబంధసహితమగు మొత్తమునకువలెనే, అనుబంధమగు పడు 
అనుదానికి/గూడ ధాతుత్వము లేనియెడ ఏకస్వర ద్విన్వర ధాతువులకు 
మాత్రమే రాందగిన “ఇయుడాగమము” (క్రియా-50) చతుస్స ్వరమగు “వండ 
బడు" అనుదానికి రానేరదు, వండ(బడియెను అనురూపము కానేరదు. 

ఇయుడాగమసహితరూపములు సుప్రసిద్ధములు. సూత్రకార ప్రదర్శి 
తములును. చూ, సకర్మకాకర్మక రూపపట్టికలు, 


50. గురువిరహితంబులయి యయాంతంబులయిన యేకన్వర 


ద్విన్వరంబుల యించుగ్వ్యకంబుల కియుడాగమంబు విభాష 
నగు. ౫౦. 


ఏకస్వరధాతు ద్విస్వరధాతువులమీ(ది యించుగ్వ(క్రంబుల 
కియుడాగమంబు విభాషనగు, 

గురుమంతంబగు ధాతువునకును, యాంతంబగు ధాతువునకును 
మీంది యించుగ్వ(క్రంబుల కియుడాగమంబు రాదు. 

భుజ్‌ -ఇయ్‌- ఇంచు : భుజియించు. సక్షంబున : భుజించు, 
గుణ--ఇయ్‌--ఇంచు : గుణియించు, గుణించు. 

ఇంచుగ్వ ్యవధానంబునంజేసి సంస్కృుతధాతువులు వక్రపర 
కంబులు లేవని యెజుంగునది. 

యాచ్‌, అర్హ ఇత్యాదులు గురుమంతంబులు ; వ్యయ -__ ఇది 
యాంతము : యాచించు, అర్థించు, వ్యయించు. 
జి--ఇంచు అనుచో నిత్యంబగుటంజేసి యయుగాగమంబు 











406 రమణీయము 


రాగా యాంతంబగుటండేసి యయుడాగమంబులేదని యెజుంగు 

నది _ కృతాకృత(ప్రసంగి నిత్యంబునాంబడు. 

నగు - ఇయ్‌ 4 ఇంచు : నగియించు, నగించు. 

నగు - ఇయ్‌- ఎను : నగియెను, నగెను. 

పడు -- ఇయ్‌ - ఎను : పడియెను, పడెను. ఇత్యాదులెలుంగునది. 

ఒకలక్ష్యమున( (బవ్నర్తించుటకు నొక్కొకచోట రెండుసూత్రములకు 
విప్రతిషేధము (తుల్యబలవిరోధము = పోటీ) ఏర్పడవచ్చును. అట్టిచోటులందు 
ఆ తగవు పరిష్కరించుటకు వ్యాకరణమున నొకనిబంధనము గలదు. ఎట్టిదన : 

* సమానబలముగల యాసూత్రములలో రెండవసూూత్రము ప్రవ _ర్తింపని 
దశయందును, ప్రవ_ర్తించినదళయందును, రెండుపక్షములందును, ఏ సూత్రము 
నకు ప్రా ప్రీయండునో అది కృతాక్ళత్యపసంగి = నిత్యము. ఇట్టినిత్యకార్యము 
రెండిటిలో ప్రబలము. ఏలయన : 

పూర్వముకం చ వరమును, సరముకం'టె నిత్యమును, నిత్యముకం"టె 
అంతరంగమును, అంతరంగముకంబ అపవాదమును (ప్రబలములని 

“పరనిత్యా న్తరణ్గాపవాదానా ముత్తరోత్తరం బలీయః” 
అనుపరిభాష నియమించుచుండును. 

ప్రకృతమున 'జి--ఇంచు' అనుచోట ఇయుడాగమము వచ్చినను అది 
వచ్చుట ఇంచుక్కునకు. గావున యదాగమన్యాయముచే ఇయుట్టు ఇంచుక్టుతో 
మేళవించి దానికి నవయవమగునుగాని విడిగా నుండదు. అపుడు 'ఇయించు” 
అనుమొత్తమునకే ఇంచుక్కను వ్యవహారముండును. 'జి--ఇయించు" అని 
యేర్చడును. ఈ స్థితిలో “ఇయించు" పరమయినను ఇంచుక్కు పరమయినటులే 
గావున అయుక్కు- ప్రవ్నర్హించుట కవకాళశము గలదు. 

ఇయుట్టు చేయనప్పుడు, అనంగా 'జి-- ఇంచు” అనుస్థితిలో అయుక్టు నకు 
అడ్డంకి లేశమును లేదు. 

ఈ రీతిని కృతాక్సతపక్షములు రెండిటియందును ప్రసక్తి గలదిగావున 
అయుక్కు_ నిత్యమగుటచే అది (ప్రబలము. 

ఇయుట్టునకు ఇట్టినిత్యత సంభవింపదు, ఏమన : 

“జి ఇంచు అనుదళలో అయుక్కు (ప్రవ_ర్తించినచో అది ధాతువు 
నందలి ఇకారమునకు అవయవమయి, “జయ్‌-[-ఇంచు' అని ఏర్పడును, 
అపుడు ధాతువు యకారాంతమగుటచే, యాంతభిన్నములకు విధింపంబడిన 
ఇయుట్టు ప్రవ_్తించుటకు నవకాశమే యుండదు. 

కావున నిట్లు నిత్యత లేకుండుటచే దుర్చలమై ఇయుట్టు తొలగిపోవును, 
ప్రబలమై అయుక్కే_ ప్రవర్తించును. జయించు అనురూపము సిద్ధించును. 


శ్రియా పరిచ్చేదము 407 


51. పడ్వాదుల నవర్ణకంబుస కత్వంబును గడహల్లునకు 
ద్విత్వంబును విభాషనగు. ౫౧. 
పడ్డ, పడిన ; పడ్డను, పడినను. 
పడు, ఇడు, చెడు, తగు, అను, కను, కొను, తిను, మను, 
విను, చను : ఇవి పడ్వాదులు. 
అత్వము అంతాదేశముగ రావలసియున్నను అకారమునకు అకారము 
వచ్చుట వ్యర్థముగావున, అది నవర్ణకమునకంతకును సర్వాదేశమయినది. 
నవర్హకములు రెండు గలవు, 1. క్తవదర్థకము (46వ సూ), ii. చేదా 
ద్యర్థకము (41వ సూ). రెండిటికి రెండుదాహరణములు, త 


రని. (క్రియాఫలంబు కర్తృగామియగుచోం గొనుధాతు వను 
ప్రయుక్తంబగు. ౫౨. 


ఇదియె యాత్మనేపదార్థంబని వ్యవహరింతురు. 
వండుకొనుచున్నాండు. 


నీతి. కొనుధాతువు పరంబగునపు డిగాగమంబు బహుళంబుగా 
నగు. ౫౩. 


వండికొనియె, వండుకొనియె. 

బహుళంబనుటచే యాంతంబునకు నిత్యంబు : చేసికొనియె, 

పయిసూ(త్రములు రెండింటను “కొను” అనిమాత్రమే యనక “కొను 
ధాతువు” అని ధాతుపదమునుగూడ. జేర్చుట గమనింప(దగినది, 

అనుప్రయు క్రమేయయినను “కొను” అనుదానికి ధాతుత్వము గలదు 
సుమీయని హెచ్చరించుటకు ధాతుపదము చేర్చంబిడినది. 

ఒకదానికనుప్రయు_క్తమగుచున్నను దీనికిగూడ( ద్రిత్యేకత యావళ్య 
కము. అట్లు దీనికి. (బత్యేకత లేక “వండుకొను” అనుమొ త్తమునకు మాత్రమే 
ధాతుత్వమున్నచో సది చకున్న్వరమగునుగాన, ఏకస్వర ద్విస్వరములకు 
మాత్రమే టప్రాప్రించు ఇయుడాగమము (క్రియా-50) ఇచట రాంజాలదు, 
“వండుకొనియె” మున్నగురూపములు సిద్ధింపనేరవు. 

ఈసూత్రమున ఇగాగమమునకు నుదాహరణముగ “వండికొను" 
అన్నంతమాత్రమే చాలియున్నను “వండికొనియె"అని సమాపకక్రియారూప 
మును జూపుట “వండుకొను' అనుమొతత్తమునకేగాక వండు - కొను అను 


408 రమణీయము 


వానికి విడివిడిగాంగూడ ధాతుత్వమున్నదనియు “కొను"అనునది ద్విస్వరము 
కావున ఇయుడాగమము  కలిగినదనియు సూచించుటకేయని యూహింప 
వలయును. 

మజియు *కొను"అనుదానికి. (బ్రత్యేకత యున్నపక్షముననే వండు 
కొనుండి: “వండుకొండి” అనుచో ఒకారము నుడితొలిప్రస్వమై ఖండబిందువు 
నడ్గగించును. అట్లుగానిచో నర్భబిందువు దుర్నివారమయి మీరువండు'కొండి" 
మున్నగురీతిని కురూపములుప్పతిల్లును. 

ఇట్టీసూక్ష ఇదృష్టి యాయొక్క- తావుననే గాదు. తెంచుధాతు వగ్వాదుల 
కన్నుప్రయుక్త్రమయిన రూపములందు(గూడ నిడానింప్పుడు (క్రియా-]18). 
అగుదెంచు....అగుదెండు, ఏగుదెంచు .... ఏగుదెండు ఇత్యాదులందు అర్థ 
బిందుఘటితరూపములను వారించుటకే అన్నుపయుక్రమగు'తెంచు'ను ధాతు 
వుగానిర్జేశించి దానికి ప్రత్యేకతను గల్పించియుండెను. అచట “తెంచు" ప్రత్యేక 
ధాతువయినపక్షముననే *ఎ'కారము “నుడి” తొలిిప్రస్వమగును. అయిన 
పక్షముననే ఖండబిందువు నివారితమగును. 








లక. ఇకారవ్మకంబు లు క్రంబులందలివి పరంబులగుచో యాకు 
సకారంబగు. ౫౪. 


చేయు....చేసిరి, చేసి, చేసికొను, చేనెను, చేనెడిని ఇత్యాదు 

లెజుంగునది. 

ఇకారవక్రములు ఉదక్తంబులందలివే కావలయును. అనంగా ఈసూూత్రము 
నకుముందు చెప్ప(బడినవే కావలయును. ఇటమీంద, కృదంతపరిచ్చేదమున6 
గాని, యీక్రియాపరిచ్చేదముననేగాని చెప్పంబడువానిని (గ్రహింపరాదు. అట్లు 
గిహించినచో అరయు-[- ఇక = అరయిక (కృదంత-12), చేయు -- ఇ = 
చేయి (కృదంత-22) ఇకశ్యాదులందు యకారమునకు సకారము రావలసి 
వచ్చును. ఇటులే చేయు - ఇంచు = చేయించు ((క్రియా-70) ఇత్యాదులందును 
యాకు సకారము పస కమగును. 

ఆచిక్కు.లు రాకుండుటకే యింతకుముందు చెప్పబడినవి యనునర్ధ 
మును బోధించుటకయి భూతార్థక “క్త క ఉక్తొశద్దిము సూత్ర 
మున ప్రయుక్త! 'మయియుండుల గుర్తింపందగిన, 









ఈసూత్రము ఇప్పుడున్నటులు ఈ 54వ స్తా నుండక వేతొక 
చోట నున్నచో పయిని జూపినరూపములు సిద్ధింపవు, అనంగా సూరి రచనలో 
సూత్రమేగాక సూత్రస్థానముసయితము రూవసాధకమని గమనింపవలయును. 





ములుగా (గ్రహింపవలయును. ఒ 
సూత్రతాత్సర్యముకాదు. డయ్యు - డస్సి, (వయ్యు -- ద్రస్సి ఇత్యాదులందు 
'రెండుయకారములకు రెండుసకారములు కలుగును, స్టానికిని, ఆదేశమునకును 
ఆనురూప్యము సముచితముగదా £ 

ఇట్టివరిపాటి యీప్రణాశికలో మజికొన్నితావులందును గన్పట్టును. 

పిలుచు -!- ఇంచు = పిలిపించు ; మెచ్చు-[-ఇంచు = మెప్పించు. 

—క్రియా-87. 

పిలుచు --దురు = పిలుతురు; వచ్చు 4- దురు = వత్తురు, క్రియా-108. 

మటొకయంశము : 

చేసి, చేసెను అనుచోవలెనే అయి, ఆయెను అనుచో ఇకారవ[క్రములు 
పరమయినవిగాన యాకు సకార మేలరాదు ? ఆనుశంక కలుగును, కాని 
యచటియకారము సహజము కాదు. “ఆగు'ధాతుగకారమునకు ఇకారవ్యక 
పరత్వమున ఆదేశముగా విధింపంబడినది, —క్రియా-99. 

అచట నీసకారా దేశము ప్రవ_ర్తించినచో యకారవిధానము వ్యర్థమగును, 
ఆయకారమునకు సకారము వచ్చుటయే సమ్మతమగుచో ఆదిని గాకు సకార 
మునే విధించియుండును. మొదట యకారమును విధింపనేల : వెంటనే దానికి 
సకారము చేయనేల : 

దీనింబట్టి సూత్రకారుని యసమ్మతి విశదమగుచునేయున్నది గావున 
అయి, ఆయెను. అనుచోట సకారాదేశమును శంకించుకొనరాదు. 


న్‌్‌. చువర్ణకంబు పరంబగునపు డన్వాదుల కుత్వలోపంబేని 
నుస్థానంబున విందువేని విభాషనగు. ౫౫. 
అన్నున్నా(డు, అంచున్నాండు, అనుచున్నా(డు ; అన్నును, 


అంచును, అనుచును. 
అను, కను, కొను, తిను, మను, విను ఇవి యన్వాదులు, 


వ 


56. ఉన్నశబంబు పరంబగునపు డుండుధాతువునకు లోపం 
బగు. ౫౬. క 
వః ఉన్నాండు, ఉన్నారు, ఉన్నది, ఉన్నవి. 
మ: ఉన్నావు, ఉన్నారు. 
ఉ: ఉన్నాను, ఉన్నాము. 
ఉన్నవాండు. 


410 రమణీయము 


అనుబంధమగు ఉన్నకును (క్రియా-18) (ప్రత్యయమగు ఉన్నకును 
(డ్రియా-46) శెండిటికిని నిచట గ్రహణము కలుగవలయును, కావుననే 
ఉన్నానుబంధమనిగాని, ఉన్నవర్ణకమనిగాని యనక ఉభయానుకూలతకయి 
“ఉన్నళబ్ధి*మని నిర్రేశంచెను. ఇచటమొదటి 8 లక్ష్యములు “ఉన్నా'నుబంధ 
సహితములు, నమాపకక్రియలు, తుదిది (ఉన్నవా(డు) “ఉన్న "వర్ణకసహితము, 
ధాతుజవిశేషణము, న_ర్తమానార్థకము, 

కూర్చుండు, న్‌చునుడు అను శబ్ది ల్లివములలో అనుప్రయుక్రమగు 
ఉండుధాతువునకు(గూడ ఈసూత్రముచే లొ లోపము గలుగును, కూర్చున్నాండు, 
నిలుచున్నా(డు, ఇట ఉండుధాతువు లోపింప(గా మిగిలిన కూర్చు, నిలుచు 
అనునవి ధాతువులేయయినను, వానికి ఉన్నళబ్దిము పరమయినను చువర్ణకము 
రాదు. ఏలరాదో పూర్వము నిరూపింప(బడినది. —చూ. క్రియాం 14. 


57. చేడాద్యర్థనాంతంబయినయుండున కున్నా దేశంబు విభాష 
నగు. ౫౬ 


ఉన్నను, ఉండినను. 


నవర్ణకాంతమని సామాన్యముగ( జెస్పక “చేదాద్యర్థనాంత'మని సవిశేష 
ముగ జెప్పుటచే ఈ “ఉన్నా "దేశము అసమాపక క్రియారూపమునందే కలుగు 
ననియు, ధాతుజవిశేషణములందు భూతార్థమున నవర్షకము (సూ. 46) వచ్చిన 
చోట, అనగా, “ఉండిన'అను విశే శేషణిస్థలమునందు నిది ప్రవర్తింపదనియు 
సూత్రతాత్సర్యము గ్రహింపవలయును, అట్లుగానిచో “చేదాద్యర్థ'అను విశేష 
ణమే కంగన, 

“పడ్వాదుల నవర్ణకంబునకు” (51) సూత్రమున పడ్డ - పడిన, పడ్డను = 
వడినను అని యిట్లు నవర్షకములు రెండిటికిని నుదాహరణములను జూపి, 
యిచట “ఉన్నన్‌-ఉండినన్‌ "అని చేదర్ధనవర్షకమునుమాత్రమే చూపుటయు6 
బయితాత్సర్యమును బలనజుచుచున్నది, 

ఈ సూత్రమున, ఆచిపదము క్రవదర్థమునుగూడ గ్రహించునేమోయని 
సంశయపడరాదు. “నన్‌ 'వర్ణకమునకు 'చేదర్ధవే మేగాక వృత్తభావలక్షణమని 
మజొకయర్థము గలదు. దాన్‌నిగూడ నూచించుటకు సూరి “నన్‌ 'వర్ణకమును 
బరామర్శింపవలసినచోటులందెల్ల “చేదాద్యర్థకము” అనుచుండునేగాని 'చేదర్థక” 
మని యెచ్చటను వ్యవహరింప(డు, కావున నిందలి ఆదిపదముచే భావలక్షగార్డ 
మునుమాత్రమే గ్రహింపవలయుంగాని “క్తవదర్థము"ను గ్రహింపరాదు, 


దానినిగూడ (గ్రహింపందలంచుట విజరు దారిచేపికొనుట, ఎట్లన : 


క్రియా వరిచ్చేదము 411 


సంజ్ఞా-12 వ సూత్రమున( బలువిధములగు ద్రుతప్రకృతికములను బేర్కొనుచు, 
“శతృళుమానంతర్య చేదాద్యర్థకంబులు "అని నిర్దేశించియున్నా(డు. 

అచట(గూడ ఈసూత్రమునందువలె, ఆదిపదముచే క్రవదర్థము సిద్ధ 
మగును. 'చదివిన'అనువిశేషణము “చదివినన్‌ "అని ద్రుత ప్రకృతికము కావలసి 
వచ్చును. “చదివినపురుషుండు అనునది “చదివిన(బురుమ(డు” అని మాజవలసి 
వచ్చును. ఆమార్చు ఎవ్వరికిని సమ్మతముకాదు. పయిని జూపినది (చదివిన 
పురుషుడు) సమాసముగావున నందలిద్రుతము లోపింపరాదాయని యందురేని, 
లోపింపవచ్చును. ఆద్రుతమునెటులో తప్పించుకొనవచ్చునుగాని, వ్యస్తప్రయోగ 
మున ధాతుజవిశేషణమునకు విభ క్తివినశ్షయందు తచ్చన్టానుప్రయోగము 
చేసినపుడు చదివిన -- అది = చదివినది అని కావలసినచోట “చదివిననది" అను 
నపరూపము సంభవించును. అంతమాత్రమేగాక సురూవమని యెల్లరును 
భావించుచున్న “చదివినది” అనునది అపశబ్దమనవలసివచ్చును. 

చేదాద్యర్థశబ్దములోని ఆదిసదముచే క్రవదర్థమునుగూడ (గ్రహించుటలో, 
ఇన్ని చీకాకులు గలవు. 

ఆదిపదమునకు ఆయర్థమును ఈ సూత్రమునమాత్రమే గ్రహింతు 
మనియు, ద్రుత ప్రకృతికసూ త్రమున (గ్రహింపమనియు అందురేని, అంతకన్న? 
జప్పనిమాట యుండదు. అల్బాల్బముగనయిన వినిగమకములేవియపుడు, 
ఇచ్చవచ్చినరీతి నర్జము చెప్పంబూనుట వ్యాకరణమునందు. జెల్లిదు. 

కాగా. ఈసూత్రమునుబట్లి “ఉండిన అనుదానికిమాజు, “ఉన్న"అని 
ప్రయోగింపరాదనియే తేలుచున్నది. 

“ఉన్న'"అనువిశేషణరూపమొకటి లేకపోలేదు. కాని, అది వర్తమానార్థ 
కము ; భూతార్థకము గాదు. చూ. క్రియా-56. 

“ఉండిన”అను భూతార్జకవి శేషణమునకు. బర్యాయముగ “ఉన్న "అను 
రూపము ప్రాచీనప్రయోగములందు. గానరాకకా(బోలును సూరి యీ ప్రక్రియా 
ప్రసంగమున దానిని సాధింపకుండెను. 

కాని లోకవ్యవహారమున “ఉన్న"అనువిశేషణము భూతార్థమున గాఢ 
ముగా నాటుకొనియున్నది. ఈశిష్టవ్యవహారమును చిన్నయసూరియు నభిరుచితో 
నామోదించినటులే గోచరించును. ఏపాటియయిన నామోదము లేనిచో నీతి 
చంద్రికలో “నిన్న యున్నవాండు నేండు లేండు" అని భూతార్థమున స్పష్టముగా 
ద్రియోగించి యుండండు అని తోంచెడిని. 


కరీ. కిదుటలు పరంబులగునపు డన్వాదుల నుస్తానంబున 
లి వి 


+ 
సున్నయు నుండు డులోపంబును విభాషనగు. ఇలా. 


412 రమణీయము 


అందురు, అంట ; ఉందురు, ఉంట. 
పక్షంబున: అనుదురు, అనుట ; ఉండుదురు, ఉండుట ఇత్యాది. 


అను, కను, కొను, తిను, మను, విను: ఈ 6 మౌత్రమే అన్వాదులు. 
చూ, శ5, పడ్వాదులలోని (51) చనుధాతువు వీనిలోంజేరదు. 


59. ఇట విందువుమీంది తదలకు నిత్యవైకల్చికంబులయి 
టడలగు. ఇకా. 


అంటివి, అనితివి ; అండురు, అందురు. 
ఉంటివి, ఉండితివి ; ఉండురు, ఉందురు. 


సూత్రమున “ఇటన్‌ "అనునది ఊ(తపదముగా ను పేక్షింపరానిది. మి క్రిలి 
యర్థవంతము. ఎట్లన : 

చింతురు, పెంతురు ఇత్యాదుల తకారమును, చెందును, పొందును 
ఇత్యాదుల దకారమును బిందువులమీ(దివే. ఆ *త, దలకు ట, డ, లు రావచ్చునా? 
రా(గూడదు. రాకుండవారించు మార్గమేదియన : 

“ఇటబిందుపుమీ(ది తదలు' అన(గా ఈప్రకరణమున పూర్వసూత్రముచే 
నువర్ణమునకు బిందుపుకలుగుటచే(గాని, డువర్ణమునకు లోపముకలుగుటచే(గాని 
బిందువుమీ(దివిగా ఏర్పడిన తదలని యర్థము. ఇట్టి తదలకే టడలు కలుగునని 
తాత్సర్యము. 

చింతురు, చెందును ఇత్యాదులందలి తదలు పయిరీతిగా నిచ్చట నేర్చడిన 
బీందువుమీ(దితదలు కావుగాన వానికి టడలు రానేరవు. 

ఉంటివి, ఉండురు అనురూపములలోని బిందువు అన్వాదులందువలె 
ఆదేశముగా వచ్చినదిగాక సహజమేయయినను వీనిలోని తదలు ఈపూర్వ 
సూత్రముచే డువర్ణలోపము వచ్చుటచే “బిందువు మీందివి'గా నిచ్చట ఏర్పడినవే 
గావున వానిలోని తదలకు టడలు వచ్చుట నిరాళూతము, 

కా(గా అన్వాదులు (అను, కను, కొను, తిను, మను, విను) ఆజింటను, 
ఉండుధాతువునందును మాత్రమే యీ టడల విధానము చెల్లునని సూత్రతాత్సర్య 
పర్యవసానము. ఈయంశమును నూచించుటకే సూత్రమున *“ఇట"అను శబ్దము 
ప్రయు క్రమయినది. ఇచ్చటనేగాక 

“ఇట విశేషంబుత్సర్గంబునకు విభాషను బాధకంబగు'  తద్ధిత-2. 

“ఇటం గృత్కగతవవేములు. .... .౬౬౬ =౬౬2 == * _కృదంత-, 
అనుసూత్రములందును “ఇట'ిశబ్దము పప్రయుక్తమయినది. 


డ్రియా వరిచ్చేదము 413 


ఈశబ్దము ఈవ్యాకరణమున సీమూ(డు సూత్రములందు మాత్రమే 
గలదు. ఉన్నటులే యగపడదు. మూండు తావులందును సప్రయోజనమే. 
గోరంతళబ్దము : కొండంత ప్రయోజనము. 


60. ముద్దా పరంబగునపుడు కోశబ్దంబు కొనునకు బహుళంబుగా 
నగు. ఇం. 


బహుళంబనుటచే దీనికి నొకానొకచో న తిచార ౦బని 

యెజుంగునది. 

కొమ్ము, కొండు అనునవి లక్ష్యములు, 

అతిచారిము = అతివ్యా ప్తి, అనంగా. దనవరిధిని దా(టి (ప్రవ ర్తించుట. 
హద్దునతిక్రమించినది సాధారణముగా ఆహద్దునకు సమీపముననే యుండుట 
కొంతవజకు సహజము. 

ప్రక్రియాప్రసంగములలో పెక్కు కార్యములకు నిమి త్తములగుటలో 
ముజ్జునకు సన్నిహితములు జీత్తులు. అవి పరమగునపుడు సయితము క్వాచిత్క 
ముగ “కో'రావచ్చునని తాత్పర్యము, అందును కేవలమునకు(గాక అన్నుప్రయు క్త 
మగు కొనుధాతువునకే గలుగును. 

చదువుకోక, చదువుకోని, చదువుకోంగల6ండు ఇత్యాదులు, 

కేవలకొనుధాతువునకు “కొనక, కొనని" అనియే యుండునుగాని 'కోక్క 
కోని” అనురూపములుండవు. 


61. ముద్దా పరంబగునపుడు దీర్షంబునకు (హన్వంబును 
మువర్ణకంబునకు మాముడియునగు. ౬౧. 


కొమ్ము, కొనుము ; కొండు, కొనుండు. 


62. రువర్షకంబుపరంబగునప్పుడు నున్నమీంది తదడలయుత్వంబు 
నకు లోపంబు విభాషనగు. ఆ. 


పోషిర్యతు, పోషింతురు ; కొందు, కొందురు; - కొండ్రు, 
కొండురు. 


పిలుతురు, చేయుదురు ఇత్యాదులందు ఉత్వలోపము రాకుండుటకయి 
“సున్నమీ(ది' అనువిశేషణము. 


414 రమణీయము 


పొందుదురు, చెందుదురు అనుచో రువర్ణకము పరమయిన దకారము 
సున్నమీ(దిదికాదు; సున్నమీ(ది దకారమునకు రువర్షకము పరముకాదు. కావున 
నిట్టియెడ ఉత్వలోపము ప్రసక్తమేకాదు. 

కొండ్రు అనుచో ఉత్వలోపముకొజకు సూత్రమున తదలతోపాటు 
“డికారము చేర్చ(బడినది. కాని యీసూత్రమునందలి దకారమునుబట్టి 
“కొందురు” అనుదానినుండి “కొంద్రు' అనురూపము సిద్ధమేగదా । ఆరూపములో 
బిందువుమీ(ది “దికారమునకు “ఇట బిందువుమీ(ది తదల ....” (క్రియా-59) 
సూత్రముచే డకారము ప్రాప్తించి *కొండ్రు'అని సిద్ధించుటకు ఆటంక మేది 
యును గానరాదే! ఆరూపమునకయి యీసూత్రమున డకారమునుగూడ( 
చేర్చుట యెందులకో : ప్రయోజనము గోచరింపకున్నది. వ్యర్థమనుకొందమా ? 
మటికొంత యాలోచించి యనుకొందము, ఇంతలోనన మిగిలిచను కార్యం 
బేదియు గానము, 


63. సంస్కృృతంబున కంగలాదుల కించుక్కూగు. ౬8. 


సంస్కతధాతువుల కంగలాదుల కించుగాగమంబగు. 
పచించు, వచించు, త్యజించు, భజించు ; అంగలించు. 
అంగల, అడక, ఆరగ, ఆవుల, ఉంక, ఉగ్గడ, ఓసర, కార, 
గాల, జాడ, తిలక, తులక, పంక, పరిక, సలవ, అప్ప, 
ఒప్ప, ఆల ఇత్యాదులంగలాదులు, 


64. ఇ, ఉ, బుల కించుక్కు పరంబగునపు డయుగవుగరుక్టు 
లగు. ఇళ, 


జి.,.,జయించు (దు..షదవించు ధృ...ధరించు 
నీ...నయించు లూ..,లవించు తగా, ,,తరించు. 


ఇది సంస్కృృళధాతుప్రకరణనుగుటవల్ల ఈ యాగమములు సంస్కృత 
ధాతువులకేయనీ వ్యాఖ్యానింపవలయును. అట్టుకానిచో వండు-!-ఇంచు 
ఇత్యాదులందు అవుగాగమము దుర్నివారమగును, 

ఇట్లు వ్యాఖ్యానించినను జయించు -- ఇంచు( = జయింపించు) ఇత్యాదు 
లందు అవుగాగమము ప్రస క్రమే యగుచున్నది. కావున సంస్కృత 
ధాతువులకే యనుటకంటె “స్వార్టేంచుక్కు పరమగునపుడే” అని వ్యాఖ్యా 
నించుకొన్నచో వండించు మున్నగువానికో పాటు జయింపించు ఇత్యాదులందును 
ఆగమము సిద్ధపడక తప్పుకొనంగలదు. 


క్రియా పరిచ్చేదము 415 


అయ్‌, అవ్‌, ఆర్‌ అనువానిని ఆగమములుగ(జేసి పిమ్మట న్వరసంధి 
చేసికొనుటకంటె ఇ, ఉ, బులకు ఆదేశములుగనే చేసినచో (ప్రక్రియాలాఘవము 
గలుగును. ఆ సౌకర్యము నపేక్షింసక ఆగమములుగా నేల విధించెనో 1 

ఇందేదియోకీలక మంతర్గీనమయి యుండును. పరిశీలనీయము. 


65. నిర్తినామంబుల కయుగాగమంబు గలుగదు. ౬౫. 


నిర్దికి, నామధాతువుల కయుగాగమంబు గలుగదు : 

నిర్ణించు, నుతించు, స్తుతించు. 

ఈ జ్ఞాపకంబుచేతనే నామంబులకు _ ధాతుత్వవివక్షయం 
దించుగాగమంబగునని యెజుంగునది : 

శయనించు, పయనించు. 


'ధాతువులకువలె నామములకు ఇంచుగాగమము ఏ సూత్రమునను విధింప 
బడియుండలేదు. ఇంచుక్కే. లేనపుడు అది పరమయినచో రావలసిన 
అయుగాగమమునకు ప్రాప్తియే యుండదు. ప్రాప్తింపని దానిని నిషేధించుట 
యెందులకు ? ఎచ్చటను అహ్రాప్తమునకు నిషేధ ముండదుగదా ! ఇట్టి నిషేధము 
వ్యర్థముగదా : కావున ఈ నిషేధమునుబట్టియే కొన్నినామంబులనుగూడ 
ధాతువులుగ భావించి వానికించుగాగమము చేసికొనవచ్చునని సూక్త 
తాత్సర్యమయియుండవలయును. లేనిచో నిట్లు వ్యర్థముగా నిషేధించి 
యుండ(డు.” అని మనమూహించుకొనవలయును. ఇదే జ్ఞాపకవద్ధతి. 

ఇట్టినిషేధములు అప్రా ప్రములయినకార్యములకు( గ్రా ప్తిని గలిగించును. 
ఈ తీరున (ప్రా ప్త్రములయినకార్యములు సార్వత్రికములుకావు. అరుదుగా 
ద్రవర్తించును,. అంతటను ్రవర్తించునవే యగుచో నన్నిటివలె వానికిని 
ప్రక్యేకవిధానమే యుండును. 

కాంగా నిచట జ్ఞానకసిద్ధమయిన యీ యించుగాగమము అన్ని నామము 
లకు రాదు. ఏ కొన్నిటికో యరుదుగా వచ్చునన్నమాట. 

“జ్ఞాపకసిద్ధం న సర్వత్ర" అని పాణినీయ పరిభాష. 

ఇచట ధాతువులకువలె కొలది నామములకు(గూడ నించుక్కు 
రావచ్చునని నిరూపింపవలయును. అది మిక్కిలి యరుదని తెలుపవలయును. 
ఆ రెండంశములను సూత్రవిధానము లేకుండ(గనే సూచింపవలయును: ఇట్టి 
సందర్భమునందు నవలంబింపవలసినది యీ జ్ఞాపకపద్ధతియే. ఇట్టిది పాణి 
సీయమున పలుతావులందు( గాననగును, 

సూత్రమున నొకపదమునకు : 1. వైయర్థ్యము, ఆవదము వ్యర్థమయి 
il. ఒక యర్థకల్పనము చేయట; ఆ యర్థకల్పనచే ఆ పదము తిరిగి ఆ 


416 రమణీయము 


సూత్రమున ఉండక తప్పని పరిస్థితి యేర్చడుట ; అనంగా 1. స్వాంశమున 
చారితార్థ్యము ; పిమ్మట iv. అన్యత్రఫలము, అనంగా నిట్టి జ్ఞాపనపద్ధతివల్లి 
మటికొన్నిలక్ష్యములందు. (బబయోజనము గలుగుట, అను న్‌ నాలుగు రాగము 
లును ఈ జ్ఞాపనపద్ధతిలో నిమిడియుండును. 
ప్రకృతసూత్రమున 1. “నామంబులకు' అను పదము మొదట వ్యర్థ 

మయినది. 11. వ్యర్థమయి ధాతువుల కేగాక కొన్నినాదుములకు(గూడ' ధాతుత్వ 
వివక్ష చేసికొన్నచో ఇంచుగాగమము చేయవచ్చునని ఆర్థకల్పనము చేసినది, 
lil. ఈ కల్పనచే “నుతి--ఇంచు' అనుచో ఇంచుగాగమము వచ్చిన పిమ్మట 
“అయుక్‌' రాకుండుటకై సూత్రమున “నామంబులకు' అను పదము ఆవశళ్యకమై 
చరితార్థమయినది. iv. ఈ కల్పనకు ఫలితముగా “శయనించు” మున్నగువాని 
యందు ఇంచుగాగమము సిద్ధించినది. దీనికే జ్ఞానకచతుష్టయమని వ్యవ 
హారము, ఈ పాణినీయపద్ధతిని చాలన్యాకరణమున ఈ యొక్కతావుననే 
నూరి సూచించియుండెను. 

66. నంస్కృృతంబునకు లఘూపధంబున కించుక్కు. పరంబగు 
నపుడు గుణంబగు. ఒ౬. 


అ, ఏ, ఓ ఈ మూండును గుణంబులు నా(బడు. బు స్థానికం 
బగు గుణంబు రపరంబయియుండు. 

సంస్కృత ధాతూపధలకు ఇ, ఉ, బు అనువానికి సరిదిని 
ఏ, ఓ, అర్‌ అనునవి యించుక్కు పరంబగునపుడగునని 
యెజుంగునది. 

ఛిద్‌....ఛేదించు ఘుష్‌.... ఘోషించు వృష్‌..., వర్షించు 
భిద్‌.... భేదించు. పుష్‌....పోషించు హృష్‌.... హర్షించు 


67. న్నృృశికి గుణంబు .విభాషనగు. ౬౭. 
స్పర్శించు, స్పృశించు. 
68. లిఖ, భుజ, రుచ, కృళంబులకు గుణంబులేదు. ఒలా. 


లిఖించు, భుజించు, రుచించు, కృశించు., 
కుచధాతువునకు గుణంబులేదని యొకండు వక్కాణించె నది 
గ్రాహ్యంబుగాదు. 


శ్రియా పరిచ్చేదము 417 


గుణములేదన్నవాండు అహోబలవండితుండు. 
కుచధాతువు'సంకోచించు"అని గుణయుక్తముగనే సర్వత్ర ప్రయుక్తము. 
“సంకోచించు ; కుచరోధే--సంకుచింపుచున్నాండు. ఇతి రూవం 
సంపృతేరపి” 
--అహోబలపండిశీయము, “అనుబంధ ప్రార్థనయోః” సూత్రవ్యాఖ్య. 
చింతామణి ప్రక్రియలో ధాతువులు ఉపకృళులు, పరిణతులు, 
సంవృతులు అని మూండువిధములుగ విభజింపంబడినవి. 
i. ఉపకృతులు = కృదంతనామములనుండి యేర్చడునవి : 
ఆమోదించు, కోపించు, స్తుతించు మొ. 
ii. పరిణతులు = అయ్‌, అవ్‌, అర్‌ చేర్చంగా నేర్చడునవి, 
జి - జయించు, ద్రు = ద్రవించు, భృ - భరించు మొ. 
iii. సంవృతులు = మార్చులేకుండ సంస్కృత ధాతువులను౦డి 
యేర్చడునవి, 
భజ్‌-భజించు, భుజ్‌-భుజించు, వచ్‌-వచించు మొ, 
ఈమార్గమున 'సంకోచించు' అనుధాతువు *“సంకోచ'అను కృదంతము 
నుండి కలిగినదిగాన “ఉపకృతి"యగునని చూపుచు నహోబలు(డు *“సంకుచించు" 
అనురూపమును నిర్దేశించి, ఇది యిట్లు మార్పులేని సంవృతిధాతువుగంగూడ 
నుండవచ్చునని వక్కాణించియుండెను. 
ఇదే (ప్రకృతసూత్రమున సూరి పరామర్శించిన ప్రసంగము. 
“సుందరత్వమునకు( జోటిచ్చి తా సంకు 
చించెననంగం గడుంగృశించె నడుము” 
--కవికర్ణరసాయనము-1-76. 
అని యొకప్రయోగము గుణ bra! విరహితముగా( గానవచ్చుచున్నది, 
ఆ యిల్లాలి నడుము కృశించెనోలేదొ గాని యిచట “సంకోచించు' అనుశబ్దము 
నందలి నడిమిదీర్హము కృకించుటమా త్రము యథార్థము, ఈ ప్రయోగమున 
వ్యాకరణగుణము “(ఓకారము) మాత్రమేగాక శ్రావ్యతాగుణమును సన్న గిల్లినది. 
కావుననే యీ రూపము గ్రాహ్యముకాదని సూరి వక్కాణించియుండును. 


69. నృజికి నిర్మితిని గుణంబు లేదు. ఒకా. 
చతుర్ముఖుండు (ప్రజలను సృజించె; అతండు విషయంబుల 
విసర్హించె. 
ప్రజలను “సృ'జించుటలో గుణములేదు. 


విషయంబుల వి“సర్లించుటలో గుణమున్నది. 
(27 


418 రమణీయము 
70. సర్వంబునకుం (జేరణంబునం దించుక్కగు. ౭౦. 
పచింపించు, వచింపించు; ఆపులింపించు; వండించు, పండించు. 


సర్వంబునకున్‌ = అన్ని విధములగు ధాతువులకు, ఆన(గా 
ఈ ప్రణాళికలో తెలుంగుధాతువులు నాలుగువిధములుగా నిష్ప న్న ము 


4. సంస్కృతధాతుపులకు ఇంచుక్కు చేర్చంగా నేర్చడునవి : 


పచించు, వచించు మొ. -ాక్రియా-88. 
ii. అంగలాదులకు ఇంచుక్కు చేర్చగా నేర్పడునవి : 
ఆవులించు మొ. ాక్రియా-$శి. 


iii. దేశ్యభాషలో సహజముగా నేర్చడినవి : 

వండు, పండు మొ, 

1౪. నామములకు ధాతుత్వవివక్షచే ఇంచుక్కు. చేరంగా నేర్చడునవి. 

అన(గా నామధాతువులు : 

నుతించు మొ, --క్రీయా-(5. 

ఈ నాలుగుజాతులకును (ప్రేరణార్థమున ఇంచుక్కు వచ్చునని సూత్ర 
తాత్సర్యము. 

ఇందు నాలుగవజాతికి నుడాహరణము చూపనేలేదు. దానికి బొత్తిగా 
చూపకుండుట, చూపంబడిన మూండిటిలో ఒకజాతికి రెండు, ఇంకొకజాతికి 
నొక్కటి, పిమ్మట మతొకజాతికి రెండు, ఇటులు సంభ్యాభేదముతో( జూపుట 
రవంత చూపుపెట్టందగిన యంశములు. 

భాషాసమష్టిలో ఏయేజాతిధాతువులకు నెంతెంతప్రాచుర్యముగలదో పరి 
కించినచో, సంస్కతధాతువులును దేశ్యథాతువులును నించుమించు తుల్య 
సంభ్యాకములనియు, ఆంగలాదుల సంఖ్య యంతకు సంగోరు తక్కు_వయనియు, 
అంతకన్న నామధాతువులసంఖ్య మిక్కిలి తక్కువయనియ స్టూలదృష్టికి 
గోచరించును. ప్రయోగసరణిలో ధాతువుల ప్రాచుర్యతారతమ్యమును సూచిం 
చుటకే సంస్కృతమునకు 2, దేశ్యమునకు 2, అంగలాదులకు 1, నామధాతు 
వులకు 0 అనుసంఖ్యారీతి, ఉదాహరణ(ప్రదర్శనమున సూత్రకారుని చూపులో 
నున్నటులు గ్రహింపవలయును, 


71. రంజాదుల యించుక్చకారంబునకు సబిందుకొంబున కపేర 


ణంబున ద్విరు కలకారంబగు. ౭౧. 
ఎ టం 


(క్రియా వరిచ్చేదము 419 


రంజిల్లు, భాసిల్లు, వర్ణ్డిల్లు, విలసిల్లు, రాజిల్లు. 
ఈ యాదేశయోగంబున భిదాదు లకర్మకంజులగు : న్‌ 
భేదిల్లు, కంపిల్లు, సంధిల్లు. 
జ 
72. ఇంచుక్కు పరంబగునపుడు రంజాదుల యించుక్కూసకు 
లోపంబగు. ౭౨. 
లాదేశంబున కపవాదంబు : రంజించు, భేదించు, సంధించు. 


73. చుగాగమం బాచ్చికంబున కసంయు క్తనలడరాంతంబునకుం 
జేరణంబున బహుళంబుగానగు. ౭౭. 
పూను....పూనుచు, పూనించు ; తేలు....కేలుచు, తేలించు ; 
మగుడు....మగుడుచు, మగిడించు ; కుదురు....కుదురుచు, 
కుదిరించు ; విను....వినుచు _. వక్ష్యమాణంబు పుగాగమంబు 
వినిపించు. 
బాహుళకంబుచే. గొన్నింటికి. జుగాగమంబు లేదు : 
ఆను....అనిపించు ; తిను....తినిపించు ; కను....కనిపించు -_ 
దీని యత్వంబునకు దీర ౦బునగు __ కానిపించు. 
చనుధాతువునకు, గేరకార్టేమున ఇంచుక, చుక్‌, పుగాగమములలో 
నేదియు వచ్చునట్లు కానరాదు. దీనికి ప్రేరణమున “చేయు'ధాకు వనుప్రయు క్త 
మయి “చనంేయు" అని యగును, ఈయనుప్రయోగము సూరి శబ్దలక్షణ 
సంగ్రహమున 4-118, 114 లలో గం: 


“జననుత బ్రాహ్మణకార్యము సన (జేసిన... భారత -ఆది=6-284. 
74. అట్లు పుగాగమంబును rm 67, 
మాను....మానుపు, మానుచు ; మను....మనుపు, మనుచు. 
బాహుళకంబున దీనికించుక్కులేదు. 
75. చుకుువరంబులు పరంబులగుసపు దిత్వంబున కుత్వంబగు. 
at వ 
తిః, 


76. అట్లు చుక్చుగాగమంబు లడంగ్వాది మాయ్వాదులకగు 


నగుచో వానికడ్మవాలు లోపించు. ౭౬. 


420 రమణీయము 


అడంగు ,... అడంచు, అడ(గించు ; మాయు .... మాపు, 
మాయించు. 

అడగు, కరయ, కలంగు, నలంగు ఇత్యాదులడంగ్వాదులు, 
మాయు, ఉడుగు, కడచు, కుడుచు, బిగియు ఇత్యాదులు 
మాయ్వాదులు. 

ఆగు (ప్రభృతు లుభయగణంబులు. 

బాహుళకంబునంజేసి కొన్నింటి కించుక్పుక్పుగాగమంబులు 
మూడును, గొన్నింటికందు యథాసంభవముగా రెండును, 
గొన్నింటి కొక్కటియు నగునని యెజుంగునది. 
ఆంగు....ఆంచు, ఆ(ప్ప్కు ఆంగించు ; రేంగు....రేచయ, రేపు 
'రేంగించు ; పాయు....పాచు, పాపు; విటుగు....విజుచు ; 
చూచు .... చూపు; నేరుచు .... నేరుపు ; మేయు.... మేపు; 
లేచు .... లేపు; కలియు .... కలుపు; తడియు .... తడుపు; 
తెలియు.,,, తెలుపు ఇత్యాదులెజుంగునది. 








ఈ లక్ష్యములలో కలియు, కలుపు ఇత్యాదులందు పువర్ణము పరమగు 
నపుడు పూర్వస్తూతముచే. విహితమయిన “ఉత్వము" కాసవచ్చుచున్నది. 
చుగాగమము వరమగునపుడు ఇత్వమునకుత్వము కలిగిన లక్ష్య మొక్కటియు 
నిందు. గానరాదు. 

చుక్పువర్ణములు రెండును పరమగునపుడు ఇత్వమునకుత్వము విధించి, 
అందు చువర్ణమునకు ఒక్కలక్ష్యమునయిన. జూపక విడిచియుండునా ? అది 
యంతగా సంభావనీయముగాదు. ఒకసందేహము పొడముచున్నది. 

పుగాగమముకలుగునట్టి మాయ్వాదులలో “బిగియు' ధాతువొకటి చేర్చ 
బడియున్నది. దానికి “బిగుపు' అను _పేరణరూపమే కానరాకున్నది, కావున 
దానిని మాయ్వాదులలో( జేర్చియుండ(డేమో. 

చుగాగమము కలిగి “బిగియ' ధాతువునకు “బిగుచు అను (పేరణరూప 
మగపడుచున్నది. 

“వదపడిచేతులువిగిచిన....” ావిష్ణుపురాణ-ఆ-8, 

కావున చుగాగమము కలుగునట్లు దీనిని అడంగ్వాదులలోనే చేర్చియుండె 
నేమో: అట్లయినచో, లేనిరూవమును (విగుపు) స్మరింపనట్లును, ఉన్నరూప 
మును (బిగుచు) సాధించినట్లును, చుక్పరత్వమునంగూడ ఉత్వమునకు లక్ష్య 
మును సూచించినట్లును నంతయు(గుదురుపడును. 


(క్రియా పరిచ్భ్చేదము 421 


కావున “బిగియు' ధాతువును సూరి తొలుత అడంగ్వాదులలోనే చేర్చి 
యుండ ప్రథమ ముద్రణావసరముననే అది యెటులో (ప్రమాదవశమున 
ఇతరులచే మాయ్వాదులలో( జేర్చంబడియుండెనేమో ! కావున .“బిగియ' 
ధాతువును మాయ్వాదులలో (గాక అడంగ్వాదులలో చేర్చుకొందమా ? మటి 
కొంత యాలోచింతము, 


77. ఇంచుకు క్పుగాగమంబులు పరంబులగునపుడాగమా దేశ 
లోపంబులు 'పెర్కుతణంగులం గానంబడియెడి. ౭౭. 





అగు .... కావించు; వచ్చు .... రావించు, రప్పించు; విన్న 
పము,...విన్నవించు ; మో(కాలు...., మోంకరించు ; కేక.... కేక 
రించు ; పలవ.... పలవరించు, పలవించు ; ఆల....ఆలకించు, 
ఆలించు ; (వక్క .... (వక్కలించు ; నొచ్చు .... నొంచు, 
నొప్పించు ; ఉండు .... ఉనుచు, ఉంచు; డిగు .... డించు, 
డిగించు ; పెరుగు .... పెనుచు, పెంచు; తునుంగు 
(తుంచు ; మునుగు .... ముంచు, మునుచు ; మొగుడు .... 
మొగుడుచు, మొగుచు, మోడుచు, మొగిడించు ; చొచ్చు.... 
చొనుపు, చొప్పించు ; చినుంగు.... చించు, చింపు; ఆెగు.... 
'తెంచు, (తెంపు; తిరుగు .... తిప్పు; చచ్చు .... చంపు; 
నిలుచు,...నిలువరించు, నిలుపు ; కొను....కొలుపు ; పోవు.... 
పుచ్చు, పనుచు, పంచు, పనుప్ప, పంపు, అనుచు, అంచు, 
అనుపు, అంపు. 
అన్నుపయుక్రంబగు పోవునకుం బుచ్చుమా(త్రంబగు : 
మోసపోవు .... మోసపుచ్చు. 
ఇత్యాదులెటుంగునది. 

78. అన్వాదుల కించుక్కుపరంబగునపుడు పుగాగమంబగు 

మానునకు విభాషనగు. ౭౮. 

అనిపించు : అను, కను, తిను, విను. 
మానిపించు, మానించు. 


అన్వాదులాఅింటిలో (55 వ సూ.) కొను, మను ఈ రెండును ఇచట 
విడువ(బడినవి, మనుధాతువునకు ఇంచుక్కు. రాదు (74వ సూ) గనుక దాని 


422 రమణీయము 


నిచట విడువవలసినదే, కొను (వెలకు(డీయు) ధాతువునకు (పేరణమున 
“కొనిపించు" అనురూవము మిక్కిలి వ్యవహారరూఢమై యున్నది. తగిన కవి 
ప్రయోగము కానరాకకా(టోలును అదియు నిగ్దేశంపంబడదయ్యెను, 
79. అడ్డాదుల కించుక్కు. పరంబగునపుడు గుగాగమంబగు 
నప్పాదులకు విభాషనగు. ౭౯, 
అడ్డము .... అడ్డగించు. 
అడ్డము, ఓర, చిత్తము, పంతము, సెల్ల, బోర, మట్టము, 
మేళము ఇత్యాదులడ్లాదులు. 
అప్ప .... అప్పగించు, అప్పించు. 
అప్ప, ఒప్ప, పల్లము, కోపము : ఇవి యప్పాదులు. 


80. ఆడోడుకూడుల డకారంబునకుం జుక్కు పరంబగునపుడు 


అడు .... ఆరుచు, ఆడించు ; ఓడు .... ఓరుచు, ఓడించు; 

కూడు .... కూరుచు, కూడించు. 

ఆడు, ఓడు, కూడు అనువానిలోని డకారమునకును, చుక్కునకును, 
నడుము ఉకారముతో వ్యవధానమున్నదేయని శంకింప(బనిలేదు. ఈ స్థలము 
లందు ఉకారవ్యవధానము ఎట్లును తప్పనిదేగావున ఆ వ్యవధానము సూత్ర 
(ప్రవృత్తి నడ్డగింపదు. దేనితో వ్యవధానము అపరిహార్యమో దానితో న్యవధా॥ 
మున్నను గార్యము ప్రవర్తింపవచ్చునని పాణినీయపరిభాషితము : 





81. చెడునకుం జుక్పుగాగమంబులును డాకలఘు రేఫంబునగు. 
౮౯, 


82. పడునకుం జుక్క్యును డాకీలఘురేఫంబునగు. లా౨. 
ర 


పటబుచు. 

పఅచు అను అకారమధ్యమునకు పరుగెత్తు అనియర్థము, ఆది పడు 
ఢాళు (పేరణరూపము కాదు. కావుననే స్పష్టపబచు, వ్యక్తపఅచు మున్నగు 
రూపములు బాలవ్యాకరణ సమ్మతములు కావు, 


శ్రియా పరిచ్చేదము 423 
83. శబ్దపల్లవంబగు పడాన కించుక్కు. విభాషనగు నగుచో 
డాకు అఘుశేఫంబగు. ౮౩౭. 

వెలువడు .... వెలువరించు, వెలువజుచు. చొప్పడు .... 

చొప్పరించు, చొప్పజుచు. 
84. (పేఠరణంబునందించుక్కుమీండ నించుక్కు లేదు. ౮౪. 


ఇటనుటం జేసి డ్రేరణార్థంబయిన యితరాగమంబుమీ(దం 
బేరణారేంచుగాగమంబగునని యెజుంగునది. . 
ర 

నొంపించు. చచ్చు .... చంపు.... 





నొచ్చు .... నౌంచు 
చంపించు. 


(పేరణంబునందించుక్కు అనంగా (ప్రేరణార్థమునవచ్చిన యించుక్కని 
యర్థము. దానిపయిని మజి యించుక్కురాదని భావము. 

పచించు - ఇంచు ఏ ఇట ఇంచుక్కుమీ(దనే యించుక్టు 
వచ్చినది. (ప్రేరణార్థముననే వచ్చినది. రావచ్చును. అడ్డులేదు. ఏలయన 

ఇచట స్వార్టేంచక్కుమీంద దేలజేంచవ వచ్చినది. గ్రేరణేం 
చుక్కుమీ(ద ఇంచుక్కు వచ్చుట నిషిద్ధముగాని స్వార్థేంచుక్కు. మీంద ఇంచుక్టు 
వచ్చుటకు ని షేధములేదు. 

మణియు (డ్రేరణార్థకముయిన “యించుక్రు'మీ(దనే _ నిషిద్ధముగాని 
పేరణార్థకములగు చుకొపుగాగముములమీ(ద ని షేధము లేదు, కావుననే 

“నొంచు' అనుచో (యేకణచుగాగమముమీందను, “చంపు అనుచో 
ప్రేరణపుగాగమముమీ(దను రెండవ ప్రేరణార్థమున ఇంచుక్కు. కలుగుటకును 
బాధలేదు. 

ఇంచుక్కుమేంద నించుక్కు రావచ్చును. (పేరణార్థకముమీ(ద మణొక 
(పేరణార్థకమును ns 

కాని, ఒకసారి (ేరణార్థమున ఇంచుక్కు వచ్చినచో నుట యించుక్టు 
రాదని సూత్రతాత్సర్యము. చదివింపించు, డ్రాయింపించు మున్నగు రూపము 
లుండవనుట పర్యవసన్నము, 









85. ఇత్వంబుగాని యెత్వంబుగాని కూడుచో ననాద్యంబయిన 


యుత్వంబున కిత్వంబగు, ౮౫. 


నిగుడు .... నిగిడి, నిగిడె; మగుడు .... మగిడి, మగిడె; 


424 ర్రమణీయము 


ఉడుగు .... ఉడిగి, ఉడిగె ; మును(గు .... మునింగి, మునింగె. 

ఉడిగి, మునిగి అనుచో ఆద్యములగు ఉకారములకు ఇత్వము రాదు. 
అనాద్యమన(గా ఉకారము థాతుపునకు మొదటిది కాంగూడదని మాత్రమే 
యర్థముకాదు. ధాతువునందలి యచ్చులలో మొదటిది కాంగూడదని యర్థము. 
కాప్పేననే “మునింగి' యనుచో మొదటి యుకారమునకు ఇత్వము రాలేదు. ఈ 
యంశము సూచించుటకే *మును(గు” ధాతుపునుగూడ నుదాహరించుట, 

ఈ విధానము ధాత్వధికారస్థమగుట విస్మరింపరాదు. ధాతూకారమునకే 
ఇత్వము గలుగును. “వినకువె' ఇత్యాదులందు “కు"లోని ఉకారము ధాతుస్టము 
కాకుండుటచే ఇత్వము రాదు. 

మజియు, ఇక్వైత్వములు ధాతువునకే కూడవలెనను నర్భమునుగూడ 
గ్రహింపవలయును, ఆ యర్థమువల్లనే “వండుమి, వండు(డి” ఇత్యాదులందు 
ధాతూకారమునకు ఇత్వము తొలంగును. ఇట్టిచోటులందు ఇత్వము అనుప్ర 
యుక్రమయి ప్రత్యయమునకు( గూడినదిగాని ధాతువునకు( గూడినది కాదు. 


చూ, క్రియా-88. 

86. ముజ్జీత్తులు ముత్తు నాంబడు. లాజ. 
ముజ్జునలెనే ఈ సంజ్ఞనుసయితము సులభ్యప్రతీతికయి (ప్రత్యాహారరీతి 
స్ఫోరకముగా కల్పించుట రమ్యమార్గము. చూ, క్రియా-81. 


“జ్చి భోం జు నం. వు నం... కళ 1 స ళ ో 
87. _పేరణేంచుక్కు పరింబగుసపుడు పకారంబు చకారంబున 


పచించు.... పచింపించు ; వచించు....వచింపించు ; పిలుచు.... 

పిలిపించు ; వలచు....వలపించు. 

పత్వంబు హెచ్చునకుంగలుగదు ; మెచ్చునకు విభాషనగు : 

హెచ్చించు; మెప్పించు, మెచ్చించు. 

మెచ్చులోని చకారములు రెండిటికి సకారములు రెండు, స్థానికి అను 
రూపమగు నాదేశము. —_చూ, 'క్రియా- -54. 

88. ఆగమాన్యచకారంబుల కోద్విరు కంబులకు ముత్తు పరం 

బగునపుడు పవలగు. రారా. 

ఆగమంబు: పచింపండు, సచింపుము, అడంపండు, అడంపుము. 

అన్యము : పిలువండు, పిలువుము. 


(క్రియా పరిజేదము 425 


ల 


నిర్చిందుకమగు “ఏచు'ధాతువునందలి చకారమునకు ముత్తు పరమగుచో 





ఈ సూూత్రముచే వ ప్రస క్రమగుచున్నది. అది _ప్రయోగములందు( 
గానరాదు. తన్నివారణమార్గమన్వేషణీయము. 








89. ఖండవీిందువృమీంది 
ధ్‌ 
నపుడు పకారంబు పాయికంబుగనగు. లాక్‌. 
తల(పక, శేంపక, తోంపక. 
ఏంచునకు వై భాషికంబు : ఏంపక, ఏక, 
నోంచునకుంగలుగదు : నోంచక: 


90. ఆగమచకారంబునకు నెజసున్నమీ(దిడానికి దుక్కు పరం 
బగునపుడు పకారంబు విభాషనగు. ౯౦. 
ఆకర్షింపుదురు, దంపుదురు, చింపుదురు. 
పత్వంబు రానిపక్షంబున వక్ష్యమాణతాదేశంబు ; 
ఆకర్ణింతురు, దంతురు, చింతురు. 
దంగుధాతుపునకు : దంచు, దంపు అనియు; చిను(గుధాతువునకు : 
చించు, చింపు అనియు (ప్రేరణరూపములు. వీనిలో దంచు, చించులకు 
దంతురు, చింతురు అనియగును. క్రియా-108. 
దంపు, చింపులకు దంపుదురు, చింపుదురు అనియగును. 
ఇట్లు పత్వసహితములగు ధాతువులు వేలుగా నుండ, వానినుండి 
దంపుదురు, చింపుదురు అనురూపములు సుసాధములయియుండ, దంచు 
చలోఏంచులకు ఈ స్యూతముచే పత్వప్రాప్రిని గలిగించి దంపుదురు, చింపుదురు 
అనువానిని సంపాదించు శ్లేశ మెందులకో : సహజముగా పత్వఘటితములు 
కాని ఉంచు, పెంచు, ముంచు మున్నగువానికి పత్వము (పా_ప్తింపంజేసి 
ఉంపుదురు, పెంపుదురు, ముంపుదురు ఇత్యాదుల నుడాహరింపక్క దంచు 
చించుల నుదాహరించుటలో నుద్దేశమేదియో యుండకతప్పదు. తెరమణు(గు 
వీడి తేటపడకున్నది. 
91. అగు, వచ్చు, చొచ్చు, చూచులకు ముత్తు పరంబగు 
నపుడు కా, రా, చొరు, చూడులగు. కాం, 
అగు....కా(డు. 
వచ్చు....రాండు, రమ్ము. 


426 రమణీయము 


....చొరండు, చొరుము, 
...చూడ(డు, చూడుము, 






వపయియుదాహరణములలో నాలుగుధాతువులకు జీత్తుననొకటి, ముజ్జున 
నొకటిగా నుదాహరణములు చూపుచు “అగు” ధాతువునకుమాత్రము ముజ్జిన6 
జూపలేదు. చూపందలంచినచో “కమ్ము' అని చూవవలసియుండును. చూప 
శాదను తలంపుతోడనే సూత్రకర్త దాని నిచ్చట విడిచియుండెను. మజచికాదు. 

ప్రథమముద్రణమున (1858) ఈ యుడాహరణములలో “కమ్ము" అను 
రూపము కానరాదు. 

ఇచట దానిని జూపకుండుటకు హేళువేమియన “అగు"నకు ముజ్జు 
పరమగునప్పటి (ప్రక్రియ ఈ సూత్రముతో. బరిపూళ్ణము కాదు, “అగునకు, 
అనుకనులకు' అనుసూత్రమున ((క్రియా-96) అగుధాతువునకు ముజ్జునందు 
“కా'దేశము వికల్పింప(బడనున్నది. దీనిప్రక్రియ యాసూత్రముస( బరిపూర్ణ 
మగును. కావున నచ్చట “కమ్ము, అగుము" అనురూసములు రెండిటిని జూప 
వలయును. “కమ్ము” అనుదానిని జూపవలసినతావు అదిగాని, ప్రకృతసూత్రము 
కాదు. అని వివేచించియే దానిని వికల్పసూత్రమునశై దాంచియుంచెను, 






ఉదాహరణప్రదర్శనమున నవలంబింసవలసినదియు, గాలవ్యాకరణమున 
సెక్కుతావులందు నవలంచింస(బడినదియు నగుపద్ధతి యిదేయని పరిశీలకులు 
గృర్తింపంగలరు. 

ఈ వివేచనమును గుంర్తింపని ముద్రణపరిష్కర్తలెవ్వరో తక్కిన 
వానితోపాటు “కమ్ము” అనుడానింగూడ( కేర్చవలయుననియు, అది ప్రమా 
దముచే( దొల(గియుండుననియు భ్రాంతిపడి యీ నూత్రమున( జొప్పించినారు. 

ఆ వెనుక గకానుగతికరీతిని పెక్కుముద్రణములందు “కమ్ము" అను 
రూపముకూడ ఈ యుదాహరణములలో( జొర(బడినది, గుప్తార్థవ్రకాశిక 
తప్ప తక్కిన టీకాగ్రంథములందునయితము ఈ రూపము చూపంబడియే 
యున్నది. ఇది యిచట నుండ(దగునో తగదో యని టీకాకారులయినను దృష్టి 
"పెట్టరయిరి. 

ఈ సూత్రమునొద్ద దీనినధికముగాంజేర్చుట సూరి సూక్ష్మదృష్టితో 
బాటించిన లత్య(ప్రదర్శనపడ్డతిని భగ్నము సేయుట. 

కా(బట్టి యిచట నెంతమాత్రము నుండరాని యీ "కమ్ము" అను 
రూసమును భావిముద్రాపకులు భద్రముగా తొల(గింతురుగాక, 


92. ఇచ్చునకు సర్వంబున కీయగు. కా౨. 


క్రియా పరిచ్చేదము 427 


ఇచ్చు.... ఈండు, ఇమ్ము. 
ఈయ యను నాదేశంబు నొకానొకచో. గానంబడియెడి : 
“బలిమినీయని భూమివలయపతుల,” 


ఇచ్చు అనుధాతువునకు అంతకును “ఈ' అనునాదేశము కలుగును. 





ఉండు: ఉన్న ర్‌? సూ. చచ్చు: చావు భం 
సూ 
కొను: కో 60 సూ. నొచ్చు: నోవు 
ల అను: నా | 96 సూ 
ఎ! ల కను: కాన 
91 నూ. 

న చారు పోపు: పొద, సద 98 సూ. 
చూచు: చూడు కలుగు : కల 104 సూ, 
తెచ్చు: తే టన! కలుగు: లే 106 సూ. 
తెచ్చు: శేరు | వలచు: ఒల్లి 107 నూ. 


డ్రియావరిచ్చేదమునందలి. యీ యాదేశములన్నియు స్థానియగుధాకువు 
నంతను తొలంగించి వచ్చునవే. అనంగా నర్వాదేశమురే, అయినను 
ఆ సూత్రములందెచ్చటను “సర్వంబునకు” అనక ్రకృతసూత్రమునమా[తము 
“సర్వంబునకు" అని పప్రత్యేకముగ వక్కాణించుట యెందులకో పరికింపుండు, 
కారణమున్నది. 

ఆదేశములవిషయమున పాణినీయమున నొకపద్ధతి గలదు. 


అందు “అల్‌ అనగా వర్ణమనియర్థము. ఆదేశము అనేకవర్షము 
(అనేకాల్‌ )అగుచో నది సర్వాదేశమగును. ఏకవర్ణము (ఏకాల్‌) అగుచో నది 
స్థానిలోని తుదివక్షమునకు మాత్రమే యాడేశమగును. 

“అనేకాల్‌ శత్‌ సర్వస్య', “అలో న్త ్యస్య' అనుసూత్రములీమార్గమును 
విధించును, ఇది పాణినీయమున మిక్కిలి కీజ్ణమయిన విధానము, 

ఇచట( బయినిజూపంబడిన “ఉన్న” మున్నగు నాదేశములన్నియు అనే 
కాల్లులు, ఆదేళసం వ్రదాయమునుబట్టి యవి యెట్లును సహజముగ సర్వాదేశ 
ములుగనే ప్రవర్తిల్లును. “ఈ” అను నీయాదేశము 'ఏకాల్లు (ఏకవర్షము) గావున 
నంప్రదాయముచొప్పున నిది “ఇచ్చు' అనుదానితుది ఉకారమునకు రావలసి 
యుండును. అట్లుగాక మొత్తమునకే రావలయుంగావున 'సర్వంబునకు” అని 
సూత్రమున( (బ్రిక్యేకముగా వక్కాణింపవలసివచ్చినది. 


“బలిమిసీయని” భూమివలయపతుల” —థారత-ఆది-1-7, 


428 రమణీయము 


ఇది భట్టారకుని భారతరచనారంభమున (ప్రప్రథమదివసపు రచనలోని 
పద్యభాగము.. ఆంధ్రలాక్షణికులలో నెవ్వరిదృష్టికిగాని వాగనుశాననులకం ఇ 
(ప్రామాణికులు మజియొకరులేరు. ఆ విషయమున ఆయనదే ఆచార్యపీఠము. 
అయినను ఈ “ఈయ” అను నాదేశమునకు నూత్రరూపమున నిచట విధానము 
గానరాదు. అట్లని “ఈయని, ఈయక' ఇత్యాదులు సాధువులుకావని నిరసించుట 
గాని ఉపేక్ష్షించుటగాని సూరి తలంపందుమా : ఎంతమాత్రమును గాదు. 

రుచిరములయి ప్రచురములయిన రూపములనే సూత్రమార్గమున 
సాధించి చూపుట సూరిదృక్పథము. 

భట్టారకులుగాని, యితర భారతకవులుగాని “ఈయని' ఇత్యాదులను 
మటియెచ్చటను (బ్రయోగించినటులు కానరాదు. అట్టిదీనికి సూత్రము రచించుట 
యీ యాదేళమునకు( బూర్వులప్రయోగములలో ప్రాచుర్యోమున్నటులు చదువరు 
లకు దృష్టిగల్పించుట : వాస్తవము తాణుమాజు సేయుట. అవునని సూత్రింప 
రాదు. కాదని నిరసింపరాదు. ఎత్తిచూపకుండ నుపేక్షించి ప్రయోగమును 
మటు(గుసటుపనురాదు. కింక_ర్తవ్యమ్మని మథనపడిపడి తుదికి, ఈయాదేళ 
మును సూత్రింపనులేదు. ఉన్నప్రయోగమును. చూపక ఉపేక్షింపను లేదు. 

మొట్టమొదట నతివిరలములయినను గాలక్రమమున ఈయని, ఈయక, 
ఈయ (డు మున్నగురూపములు (ప్రచురముగా వ్యవహారమున నాటుకొన్నవి. 
కవులుగూడ( గొందటు గారవించిరి. అంతమాత్రమేగాక *ఈయశ్వము = 
ఇయ్యశ్వము, వీయము = వియ్యము, ఈయకొను = ఇయ్యకొను'(= సమ్మ 
తించు) మున్నగువానిలోని ప్రస్వద్విత్వముల సాదృశ్యమును (AN&1ంక)బ ట్టి 
“ఇయ్యని, ఇయ్యక, ఇయ్యండు"మున్నగు రూపములుగూడ నేర్చడినవి. వీనిని 
గూడ కవులు కొందజాదరించిరి. ఆధునికములగు కొన్నిలక్షణగంథములందు 
వానికి (బ్రవేశమును మెల్లగా( గుదురుకొనుచున్నది. అవి ఏకొల(ది కాలమునకో 
లాక్షణికులెల్లరును కన్నులకద్దుకొను సుళబ్దిములు కావచ్చును, ఇవియకాదు : 
వీనివెంట నొవ్వక, నొవ్వనిమున్నగువాని సాదృశ్యమునుబట్టి ఏర్పడిన 
“ఇవ్వక, ఇవ్వని'మున్న గుళబ్దములు గూడ శష్టవ్యవహారప్రవాహమున పయనించు 
చున్నవి, తొందరపాటు(జెందక మందమందముగా కొలది కాలములో 
(గ్రాంథికత నాశించుచూపులోనున్నవి .... దురాశయని యీసడింపవలదు, 


9. తే తేరులు తెచ్చునకగు. ౯౩౭. 
తెచ్చు .... తేండు, తేరండు ; తెమ్ము, తేరుము, 


94. చావునోవులు చచ్చునొచ్చులకగు. కా౪. 


(క్రియా పరిచ్చేదము 429 


చచ్చు....చావండు, చావుము ; నొచ్చు....నోవ(డు, నోవుము. 
వక్ష్యమాణంబు ద్విత్వంబు : నొవ్వండు. 
వక్ష్యమాణంబు ప్రకీర్ణక-6. 


95. జీత్తు పరంబగు 





చాక, చావక, చాకుము, చావకుము. 
నోక, నోవక, నోకుము, నోవకుము. 
96. అగున కనుకనులకు ముజ్జీత్తులు పరంబులగునపుడు కా, 
నా కానలు విభాషనగు. కాజ. 


అపదాద్యసూ(త్రముచే గాకు వకారంబు. వక్ష్యమాణంబౌత్వంబు. 

కమ్ము, అగుము, అవుము, బజౌము, కండు, అగు(డు, 

అవు(డు, బొండు; నాడు, అనండు ; కానండు, కనండు. 

వక్ష్యమాణంబు క్రియా-!08. 

పయియుదాహరణములలో బౌము, బౌండు అనురూపములందు ముజ్బు 
పరమయినదిగాన కమ్ము, కండు అను చోటులందు దీర్హమునకు (హైస్వమును, 
మువర్ణకమునకు మాముడియు (18 సూ.) రాలేడేమి ? అని యెవరేని ప్రక్రియా 
వినోదులు ్రశ్నింపవచ్చును. నిజమే, కాని, భాషలో ఐబౌలక్షు ప్రూస్వములే 
లేవు. లేనిహ్రస్వము లాదేశములుగా వచ్చుట యసంభవముగావున నిచట( బయి 
సూత్రము ప్రవ ర్తిల్లుటకు( దావులేదని తలంసవలయును, 


నపుడ 


97. నేరుచునకు రిడ్లాట్టులు ముత్తుం బరంబులగునపుడు రుచు 

లకు లోపంబు బహుకంబుగానగు. కా౭. 

నేచెను, నేరిచెను ; నేచును, నేరుచును ; నేర(డు, నేరువ(డు, 

ఈ సూత్రమున లిట్టుఅనునది భూతార్థకములగు కొన్నికృత్తులకుగూడ 
నుపలక్షణమనుకొన్నచో 

“కాచికొనివచ్చి తగ నా 

*నేచిన'యట్లచట నచట నిలిపితి మునినా 

థా, చేటును భంగంబును 

చై చిత్తము శోకమునకు నగ్గంబయ్యెన్‌”. _=థారోత-మౌసల-2|ర్‌, 


430 రమణీయము 


ఇత్యాదులందు “నేచిని యను భూతార్థక విశేషణమునందు (గూడ రువర్ణలోస 
మీ సూత్రమువల్లనే కుదురుపడుటకు6 గొంత యవకాశము కలుగంగలదు. 


98. పోవునకు  దుజ్యాత్తులు ముజ్జుం  బరంబులగునపృుడు 


వులోపంబుం బొదపదలును విభాషనగు, కారా. 


పోదురు, పోవుదురు ; పోడు, పోవండు ; పోవుము, పొదము, 

పదము, పొమ్ము. 

ఉదాహరణములలో ఆదేశము వచ్చిన రూపము, అది రాని దాపము అను 
క్రమము కుదిదాం నరిపడుటకు “పోవుము' అను రూపమును తుట్టతుదిని 
జూపుట రుచిరము, అటులేల చూపలేదో ! 


99. అగుపోపుల కొడవాల కిద్వ్యరింబులు పరంబులగపనప్పుడు 
యకారంబగు. కాకా, 


వక్యుమాణం బెత్వంబు : 
అయి .... ఐ, అయిరి .... ఐరి. 
పోయి, పోయిరి; పోయెను, పోయెడు. 


100. అగునకు వ్యకొంబు గూడుచో దీర్హంబగు. ౧౦౦. 

వక్ష్యమాణంబు ద్విత్వంబు. 

ఆయెను, అయ్యెను, ఆయెడు, అయ్యెడు, 

వక్ష్యమాణంబు ప్రకీర్ణక-6. 

శః సూత్రములెల్ల ధాత్వధికారస్థములగుట నడుమనడుమ కప్తకి 
దెచ్చుకొనవలసిన ముఖ్యా క్రింళము, 

కడద్రాలనంగా : తుదియక్షరములు. అగుపోపులతుదినుండునవి గకార 
వకారములు. అవి Fs యుండవలయును, 

పోవిపుడు, పోవెచటికిని, పోవేల, పోవొక్కండవు, పోవోర్చుతో 
అను తావులందు ఇకార; కరము పరమయినవి. కాని యిచట “పోవు” 
అనుదానిలోని వకారము ఛాతుస్థము కాదు; ద్రత్యయస్థము, ధాతువకారము 
లోపించినది (నూ. 98). కావుననే ఈ, వకారమునకు యకారము (ప్రస క్తము 
కాదని యూహింపవలయును, ముజియు నీ విధానమున స్థౌనులగు కడబ్రాలును 
నిమిత్తములగు ఇద్వ[క్రములును ఏకవదస్థములయి యుండవలయునను 


శ్రియా పరిచ్చేదము 431 


నియమముగూడ లక్ష్యరీతినిబట్టి గోచరించును. పయినిజూపిన రూపములలో 
స్టాని, నిమిత్తములు భిన్నపదస్థ్రములగుటచే యకారము (ప్రా ప్తింనదనియు( 
దలంపవచ్చును. 

అగుధాతువునకు వశక్రపరత్వమునం గలుగు రూపము, ఈ రెండవ 
సూత్రముచే (100) విహితమగు డీర్హముచే(గాని సంపూర్ణముగ సిద్ధింపదు 
గావున, తొలిసూత్రమున వక్రపరకోదాహరణము చూస వలనువడదయ్యెను. 

ఎప్కీ ఒఓలు నాలుగును వక్రములేయయినను ప్రకృతములగు ఈ 
యకారాదేశమునకును దీర్థమునకును నుదాహరణములు చూప్పటలో “ఎ"కార 
మొక్కదానికే సంభవము గలదు, అనంభవదులగుటవల్లనే ఏ ఒటఓలు 
చూప(బడవయ్యెను. 

పయిరెండుసూత్రముల యుదాహరణములలో సెక్కుపప్రతులయందు 
పోయెడును', అయెడుిను", అయ్యెడు'ను” అనునవి ద్రుతాంతములుగ( 
గాననగును. అంతమాత్రపు భేదమునకేమి ? అనుకొనరాదు. అట్లు “ను'వర్ష 
సహితములను నిర్దేకంచినచో సమాపక (క్రియారూపములకేగాని విశేషణ 
రూపములకు (గ్రహణము రానేరదు. నువర్ణరహితముగ నిర్జేశించినచో రెండు 
విధముల రూపములకును నవకాళ మేర్చడును. ఆ దృష్టితో సూత్రకర్త నువర్ణ 
రహితముగనే నిర్దేశించియండును, (ప్రథమ ముద్రణమున (1858) నువర్ణము 
చూపట్టదు, 

ఇటమీ(ది ముద్రణములలో “ను"వర్షము తొల(గింన(బడు(గాక. 


101. పిలుచుమొదలగువానికి ముత్తుపరంబగుసపుడు కడవాయి 
బహుళంబుగ లోపించు. ౧౦౫. 

పిలండు, పిలువ(డు ; పిలుము, పిలువుము. 

లేచునకు ముజ్జు పరంబగునపుడు చులోపంబగు : 

లెమ్ము, లెండు. 

పిలుచు, నిలుచు, తల(గు ఇత్యాదులు, 

“లేచునకు ముజ్జు పరందిగునప్పుడు చులోపంబగు" : అనంగా “సూ(త్రెస్టే 
మగు ఐబహుళవదముచే. లేచుధాతువునకు ముజ్జు పరమగునపుడు చులోసము 
నిత్యముగానగును, వైకల్పికముకొదు, కావున లేవుము, లేవుండు అను రూపము 
లుండవు' అని యొక యర్థము. 

“లేచుధాతువునకు ముజ్జు పరమగునపుడే, చులోవము కలుగును. జీత్తు 
పరమగునపుడు రాదు. కాంగా లేవండు, లేవక, లేవని ఇత్యాదులుండునేకాని, 


432 రమణీయము 


లేచుధాతుపునకు జీత్తులందు లేండు, లేక, లేని ఇత్యాదులుండవు" అని మతొక 
యర్థము, 

కలండు - “లేండు') ఇవి కలుగుధాతు నిష్పన్నములుగాని లేచుధాతు 

కలిగి - లేక” [ రూపములు కావు, 

కలుగు - “లేని” _] 

ఇటులుండ, భారతమున మౌసలపర్వమున యాదవకుల క్షయానంత 
రము మలునాండు సముద్రముపొంగి ద్వారకను ముంచునని యెటింగి తొలి 
దినమున బాలకులను, వృద్ధులను, స్త్రీజనమును ద్వారకనుండి తరలించు 
సమయమున త్రోవలో కిరాతు లా సంఘము నడ్డగించిన సమాచారమును 
అర్జునుండు వ్యానునితోం జెప్పుసందర్భమున 

“ఘనతర దాహుళక్తియును గాండిపళక్తియు నస్రశ్నక్తియ 

న్మనమున నచ్చి యప్టు మునినాథ, కడంగితి నెట్టకేలక 

ద్దనువు గుణంబు(గూర్చితి నుదగ్రత గాహుల 'లేకి యుండె న 

ప్రనికర మంటత్రతంత్రములు సంస్కృతి. బొందవ యేమిచెప్పుదున్‌” 
అను పద్యము గలదు. -ామౌసల-211. 

కష్టపడి యె'జ్టెటులో గాండీవమున నారి సంధించితినిగాని దానినెత్తి 
బాణము (ప్రయోగించుటకు “దాహుల లేకయుండె' -- అనగా, చేతులు లేవ 
సయ్యెను, అని యిది యర్జునుని వాక్యము, 

ఇట లేచుధాతువునకు కజివరత్వమున చులోపము రాకున్నచో “లేక” 
యను రూపము సిద్ధింపదు. ఇది కలుగుధాతు వ్యతిరేకరూస మనుకొందమన్న 
పద్యభానము కుదురుపడదు, ఇచట చేతులు లేవలేదనుట పొన(గునుగాని, 
చేతులు లేనేలేవనుట బొత్తిగా పొసంగదు, 

సూరి ఈ ప్రయోగము చూడకుండునా ? చూచినచో దీని సాధన 
మార్గము సూచింపకుండునా ? ఒకవేళ “లేకయుండె' అని గాక “లేవకుండె” 
అనియే సోమయాజులు ప్రయోగించియుండిరేమో | 

ఆట్టిపాళము సూరికగపడియుందెనేమో ! ఆపాఠాంతరము మనకు 
అభింపదయ్యెను. ఇంకను తాళపత్తమాతృకలు పెక్కిటిని బరిశీలించినంగాని 
యీసంశయములు తొలంగవు. 

పయిని గణమున నిర్దిష్టమయిన *పిలుచు" మొదలగువాని చకారాంతత్వ 
సామ్యమునుబట్టి “తల(గు'అనుదానిని “తలంయ"గా కొందటు టీకాకారులు 
భావించిరి. ఆది యనాలోచితమని తోంచెడిని, తలంపండు, తలంపక్క తలం 
పని మున్నగువానికి తలండు, తలక, తలని మున్నగు రూపాంతరములు 
థాషలోం గానరావు. “తలంగు"ను “తల(చు' ధాతువుగా నెట్లు భావింప(గలిగిరో! 


క్రియా వరిచ్చేదము 433 
102. లాంతిచోనహితము కాదేళాదులు కానంబడియెడి. ౧౦౨. 


కావుతను, కాతను ; అగుట, కావుట ; అగుడును, కావుడును; 

కానను, కావునను; అనుడును, అనవుడును, నావుడును ఇత్యాదు 

లెజుంగునది. 

“రకించుంగావుతన్‌" అనుదానికి పర్యాయముగ “రక్షించుగాక "అను 
రూపము శబ్దలక్షణసం[గ్రహమున సాధితమయియున్నది. -ాశద్దిలక్షణ-4-55. 


103. ఆచ్చికంబులం చయియవులకు వృక్రతమంబులు బహు 


శంబుగానగు. ౧౦౩. 


అయిదు....ఐదు, అయిరేని....ఐరేని ; అవుడు....కొడు, 

గవునెన....గౌసెన. 

ఆచ్చికంబులందనుటచే, జయించు మున్నగు తత్సమ క్రియలయందు( 
గాని, దయితు(డు, రవులు మున్నగు తత్సమసుబంతములందు(గాని యీవిధి 
పివ్నర్తింపదు. 

బహుళగ్రహణము' 
ఈవిధికి ప్రవృత్తిలేదని తలంపవలయును. 

ఈసూత్రము ధాత్వధికారస్థమయినను ఈవక్రతమములు క్రియలయందే 
గాక యితరములగు నాచ్చికశబ్దములన్నింటను బ్రవర్తింపవచ్చును. ఈ 
యంశము నూచించుటకే యిందలి యడాహరణములన్నియు సుబంతపదములే 
చూపంబడినవి : ఐదు = సంభ్యావాచకము. ఐరేని = పెండ్ర్తికుండలు, జౌడు = 
"పెదవిక్రిందిచోటు. గౌసెన = బురకా, గలీబు. 

క్రియాపదోదాహరణములు అయిరి, ఐక; అపును, బాను మున్నగునవి 
వక్యుమాణంబై త్వంబు వక్ష్యమాణంబౌత్వంబు అని 19, 16 స్ఫూత్రములలో 
నింతకుముందే చూపంబడియుండుటచే నిటమరల( జాపుట పునరుక్తి 
యగునని విడువంబడినవి. 

వంకరవ్రాంతలు సూరికి రుచింపవు. 
అగు ఐబౌలు అతనిరచనమునం గానంబడవు. వానికిమాుగా “అయి, అవు'లే 
సర్వత్ర గానవచ్చును. బాలవ్యాకరణము: _త్తమున “అయి'ఆనురూసము 
సుమారు డెబ్బదియయిదుతావులందు(. గానంబడును, “ఐ'అనునది ఉదా 
హరణముగా. జూపవలసిన $8, 4 చోటులందుందప్పం దక్కినవచనరచనలో 
నొక్కచోటను గానరాదు. నీతిచంద్రికయందు. జూచినను “అయి'ళబ్దిము 
"పెక్కుచోటుల గోచరించును. “ఐ' కానరాదు. 


(28 


చే అలయించు, వెలయించు మున్నగువానియందు 














ననే కాంటోలును వక్రతమము 











434 రమణీయము 


అగు, అవు, బౌ అనురూపములలో “అగు” అనునదిమాత్రమే యాత 
నికి రుచించును. “అగు” అనుళబ్దము బాలవ్యాకరణమున ఎన్నియోకావులందు. 
గలదు. అవు, బౌలు మిక్కి. లి యరుదు. వానియెడ నభిరుచి తక్కువ. 
ఛిన్నరుచిర్హి లోకః, 

ఐబౌలు, అ--ఇ, అ--ఉ అని రెండేసిస్వరములకలయికచే నేర్చడి 
నవిగాని స్వతంత్రన్వరములు కావు. కావుననే వీనికి సంధ్యక్షరములని 
వ్యవహారము. దీనినిబట్టి యివి ద్విస్వరములవంటివయి అనేకాల్లులగునుగావున 
"రి తలంచియుండవచ్చును. 
అట్లుగానిచో అంతాదేశములగునేగాని సర్వాదేశములగుటకు మార్గమగపడదు. 





“అయి, అవులకు సర్వాదేశములుగా వచ్చునని 


104. కలుగున కస్త్యర్థంబునందు లట్టుపరంబగునపుడు కల 
యగు. ౧౦౪. 

(ప్ర: కలండు, కలరు, కలదు, కలవు. 

మ : కలవు, కలరు. 

ఉ : కలను, కలము. 

105. (తర్థంబునం గలా దేశంబు విభాషనగు. ౧౦౫. 
ఎడియెడులకు లోపం బిట నిత్యంబు. 
కలవా(డు __ కలుగువా(డు. 
బహుళముగా విహితమయిన  ఎడియెడులలోపము ((క్రియా-45) ఈ 


తాపున కలాదేశవక్షమున నిత్యముగా( |బ్రవర్తించును. 


106. అ న్మ్యర్థంబునక సు లజీ, మి, క, ని,వడి వర్ణకంబులు పరంబు 
లగునపుడు చ, యగు, ౧౦౬. 


ప్ర: లేండు, లేరు, లేదు, లేవు. 

మ: లేవు, లేరు. 

ఉ : లేను, లేము. 

లేమి, లేక, లేని, లేవడి. 

అస్త్యర్థమనంగా కలుగుధాకువు. 

లజ్కి మి, క, ని, వడి అనునివియన్నియు వ్యతిరేకార్థములేగావున 
సమనంతరసూత్రమునందునలె “వ్య ్యతిలేకంబున న _స్యర్థంబునకు లేయగు” 


క్రియా పరిచ్చేదము 435 


అని సంగ్రహముగ సూత్రింవరాదాయని రచనాపరిశీలకులు శంకింప వచ్చును, 
కాని అట్లురచించినచో వ్యతిరేకముజ్జు పరంబగునపుడుగూడ ఈసూత్రము 
ప్రవర్తించి కలుగకుము, కలుగకు(డు అని కావలసినరూపములు లేకుము, 
లేకుండు అని సిద్ధమగును. అట్లుకాకుండుటకయి సూత్ర మీరీతిని రచింపంబడిన 
దని తలంపవలయును. 


107. వ్యతిరేకంబునందు వలచున కొల్ల విభాషనగు. . ౧౦౭. 
ప్ర: ఒల్లండు, ఒల్లరు, ఒల్లదు, ఒల్లవు. 
మ: ఒలవు, ఒలరు. 
న న్‌ 
ఉ : ఒల్లను, ఒల్లము. 
న దో 
ఒల్లమి, ఒల్లక, ఒల్లని. పక్షంబున వలవండిత్యాది. 
2) దా ద 
ఒల్లమి కొల్లందాటని ప్రయోగంబులం గానంబడియెడి. 
చ ల 
కుజీపరమగుచో ఒల్లకుము, ఒల్లకుండు అనియగును. 


108. చువర్ణంబుతోడ దుగ్గకారంబు తకారంబగు. ౧౦౮. 


నిలుతురు, పిలుతురు, ఆడ(తురు, కడతురు, చింతురు, 

సెంతురు, పచింతురు, వచింతురు. 

చేతురు, కోతురిత్యాదు లసాధువులని యెజు(గునది. 

వత్తురు, మెత్తురు ఇత్యాదులందు స్థానిలోని చకారద్విత్వమునకు 
తుల్యముగా తకారద్వయమాదేశమగును. 
109. పడుజికొను లొకానొకచో స్వార్థంబునం దన్నుపయు క్రంబు 
లగు. ౧౦౯. 


చొచ్చు....చొరంబడు ; నిలుచు ....నిలువంబడు ; కూడు.... 
కూడంబడు ; పండు....పండుకొను. 


110. తెంచుధాతు వగ్వాదుల కన్నుప్రయు క్రంబగు నగుచో 
నుత్వంబుపయిని దానితకారంబు దకారంబగు. ౧౧౦. 


అగుదెంచు, నెగయుదెంచు, పోవుదెంచు. 
అగు, నెగయు, పోవు, చొచ్చు, పుచ్చు, తోయ నడచు, 
పజచు, మొలచు, వీచు ఇత్యాదులు. 


436 రమణీయము 


111. అభ్యాగతి నరుగ్వాదుల కయ్యది యన్నుపయు క్రంబగు 
నగుచో గువర్ణంబు విభాషను లోపించు. ౧౧౧. 


అరుదెంచు; అరుగు దెంచు, ఏతెంచు, ఏగుదెంచు; చనుదెంచు. 


112. అయ్యది పరంబగునపుడు చువర్ణంబు లోపించు. ౧౧౨. 


చొచ్చు. 
తోంతెంచు. 


అయ్యది అనంగా, అనుప్రయుక్తమగు తెంచుధాతువు.---క్రియా-! 10. 

చొచ్చు, పుచ్చులలో లోపించినది ద్విరుక్త్రచకారముగావున ధాత్వాది 
గురుత్వమును నిలుపుటకయి తెంచులోని తకారమునకు ద్విత్వము గలిగినది. 

అరుదెంచు, ఏగుదెంచు మున్నగువానిలో ఉత్వముపయినున్న తెంచు 
ధాతుతకారమునకు దకారము గలుగుచున్నది (క్రియా-110). అంతియగాక 
“తెంచు"నకు నాదేశములయిన “శే, తేరు"'ల తకారముగూడ దకారమగుచున్నది 
(క్రియా-118). అరుదే(డు, అరుదేరండు, మటి, పుక్తెంచులోని తాకు దకార 
మేలరాదు ? అని చర్చాకౌతుకులు శంకింపవచ్చును. 

కాని పుత్తెంచులో ఉకారముపయి తకారము ద్విత్వరూపమున నాదేశ 
ముగ వచ్చి చేరినదేగాని తెంచుధాతుతకారము కాదు. తెంచుధాతువులోని 
తకారమున కే దకారము విధింపంబిడినది. “ఉత్వముపయిని “దాని” తకారంబు 
దకారంబగు” ((క్రియా-110) అను సూత్రమునందలి “దాని” అను శద్దిముచే 
సూరితాత్సర్యము సూచితమయియున్నది. 

అట్లుగానిచో “ఉత్వంబుపయితకారంబు దకారంబగు"ననియే స్కూత్రింప 
వచ్చునుగదా : అధికముగా “డాని” అనుపదమెందులకు ? ఆపదమునుబట్టియే 
ఆతని తలంపు నూహింపవచ్చును. 


చొత్తెంచు ; పుచ్చు .... పుత్తెంచు ౩ తోయ... 





113. అద్దానికి ముత్తు పరంబగునపుడు తేతేరులగు. ౧౧౩. 
ఆగుదేండు, అగుదేరండు ; అగుదెమ్ము, అగుదేరుము. 


అద్దానికి అనంగా సన్నుప్రయుక్త్రమగు తెంచుధాతువునకని యర్థము. 
అగుదెండు : ఇచట .అగుదెంచు అనుమొత్తమేగాక అనుప్రయుక్రమయిన 
“తెంచుఅనునదికూడ (ప్రత్యేకధాతువేగావున “ఎ'కారము నుడితొల్నిప్రస్వ 
మగుటచే ఖండబిందువు రాదు. “ఆగుదె(డు'అను నపరూపము సంభవింపదు. 
“తెంచుఅన్నుప్రయు క్రమగుననక, సూత్రమున ((క్రియా-110) తెంచు'ధాతు” 
వన్నుప్రయు క్షమగునని వక్కాణించుట యిందులకేయని (గ్రహింపవలయును. 


క్రియా పరిచ్చేదము 437 


114. భూతంబున లజీకి లిడంతంబగు నగుధాతు వనుప్రయు క్రం 
బగు. ౧౧౪. 
వాండు రాండయ్యెను, వారు రారయిరి ; అది రాదయ్యెను, అవి 
రావయ్యెను ; నీవు రావయితివి, మీరు రారయితిరి; నేను 
రానయితిని, మేము రామయితిమి. 


115. నుజ్యంతంబగు నగుధాతువు (ియావిశేషణంబుల కను 
(పయుక్తంబగు నుజికి విభాషనగు. ౧౧౫. 

కాను అనునది నుజ్యంతంబగు నగుధాతువురూపంబు. 
116. డానికి హన్వంబు విభాషనగు. ౧౧౬. 


లెస్సగాను, లెస్సగను ; న్యాయ్యముగాను, న్యాయ్యముగను : 
ఇట సరళంబు నిత్యంబు. 
చూడంగాను, చూడంగను, చూడను : ఇట స్వత్వంబులేదు. 


117. ఉన్న, కీల, న వర్ణకంబులమీంది తచ్చబ్దవకారంబునకు 
లోపంబు విభాషనగు. ౧౧౭. 


బాహుళకంబుచే నిట సంధి నిత్యంబు, 
వండుచున్నవా(డు .... వండుచున్నా(డు; వండుచున్నవారు .... 
వండుచున్నారు ; వండుచున్నవా(డవు .... వండుచున్నాండవు ; 


వండుచున్నవారరు .... వండుచున్నారరు ; వండుచున్న 
వాండను .... వండుచున్నాండను ; వండుచున్నవారము 
వండుచున్నారము. 

ఇట్లు వండ(గలవా(డు, వండంగలాండు, వండినవా(డు, 
వండినాండిత్యాదులెలుంగునది. 

భూతార్థమున, నవర్ణకాంతవి శేషణములుగా 

1. వండినాయు 8. వండినావు శ. వండినాను 

2. వండినారు 4. వండినారు 6. వండినాము 


ఈ యాజును వ్యవహారమున దృఢముగా నాటుకొనియన్నవి. ఇందు, 
1,2, 4 లు వ్యాకరణ సాధ్యములు ; శ్రి 5, 6 లు అసాధితములు, ఈ 


438 రమణీయము 


మూండును వండినా(డవు, వండినాండను, వండినారము అన్నంతమేరకే 
సాధితములు. వీనిలో డకారరేఫముల లోపము విహితముకాలేదు. ఈయాజును 
క్రియాపదములకు మాజుగా (ప్రయు క్రములగుచున్న సుబంతవి శేషణములేగాని 
క్రియావదములు కానేరవు. కారకక్రియలని వీనికి వాడుక గలదు. 

118. ధాత్వాదులకు ధాతువు లనుపయు కంబులయి  విలక్ష 
జార్జాభిధాయకంబులగు నీయవి శబ్దపల్లపంబులు నాంబడు. ౧౧౮. 


కూరుచుండు, నిలుచుండు, పరుండు, పన్నుండు, ఆ(కొను, 
ఈకొను, ఈయకొను, ఇయ్యకొను, రక్కొను, (శతెక్కొను, 
మేకొను, మయికొను, మేలుకొను, మేలుకను, మేలుకాంచు, 
అలవడు, ఏరుపడు, చొప్పడు, వెలువడు, తలపోయు, వాసపోయు, 
ఆపోవు, కొంపోవు, కొనిపోవు, విజయంచేయు, కయి వ్రాలు, 
తూపొడుచు ఇత్యాదులు శబ్దపల్లవంబులు. 


119. చేదర్థయోగంబున లృట్టునకు లెట్టగు. ౧౧౯. 


ఆబుషీశ్వరుండు వచ్చెనా ఫలించు. గార్యముల్‌. 
వాండు రేపు వచ్చెనేని నీవు కార్యంబు దొరకొనుము. 
ఈరెండును ఆపాతతః వచనములవలె గోచరించును. కాని, మొదటిది 
పద్యపాదము. 
“పేరు బుష్యశ్ళంగుండంట : పిల్వ(బంపు వ పంగాన్‌ 
ఆ బుషీశ్వరుండు వచ్చెనా ఫలించుంగార్యముల్‌.” 
—రామాభ్యుదయ-?-75, 





120. ఆకత్యార్థం ఐభిహితంబగుచో6 దల్లింగసంభథ్యాభిధాయి 
వచనంబు ధాతువిశేషణంబులకగు. ౧౨౦. 


రాముండు రావణుం బరిమార్చి సీతయుం దాను సౌమిత్రి 
సహితంబుగం బుష్పకారూఢుండయి సాకేతంబునకేతెంచె. 


121. అగతికంబులగు భ్వాదుల కిందు యోగంబు లేదు. ౧౨౧. 
భూ సృ, కృ, రేకృ, లోకృ, లోచ, పచి, లప ఇత్యాదులకు 
గతి. విరహితంబులగు ధాతువుల కీభాషం (బ్రయోగంబు లేదు. 


122. 


క్రియా పరిచ్చేదము 439 


ప్ర, పరా, అప, సమ్‌, అను, అవ, నిన్‌, నిర్‌, దుస్‌, దుర్‌, 
వి, ఆజ్‌, ని, అధి, అపి, అతి, సు, ఉద్‌, అభి, (పతి, పరి, 
ఉప, ఊరీ (ప్రభృతులును, సాకెత్సిభృతులును, గతిసంజ్ఞా 
కంబులు. వ చ న 
(పాదు లిరువదిరెండు నుపసర్శంబులు నాంబడు. 

ప్రభవించు, ఆవిర్భవించు, ప్రసరించు, సంస్కరించు, 
భస్మీకరించు, సాక్షెత్కరించు. అతిరేకించు, ఆలోకించు, 
ఆలోచించు, (ప్రపంచించుు (ప్రలపించు ఇత్యాదు లార్య 
ప్రయోగంబుల నెజుంగునది. 


వలయ్వాదిక్రియలకుం గ ర్రయగు భావంబునందు నుజీ 


౧౨౨, 


వలయ్యాది క్రియలకుం గర భూత క్రియావృ క్తియగు ధాతువు 
నకు నుజివర్షకంబగు (1 

వాండు చూడవలయు, వారలు చూడగా వలయు ; నీవు చూడ 
వలయు, మీరు చూడవలయు ; నేను జూడవలయు, మేము 
చూడవలయు, మనము చూడవలయు. 

వలయును, వలదు ; కూడును, కూడదు; చెల్లును, చెల్లదు ఫ్‌ 
తగును, తగదు ఇత్యాదులు వలయ్వాదులు. 





సకర్మకంబునకు స్వరూప(పేరణార్హంబులు రెండును, గొను 
పడ్వనుబంధంబులం దొకొక్కటితోడ, రెంటితోడం గూడుచో 
నగునవి యాజుం, గూడ రూపంబు లెనిమిదయ్యె. వాని సౌరిది 
నుదాహరించెద : 
4. కర్తర్లకము: మైతుండు వంటకమును వండెను. 
అధ వూ 
1. ఆత్మనేపద కర్తర్హకము : మైత్రుండు వంటకమును 
SS మూ 
వండుకొనియెను. 
iii. కర్మార్టకము : మెత్రునిచేత వంటకము వండ(బడియెను. 
1౪. ఆత్మనేపదకర్యార్థకము : _మెత్రునిచేత వంటకము 
వండుకొన(బడియెను, 


V౪. (శ్రేరణకర్ర రకము : చై (త్రుడు మెత్రునిచేత వంటకము 
ఆధి జ వై 
వండించెను. 
న మ 
vi. రేరణాత్మనేపద కర్తర్థకము : చైత్రుండు మెత్రునిచేత 
వంటకమును వండించుకొనెను. 
లతా గ 
Vi. ఆపేరణకర్మార్థకము : చై (త్రునిచేత, మత్రునిచేత వంట 
కము వండింపంబడియెను. 
Pen చ్‌ Y క్‌ న 
viii. డ్రైరణాత్మనేపద కర్మార్థకము : చై.త్రునిచేత, మెత్రుని 
చేత వంటకము వండించుకొన(బడియెను. 
వయి సూత్రోదాహరణములలో “*వాండు - చూడ -- వలయు” 
ఇత్యాదివాక్యములందు చూడన్‌ అనుదానికి చూచుటయని యర్థము. ఇవన్నియు 
మూ(డుపదముల వాక్యములు. వాండు-[-చూడన్‌ -- వలయు. - “చూడ 
వలయును" అనునది ఏకపదమనుకొనరాదు. 
వీనియన్నింటను “వలయును' అను సమాపక[క్రియకు “చూడన్‌' అను 
నదియే కర్తృపదము. వాండు, వారలు ఇత్యాదులు దానికి క్నరృపదములు 
గావు, చూడన్‌ = చూచుట, వలయును = ఆవళ్యకమగును. అనిసమన్వయము, 
థావార్థమున “నుజి” వచ్చినదని చూపుటకు “వాండు చూడ వలయు” 
అని యొక్కయుదాహరణమే చాలియండ, ఏడుదాహరణములు చూప్పట 
పయియభిప్రాయమును సూచించుటకే. అనంగా, చూడన్‌ అనునడి కర్త 
గావుననే “వలయును” అనునది వాక్యములన్నిటను ప్రథమపురు షైకవచనాంతమ 
గనే నిలిచినదనియు, వాండు-వారు, నీవు-మీరు, నేను-మే: అనువానినిబట్టి 
పురుషవచనభేదములచే దానికి మార్చు కలుగలేదనియు సూచించుట కేయని 
యెజుంగవలయును. 
నుజికి నిట్టిభావార్థకత భాషలో. బలువిధములగు ప్రయోగవిన్యాసము 
లందు గాటముగా నాటుకొన్నది. 
క్రింది ప్రయోగరీతులు పరికింపుండు : 








1. “అడును క్రొక్కనేల : కాలు కడుగనేల 1” _ ---మిశత్రలాభము. 
త్రొక్కుట యెందులకు ? కడుగుట యెందులకు ? 
“ఇంక గొజంతవెట్టనేల యే నర్జునుడన్‌” ---విరాట--184. 


“మీ | లో నభిమన్యుండు లేండే | మో నాకుం జెప్పుండేల యూరక 
యుండన్‌.” -ారోణ-2-28. 


క్రియా పరిచ్చేదము 441 


ఇట్టియెద వలయ్వాదిక్రియాపదములతో సంబంధములేకున్నను భావార్థ 
మున *నుజి' ప్రత్యయము కానవచ్చుచున్నది. 
11. వాండుచెప్పు, వీండువిన : చెప్పుట, వినుట. 
నేనుపాడ, నీవువిన : పాడుట, వినుట. 
వాండుతిట్ట, వీ(డుకొట్ట : తిట్టుట, కొట్టుట. 
జె Ss me 
వాండియ్యను, వీండుపుచ్చుకోను : ఇచ్చుట, పుచ్చుకొనుట, 
అటుచూడ, ఇటుచూడ : అటుచూచుట, ఇటుచూచుట, 
చెప్పమటచితిని : _చెప్పుటమజచితిని. చదువమొదలిడితిని : 
చదువుట మొదలిడితిని---ఇట్టివెల్ల భావార్థకములే, 
11. ప్రతికార్యమునకు తానే సిద్ధపడనా : = సిద్ధపడుటయా | 
ఎవరు వద్దనుకొన్నామో ఆత(డే యెదురుపడనా : ఎదురు 
పడుటయా ! 
ఇట్టివాక్యములందును వలయ్వాదుల సంబంధము లేకున్నను నుజి 
భావార్థకమే, 


iv. ఎప్పుడు పిలువను ? = పిలుచుట ? 

ఎప్పుడు పంపను ? = పంపుట ? 
ఎప్పుడు రాను ? = వచ్చుట ? 

మున్నగుతావులందెల్లి నుజి థావార్థకమే. 

_ ౪. ఒకరిని తూలనాడుమాటలలో( దజుచు ఈ ఛావార్థక నుజి 
ప్రత్యయమే కాననగును, 


క 


కాలువిటుగ = విటుగుట, తలపగుల = పగులుట, నోరుపడ = పడి 
పోవుట --- ఇట్టితిట్టులందు భావార్థకమున నుజిప్రత్యయము వ్యవహరింప 
బడును. 

లోకవ్యవహారముననేగాక కవుల[గ్రంథములందును. తిట్టుమాటలసంద 
రృమున నిట్టి ప్రయోగసరణి గలదు. 

కాళహస్తి మాహాత్య్మ మున (4-85) చేశ్యమాత తనకూ(తుల శివభక్తి 
పరతను తూలనాడుచు వారకాంతాధర్యము లుపదేశించుటలో 

“రసికులు మీగానరస మానవచ్చిరి పాడరే శివభక్తి పాడుగాను 
... చూడరే శివభక్తి చూజపోను 
.... పలుకరే శివభక్తి పాజీపోను 
_... పిలువరే శివభక్తి పెంపుచెడను” 





442 రమణీయము 


అనియు, పల్నాటివీరచర్మిత్రమున (47, 48 పుటలలో) బాలుని బొంగరము 
కాలికిందగిలిన వై శ్యాంగన వానిని తూలనాడుటలో 

“మురియంగనేల నీపొంగెల్ల నణంగ 

ముదిరె మదంబు నీ మురిపెంబు [గ్రుంగ 

సమరంబులో నిన్ను శత్రులు (గుమ్మ 

నడిచెడు పదముల నారసాలేయ 

చూచెడుకన్నుల సూదులు [గుచ్చ 
అనియు. గానవచ్చును. 

ఇట్టి తూలనాడుప్రసంగములందు భావార్థక నుజీప్రత్యయమునే (పయో 
గించుతీరు భారతకాలమునకే యేర్చడినటులు గానంబడును. 

అభిమన్యుమరణానంతరము ధర్యజాదులు దీనవదనులై కూలంబడి 
యుండ, అర్జునుండు వచ్చి వారిదుఃఖమునకు నిమిత్తమెజుంగక తెల్లవోవుచు 
వారిలో నభిమన్యుని(గానక తన్లడపడుచు పరిపరివిధముల తలపోంతలతో 

“మీరు పద్మవ్యూహమున చొరంబడుమని వానిని ఆ వ్యూహములోనికి 
'త్రోయలేదుగదా : మీ తెలివి పాడుగాను” అనుచున్నాండు. 

ధనురాచార్యుండు తగ బి 

న్నిన పద్మవ్యూహ మొరులు నేరరు చొరుమం 

చనుమానింప కతనిం జొరు 

మనరుగడా మీయపాయ మాజడిలిటోవన్‌” ---భారత-ద్రోణ-2-284. 

ఉపాయము ఆజడింటోవన్‌ _ వ్యర్థమగునట్లుగా అని |క్రియావి శేషణముగా 
చప్పనిసమన్వయముకంటె తూలనాడుటగా సమన్వయించుటయే (ప్రకృత 
ప్రసంగమున తిక్కనహృదయ మయియుండును. పరిశీలింపుండు. 

ఇటులిన్నివిధముల వ్యవహారములందు. నుజ్మిప్రత్యయము భావార్థమునే 
బోధించుచున్నను, వలయ్వాదిక్రియలతోడి సంబంధముననే సార్వకాలికము 
సార్వత్రికమునగు వ్యవహారమునుబట్టి వలయ్వాదిక్రియాసంబంఛమును సూరి 
నిర్చేశించియుండును. 





అంతియగాక పయినిజూపిన భావార్థకనుజ్యంతముల యన్వయమునకు 
నేదోయొక క్రియాపదము నధ్యా 
నాక్రియలు వలయ్వాదులందే చేరవచ్చును. అపుడివియన్నియు నీసూత్రమునకే 
సూటిగా లక్ష్యములు కాందగియండుననియు  సూత్రకారుని యుబ్రేశము 
కానోపును, 

మజీయు, కౌంబట్టి = అగుటవలన, రా(బట్టి = వచ్చుటవలన, చెప్పం 
బట్టి = చెప్పుటవలన---ఇత్యాదులందు పంచమ్యర్థమున పట్టివర్లకము కలుగుట 








క్రియా పరిచ్ళేదము 443 
గూడ నుజివర్ణకము భాచార్థక టవర్ణకముతో( దుల్యమేయనునంశమును 
సూచించుచున్నది. 
“వలయును” అనుదానికి “వలెను” అనురూపాంతరము నవీనముకాదు. 
“సీ పరోక్షంబున రాజు గావలె” —౪ఆది-4-176, 


“శ్రీగావలెనంచు. బోరితము గామియు. గోరెద” =-ఉద్యోగ-శి- 
అని యిట్లు “వలయును” అనుదానికి “వలెను” అనురూపాంతరము 
నందును గలదు. 








123. గతి బుద్ధి (ప్రతవనానార్థ శబ్దక ర్మాఠర్మకంబుల క పేర 
ణంబునం గర్తయేగునది (పేరణంబునం గర్మంబగు. ౧౨౩. 


పొందు మొదలయినవి గత్యర్థకంబులు. 

తెలియు మొదలయినవి బుద్ధ ర్థకంబులు. 

తిను మొదలయినవి _్రత్యవసాసొర్థకంబులు. 

విను, చెప్పు, చదువు మొదలయినవి శబ్దకర్మంబులు, 

అకర్మంబులు (ప్రసిద్దంబులు. 

మెత్రుండు గ్రామంబుం బొందెను.., 

(గ్రామంబుం బొందించెను. 

లాంతిచోసహిత మిక్కార్యంబు గానంబడియెడి : 

మైత్రుండు పుడమి నేలెను....చ్వైత్రుండు మైత్రునిం బుడమి 

నేలించెను. 

ఈ స్యూత్రమునకు అనువాదమగు హరికారిక పరిశీలింపందగినది. దీనిని 
సూక్ష్యదృష్టిని పరికించితిమేని బాలవ్యాకరణమే మూల గ్రంథమనియు, 
హరికారికావళి దీనికి ననువాదమనియు, వాన్తవికమగు సిద్ధాంతము ఎల్లవారలకు( 
దెల్లముకా(గలదు. ఆ సిద్ధాంతములకు స్టాపకములగు నుపపత్తులు ప్రబలములు 
పెక్కులున్నను, వాస్తవమును పట్టిచూపుటకు నీ స్థలమొక్క! టియ చాలును, 
పరికింపు(డు. 

ఈ యనువాదమున నవలంబింప(బిడిన పద్ధతి యొకటి గలదు. 

ఏ సూత్రమునకాసూత్రము వృత్త్యుదాహ రణసహితముగ సంస్కృృతీక 
రింప(బడలేదు. ఒకేసూత్రమునకు ఒకేకారిక ఛందస్సున( గుదురుపడదు 
గానం దబుచుగ నొకకారికలో రెండు, మూ(డు సూత్రములను నిముడృ్సవలసి 
వచ్చును, ఆ కూర్పులో సౌకర్యమునకయి సూత్రములు కారికారూపమునను, 


చైత్రుతు మ్యెతుని 





444 రమణీయము 


వివరణోదాహరణములు వచనరూపమునను వేటువేలుగ సంస్కృతీకరింప( 
బడినవి. 

ఈ సూత్రమునకు కారికరచించుటలో శబ్దకర్మాకర్మకంబులు అనువరుస 
ఛందస్సున( గుదురుపడక అకర్మక శబ్దకర్మంబులని క్రమము తాలుమాలు 
చేయబడినది. పిమ్మట బాలవ్యాకరణముననున్న క్రమముననే వివరణ 
వాక్యములు సంస్కృతీకరింప(బడి కారికకు అదికింపంబడినవి. తిలకింపుండు : 

“గతి!బుద్ధ్య* దోనార్థాయేఒకర్మకో ళ్ళృబ్ధికర్మకాణ్‌ 

త్రేషామ పేరణే కర్తా (పేరణే కర్మభావభార్‌ 

పొంద్వాదయః గత్యర్దా'ః, తెలియ్యాదయః బుద్ద్యిర్రాః 

mes స et చెప్పా re శబ్దకీర్యాణః 

యు ం 
అకర్యోకాః (ప్రసిద్దాః 

ఈ రచనలో కారికలోని (క్రమమునకును, వృంత్తిలోని క్రమమునకును 
విరోధము సంభవించినది, _ బాలవ్యాకరణమునుబట్టి యనువదించుటగాక 
స్వతం్యత్రముగనే కారిక్యాగంథము రచింప(బడినచో, కారికలోని క్రమమునకును 
తదుదాహరణ్యకమమునకును విరోధము సంభవించుటకు లేశమును నవకాళము 
లేదు. అది మిక్కిలి యసంభవము, 

దీనింబట్టియే హరికారికలు స్వతం(త్రములు కావనియు, బాలవ్యాకరణ 
మును బట్టి సంస్కృతీకరింప(బడినవనియు( దేటతెల్లమగును. అయినను 
మటికొన్ని ప్రబలసాక్ష్యములకు “అనువాద వివేచన" ప్రకరణము పరికింపు(డు, 
124. అనభిహితకర్త కొకానొకచో షష్టి బహుళంబుగానగు. 


0 
౧ఎ౨౪, 


రాము(డు మిథీలం గనియె.... రామునకు మిథిల గనంబడియె, 
రామునిచే మిథిల గనంబడియెను. 

మెత్రుండు తత్త్వంబుం దెలినెను....చై(త్రుండు మైత్రునకుం 
టా నల టా చ 

దత్త కంబు దెలిపెను. 

కన్వాదియోగంబునం (బ్రయోజ్యకర్తకు షష్టి నిత్యంబుగానగు : 
విశ్వామిత్రుడు రామునకు మిథిలం గానిపించెను ; కృష్ణం 
డర్దునునకు విశ్వరూపంబుం జూపెను, 


అకర్మకంబున క్యపేరణంబునం దాత్మ నేపదకర్మానుబంధంబులు 
లేమింజేసి రూపభేదంబు లయిదని యెజుంగునది___ 


డ్రయా పరిచ్చేదము 445 
1. కర్తర్ధకము : మైత్రుండు మనియెను. 
i. ప్రేరణ కర్తర్థకము : చైత్రుండు మత్రుని మనిచెను. 
rae ప క్‌ 
iii. (ఢేరణాత్మనేపద క ర్ర్రర్ణకము వ చైత్రుండు మెత్రుని 


మనుచుకొనియె. 
1౪. డ్రేరణకర్యార్థకము : చైత్రునిచేత. మైత్రుండు మనుపం 
బడియె. 

చ్చీ నేప ర ణి 
౪. డ్రేరణాత్యనేవద కర్యార్థకము : దై త్రునిచేత మైకుండు 
మనుచుకొనంబడియె. 


వెండియుం (బేరణంబునం దించుగాగమంబు గలిగినచో 
సకర్మకంబునకుం బండైండు నకర్మకంబునకుం దొమ్మిదియు 
'భ్రేదంబులని యూహించునది. 


ఇది క్రియాపరిచ్చేదము. 


వయినిజూపినది అకర్మకధాతురూసముల పట్టిక. ఇట్టిదే సకర్మకముల 
పట్టికయొకటి 122వ సూత్రమున వినరణోదాహరణముల తుదిని జూప(బడినది. 
ప్రథమ ముద్రణమునుండి నే(టిదా(క ముద్రణము లన్నింటను ఆ తావుననే 
గానవచ్చుచున్నది. ఆ సూత్రమునకును ఆ పట్టికకును సంబంధము లేశమును 
గానరాకున్నది. ఈ సకర్మకాకర్మక ధాతురూవ పట్టికలు రెండును 
పరిచ్చేదము మొత్తమునకు సంబంధించునవిగాని, ప్రత్యేకముగ ఏ సూత్రము 
నకును సంబంధించునవికావు, కావున సకర్మక రూపపట్టికకూడ, ఈ అకర్మక 
రూపపట్టికకుముందు ఇచటనే -- పరిచ్చేదాంతముననే - యుండ (దగినది. సూరి 
రెండు పట్టికలను ఈ తాపుననే ప్రదర్శించియుండును. “వెండియుం (బేరణంబు 
నందు” అనువాక్యమున రెండవపట్టిక తుదిని పట్టికలురెండిటినిగూర్చి ఒక 
యంశమును జోడించి ఉల్లేఖించుటయే ఆతని ఆంతర్యమును వెల్లడించు 
చున్నది. ఇటులుండ, సకర్మక పట్టిక 122వ సూత్రముకొడ శెట్లుచేరినదో ! 
ఆ స్థానముమార్చి డానింగూడ ఇచ్చోటనే ముద్రింపింతమా ! ఆలోచించి ఆ 
మార్చు గావింతము. దూరంబు విచారించి చేసిన దానం గొజంతలేదు. 

ఈ పరిచ్చేదమున సకలధాతుజన్యములగు రూపములు విశదమగు ్రక్రి 
యతో విపులముగా నిష్పాదింపంబడినవి. ఇక, కొన్నికొన్నిధాశుపులనుండి 
జన్యములగు విశేషరూపములు రాంటోవు (ప్రకరణమున (ప్రదర్శింప(బడును. 


కృదంత పరిచ్చేదము 


1 కృత్తుల కర్ణంబులు యథావ్యవహారంబుగ గ్రాహ్యంబులు. ౧. 


ధాతువునకు విహితంబగు డుఇ్భిన్నప్రత్యయంబు కృత్తు నాంబడు. 
కృత్తులకు _వక్యుమాణంబులకు భావకర్త, ఛకర్మాద్యర్థంబులు 
మహాజన వ్యవహారానుసారిగా నెణుంగునది. 

ఆ(క = బంధనము; మొలక = నవోద్భిదము ; ఏలిక = 
పాలకు(డు ; కోరిక = వాంఛయు, వాంఛితంబును ; మూ(క = 
సంఘము ; ఆడిక = నింద; ఓడిక = (ట్రోతస్సు. 


ఆంగు-+-క = ఆంక : (బంధనము = అడ్డగింత) భావార్థము. 
మొలచు -! లక : (నవోద్భిదము = మొలచునది) కర్తర్థము. 
ఏలు-1- ఇక = ఏలిక : (పాలకు(డు = పాలించువా డు) కర్తర్థము. 
కోరు -ఇక = కోరిక : (వాంఛ= కోరుట ; వాంఛితము = కోరం 
బిడునది) భావ, కర్యార్థములు. 
మూంగు-[-క = మూంక : (సంఘము = మూంగునది) క ర్హర్థము. 
ఆడు - ఇక = ఆడిక : (నింద = ఆడుట, ఆడంబడినది) భావ 
కర్యార్థములు, 


ఓడు--ఇక = ఓడిక : (ప్రోతస్సు = ఓడునది = ప్రవాహము) క ర్రర్థము, 

డయావరిచ్ళేదమును, కృదంత పరిచ్చేదమును ధాతువులకు నందం చలన 

నవి. “ధాతువునకు'అను నధికారసూత్రము కృదంతపరిచ్చేదమున(గూడ నను 
వర్తించును. 

















సమాపక్యకియలయందలి డుజ్‌, రు, వు, రు, ను, ము అను నాలును 
గాక ధాతువునకు బరముగావచ్చు తక్కినప్రత్యయముల కన్నింటికిని కృత్తు 
అనియే పేరు. అనంగా 


ట---వండుట విశేషము 
మిజి--వండమి | bp 
ఇ---వండి 1 అవ్యయములు 


కజీ---వండక ) అసమాపకక్రియలు 


కృృదంత వరిచ్చేదము 447 


నుజి--వండన్‌ 

నన్‌--వండినన్‌ ఆవ్యయములు 
డున్‌-వండుడున్‌ అసమాపక క్రియలు 

చున్‌---వండుచున్‌ 

ఎడి---వండెడి 1 

ఎడుావండెడు | 

ఉన్న=వండుచున్న | 

కలజి--వండంగల | విశేషణములు 

న--వండిన | 


నిజి---వండని J 
అని క్రియాపరిచ్చేదమున విహితములయిన ఈ 'ట" 
గూడ కృత్తులే. 

అయినచో వానినిగూడ కృత్తులన్నిటి తోపాటుగ నీకృదంత పరిచ్చేదము 
ననే చూపుట ప్రకరణోచితముగదా : వానిని (క్రియాపరిచ్చేదమున( జేర్చనేల ? 
అనరాదు. కృత్తులలో. గొన్నిటిని విడందీసి |క్రియాపరిచ్చేదమున( జేర్చుటకు 
సూరిదృష్టిలో ప్రబలమగు కారణము గలదు. 

ఆతడు బాలవ్యాకరణమున నిగ్రేశింప(దలంచిన కృత్తులు మొత్తము 
ముప్పదియెనిమిది. _ వీనిస్వరూపస్వభావములలోని భేదమును సుదూరము 
వివేచించి వీనిని రెండుజాతులుగా విభజించినాండు. 

మొదటిజాతి -- 24 ; రెండవజాతి -- 14. 

శఈరెండు జాతులకును గలభేద మెట్టిదన, మొదటి జాతిలోని కపర్షకాదులు 
కొన్నికొన్ని ధాతువులకు మాత్రమే వచ్చుచుండును. 

'రెండవజాతిలోని టవర్ణకాదు లట్లుగాక సర్వధాతు. సాధారణములు. 
అన(గా నయ్యవి ఏధాతువునకయినను రావచ్చునన్నమాట. 

మటియు, మొదటిజాతిలో కృత్‌ ప్రత్యయములలోని క, గ, త, స, వ, 
ఇమి అనునవి సరమయినయెడ. ధాతుపుతుదినున్న క, గ, చయ, వ లు 
లోపించును. 

రెండవజాతికృత్తులలోని క, గ, త, ప, వేములు, ఆట్లు క, గ, చ, 
య, వ, ల లోవమునకు నిమిత్తములు కానేరవు. అనంగా నవి పరమగుచో 
ధాత్వంతములకు లోపము రాదన్నమాట, 

అలుగు -క = అలుక : గకారము లోపించును. ( మొదటిజాతి) 

అలుగు - కజి = అలుగక : గకారము లోపింపదు. (రెండవజాతి) 





కాదులు పదునాలుగును 


448 రమణీయము 


ఇంతియగాక మొదటిజాతి కృత్తులలో ఒక్కొాక్కదానికి అనేకార్థము 
లుండుట, ఒకేయర్థమున అనేక కృత్తులు వచ్చుట, యను గజిబిజి యుండుటడే 
ఈ కృత్తులకు సూటిగా నర్భములు నిర్రేశించుట కుదురువడదు, కావుననే యీ 
(ప్రకృతస్తూతము 

“కృత్తులకర్ణంబులు యథావ్యవహారంబుగ (గ్రాహ్యంబులు" 
అని యవతరింపవలసివచ్చినది. 

కెండవజాతి కృత్తులగు టవర్ణకాదులు పదునాలుగింటికిని ధావాద్యర్థము 
లను సునిశ్చితముగా నిన్దేశింప వీలుగలదు. 

ఇట్టిభేదములను ep sia) సూరి కృత్తులమొత్తమునుండి సర్వధాతు 

ధారణములగు వానిని చేజుసటిచి యాపదునాలుగింటిని డ్రియాసరిచ్చేదమున( 

SF 

డ్రియాపరిచ్చేదమయినను, _కృత్సగత్యయములకు, _కృదంతపరిచ్చేద 
మంతటి స్వస్థానము కాకపోయినను, కేవలము సరస్థానము కాదు, క్రియయన(గా 
ధాతువు. ధాతువులకు వచ్చునవి కృత్తులు. కావున కృత్తులప్రసంగము (క్రియా 
(ప్రకరణముననుండుట యనుచితము కాదు. మటొకయంశము. 

ధాతువులనుండి నిష్పన్నములగు సమాపకక్రియా రూపములనేగాక, 
అసమాపక క్రియలగు నవ్యయములను, (ప్రథధానములగు కొన్ని విశేస్యములను, 
విశేషణములనుగూడ (క్రియావరిచ్చేదముననే నిర్చేశించుటలో ధాతుజన్యములగు 
శాఖలనన్నిటిని జూపినట్లగునుగాన, ఆ (క్రియావరిచ్చేదమునకు _నొకరీతి 
సంపూర్ణతసయితము సిద్ధించినది. 

వయిని జూపినరీతిని, ఈపరిచ్చేదమునందలి కృత్తులలో నొకొ_క్క_దాని 
కర్ణములు అనేకములుండుటయు, నొకేయర్థమున ననేకకృత్తు లుండుటయు( 
గలదు. శఈస్థితిలో దీని కిది యర్థమని నిష్క గ్రాల్రష్టముగా నిర్దేశింపవలనుపడదు. 
కావుననే సూరి 

“కృత్తులకు వక్ష్యమాణంబులకు భావ కార్పృ కర్మాద్యర్థంబులు మహాజన 

వ్యవహోరానుసారిగా నెటుంగునది" 
అని పరిచ్చేదమున కంతకును నవతారికగా నీవాక్యము నుల్లేఖించియుండెను. 

ఇంతకుముందు అ ఉక్తములగు కృత్తులకు నర్థనిర్దేశము 
చేయ(బడినదనియు, నిటమీ(ద నీపరిచ్చేదమున నక్ష్యుమాణములగు “ళృత్తులకు 

అర్థనిర్ధేశము చేయుతలంపు లేదనియు, శేవలవ్రత్యయములు మాత్రమే విధింపం 

బడుననియు, అర్హములను సందర్భోచితముగా నూహించుకొనవలయుననియు( 
దనప్రణాశికను దేటపటిచెను. 





కృదంత పరిచ్చేదము 449 


ఇన్నికారణములచే ఇన్నియూహలతో ఇన్నిరీతులుగా సంతరించిన 
యీ ప్రణాళికా స్వరూనమును నించుకయు గమనింప(జాలక శిష్టుకృష్ణకవి 
పయి యవతారికావాక్యమును స్టూలదృష్టితో 

“వక్ష్యమాణాః భావకర్తకర్మాద్యర్థాః కృతామిహ 

మహాజనస్య విజ్లేయాః వ్యవహారానుసారతః" 
అని యనువదించెను. 

ఈ యనువాదమున( దడాత్సర్యముంతయు( దలక్రిందులయినది. 

“ఈప్రకరణమున, కృత్తులకు నిటమీందంజెప్పందిడు భావాద్యర్థములు 

పెద్దలవ్యవహారము ననుసరించి యెజుంగవలయును” 
అని యీకారికవలన( దేలుచున్న తాత్పర్యము. 

సూరివాక్యములోని “వక్షమాణములు' కృత్తులుగాని అర్థములుగావు, 
పరిచ్చేదమంతటను కేవల(ప్రత్యయములనేగాని యర్థము నొక్క దానినయిన 
నాత(డు నిర్దేశించియుండలేదు. కారికాకర్తయు కారికలన్నిటిలో సూరిసూత్రాను 
సారముగా శేవలకృత్తులనే యర్థనినేశకాన్యముగనే (ప్రదర్శించి యుండెను, 

ఇటమీ(ది సూత్రములలో కృత్తులకర్ణములు చెప్పుదునని (ప్రకరణారంభ 
మున బిలుకుటయు, (ప్రకరణములోసల ఒక్కకృత్తునకయిన ఒక్కయర్థ 
మయిన( జెస్పకుండుటయు పరికించినచో ఈనందర్భమున హరికారికలలో 
'నేర్చడిన పూర్వాపర విరోధము, ఇంత-అంత అనరానిది : ఎట్లు సరిపుచ్చు 
టకును శక్యముకానిది. 

కారికాక_ర యసమర్థుండు కాండుగడా యిట్టి స్వవచన వ్యాఘాత్రము 
సంభావ్యమా యనుకొందురేమో ! 

ఈ పూర్వాపర విరోధము అపరిశీలన మూలకము, (భ్రాంతిమూలకమును 
గాని, యసమర్థతా మూలకముగాదు. 

ఈకాపున ఆయనకు భ్రాంతిని గలిగించిన సన్నివేశ మొకటి గలదు. 
సూకత్మ్మదృష్టితో పరిశీలింపు(డు. 

సాధారణముగా చెలుంగున వాక్యరచనలో విశేషణములను ముందుంచి 
పిమ్మట విశేష్యములుంచుట యిటీవల్నిశ్రైలిలో మునయభ్యాసము. “సుందరుండగు 
బాలుని జూచితిమి” అందుమేగాని “బాలుని సుందరుని జూచితిమి' అనము. 
విశేస్యమును ముందు ప్రయోగించు.శైలి నున కంతగా నభ్య_స్తముగాదు, 

్రాచీన శైలిలో నన్నయాదుల వచనములందు 

“అప్సరసను మేనకయనుదానిం జూచి” 
అని యిట్లు విశేష్యమును ముందు (ప్రయోగించు పద్ధతియు( గాననగును. 

ఆరీతికూర్చునందు సూరికి నభిరుచి మెండు. కావుననే 





(29) 


450 రమణీయము 


“అమహాన్నపుంసకముల కదంతములకు మువర్ల్గకంబగు” 


—తత్సమ-99), 
“ఇంచుక్చకారంబునకు సబిందుకంబునకు...." —డ్రియా-71, 
“ఆకారంబున కాామేడితంబునకుం దదర్భకంబునకు.,.." 

--నమాస-21, 


అని యిట్లు విశేష్యమును ముందుంచి వాక్యము రచించు నభ్యాస మాతనికిం 
గలదు. ఆ యఖ్యాసము చొప్పున నిట 

“కృత్తులకు వక్ష్యమాణంబులకు భావ శ_ర్హృకర్మాద్యర్థంబులు" 
అని “కృత్తులకు' అను విశేస్యమును ముందుంచి ఆ పిమ్మట విశేషణమును 
ప్రయోగించి వాక్యము రచించెను. 

కారికాకర్త యీ వాక్యమును స్వయముగా జూచుచునో ఒరులచేం 
జదివించుచు వినుచునో “వక్ష్యమాణంబులకు' అనుచో కువర్ణ గువర్ణములకు 
సాద్భుళ్యముండుటంబట్టియు, విశేషణమును డానితరువాతనుండు విశేష్యముతో 
నన్వయించు నభ్యాస ముండుటం బట్టియు, “వక్యమాణంబులగు భావకర్షృ 
కర్మాద్యర్థములు" అని (భ్రమ(జెంది 

“వక్యమాణాః భావక_ర్హ్రకర్మాద్యర్థాః" 
అని యనువదించియుండును. లేశమును సందియములేదు, 

అనువాదకారికలలో6 బూర్వాసరవిరోధమును దెచ్చిపెట్టిన యీతబ్బిబ్బు 
నకు, ఈ ధ్రాంతియే కారణముగానిచో, అనువాదకు(డు మిక్కిలి యసమర్థుండన 
వలసివచ్చును, లేదా, తాను మీందం జెప్ప(దల (చుకొన్న దేదో, ప్రస్తుతము చెన్సు 
చున్న దేదో, ఆ వివేచనము లేశమును లేనివాండని యయిన ననవలసివచ్చును, 
ఈ రారికాక_ర్హ అట్టి యసమర్థు(డు కా(డు, ఏ రచయితవిషయమునను నంత 
మైమటపును సంభావించుట ఉచితమునుగాదు. విలక్షణమగు సూరివాక్యమునందలి 
వి శేష్యవి శేషణవ్యత్యాసమే యనువాదకుని భ్రాంతికి గారణమయినదనుకొనుటయే 
సర్వధా సముచితము, 

బాలవ్యాకరణ మునుబిట్టియే హరికారికలు పుట్టినవను పరమసత్యమును 
ఈ కారిక యొక్క పే పట్టిచూసంగలదు, 

శ. ఇటం గృత్క్మగతపవేములు పరంబులగునపుడు క, గ, చ, 

య, వలకు లోపంబగు. ౨. 

కృత్సంబంధులగు కాదులు పరంబులగునపుడు ధాతువునంతంబు 


లగు క్క గ, చయ, వలకు లోపంబగు. మీంది లక్ష్యంబులం 
జూడంబడు, 


కృదంత పరిచ్చేదము 451 


ఈ కృత్తులలో “క, గ, త, ప, వ, ఇమి" అను వానిలో ఏది పరమయి 
నను ధాతువుతుదినున్న క, గ, చ, య, వ లలో ఏది యయినను లోపించును. 

బ్రదుకు -!- ఇమి = బ్రదిమి — క లోపము 

కలుగు -ఇమి = కలిమి గ లోపము 

కూరుచు - ఇమి = కూరిమి — చ లోవము 

మూయు-! తజ్‌ = మూ(త య లోపము 

పోవు క = పోక ---వ లోపము 

ఈ సూత్రమునుబట్టి కృత్తుల మొత్తములో, ఏవేవి పరమగునపుడు ఏయే 
వర్ణములు లోపించును - అను చూపుతో. ఈ పరిచ్చేదమునందలి లక్ష్యముల 
నన్నిటిని విభజించి శోధించినయెడ నీ క్రిందిరీతి వివరములు తెల్లమగును : 


పరమగుకృత్తులు లోపించువర్ణములు పరమగుకృత్తులు లోపించువర్ణములు 
1 iE గచ, వ వడి: చ 
కువ : గ,యచ వ: వి య 
గడ: గచ వు: చయ 
[తః చ 
"|తజ్‌: య ఇమి: ఇమి: గృచ, యక 
alse య 
క; య, చ 


పయిపట్టికలో నవ్యవస్థితములయి వి(ప్రకీర్ణములయియున్నను లువ్యమాన 
వర్ణములు క, గచ, య, వలను నిర్ణయము "శేయచున్నది. 

ఇంక నిమిత్తకోటిలోని కృత్తులు వదునొకొండు గానవచ్చును, వీని 
నన్నిటిని విడివిడిగ నిస్రేశంచుట జ్ఞప్తి సౌకర్యమును దూరము సేయుట, సూత్ర 
శైలికి సైగనుమాపుట. కావున, క, గ, త, ప, వలు అనుగతముగా ఈ 
కత్తులకు మొదటి వర్ణములయియుండుట నారసి వానిని మాత్రము నిర్దేశించెను. 

ఇమి వర్ణకమునొద్ద ఈ మార్గము కుదురుపడదు. ఏలయన 

దీనితోపాటు, ఇకారాదులయిన కృత్తులు ఇ, ఇక, ఇకి యని మటీ 
మూండు గలవు. అవి పరమగునెడ ఈ లోపము ప్రవ_ర్తింపరాదు. కాన నిచటి 
నిమిత్తములలో వానికి సంబంధము కలుగకుండుటకయి తోక్కినవానివలె, ఆది 
వర్షమును మాత్రమే (గ్రహింపక “ఇమి" వర్ణకమునంతను బేర్కొనియెను. 

కాంగా “క, గ, త, ప, వేములు' నిమిత్తములుగా నేర్పడి సులభ 
మార్గము చొప్పడినది. కాని యిప్పటికిని నొకచిక్కు మిగిలియేయున్నది, 


ఇ 
452 రమణీయము 


సూత్రములు రచించునెడ ఉద్దేశ్యవిధేయములు అనేకములున్నచో వాని 
వర్గీకరణము “సుఖసుభాల” కుదురునది కాదు. అది యొకొక్కచోట మండూ 
కముల తూకమువలె తికమకలు పెట్టును. ఎన్నోచీకాకుల కోర్చుకొన్నంగాని 
యొక్కొక సూత్రము రూపొందదు. అమర్చిన పిమ్మట వంకలెన్నుట అత్యంత 
నుకరము. 

ప్రకృతము : వ్యతిరేక క్వార్థకమగు కజ్యప్రత్యయము కృ శ్తేగావున 
పలుకక, అలుగక, నో(చక, చేయక, నుడువక ఇత్యాదులందు కృత్సంబంధి 
కకారము పరమగుటంబట్టి క, గ, చ, య, వ లకు లోపమేలరాదు -- అను 
(వశ్న మిట నుదృవింపవచ్చును. ముద్దయిన ప్రశ్న గాని మోటు ప్రళ్నకాదు. 

దానికి సమాధానముగనే ఆ క, గ, చ, య, వ లోపమును వారించుటకే, 
సూత్రమున “ఇటన్‌' అను ళద్దిము పప్రయుక్తమయినది. సయికిది అర్థములేని 
యూ(తవదముగా( గనంబడునుగాని వస్తుతః మిక్కిలి ప్రయోజనము గలది. 
ఇటన్‌ : ఈ కృదంతపరిచ్చేదమందు -- అని దాని కర్ణము, 

అన(గా, ఈ పరిచ్చేదమున విహితములగు కృత్తులు పరమగునపుడే 
యీలోపకార్యము గలుగునని యిది బోధించును. 'కజి' అనునది క్రియా 
పరిచ్చేదవిహితముగాన నది సరమగునపు డీలోనము ప్రవర్తింపదన్నమాట, 

ఈ లోసవిధాయకసూత్రము పరిచ్చేదమునంతను సంబంధించినదగుటచే 
దీని రచనాప్రకారము రవంత విపులముగా వివరింపవలసివచ్చినది. 


తీ. కవరఠం బలుగ్వాదులకగు. 8. 
ఇ 


అలుగు .... అలుక; ఆగు .... ఆశ; 
ఎటు6గు .... ఎజుక్‌ ; 

ఇట బిందు లోపంబు. ఇట్లు కొన్నింట (గ్రహించునది ; 
కడంగు , కలంగు .... కలం ; కాంగు .... కాక? 
.నడక ఏ; నలంగు....నలంక; 
పోవు... పోక; మడంగు .... మడక; మలంగు.... 
మలక; మునుంగు .... మునుక; మూంగు.... మూక; 
మొలచు.... మొలక; వచ్చునకు .... రా: రాక; వంగు ,... 
వంక, వీంగు.... వీంక 


ఇక క్క పులు పరంబులగునపుడు కనునకు దీ ర్రంబగు : కానుక 
కినియు ముదియులకుత్వంబునగు : కినియు .... కినుక; 








కృదంత వరిచ్చేదము 453 


ముదియు .,, ముదుక. 

ఇత్యాదులలుగ్వాదులు. 

ఇత్యాదులు = పయివానిలోని రూపములుగాక ధాతువులును, తత్తుల్యము 
లును అని యిట్టిచోట్ల (చూ. 11, 12 సూ.) సమన్వయము. 


4. ఇమివర్ణకంబు కలుగ్వాదులకగు. ౪. 


కలుగు. ..కలిమి ; ఓరుచు...ఓరిమి ఏ; కూరుచు,, .కూరిమి ; 
నేరుళు...నేరిమి ; (వ్రేలుచు.. ,(ప్రేలిమి ; బడియు...బడిమి ; 
(బదుకు ,., (బ్రదిమి ; ఒడ్డు ... ఒడ్డిమి ; తాలు... తాలిమి. 


త్‌. తజ్‌ వర్ణకంబు చేయ్యాదులకగు. ౫. 


చేయు...చేంత ; అలయు,.,అల(త; కూయు...కూ(త ; 

కోయ ...కోంత; గీయు... గీత; నేయు... నేత; 

పూయు...పూంత ; పోయు..,.పోంత ; మూయు...మూ(త ; 

మేయు...మేంత ; మోయు...మోంత ; రోయు...రో6త ; 

లాయు ,,,లా(త; (వాయు... వ్రాత ; (వేయు... ప్రేత. 

గణమునందలి శబ్దముల తీరుచూడ ఈతజ్వర్షకమును యువర్జాంత 
ధాతువులకే సూరి తలంచినట్లు స్ఫురించును. కాని ఈదు, ఈంత; ఈను, 
ఈత; నలంగు, నల(త; కలంగు, కలంత ; మడంగు, మడ(త మున్నగు 
యువర్ణాంతభిన్నములకు(గూడ “తజ్‌'వర్ణకము కానవచ్చుచున్నది. పోనీ 
గణమున(జేర్చెదమన్నను ఈందు, ఈనులలోని తుదివర్ణములకు లోపము 
సిద్ధించుటయెట్లు ? క, గ, చ, య, వలకుమాత్రమే లోపము విధింపంబడినది. 
ఇంతప్రసిద్ధములగు రూపముల నాత(డు చూడకుండుటయెట్లు ? చూచినచో 
నుపేకించుటయెట్లు ? వీనిసాధనమునకు మార్గాంతరము నూహించియుండునా ? 
యోజింపవలయును. 


6. రువవర్ణకం బడంగ్వాదులకగు. ౬. 


అడంగు. ..అడ(కువ ; ఎలు(గు,..ఎఆుకువ ; కలంగు... 
కల(కువ ; నలంగు...నలంకువ ; పెనంగు.. ,పెనంకువ ; 
పొలయు,..పొలకువ ; మజచు...మఅకువ ; మెలంగు... 
మెలంకువ ; లోంగు...లో6కువ ; వేగు... వేకువ. 


454 


రమణీయము 


7, టవర్గకం బాడ్వాదులకగు నగుచో నంతలోపంబగు, ౭. 


ఆడు....ఆట ; ఊరు....ఊట ; ఊఅడు.... ఊఅట; ఏ(కరు.... 
ఏంకట ; ఓడు....ఓట ; తివురు....తివుట ; తేరు....తేట ; 
(తిమ్మరు. . .తిమ్మట ; పండు....పంట ; పాొడు....పాట; 
మండు..., మంట ; వండు.,..వంట ; 'వేసలు.... వేసట. 
అనుప్రయు_క్రంబయిన యాటశబ్దంబు (ప్రాయికంబుగా( గ్లీబ 
ది గ్‌ 
సమంబగు. 
కోలాటము, పోరాటము, మండాటము ఇత్యాదులు. 


ఈ టవర్షకమునకును క్రియాపరిచ్చేద విహితమగు టవర్ణకమునకును 


భేదముగలదు : 

ఈ టవర్ణకము భావ క_ర్హృ కర్మార్థ ఆ టవర్ణకము థావార్థమున మాత్రమే 
ములు మూ(డింటను వచ్చును. వచ్చును, అన్నిధాతువులకు వచ్చును. 
కొల(దిధాతువులకే వచ్చును. ఇది అది పరమగునపుడు ధాతువు తుది 
పరమగునపుడు ధాతువు తుదివర్ణము వర్ణము లోపింపదు : ఆడుట, 
లోపించును : ఆట. 


ఏ(కరు - ఏ(కట భావార్థకము = కోరుట 

త్రిమ్మరు - శ్రిమ్మట .... భావార్థకము == తిరుగుట 

వేసరు - వేసట .... భాదార్థకము = అలయుట 

ఊరు - ఊట, ఊరునది a కర్షర్థకము = సారము 

పండు -- పంట, పండునది ఆ =ఫలము, ధాన్యాదికము 
మండు -- మంట, మండునది oe ౨,  డాజ్వాల 

ఆడు - ఆట, ఆడ(బడునది  .... కర్మార్థకము = క్రీడ 

పాడు - పాట, పాడ(బడినది .... ,, గీతము 
వండు - వంట, వండంబడునది .... # = పాకము 


“వలుకు' అనునర్ధముగల “ఆడు'ధాతుపునకు ఈోటివర్లకము ధావార్డ 
థె డ్‌ థి 


మునంగూడం ద్రాప్తించును. తుదివర్ణము లోపించి “ఆట'అనురూసము 


“తగుమాటగా “నాటి । గాదు నాదుహృదయగతియు నిట్ల”. 
---భారత-ఆశ్రమ-1-84, 
క్రీయాపరిచ్చేదమునందలి టవర్షకమునకు వండుట, పండుట, ఆడుట, 


పాడుట మున్నగునవి యుదాహరణములు 


కృదంత పరిచ్చేదము 455 
ఈ రెండు టవర్ణకములకును గల యర్థభేదమును వ్యవహారమునుబట్టి 
గుర్తింవనగును. 
ఆడుట = (క్రీడించుట (Playing), ఆట = క్రీడ (Play) 


పాడుట = గానముచేయుట (5108108), పాట = గీతము (5018) 
వండుట వేటు, వంటవేజు -- వండుటవేజు, పంటవేటు, 


8. టువర్ణకంబు పడ్వాదులకగు నగుచో నవి యాద్యకర 
శేషంబులయి దీరంబునొందు. ఆః 


న 


పడు .... పొటు ; చెడు....చేటు ; అడుచు....ఆటు ; కజచు.... 
కాటు; పొడుచు....పోటు; వయిచు .... వాటు; ఏయు.... 
ఏటు ; ఓడు....ఓటు ; (వ్రేయు.... వేటు. 


0: పవర్ణకంబు తిరియ్వాదులకగు, ౯. 


తిరియు....తిరిపము ; కలియునకత్వంబునగు : కలపము ; 
పొలయు....పొలపము ; మురియు....మురిసము; సొలయు.... 
స్రాలసము ; వలియు.... వలిపము, 


10. తవర్ణకం బావులించులోనగువానికగు. ౧౦. 


ఆవులించు.... ఆవులింత; ఇగిలించు .... ఇగిలింత; ఓకిలించు.... 
ఓకిలింత ; కుళ్లగించు.... కుళ్ల గింత ; కుసిలించు.... కుసిలింత ; 
కొక్కరించు....కొర్కరింత ; కొప్పరించు .... కొప్పరింత ; 
గిలిగించు.... గిలిగింత. 

ఇత్యాదులెలుంగునది. 


gh: పువర్ణకంబు మాయ్యాదులకగు. ౧౧. 


మాయు....మాపు ; మేయు....మేపు; అడుచు....అడుపు ; 
ఇంచు....ఇంపు ; ఏంచు....ఏంపు ; ఏచు,...ఏపు; కను.... 
కానుప్పు కాచు....కాపు; చూచు....చూప్పు తలయ...,తల(ప్పు 
తోయు....తోయపు; శ్రేయ... శ్రేపు; త్రోచు....తోపు; 
పూంచు....పూంపు ; సెనుచు....పెనుపు; పొలుచు....పొలుప్పు 


456 రమణీయము 


(ప్రోచు....ష్రోపు; మెచ్చు....మెప్పు;  మోచు....మోపు 3 

వలచు....వలపు ; వాచు....వాపు. 

ఇత్యాదులు మాయ్వాదులు. 

ఇత్యాదులు = చూ. శీ నూ. 

పువర్షకపకారము పరమగుటచే( ఒయిలక్ష్యములలో యకారచకారములు 
లోపించినవి. --చూ. సూ, వృత్తి. 

మెచ్చుధాతువునందు నొకచకారము లోపించినచో శేషించినచకారము 
నకు సత్వము కలుగుమార్గము గానరాదు. ద్విరుక్రచకారమునంతను లోపింప( 
జేయదమన్నను, ఆ పిమ్మట పువర్ణకసకారముసకు ద్విత్వవిధానము గానరాదు. 

చకారలోసమన(గా ద్విత్వచకారమునకు(గూడ లోపము కలుగుటయు, 
ద్విత్వము లోపించినపుడు తల్లోపనిమిత్రమగు వర్ణమునకు ద్విత్వము కలుగు 
టయు, ఈరూపమునందువలెనే మజికొన్ని శబ్ధములందును గాన(బడుచున్నది. 

ప్రచ్చు, ప్రువ్వు : చకారద్విత్వము లోపించినది. తల్లోపనిమిత్తమగు 
పకారమునకు ద్విత్వమువచ్చినది. 

చొచ్చు -!- తెంచు = చొ క్రెంచు, 

పుచ్చు-!- తెంచు = పుత్తైంచు. 

ద్విరుక్రచకారము లోపించినది; లోపనిమి త్తమగు తెంచుధాతుతకారము 
నకు ద్విరు_క్తి కలిగినది. 

వీనినిబట్టి ద్విత్వలోనము కలిగినపుడు లోపనిమిత్తమునకు ద్విత్వము 
వచ్చుననుకొనుటయే యిప్పటికి గోచరించుమార్గము. 

పేటికాటీకలో “మెస్పుఅను ద్విరుక్తపకారరూపము సిద్ధించుటకు 
“వడి ప్రభృతులలో జేర్చి సాధింపందగునేమో" అనియు, “లేక యక్కటాదు 
అలో. జేర్చి ద్విత్వమును జేయవలెనేమో' అనియు వికల్పమౌర్గములు రెండు 
ఈసూ(త్రమునొద్ద సూచింపంబడియున్నవి. 

అవి ప్రక్రియకుదురని చీకాకుదశలోని తడ(బాటు తలంపులు. ఏలయన 

వడ్మిప్రభృతుల తీరేవేజు. కృత్తులలో, వడి, వి, అవు, ఇ, కలి అనుప్రత్య 
యములు రెండేసి, మూడేసి ధాతువులకుమా(త్రమే కలుగుచున్నవి, అట్టివానికి 
నొకొక్కసూ(త్రమేలయని సూరి ఆయయిద్నుప్రత్యయములను పరిచ్చేదాంతమున 
నొశకేసూత్రముస గుదిగ్రుచ్చినా(డు. ప్రత్యయవిధానమాత్రమేగాని యితర 
కార్యముల (ప్రస క్రియే యాతావున( గానరాదు. ఆస్యూత్రము ప్రకృతమునకు 
నెంతమాత్రమును సంబింధింపదు, సాయమొనర్చ(జాలదు. 


కృదంత పరిచ్చేదము 457 


ఇ(క “అక్క టాదుల 'మాటయే యిట( దలంపరానిది. అక్కటాది 
సూత్రము ద్విత్వలోపవిధాయకము. అక్కటాదులలో. జేర్చినచో, ఉన్న 
ద్విత్వము లోపించునుగాని లేనిద్విత్వము రానేరదు. 

కావున( బయివికల్బమార్గములు చేకొన(దగినవిగా( గానరావు, 


12. ఇకవర్ణకం బంజ్వాదులకగు. ౧౨. 


అంజు.... అంజిక ; అమరు....అమరిక ; అరయు.... అరయిక; 
అలయు....అలయిక; ఆడు..., ఆడిక ; ఓడు....ఓడిక ; ఓపు.... 
ఓపిక ; కను....కానిక ; కూడు....కూడిక ; కోరు...,కోరిక ; 
పొందు....పొందిక ; పోలు....పోలిక. 

తూను తూంగునకగు : తూనిక. 

ఇత్యాదులంజ్వాదులు. 





ఇత్యాదులు = చూ. శీ సూ. “ఇక' పరమగునపుడు “కను'నకు దీర్చ 
వ సూత్రమున వృత్తిలో విహితమయినది. 


13. అప్పాదులకు నజియగు. ౧౭. 





అప్పు.... అప్పన ; ఒజ్జ. ..ఒజన ; ఒప్ప... _ఒపన; గటి.... 
ప! యై ష్‌ వ జ 
గట్టనవ గడ... గడన దట్ట....దట్టన; దీవ... .దీవన; పాట.... 
పోటన; మన్న... మన్నన ; ఫ్‌ ప .వీవనః 


14. బడి యేల్వాదులకగు. ౧౪. 
ఏలుబడి, కట్టుబడి, కనుబడి, కొనుబడి, గిట్లుబడి, చెల్లుబడి, 
చేరుబడి, తగులుబడి, తీజుబడి, "పెట్టుబడి, పోబడి, (మొక్కు 
బడి, వచ్చుబడి, సాగుబడి. 
“పోబడి'లో పులోపము సూచింప(దగినది.  వచ్చుబడికి “రాబడి” 
అనియు రూపము గలదు. వికొల్పముగా రాదేశము సూచింపందగినది. 
15. గడ చేర్వాదులకగు. ౧౫. 


చేరుగడ, తిరుగడ, తీజుగడ, తేయుగడ, శ్రేగడ, మనుగడ, 
విడుగడ, వీడుగడ. 


458 రమణీయము 


ఇందలి యుదాహరణములలో : 

“త్రేగడ "అని కొన్నిప్రతులందును, “తేగడ'అని కొన్నిప్రతులయందును 
రెండుపాఠములు గానవచ్చుచున్నవి. ప్రథమముద్రణమున “*క్రేగడ'అని కలదు. 

నిఘంటువులందు(గాని మటి యెచ్చటనుగాని శ్రేగడ” అనుశబ్దమే 
కానరాకున్నది. ప్రథమముద్రణమునందున్నంతమాత్రమున “శ్రేగడి అనునదే 
సాధుపాఠమనుకొ నుటకు వలనుపడదు, ఆప్రతియందును ముద్రణప్రమాదములు 
గొన్ని గలవు. 

తేయు -|- గడ = తేగడ : కృశించినది, అటిగినది అను నర్థమున 
త్రేయుధాతువునుండి నిష్పన్నమయిన “తేగడ"అను శబ్దమొకటిగలదు. డానినే 
సూరి యుదాహరించియుండునేమో ! అదే సత్యమయినచో నిచటి పూర్వోత్తర 
సూత్రములలో లక్ష్యములందు( బాటింప(బడిన అకారాదిక్రమమునుబట్టి యిది 
నాలుగవలక్ష్యముగా. జూప(బడియుండవలయును, 

“తేగడ"అనుదానికి, ఎట్టిప్రమాదముననో యెవరివల్లనో రేఫము చేరు 
టయు, _ రేఫయుక్తమయినపిమ్మట వర్ణక్రమమునుబట్టి యిది లక్యములలో 
అయిదవదిగా. గూర్చంబడుటయు. దటస్టించియుండవచ్చును. 

కావున “తేగడ'శబ్దమే. సూరికి సమ్మతమయియుండుననియు, అది 
లక్ష్యములలో నాలుగవదిగా నుండవలయుననియు తో(చుచున్నది, పాఠపరిష్కా 
రాభిలాషులు పరిశీలింకురుగాక. 


16. ఇకి కోర్వాదులకగు. ౧౬. 


కోరికి, పూనికి, పోలిక, మనికి, వినికి. 
చూడు చూచునకగు : చూడికి. 


17. వువర్ణకంబు మన్వాదులకగు. ౧౭. 


మను....మనువు; కౌచు .... కావు; కొలుచు .... కొలువు 
చచ్చు....చావు; తడయు....తడవు ; నిలుచు....నిలువు ; 
నొచ్చు....నోవు ; పూచు....పూవు ; (ప్రచ్చు.... (పువ్వు. 
ఇట చావు, నోవు అనువానిసిద్ధికి చచ్చు, నొచ్చులలోని ద్విత్వచకార 
పమును బూర్వస్వరమునకు డీర్హ మును గలుగునని కొన్నిటీకలు వివరించినవి. 
ఉొకటీకలో “చచ్చు'లో వర్షలోపా ది వికృతి యనియు, “నొచ్చు'నకు 
"వచ్చుననియు, నించుమించు పయిటీకలమార్గమే నిర్దేశింప(బడినది. ఇంచు 
కయిన సూశ్రాధారములేనిచోట నె'బ్జెటో ప్రక్రియ సరిపుచ్చుకొనుట తప్పదుగాని 
ఆధారము రపంతయయిన లభించుచో మనము దానిని విడుచుకొనరాదు. 


బ్రో 


కృదంత పరిచ్చేదము 459 


ముత్తుపరమగునపుడు విశేషధాతువులకు విధింపంబడిన కా, రా, చొరు, 
చూడు మున్నగునాదేశములు ముత్తులేనిచోటంగూడ( గానవచ్చుట గుర్తించి 
సూరి 'లా(తిచోసహితము కాదేశాదులు కానంబడియెడి' ((క్రియా-102) అని 
సూత్రించియుండెను, దానిచే 

చచ్చు -- వు = చావు -పు= చావు 

నొచ్చు--వు= నోవు--పు=నోవు 

ఈరీతిని వువర్ణకము సరమయినపుడుగూడ “చావు, నోపు”లు ఆదేళ 
ములుచేసి పిమ్మట కగచయవలోపసూత్రమును (కృదంత-2) ప్రవ_ర్తింప( 
జేసినచో “చావు, నోపు'లు సాధ్యములుకావచ్చును. 

ఒక్కసూ త్రాతరమయినలేని మూగప్రక్రియకన్న నిది కొంతమేలేమో 1 
యోజింపుండు. 

కాదేశాదులు కృక్తులుపరమగుచోసయితము వచ్చుట యీ యొక్క 
చోటనే గాదు. 

చూచు -- ఇకి = చూడు -!-ఇకి = చూడికి 

వచ్చు-క =రా-!-క = రాక 

పోవు -[- బడి(పులోపము) = పో -|-బడి = పోబడి 

వచ్చు -|- బడి = రా--బడి = రాబడి 
మున్నగు పెక్కుతాపులందు( గలడు, ఇందు. గొన్న్‌ సూరి సూచించినవే, 

అన్నిచోటులందును సూచించిన బాగుండును. నిజమే. అదిలేదుగాపుననే 
మనకిన్ని మార్గభేదములు, 

ప్రచ్చు--వు = ప్రవ్వు. ఇట కగచయవలోపసూత్రముచే చకారములు 
శెండిటికిని లోపము, ఆసీమ్మట లోసముసకునిమి త్తమగు వకారమునకు 
ద్విత్వము, --చూ. మెప్పు, 11 సూ, 

ఇట నొక చిన్నయంశము, 

ప్రవ్వు = ప్రచ్చు--వు. “చద్వయమునకు వద్వయము" అని యొక 
టీకలో( గలదు, 

చద్వ యమునకు వద్వయము వచ్చినచో వుప్రత్యయమునందలి వకార 
మొకటి ఉండక తస్పనిదిగావున మొత్తము మూ(డు వకారములగుచున్న వి, 
మూడవది యభిలషితము గాదు. 

అదియు(గాక వుప్రత్యయవకారము పరమయియుండ చకారస్థానమున 
వచ్చిన వకారములు కృత్కగతసూత్రముచే (కృదంత-2) లోపింపవలయు( 
గాని నిలుచుటకు వీలుగానరాదు. అపుడు మరల మొట్టమొదటి ఏకవకారరూవ మే 
సిద్ధమగును. ఘట్టకుటీప్రభాతము, , 





460 


రమణీయము 


ఈ చిక్కులులేకుండ, చకారద్విత్వమునకు లోపమును, లోసనిమి త్రము 


నకు ద్విత్వమును జేసికొనుటయే నిర్చాధమగు మార్గముగా నిస్పటికి. దోంచు 
చున్నది. 


18. 


19. 


అవర్షకంబు గీణ్వాదులకగు. ౧౮. 
ఇ 


గీఅ, ఊంద, ఎండ, కాయ, చదియ, తునియ, పరియ, పాయ, 
పిడుచ, మీట, ముడియ, వదర, (వ్రయ్య. 


అకవర్ణకంబు మాజ్వాదులకొగు. ౧౯. 


మాటు....మాజకము ; _ అమ్ము....అమ్మకము ; అంపు.... 
అంపకము ; పంచు : పంపు...,పంపకము ; వండు : డకారంబు 
టకారంబగు....వంటకము ; తోము....తోమకము ; అద్దు..., 
అద్దకము. 

పంచు చకారమునకు పకారాదేశము సూచితమయినది. 


డువర్ణకం బాత్వాదులకగు నగునపుడు పకారంబు చయల 
, చిం. 


ఆటు ..., ఆటుడు ; అమ్ము.... అమ్ముడు థ్‌ అల్లు.... అల్లుడు ; 
ఎక్కు=.... ఎక్కుడు ; క్రుమ్ము.... [కుమ్ముడు ; చోపు.... 
చోపుడు ; త్రొక్కు....[తొక్కుడు ; (త్రోచు....(త్రోపుడు ; 
దంచు....దంపుడు; దాంచు....దాంపుడు ; దిగు....దిగుడు ; 
దోంచు....దోంపుడు ; సెంచు.... పెంపుడు, (దేవుడు ; 
'ప్రాంకు.....ప్రాంకుడు; మాయు....మాపుడు; రాచు.... రాపుడు. 
ఇత్యాదులు. 


ఈ సూత్రమున తొలుత మూలధాతుపును బేర్కొని, పిమ్మట దాని 


కృదంతమును నిర్దేశించుచు లక్ష్యములన్నింటను రెండేసిళబ్దములు (ప్రదర్శింప 
బడినవి. 


ఈ లక్ష్యములమధ్యమున నొక్కచోటమాత్రము *పెంచు.... పెంపుడు, 


డ్రేపుతు' అని ధాతురూవమొక్క_టియు, కృదంతరూపములు రెండును, 
గానవచ్చుచున్న వి. 


కృదంత వరిచ్చేదము 461 


ఇట నధికముగా( గానవచ్చుచున్న యీ “(ప్రేపుడు” అనుళబ్ధము 
“పెంపుడు” అనుదానికి రూపాంతరమా ? లేక యీ “ప్రేంపుడు' అనుదాని 
మూలధాతువు ముద్రణపప్రమాదమున లోపించియుండునా ? అనుజిజ్ఞాస యిచట 
గలుగుట సహజము. 

ఇట్టిసం దేహమే కలిగి గుప్తార్థప్రకాశకాకారులు “పెంపుడు” అనుదానికి 
“ప్రేవుడో అనుడానిని రూపాంతరముగా సరిపుచ్చవచ్చునని Geter 
యుండిరి, ఆ టీకలో పెంచుధాతువునకు డువర్ణకము పరమగునపుడు “గ్రేయ' 
ఆదేళముగా వచ్చుననియు, పిమ్మట చకారమునకు (ప్రకృత సూత్రమువల్లనే 
వత్వము వచ్చి “(ప్రేపుడు' కావచ్చుననియు విపరణమగపడుచున్నది. 

నిఘంటువులలో “గ్రేపుడు” శబ్దమునకు “అధికు(డు' అనునర్భము 
గలదు, “పెంపుడు (చిలుక) అనుదానియర్థమునకు “అధికుండు" అనునర్ధము 
మిక్కిలి దూరముగా నగపడుచున్నది. ఈ సంశయముగూడ( గలిగియే 
(ద్రకాశికాకారులు “పే(పుడు = పెంచువాండు = వర్థిల్లంచేయువా(డు = అధికు( 
డని ఫలితార్థము * అని వివరించుచు, సరంపరలమీ(ద "పెంపుడు, (పే(పుడులకు 
నమానార్థకత్వమును సరిపుచ్చితిమని తృ ప్తిజెందినారు. 

కాని, యీ రెండుళబ్ధముల యర్థమునకును సంబంధము గానరాదు, 
ఇట్టియెడ నాకదానికొకటి రూపాంతరమనుకొనుట ఉపవన్నముగా( దోంచుట 
లేదు. అర్థవిషయమటుండనిచ్చి శాబ్దికముగ( జూచినను నీమార్గము తృప్తి 
కరము కాకున్నది. ఏలయన 

కృత్తు పరమగునపుడు పెంచుధాతువునకు “_పేంచు" అనునంతటిమూర్చు 
నూరిదృష్టిలో నున్నచో నాత(డు దానిని దప్పక యుల్లేఖించియుండెడివాండు. 

తూను తూంగునకగు : తూనిక, 

వండు : డకారంబు టకారంబగు....వంటకము. 

వచ్చునకు : రా, రాక్‌, 

చూడు చూచునకగు : చూడికి, 

కనునకు దీర్దంబగు : కానిక, కానుక, కానుపు, 
అని యిట్లు ధాతువునందు. గలుగు మార్పులను పెక్కుస్థలములందు 
నూచించియుండి, యింతయధికమగు క్రొత్తమార్చుగల యీ తావున 
ఆ యాదేశము నాత(డు సూచింపక యూరకుందుట అసంభవముగా( దో(చు 
చున్నది, 

కావున, నిది సూరితలంచినమార్గమని తోంపదు. 

ఇంక, ఉద్ద్యోతటీకలో ఈ “ప్రేంపుడు" అనునది “పెంపుడు అనుదానికి 
రూపాంతరము కాదనియు, దీనిమూలధాతువు ముద్రణమున ప్రమాదవళమున6 


462 రమణీయము 


దొలంగియుండుననియు నిశ్చయించి, టీకాకారులు “(పేయి అనుదానిని మూల 
ధాతువుగా( జేర్చి చూపియున్నారు. 

“పేంచు' అని అర్థవిందుసహితమయిన యీ ధాతువు నిఘంటుపులందు6 
గానవచ్చుటలేదు. (ప్రేరేచుధాతువునకు రూపాంతరముగా నిర్చిందుకమయిన 
(యేచుధాతువొకటి కానంబడుచున్నది. ఆ (ప్రేచుధాతువునకును, ఈ (ప్రేంపుడు 
శబ్దమునకును నర్థమున సంబంధము గోచరించుటలేదు. 

ఎటులో పారంపరికముగా నర్భమునుగూడ సరిపుచ్చుకొన్నను, ఇచట 
ఈ “ప్రేయు'ధాతుపు “(పేపుడు'కు మూలధాతువుగా సూరిదృష్టిలో నుండునని 
తలంచుటకు ప్రబలమగు ప్రతిబంధక మొకటి కానవచ్చుచున్నది. 

ఈ సూత్రమునందు లక్ష్యములన్నియు అకారాదిక్రమానుసారముగా 
నిర్జిష్టములయియున్నవి. ఆ క్రమము సూత్రకారునిప్రయత్నమువలన నేర్చడినదే 
గాని యాదృచ్చికము కాదని సునిశ్చితముగా( దోంచుచున్నది. 

ఇచట  నీధాతురూసములనడుమ “(ప్రేచుధాతుపు నిణికించినచో, 
“పెంచు, పెంపుడు ; (ప్రేయయ, ప్రేంపుడు; ప్రాంకు, ప్రాంకుడు' ఆనువరుస 
యేర్పడును. “ప్రేంచు'ధాతువే సూత్రకారుని తలంపులోనున్నచో దానిని 
“ప్రాక"నకుపరముగా నిర్దేశించునుగాని, పూర్వముగా నిర్దేశించి తనవర్ణ 
క్రమమునకు భంగము కలిగించుకొనియుండ(డు, 

కావున, ఈ టీకలోనిమార్గముగూడ సూరితల(పులోనిది కాదేమో 
యనిపించుచున్నది, తక్కినటీకలు రెండును ప్రాచీనమగు మొదటిటీక 
ననుసరించి రూపాంతరమేయనుకొనియో, ఈ కల(త మనకేలయనియో 
ఈ “(పేయపుడు' శద్ధిప్రనంగమునే స్పృశంపక తప్పుకొన్నవి. 

ఇదంతయు సరికింస(గా నొకసందేహము కలుగుచున్నది, అతి 
వ్రసిద్దములయిన యీ సూత్రలక్ష్యములనడును నషప్రసిద్ధమయి ఎటు సమర్థింత 
మన్న గుదురుపడకున్న యీ “ప్రేంపుడు'ళబ్రిమను సూరి నిర్దేశించియే 
యుండలేదని తో(చుచున్నది, 

మటి యెట్లు చొారంబడినదందురా ? 

్రేంగుధాతుప్రేరణమగు “వేయ'"అను వ్రసిద్ధమయినధాతువును, దాని 
నుండి నిష్పన్నమయి యెల్లరకును నిత్యపరిచితమయిన “ప్రేపుడు' శబ్దమును 
జూపందల6చి “వ్రేంచు, వేపుడు" అనువానిని బేర్కొనియుండవచ్చును. 

అవి వకారాదులగుటచే లక్ష్యములతుట్టతుదిని నిర్దేశించి యుండవచ్చును, 
“వేంచు"అనుధాతువు లేఖన ప్రమాదమున లుప్తమయియుండవచ్చును. శేషించిన 
“డ్రేపుడు” అనుదానిని గాంచినవారు వకారపకారముల లిపిసాదృళ్యమునుబట్టి 
శ్రాంతివడి దానిని (ప్రేంపుడుగా. దలంచియుండవచ్చును, 


కృడంత వరిచ్చేదము 463 


పిమ్మట దీని నతికించుస్థలము నారసి మీ(దిపంక్తిలోని “పెంపుడు” 
అనుదానిప్రక్కకు( జేర్చియండవచ్చును. ఇళ్లు “పేంపుడు"శబ్దము అక్ష్యముల 
మధ్యమునకు( జొచ్చుట తటస్థించియిండవచ్చును. 
ఇట దీనిని దొలంగించుటయు, లత్ష్యములతుదిని “వేయ, (వ్రేంపుడు" 
అనువానిని _ జేర్చుటయు, సూత్రకారునితలంపునకు ననుకూలములయి 
యుండునేమో : పాఠనిర్ణయానక్తులు పర్యాలోచింతురుగాక. 
21. ఉవర్ణకం బడుక్వాదులకొగు. ౨౧. 


అడుకు, అంటు, ఒప్పు, ఒజుగు, ఒసంగు. 


22. వడిిపభృతు లి-పైజుంగునది. ౨౨. 


వడి : కొలువడి, గెలువడి, నడవడి ; వ్యతిరేకంబున : లేవడి. 

వి: తనివి, తెలివి, విరివి. 

అవు: తగవు, నగవు, ఉఅవు. 

ఇ: చేయి, (తాయి, 

కలి: కనుకలి, వినుకలి. 

ఇత్యాదులు మహాజనన్యవహారంబుల నెలుంగునది. 

ఇది కృదంతపరిచ్చేదము. 

ఈ పరిచ్చేదమునందలి కృత్పగిక్యయములను ఇరువదినాలుగింటిని 
గ్రంథాంతమున “కృ త్తద్ధితప్రదర్శిక' అను ననుబంధమున అకారాదిక్రమమున 
నొక్కాకయుదాహరణముతో ఏకత చూడంగలరు. 

ఇంతకుముందటిపరిచ్చేదములు తొమ్మిదింటిలో దేనియందు జేర్చు 
టకును సుసంగతములుగాక శేషించియున్న (ప్రక్రియాంళవిశేషములు కొన్ని 
యిటమీ(ది పదియవపరిచ్చేదమున (ప్రతిపాదింప(బడును, 

ఆ ప్రకరణము మొదటితొమ్మిదింటికి అనుబంధమువంటిది. 


పకీర్తక పరిచ్చేదము 
కస 
1. పదాద్యంబులు బు ౧ వర్ణంబులు రలతుల్యంబులు. ౧. 


అత(డు బుషి : ఇట సంధిలేదు. 

ఆ బుషి : ఇట యడాగమములేదు. 

వచ్చెబుషి, వచ్చెన్‌ బుషి, వచ్చెను బుషి : 

ఇట ద్రుతమునకు లోపసం శ్లేషస్వత్వములు, 

ము, గురువుబుజుత్వము ఇత్యాది షష్టీతత్చురుషంబులందు 
ఉకారమునకు బువర్ణము పరమయినను రేఫతుల్యతచే ఆ బుకారము అచ్చు 
కాదు గావున రాజునాజ్ఞ మున్నగువానిలోవలె నుగాగమము రాదు. అది 
రాకుండుటగూడ రేఫతుల్యతకు( (బ్రయోజనాంతరము. 

పదాద్యమగు బువర్ణమునశే యీ రేఫతుల్యత విధింపంబడినది. అట్లు 
గాక పదమధ్యమున(గూడ శేఫతౌల్యము గలిగినచో. గొన్ని చిక్కులు 
తటస్థించును. ఎట్టివనిన 

1. వృషభశబ్దమునందలి బుకారము శేఫతుల్యమగుచో “వృ” అనునది 
సంయు_క్రవర్లమగును, అయినయెడ ఆ--వృషభము అనుచో “వృ” అనునది 
అసంయుక్తహళల్లు కాదుగావున అవ్వృషభము అని (హాస్వద్విత్వములు 
రానేరపు (చూ. సమాస-14). ఇట్టియెడ బ్రాన్వద్విత్వములు (ప్రవర్తించిన 
ప్రయోగములు గలవు. 

“ఇక్కృపాపయోధి దక్క (గం గొనుటకు( 

దరమె థోజసుతుకు దక్క నన(గ.” ---అప్పకవీయము-8-204. 

ii. అటులే ధృ-1- అర్‌ [ఇంచు = ధరించు మున్నగుచోటులందు 
బుకారము రేఫతుల్యమయినచో అచ్చుకాదుగావున అపదాది స్వరసంధి రాదు. 
ధరించు మున్నగురూవములే సిద్ధింపనేరవు. 

iii. అంతియగాక, ప్రకృత, వికృత, సుకృత, అమృత మున్నగు 
వానిలో కృ, మృ మొదలగునవి సంయు క్రము లనవలసివచ్చును. సంయుక్త 
పూర్వములు గురువులు కావలసివచ్చును. అయినచో నగణములుగానున్న 
సయిశబ్దములు భగణములగును. అది మన ఛందోమార్గమునకు విరుద్ధము, 
ఇట్టి చిక్కులు రాకుండుటకే “వదాద్యంబులు" అను విశేషణము, 








'పకీర్ణక వరిచ్చేదము 465 


ఛందోవిషయములతో వ్యాకరణసూత్రముల శకేమిపనియని తలంపరాదు. 
ఛందోవ్యాకరణలక్షణములు రెండును గొన్నియంశములందు పరస్పర సంబద్ధ 
ములు, సన్నిహితములు, ఎట్లన, లముగురువులనంగా (హ్రస్వదీర్హములు, 

(ాన్వంలఘు--సంయోగే గురు. దీర్ధంచ. 

అని లఘుత్వ గురుత్వముల స్వరూపమును నిర్ణయించునది వ్యాకరణమే, 
సంస్మ్కృతముననేగాక తెలు(గునసయితము ఆవశ్యకములు (ప్రస_క్తములునగు 
కొన్ని ఛందోవిషయములను. వ్యాకరణమున నిరూపించుట సంప్రదాయము, 
ఎచ్చటనోకాదు. ఈ పరిచ్చేదముననే 20, 28, 24 సూత్రములందు. జూడ 
గలరు, 

చెప్పవచ్చినదేమనిన, వ్యాకరణవిధానములు ఛందోరీతులకు బాధకములు 
కాకుండ( జూచుకొనుటయు నూత్రకారుని క_ర్తవ్యమనుట, ఈ చూపుతోడనే 
యీ సూత్రమున *పదాద్య” విశేషణ మావళ్యకమనుట, 

సూరి తన నూ(కాంధ్రవ్యాకరణమునను, శబ్దలక్షణసంగ్రహమునను 
“బు ఇ వర్ణా రలతుల్యౌ' అనియు “బు ఇ వర్ణంబులు రలతుల్యంబులు 
అనియు విశేషణరహితముగనే తొలుత న్య్రించెను. ఆ పిమ్మట పయిని 
జూపిన చిక్కులు స్ఫురించియే యీ నూత్రమున పదాద్య విశేషణమును జేర్చి 
యుండునని పొడగట్టుచున్నది. 

“ఇకారము” అనునది తవ్న సంస్కృతమున “లి అను వర్ణము 
మొదట(గల శబ్దమొక్క టియు( గానరాదు. కావుననే సంస్కృత వ్యాకరణమున 
“గుణసంధి (ప్రనంగమున తవ -- ఇకా, తవల్మా-రోః” అనునది తప్ప 
మణియొక ఇకారాదిశబ్దమును భట్టోజి ప్రభృతులు (ప్రదర్శింప(జాలరయిరి. 
కావున పడాది ఇకారము అకారతుల్యమని విధించుటవలని (ప్రయోజన 
మించుకయు గోచరింపకున్నది. ఏపాటియయిన ప్రయోజనము దృష్టిలో 
నున్నచో నొక్కలక్ష్యమయిన. జూవకుండునా ? నిష్ప్రయోజనమని తో (చినచో 
నట్టి వర్ణమును కోరి యిందు బేర్కొ-నునా ? నందేహము, 

రాముండు-[-ఇకారము ; ఆ--ఇకారము ; లిఖించెను- ఇకారము 
అనుచోట్ల సంధియడాగమములు రాకుండుటకును, |ద్రుతమునకు లోపాదులు 
వచ్చుటకును లకారతుల్యతను విధించెననుకొందుమా, అట్టి ప్రయోగములు 
దీనికయి యిపుడు కల్చింపవలయునుగాని, భాషలో నెచ్చటను బసక్తములు, 
ప్రయు కములు కావాయెను. మలి యీ సూత్రమున అకారమెందులకో : 
సమాలోచనీయము. 

మతొకయంశము : సంధి, యడాగమ, ద్రుతలోసముల ప్రసంగము 
లకు సంబంధించిన యీ సూత్రము సంధిపరిచ్చేదమున నుండందగెనదిగదా 1 


(30 








466 రమణీయము 


ఈ పరిచ్చేదముననుండుట యెట్లు సంగతమగును ? అని యిచట నొక ప్రశ్న 
గలదు. 

ప్రకరణాచితినిబట్టి యీ విషయములను సంధిపరిచ్చేదముననే (ప్రతిపా 
దించుటకు నాతనికి సంకల్పము జనించినది. కాని యచట నిరూపించుటకు( 
గొంత యసంతృప్రి భాసిల్లినది. ఏలయన 

నంధిప్రకరణమున ఆదినుండ(దగిన అత్వసంధిని వెనుకంబెట్టి 
యంతటను అవ్యాహతముగా వంర్తించునని నిత్యమగు నుత్వసంధితో ప్రక్రియ 
నుషక్రమించి, తోడనే దానిని బుకారపరత్వమున నిషేధింపవలసివచ్చిసది. 
మజియు, సంధిలేనిచోటులందు సర్వత్ర ప్రవేశముగల యడాగమమును 
ఈయొక్కబుకారమునొద్ద వలదని వారింపవలసివచ్చినది, ఈ నిషేధములు 
రెండును హృద్యములు కాకున్నవి. ఈ రెండిటిని నిషేధించినను, ఈబుకార 
సమస్య యింతటితో తీరునట్లును లేదు. 

“వచ్చెను -- బుషి 'మున్నగుచోట్ల బుకారము పరమగునపుడు ద్రుతము 
లోపించి *వచ్చెబుషి' యగుచున్నది. కావున బుకారము పరమయినపుడు 
దుతలోపమును నంపాదింపవలసిన కర్తవ్యముగూడం దటస్థించియున్నది. 
దీనిని సాధించుటకు ద్రుతలోపనిమి_త్తములగు సరళస్టిరములలో (సంధి-18) 
ఈ బుకారమునుగూడ( జేర్చవలసియున్నది. ఆ హల్లులనడుమ అచ్చు నొక 
దానిని జేర్చుటలో నందము తక్కువ. 

ఈ ప్రయోజనములకయి మూండుతావులందు నిన్నిమార్చులు కల్పించుట 
కంబ నివన్నియు నొక్కసూత్రముతో. జక్క-(బడుమార్గము నూహించుట 
రమణీయము. 

బుకారము అచ్చులన్నిటిలోను విలక్షణమయినది, ఇది అచ్చులలో 
అచ్చు; హల్లులలో హల్లు. సంస్కృతశాబ్దికులు “బుకారైకదేళో రేఫో 
హ_ళ్స్వేన గృహ్యతే'--బుకారమధ్యముననున్న రేఫము హల్లుగా.గ్రహింవ( 
బడును-అని వక్కాణించియున్నారు. వ్యాకరణప్ర క్రియలలో బుకారమునకు 
రేఫాదేశము గలుగుటయు నువ్రసిద్ధము. కావుననే ఛందోమార్గమున బుకారము, 
అటు అచ్చులతోను, ఇటు రేఫముతోను, యతిమైత్రి నందుచున్నది. 

'ప్రాసములందునయితము. రేఫణుకారములకు సాజాత్యము గలదు. 
బుకారోచ్చారణమున రేఫధ్వని మనకు న్న ష్షముగా గోచరించుచును నున్నది. 
కావున బుకారము రేఫతుల్యమని విధించుట అన్నివిధములను సముచితము. 





అట్లు విధించినచో బుకారము హల్లువంటిదగునుగావున ఉత్వోనంధి 
యడాగమము లాదరికి రావు. స్థిరవర్ణమువంటిదగునుగావున ద్రుతలోవమా 


పకీర్ణక పరిచ్చేదము 467 


సిద్ధించును. అన్నిటికి ననుకూలమగు నుపాయము కుదిరినది. ఇంక, ఈ రేఫ 
తుల్యతావిధానముసకు సంధిపరిచ్చేదముకం" నిట్టి వివిధవిషయములుగల ప్రక 
ర్షకప్రకరణమే స్థానమనుటకు సందియమే లేదు. 

అని యిట్టిసమౌలోచనములతో సూరి యీ (ప్రసంగమును సంధి ప్రకరణ 
మునం దలపెట్టక యిచ్చటికి దాచియంచినా(డు. ఒక్కసూూత్రముతో పెక్కు 
లాభములు సమకూర్చినా(డు. ఇట్టివిధానరీతులు పరిశీలించినపుడే యీతని 
రచనాప్రణాశికలోని రమ్యతావిలాసము తేటపడును. తెలుంగున లక్షణనిర్మా 
తలలో ప్రతిభావంతులు కలరుగాని యీతజకువేజు. రోచించుటకుపుట్టినవా(డు 
గాని పుట్టినందుకు రచించినవాండు కాండు. 


జి. ఆచ్చికపదంబులం దు త్రమంబులగు రులుడుల ముందటి 
యేత్వంబునకు (హన్వంబు విభాషనగు. ౨. 


నల్లేరు : నల్లెరు; పల్లేరు: పల్లెరు; పెన్నేరు: పెన్నెరు ; 
న్‌ న్‌ న్‌ న్‌ 

మానేరు: మానెరు ; ఆడేలు : ఆడెలు ; కుందేలు : కుందెలు ; 
తోండేలు : తోండెలు ; నాంగేలు : నాంగెలు ; నేరేడు : నేరెడు ; 
మారేడు: మారెడు ; పూరేడు: పూరెడు ; 





శీ. ఊయేల పయ్యెద తాయెతులం (ద్రిక్క నామంబులందు 
యాకుం దాలవ్య వ్యకయోగంబు లేదు. ౩, 
చా 
స్పష్టము. 
యె, యే అను నక్షరములు పయి మూండిటందప్ప మటీ యే తెనుంగు 
శబ్ధమందును నుండవని తాత్సర్యము. “పోయెను” మున్నగు క్రియాపదముల 


యందు నుండవచ్చును. కావుననే సూత్రమున “నామంబులందు" అనుట. 


4. ఊయేల యూయాలల చాంపుల నొండొంటికిం గుజుచ 


ఉయేల _ ఊయెల _ ఊయేల ; ఉయాల _ ఊయల _ ఊయాల, 
వక్ష్యమాణంబు యద్విత్వంబు : 

ఉయ్యేల, ఉయ్యెల ; ఉయ్యాల, ఉయ్యల, 

వక్ష్యమాణంబు |ప్రకీర్ణక-6. 


468 రమణీయము 
ర. పయ్యెద పయ్యద. ౫. 
“యానవేగమున. బయ్యదకొంగు సడలిన”--చూ,*'పయ్యద '-ళబ్దిరత్నా. 


6. ఊయేలాదులం దొలియచ్చుమీందిహల్లునకు ద్విర్వచనం 
బొండెనగు. ౬. 

ఉయ్యేల -- ఊయేల. 
ఊయేల, ఊయెల, ఊయాల, ఊయల, ఆయె, ఏలిదము, ఓయ, 
ఓయారము, కోపు (ధనుర్యగ్రము), జాజర, తీనియ, తీయము, 
కేస (స్లవము), తేమ, తోయలి, దీవియ, నూవు, నోవి, నోవు, 
పూవు, పేయ్మ మోక (అంకురము), మోటిక, మోవు, వీయము 
ఇత్యాదు లూయేలాదులు. 


7. అకారంబు క్రింది అకారంబునకుం దుదినులులక్రింది సల 
లకు లోపంబు బహుళంబుగనగు. ౭. 


అట్టు, అలు కన్ను 
గొట్టియ, గొజియ నన్ను, న 





పల్లు, పలు 
న 


లో 


విల్లు, విలు 

నులులక్రింది నలలన(గా నులులకు( బూర్వమందున్న నలలనియర్థము. 

కన్ను, సల్లు అను మనలేఖనరీతినిబట్టి నలలు నులులకు. బరమం 
దున్నటులు (భ్రాంతి కలుగును. కాని, 

కన్‌ను = కన్ను, పల్‌లు = పల్లు అను వర్ణక్రమమును రవంత గమ 
నించినచో నలలు నులులకు( బూర్వమందున్నటులు తెల్లమగును. 

క్రిందు = పూర్వము ((క్రిందటిజన్మము, పూర్వజన్మము) 

చూ, ఆచ్చిక-87. 

ఇట నలలద్విత్వముపయిని, ఉకారమే యుండవలయును. (న్ను, ల్ల) 
ఆద్విత్వము శబ్దముతుదిదే కావలయును. (కన్ను, పల్లి) అందలి నలలు లోపిం 
చును (కను, పలు). 

అకారవిషయమట్లుగాదు. అకారద్విత్వము శబ్దముతుదిదే కానక్క-అ 
లేదు, ఆద్విత్వముమీ(ద ఉకారమే యుండనక్క-జలేదు. ఏ యచ్చయినను నుండ 
వచ్చును. (అజ్జు, అలు ; గొజ్జీయ, గొజియ,) 

ఇట్టిభేదముండుటవల్లనే సూత్రమున వర్ణములు మూ(డిటిని గలిపి విధింస 
వలనుపడక జకారమును విడిగా నిర్దేశించినా(డు. 


(పకీర్ణక పరిచ్చేదము 469 


అకారోదాహరణములలో శబ్దమధ్యస్థమును, ఇకారసహితమునునగు 
ద్విత్వముగల “గొజ్జియ' అనుదానినిగూడ( జూపుట అకారలోపమునకును, 
నలలలోపమునకును గలభేదమును సూచించుట కేయని యూహీంపవలయును, 

అజ్టుమొదలగుశబ్దములకు నౌపవిభక్తికముగా తివర్ణమును, నిత్యముగా 
ద్విత్వలోపమును, ఆచ్చికపరిచ్చేదమున (84) విధింపంబడినవి (అజితిని). 
ప్రకృతసూత్రముచే(గలుగు ద్విత్వలోపము నిత్యముకాకున్నను “బౌపవిభ క్రిక 
పరత్వమున ఈ లోపము నిత్యమగుట యిచటి బహుళశబ్దిప్రయోజనము' అని 
ప్రతిపాదించినచో ఈనూత్రమువల్లనే యచటి నిత్యలోవముగూడ సిద్ధింపక పోదు 
గాని, యింతకంటె నచటనే తివర్ణముతోపాటు కలిపి జివర్ణలోనమును నిత్య 
ముగ విధించుటలో ప్రక్రియా సౌలభ్యముండునను తలంపుతో ఆలోపమచ్చటనే 
(ఆచ్చిక-34) వేలుగా విధింప(బడినది. 

ఈద్విత్వలోపమునకు. గొన్నియెడల నిషేధముగలదు. 9న సూత్రము 
సరికించునది, 


8. అక్కటాదులజడ్డకు లోపంబు విధాషనగు. ౮. 


అకట, అక్కట. 
అక్క-ట, అట్టిక, అట్టుక, అట్టె, అయ్యారె, అయ్యో, అవ్వారి, 
ల ల . మ 
ఇట్టిక, ఉప్పవడము, ఉమ్మి, ఎక్కసక్కియము, ఎక్క 
'నెక్కియము, ఎక్కిరింత, ఎడ్డ, ఎన్నిక, ఎమ్ముక, కజ్జాయము, 
కట్టా, కట్టిక, కప్పురము, కమ్మటము, కమ్మతము, కువ్వాడము, 
కోట్టిక, "కొమ్మ, కొయ్యగూర, గయ్యాళము, గిజ్జిగాండు, 
గుడ్డరాత్కి చిట్టి, చిన్న, చిమ్మట, చెన్న(టి, చెప్పుము, చెప్పుడు, 
చెమ్మట, చెల్లీయలు, జవ్వాజి, జాబిల్లి, తమ్మటము, తమ్ములము, 
తల్లి, తుమ్మికి, తువ్వర, తెల్ల, దవ్వు, దివ్వియ, నవ్వు, నిద్దుర, 
నివ్వరి, నివ్వాళి, నువ్వు, నెట్టిక, నెమ్మలి, పవ్వళించు, పిన్న, 
పుల్లియ, పువ్వు, పెద్ద, పొట్ట, ప్రాకెన్న, (ైగ్గడ, బెగ్గడు, 
బొమ్మ, బొమ్మికము, “ గామ్మిడికము, బొమ్మిడీకము, మజ్జ, 
మత్తాబు, మల్లారము, ముష్ట, ముద్దియ, మెట్టిక, మొక్క_రమ్‌, 
మొగ్గరము, మొల్తాము, రడ్తి, రౌట్లిపిట్ల." వట్టి, వయ్యాళి, 
౧ ఉం ౮ అల టబ 

సన్నియ, సవ్వడి, సివ్వంగి --- అట్టు, ఇట్టు, ఎట్టు, అప్పుడు, 
ఇప్పుడు, ఎప్పుడు, అన్ని, ఇన్ని, ఎన్ని, కొన్ని, మమ్ము, మిమ్ము, 


470 రమణీయము 


తమ్ము, అమ్మ, అక్ర, అవ్వ, అయ్య, అప్ప, అచ్చొటు, ఇచ్చొటు, 
ఎచ్చాటు, అచ్చటు, ఇచ్చటు, ఎచ్చటు ఇత్యాదు లక్కటాదులు. 


9. జడ్డర్కరంబుతో6 బదాదిన్వరంబు గూడుచో జడ్డకు 

లోపంబులేదు. కా. 

అజ్జై త్త, కన్నదరె, నన్నడిగ, పల్లాత్తె, విల్లందె. 

“పదాదిస్వరంబు గూడుచో' అనంగా సంధి చికీర్ణితమగుచోనని యర్థము. 
సంధి చేయ(దలంచినచో నని తాత్చర్యము. 

అజె త్త, కనదరె, ననడిగె, పలొ త్త విలందె---ఇట్టియపసంధులు 
ద్విత్వరహితరూసములందు సంభవింపకుండుట యీ సూత్రమునకు. బ్రయో 
జనము. 

ఈ సూత్రము రచింపనుద్దేశించిన సందర్భమున సూరితలలో మెలంగిన 
సమాలోచనరీతులను పదిలముగా భావన సేయవలయును, 

ప్రథమేతరవిభ క్తీసూత్రమున “నన్నడి?' అనునుదాహరణము. నిచ్చుట 
తోడనే ఆతనికి “ననడిగె' అని సంధిరాంగూడదే ! దానిగతియేమి ? అనుశంక 
పొడమియుండును. ననడిగె అనుసంధి కాకుండుటకు( గర్తవ్య మేమి ? 

ద్విత్వరహిత ద్వితీయావిభ క్త్యుకారమునకు సంధిని నిషేధింపవలయును. 
అట్లు నిషేధించినచో “ననడిగె' అనుచో సంధి వారింపంబడును, 

కాని, గురువును -1- అడిగె అనుచో “గురువునడిగ' అనుసంధి యభిల 
షితముగదా ! ఇచటిదిగూడ ద్విత్వరహిత ద్వితీయోకారమేగావున దీనికి గూడ 
ఆ నిషేధము తగులుచున్నదే : దానిని వారించుట యెట్లు ? 

అందులకయి ఆనిషేధమున “ద్విత్వరహిత'మనక “లు ప్తద్విత్వ 
ద్వితీయోకారమునకు' అనుటమంచిది. గురువును అనుచో “ను'వర్ణము, 
నను(నన్ను) అనుదానిలోవలె ద్విత్వము లోపింప(గా శేషించినది కాదుగావున 
నచట నీ నిషేధము నడ్డుకొనవచ్చును. 

లేదా డ్రుతము సరమందు(గల ఉకారములే ప్రథమేతరసూ త్రల క్ష్యము 
లనియు, “గురువును - అడిగె" అనుచో ఉకారము ద్రుతపరకము కాదుగాన 
నయ్యది “ఉత్తునకు సంధి'యను నిత్యసూత్రమునకే లత్ష్యమనియు సరిపుచ్చ 
వచ్చును. ఇదే యు_త్తమమార్గముగ( దో(చుచున్నది. ఈ మార్గమున “ననడి గె" 
అనుదానిని వారింపనువచ్చును, గురువునడిగె అనుదానిని సంరక్షింపనువచ్చును. 

కాని, *కను-!- అదరె" అనుచో *కనదరె" అని కాంగూడదే ! ఇందలిది 
ద్వితీయోకారము కాదుగాన( బయినిషేధము ద్వితీయోకారవిషయకమగుటచే 
నిట( బ్రివర్హింపదుగదా ? దీనిగతియెట్లు ? 


(్రకీర్ణక పరిచ్చేదము 471 


ఇ(క' దీనిని వారించుటకయి పయినిషేధసూత్రమున “ద్వితీయ అను 
పదమును దొల(గించుటగాని లేదా “ఉత్తునకచ్చు' సూత్రముగూడ లుటప్త 
ద్విత్వములందు వర్తించదని యొకనిషేధవిధిని వేలుగం గల్చించుటగాని 
కర్తవ్యము. 

అటులయినచో “కను -- అదరె' అనుచోట సంధిని వారింపవచ్చును. 

సరేగాని, యీ దారిలో మతొకచిక్కు గానవచ్చుచున్నదే. 

కను --అదరె అనుచో సంధిని నిషేధించినచో, నంధిలేనిచోట న్వరము 
కంయెం బరమయినన్వరమునకు యడాగమము రాకమానునా ? వచ్చినచో 
“కనుయదరె' అని యర్భకులుసయితము పరిహసించు వికృతరూపము 
సంభవించునే £ 

అట్టిది సంభవింపకుండ యడాగమమునకు(గూడ నొకనిషేధసూ త్రము 
రచింపవలసియుండును. 

ఇన్నినిషేధములా ? అదిగాక భాషాస్వరూపమునుబట్టి యెచ్చటంగాని 

రోధమునెలుంగక నిత్యమయి నిబ్బరముగ సాగుచున్న ఉకారసంధికిని, 
యడాగమమునకును నిరోధకల్చ్పనమా ? ఆ రెండిటిని నిషేధించి మనము 
సంపాదించురూప మేది ? *కనుఅదరె' అనునదిగదా : అదిమాత్రము సమ్మతమా ? 
మటింతయసరూసము. తెలు(గున సంహితలో రెండచ్చులు వరుసగా నుండుట 
కంటె నసంభావ్యము లేదాయెను. 

కావున నీ పరిచ్చేదమున ఈ సంధిని షేధములప్రనంగములే యెత్తక 
ననడిగె, కనదరె అనునపరూపములు తొలగించుటకు మార్గాంతరమాలో 
చించుట సమంజసము 

న్వరసంధివచ్చునీతాపులందు ద్విత్వము లోపించుటవర్లి(గదా యీచిక్టులు 
తటస్టించినవి ! లేనిద్విత్వములు వచ్చుట, ఉన్న ద్విత్వములు లోపించుట 
మున్న గుద్విత్వ(ప్రసంగములన్నియు( బ్రికీర్ణకపరిచ్చేదమున నిరూపింప(బడును 
గాన నట నీరూపములను సమర్థించుకొందము. 

అనునాలోచనలతో సూరి యీ రూపములనుగూర్చి సంధిప్రకరణమున 
ప్రసంగింపండయ్యెను. 

ఈ పరిచ్చేదమున (7), (8) సూత్రములలో ద్విత్వలోపము విధింప( 
బడినది. _అట్జు.... అటు, నన్ను....నను, కన్ను....కను, విల్లు....విలు, 
వరపదాదిన్వరముతో సంధిచేయదల (చినపుడు వీనిలో ద్విత్వమునకు లోపము 
రాదని ప్రకృత సూత్రముడే నిషేధించుచున్నా(డు. 

ద్విత్వలోనమే రానపుడు అజెత్తె, ననడిగె, కనదరె, విలండె అను 
నపరూపములకు. బ్రిసక్తియేలేదు. 


472 రమణీయము 


దీనింబట్టి మనస్సు, “మనసు" ; శిరస్సు. “శిరసు” మున్నగుశబ్రములలో 
ద్విత్వములేనిరూపములకు( బడాదిస్వరముతో సంధిచేయ వలనుపడదేమోయని 
సంశయింప(బనిలేదు. 

శిరసెత్తిచూడుము, మనసిచ్చిమాటాడుము ఇత్యాదులందు సంధికి 
లేశమును బాధకలుగదు. ఏలయన : 

అవి ద్విత్వలోవముగల శబ్దములుకావు. వానిలో _ లేనిద్విత్వము 
(వికల్పముగా) విధింన(బడినదిగాని, ఉన్నద్విత్వమునకు లోపము. విధింవ( 
బడలేదు. 

ఆ్రాప్తమగు ద్విత్వలోపమునకు నిషేధము (ప్రసక్తమేకాదు.. కావున 
నట్టి శబ్దములీసూత్రమునకు విషయములే కానేరవు. అదియు(గాక, ఈ ఆచ్చిక 
శబ్రిప్రక్రియాసందర్భమున మనస్సు, మనసు మున్నగు తత్సమ. శబ్దములకు 
ప్రస క్తియే యుండదనుకొన్నను ననుకొనవచ్చును. 

పయిని వివరించినరీతిని “ననున్‌ -[- అడిగె"అనుచోట సంధి నివారణము 
జరిగినను, నయ్యది యీపరిచ్చేదమున విషయాంతరసంఛన్నమయి స్టూలదృష్టికి 
నదృశ్యమగుటవల్లను, (ప్రధానస్టలమగు సంధిపరిచ్చేదమున “నన్నడిగె"అను 
తావున ఈ ప్రసంగము లేశమును గానరాకుండుటవల్లను, సూరి “ననడిగె” 
అనునపసంధిని వారించుట మజచియుండునని తత్రిలింగలక్షణశేషకర్త కొక 
ట్రాంతియుదయించి యుండవలయును. ఆ(భ్రాంతియయినను దన సంధిపరిచ్చేద 
రచనాసమయమున( గలుగక _ ప్రొఢవ్యాకరణముద్రణము సమౌాప్తమయిన 
వెనుక జనించియుండును. కావుననే అప్పటికపుడు “ము క్రలక్షణవి వేచనము” 
అనుపేరితో( జిన్నయనుబంధమును [గ్రంథాంతమునం జేర్చి, అందు 

“ద్విత్వరహితంబగు ద్వితీయావిభ క్రియకారమున కచ్చుపరంబగుచో 

సంధిరాదు : ననునెలింగె, నినునెలింగె మొ.” 
అని యొక సూత్రము రచించెను, 

“ననునెటింగె" మున్నగురూపములను బాలవ్యాకరణ మే సాధించియుండు 
టచే నీసూత్రము మిక్కిలి యనావళ్యకము. _్రమవల్లనో, ప్రమవల్లనో, 
యెక్కుడు పూనికతో రచింపంబడిన యీ సూత్రమున విషయ సమగ్రత 
యున్నను గొంత మేలయ్యెడిది. అదియు( గానరాదు. ద్వితీయావిభ క్తి సంధికి 
మాత్రము సంబంధించునటులు రచింపంబడుటచే “ననడిగె"వంటివానినేగాని 
“కనదరె" మున్నగు రూపముల నీస్తూత్రము వారింపంజాలదయ్యెను. వానిని 
సాధించుటకయి మరల బాలవ్యాకర ణవిధానమునాశ్రయించుటతప్ప గత్యంతరము 
లేదాయెను. ఈపాటిదానికీసూ త్రమెందులకో యెజుకవడదు. 

ఇ(క నిచ్చట మజొక్క. యంశము మిగిలియున్నది. బాలవ్యాకరణమున 
ద్విత్వలోపమును విధించిన సూత్రములు రెండే గలవు ((ప్రక్రీర్ణక-7, 8). 





ప్రకీర్ణక పరిచ్చేదము 473 


ద్రకృతసూత్ర మారెండిటికిని నిషేధమా ? ఒక్క_దానికా ? అయినచోదేనికి ? 
అని పరిశీలింపవలయును, 

7వ (అకారంబుక్రిందిజకార) స్యూతమున( జూవంబడిన శబ్ధిములే 
అదేవరుసలో నీసూత్రమున( జూపంబడుటచే దానికిది నీషేధమనుటలో 
సందియమే లేదు, 

అక్కటాది. (8) న్యూతముచేం గలుగు జడ్దలోపమునుగూడ దీనిచే 
నిషేధించుట సూరి నరకల్పమగునా కాదా యనునదే పరిశీలనీయమగు 
నంశము, 

అక్కాటాదులు నూటయేడింటిలో ద్విత్వాంతములు ముప్పదియెనిమిది. 
అందు ఉదంతములు పదునొకొండు మా(త్రమే గలవు, 


1. దవ్వు గ, ముక్కు 9. అట్టు 
2, నవ్వు 6. మమ్ము 10, ఇట్టు 
8, నువ్వు 7. మిమ్ము 11. ఎట్టు 
4. పువ్వు 8. తమ్ము 


పదాదిన్వరము సరమగుటయు, నిత్యమగు నుత్వసంధి తప్పక (ప్రస క్త 
మగుటయు, వీనిలోమా(త్రమే సంభవించును, 

ఇందు “*దవేగె', “తమడిగె' మున్నగు రూపములుండవు గాన, 
మొదటి యెనిమిదింటను నీనిషేధము తప్పదు. 

అపేల, ఇ'పెందులకు, ఎటయిన అను నీమూ(డు తావులను నీరీతి 
స్వరసంధి శ్రుతిరంజకముగనే తోంచుచున్నది. కవిప్రయోగములును గానవచ్చు 
చున్నవి : 

“పార్టనము చేకొను'మటంి'చు( బలికె జముండు” 


--ళ్ళంగారనై-8-74. 

“ఎన్నండున్‌ మటి “యిట్టకేగి' యెజుంగవు" ---కళాపూర్ణోం8-100. 
“*ఈనీరాస నికేలవచ్చితి భయంబెట్లోగదే యీశ్వరా” 

---భాగవత-8-72, 

“ఎటాడుకొన్ననుం జెల్లుగదమ్మ నీకు” =కళాపూర్ణో-1-166. 

“ఏటాడ(టో(గా నెటువచ్చునో” ప్రభావతీ, (పంర్‌-లి. 


ఇట్టిక్రతిహితములగు కవిప్రయోగములనుబట్టి “అక్కటాదులలోని 
అట్టు, ఇట్లు, ఎట్టు అను నీమూ(డు శబ్బములకును బదాదిస్వరముకూడినను 
వీనిలో ద్వీత్వలోపమునకు శః జడ్డక్కరసూత్రముచే నిషేధము. కలుగక 
ద్విత్వమునకు లోపము తప్పక రావచ్చు”నను వ్యవస్థను మనము కల్చించుకొన 
వచ్చును, 


474 రమణీయము 


అవసరముకలిగిసచో విభాషకు వ్యవస్థను గల్పించుట సంప్రదాయ 
విరుద్దము కాదు (చూ, సంధి-17, 87). ఆద్యంత మాలోచింపుండు. 


10. హాదులయు నీలుగులోనగువాని తొలిహల్లునకు లోపంబు 
బహుళంబుగనగు. ౧౦. 


హడపము: అడపము; హరిదళము: అరిదళము; హలది: 
అలంది. 

నీలుగు: ఈలుగు, 

నీలుగు; నెగయు; పొందు; పొనరు. 

పూనుపొదవుల కాదిలోపం బొకండు వచియించె నది యవిచార 
మూలకంబు, 


పూనుపొదవులకు ఆదివర్ణ లోపము వచించినయాత(డు అప్పకవి : 
ఆ॥ వె॥ “పూనె నెగసె. బొదవెం బొనరెం బొందె నటన్న 
పలుకులందు మొదల గలుగునట్టి 
వ్యంజనంబు లడంగి వానిపై స్వరములు 


నిలుచు వలసినపుడు నీరజాక్షొ, _ ---అప్పకవీయ-2-75. 


అప్పకవివచించిన ళబ్దములయిదింటిలో మూండిటిని సూరియుందనగణ 
మున బేర్కొనెను, 1. నెగయు: ఎగయు, 11. పొందు: ఒందు, ii. పొనరు; 
ఒనరు, వీనిలో నర్జభేదము లేకుండుటచే, ఆదిహల్లోపము నామోదించినా(డు, 
పూను = పూనుకొను: కడంగు. ఉడా, : కార్యమునకు పూనుకొనిరి. 
ఊను= మోపు: ఊందు : నాటు: ఆను, ఉదా. : కాలూనుకొనిరి, 

పూనిక వేటు ; ఊనిక వేటు, 

పొదవు = ఆక్రమించు : వ్యాపించు : (క్రమ్ము, 

ఒదవు = కలుగు, ఉపయోగించు 

పొదవుటవేటు ; ఒదవుటవేలు. 

ఈరీతి నర్ధభేదముగల ధాతువులలో నొకదానికొకటి రూపాంతరమనుట 
కంటె నవి వేటు వేజు ధాతువులనుట యుచితమని సూరితలంపు. 

ఊను, ఒదవు అనువానికి నప్పకవిచూపిన లక్ష్యములందును నీయర్థ 
భేదము నృష్టముగ గోచరించును, 

“మదిలో నూనిన్యపేమము” : నాటుకొన్న(పేమగాని పూనుకొన్న 
(పేమగాదు, 


పకీర్ణక పరిచ్చేదము 475 


“ఆశ్చర్యంబొదవ” : ఆశ్చర్యముకలుగుటగాని ఆశ్చర్యము వ్యాపించుట 
గాదు. 

పూర్వలాక్షణికుల మార్గమేదేన్మి తనకు సమ్మతము. కానియెడ, ఆ 
యంశమును మృదువుగ సూచించి విడుచుట మేగాని యావ్యక్తుల పేరెత్తుటయు, 
తదుక్తులను నీచముగా నిరసించుటయు సూరికి రుచింపదు. 

ఇతరులు నిరూపించిన విషయములలో. దనయసమ్మతిని సూచించిన 
తావులు బాలవ్యాకరణమున( బదిపం(డ్రెండు గలవు, అంతటను ప్రతిపాద్య 
విషయనిరూపణము తప్ప వ్యక్తులపరామర్శ యొక్కచోటను గానరాదు. ఇతరా 
భిప్రాయము. నీతండు ఖండించు పట్టులందయినను మరియాదకు లోపము 
గోచరింపదు. 

“అది యవిచారమూలకం”బ(ట 

అన(గా,అప్పకవి యీ శబ్దముల యర్థభేదమును విచారింవ(డయ్యె(గాని, 
ఆ దృష్టిపెట్టినచో నాత(డును వీనిని భిన్నధాతువులుగనే తలంచియుండెడి 
వాండు---అని తాత్సర్యము. ఎంతమార్షన మో ఎట్టిమర్యాదయో పరికింపుండు. 
ఇచ్చిపుచ్చుకొనవలసినది అదొక్కటే. 

పూనుపొదవులప్రసంగమును నహోబలు(డును రవంత నిరూపించెను. 
అది ఆతని స్వతం(త్రప్రసంగము కాదు. 

"పెక్కుధాతువులరూపములు చూపుచు, ఆ నడుమ నీ యస్పకవిపద్యమునే 
యెదుటనిడుకొని యిదేక్రమములో 

“పూనె, నెగసె, పొదవె, పొనరె, పొందె -- నిత్యత్ర ఆద్యస్య 

హల్మాత్రన్య లోపే ఊనె నిత్యాదిరూపాణి కవి ప్రయోగ సిద్ధాని” 
అని యప్పకవిమాటలనే యనువచించుట గోచరించును, కావున నీ 
సందర్భమున సూరి యప్పకవినే పరామర్శించినట్లు తలంసవలసియున్నది. 


11. ఆరాటాదులం (బథ మేతరదీర్హంబునకు (హన్వంబు విభాష 
నగు. ౧౧. 


ఆరాటము : ఆరటము, 
ఆరాటము, కక్కూజితి, కేళాకూళి, కొమారు(డు, కొమారిత, 
గంబూరము, పెండారము, బంగారము, బేహారము, వీట 
తాటము, సంతోసము. 


12. ఓయారాదులం దౌలిదీర్ణంబునకు (హన్వంబు విభాషనగు. 


౧ఎ౨, 


476 రమణీయము 


ఓయారము : ఒయారము. 

ఓయారము, కేళాకూళి, కోలె, గూడారము, గోరువంక (పక్కి, 
జోహారు, నీలుగు, పే(డ, బేహారము (దీర్చ మధ్యంబు), 
మాటు, మూలుగు, మోజకు, వీటతాటము, వీడియము 
ఇత్యాదులు. 


పే(డకు "పెండ" యను రూపాంతరము కొన్నిమండలములలో 
వ్యవహారమునందు(గలదు. 


18. అడంగ్వాదుల డాకు ణకారంబు విభాషనగు. ౧౩. 


అడంగు : అణంగు. 

అడంగు, కడంగు, చిల్లాడము, తడగము, నాండెము, పోండి, 

మిడు(గు, వడంకు, మిడు(ంగుజు ఇత్యాదు లడంగ్వాదులు. 

ప్రథమముద్రణమున (1858) “ఇవి యడంగ్వాదులు” అని కలదు, 
గొడంగు, పెడక, మడంగు మున్నగు కొలందిళబ్దిములకు అకారఘటితములగు 
రూపాంతరములు శిష్టవ్యవహారమున వినంబడును. కావున గణమున 
“ఇత్యాదుల'ని యుండుటయే మేలు. 


14. దక్కులోనగువాని దాకు డకారంబు విభాషనగు. ౧౪. 


దక్కు : డక్కు. 
దక్కు, దగ్గజు, దాంగు, దాకలి, దిగు, దిగ్గియ, దూయు, 
'దెందము, 'దెప్పరము, చెప్పు, దొంగ, దొప్ప ఇత్యాదులు. 
ఇచట పదాదిదకారమునకే డకారమగునని లక్ష్యరీతి తెలుపు చున్నది. 
కావున “దెందము"లోని మధ్యదకారమునకు డకారము (ప్రస క్తము కాదు, 
15. ఏతాదులకు మువర్ణకంబు పరంబగునపుడు దీర్ణంబు విభాష 
నగు. ౧౫. 


ఏతము : ఏతాము, 

ఏతము, కళ్లము, గాలము, గుడ్డము, గోణము, గోతము, 
జాజము, జుంజము, జోతము, తణగము, బొండ్లము, 
మండము, లాతము, వీణము ఇత్యాదులు. 


పకీర్ణక పరిచ్చేదము 477 


16. పదాంతంబులయి యనంయు క్రంబులయిన నులురుల 
యుత్వంబునకు లోపంబు బహుళంబుగనగు. ౧౬. 


ఇందు నురులకుత్వలోపంబు (ప్రాయికంబుగ హల్పరకంబులకు( 

జూప్రైడు. 

వ్రూన్చడె. మినువడె, మిన్వడె. వత్తురువారు, వత్తుర్వారు. 

కారుకొనియె, కార్కొనియె. 

రాములు, రాముల్‌, వనములు, వనముల్‌. 

“మ్రన్చడె' అని ఒక్కపేరూపము చూపుటచే నచట ఉత్వలోపము 
నిత్యమను నభిప్రాయముతోంచుచున్నది. ప్రథమముద్రణమునందును (1858) 
ఒక్కరూపమే కలదు. 

17. ఆచ్చికంబులం బదమధ్యంబుల నలడరల యుత్వంబునకు 
లోపంబు బహుళంబుగనగు. ౧౭. 


కినుక : కిన్మ. కానుక : కాన్క. చిలుక : చిల్క. కాలున : 
కాల్వ. అడుగు : అడ్డు. కడుపు: కడ్చు.. పెరుగు : సెర్లు. 
కూరుకు : కూర్కు.. 


18. లాంతి యచ్చునకునహిత మొకానొకొచో నుడినడుమ 
లోపంబు గానంబడియెడి. ౧౮. 


కలికి : కల్కి. ములికి : ముల్కి. బుడిపి : బుడ్చి. పొల(తి : 
పొలి. 
మ్‌ 
19. అబ్బురాదులందుత్వంబునకు లోపంబు విధాషనగు, ౧౯. 
అబ్బురము : అబ్రము. 
అబ్బురము, కప్పురము, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, చప్పుడు, 
నెత్తురు ఇత్యాదులు. 
భాషలో నెచ్చటంగాని ద్విత్వమునకు వేతొకహల్లుతో సంయోగ 
'మేర్చడినచో ద్విత్వము పని(బూని పలుక(బడినను (శ్రుతికి గోచరింపదు. 
ద్విత్వమున నొక్కవర్షమే పలుకంబడినట్లు వినంబడుచుండును. కనుక 
వ్యంజనాంతరసంయోగమున ద్విత్వమునందలి యొకవర్షము శ్రుతిరహితమయి 
నిరర్ధకమగుటచే నయ్యది లోపించుట సహజము. 


478 రమణీ యము 


ప ముచ్చారణస్వభావముచే సహజసిద్ధంబగుటంబట్టి సూరి 

బాలవ్యాకరణమున దీనిని బ్రత్యేకముగ విధించియుండలేదు. కాని తన శబ్ద 

లక్షణ సంగహమున 

“హల్మధ్యగంబున కొన్యత రసవర్ణంబునకు హల్లునకు లుక్కగు” 

-ాళబ్దిలక్షణ-5-80, 

అని వచించియుండుటచే, ఈ లోప మాతల నున్నటులుమ్మాతము 

తెలియ(గలదు. ముత్తియము : ముత్యము అను తాపున, తకారలోపమునకు6 

గూడ ఇదియేమార్గము, --చూ. ఆచ్చిక-29. 


20. చుక్చ రఠరువర్ష రంబునకు ముందజిదువర్ణంబునుత్వంబునకు 
లోపంబు విభాషనగు నీగుచో (దత్పూర్వంబు గురువుగాదు. ౨౦. 
అదురుచు : అద్రుచు. ఎదురుచు : ఎద్రుచు.. పదురుచు : 
ప్యద్రుచు. 
ని1. జూదాదులదాకు జకారంబు విభాషనగు. ౨౧, 
జూదము : జూజము, 
అవుదు, జవాది, జాది జాదు, విరవాది, 


శి, నిందయం దా(మేడితంబు నాద్యషరములకు (హన్వ 
దీర్తంబులకు గిగీలగు. ౨౨. 
భు 


కుంభకర్ణుండు : గింభకర్జుండు. రావణుండు : గీవణుండు. 


నిందార్థమునకు సుసంగతములగు నుడాహరణములు, 





శితి. పాదంబునం (థమ ద్వితీయాకరములు వళి ప్రాసంబులు 


శక. రేఫంబులు లఘ్వలఘువులుం దక్కుంగల విశేషంబులు 
నార్యవ్యవహారంబుల( దెలియుట శేయంబు. ౨8 


ఇది (గ్రంథాంతము. ఈ తుది మూండు నూత్రములును వ్యాకరణకార్య 
విధాయకములు గాకున్నను, ప్రస క్తములు ఆవశ్యకములును. 


ట్రకీర్ణక పరిచ్చేదము 479 


మనలాక్షణికులు పెక్కుమంది ఛందోలంకార వ్యాకరణ లక్షణములు 
మూ(డిటిలో నొక్కడానిని, తాము ప్రధానముగ( జెప్ప(దలంచిన దానిని విపుల 
ముగ నిరూపించి, తక్కినవాని స్వరూపమునుగూడ నల్బముగ నిన్దేశించుట 
యొకపరిపాటి. 

అదిగాక, సూరి సంజ్ఞాపరిచ్చేదమున యరలవలకు లఘుత్వాలఘుత్వ 
భేదముచే ద్ర్వైవిధ్యమును నిదౌపించియండెను, సింహావలోకనము ' గావించు 
కొన(గా ఈ భేదనిరూపణము వ్యాకరణకార్యములందునెచ్చటను నుసయు కము 
ప్రస క్షమును గాకుండెను. మీందు మిక్కిలి యీ లఘువులును నలఘువులును 
భిన్నములుగ నిరూపింప(బడుటచే వీనికి యతి ప్రాసములందు సాజాత్యము 
కూడునా కూడదా యను సంశయమొకటి దీనివలన నుదృవించును, ఆ సంశయ 
మును వారింపవలయును, 

అదియు(గాక, ఛందోవిషయము లేవిచెప్పినను నేవిమానినను, ఇవి 
శేఫలు, ఇవి శకటరేఫలు, అని లాక్షణికులలో నొకరయిన వర్గీకరించి 
సూత్రింపంజాలకున్నను, రేఫ అకారములకు యతిప్రాసమైత్రికూడదని నిరూ 
పించుట మాత్రము వారిదృష్టిలో ముఖ్యాతిముఖ్యము. 

ఈ యంశముల ప్రసంగమునకు ముందు యతిప్రాసముల స్థూలస్వరూప 
మాత్రమునయిన సూచించుట యుచితము, 

కావున సూరి, పద్యపాదమునందు( (బ్రథ్రమాక్షరము వయనియు, 
ద్వితీయాక్షరము ప్రాసమనియు లఘు 'య, వ, ల లకును,' అలఘు “య, వ, 
ల" లకును యతిప్రాసములందు మై శ్రికలుగవచ్చుననియు, రేఫటికారములకు 

మాత్రము మైళ్రి చెల్లదనియు, ఏ శబ్దములందలివి 'కేఫములో యెందలివి శకట 

శేఫములో బీవేచించి నిరూపించుట యత్యావళ్యకమే యయినను, అది యీ 
వ్యాకరణమునం గుదురుపడినదిగాదనియు, అదియగాక ముఖ్యములగు వ్యాకరిణ 
విశేషములు మజికొన్నిటినిగూడ సంక్షేపదృష్టితో విడువపలసివచ్చినదనియు, 
వానినెల్ల( బెద్దలవాడుకను గుర్తించి గ్రహించుట డ్రేయోమార్గమనియు, ఈ 
మూ(తుసూత్రములందును ట్రసక్తానుప్రన క క్రముగ నిరూపించుచు బాలురకు 
మంగళాశాసనముగూడ సూచించుచు (గంథమును ముగించుచున్నా(డు, 

గ్రంథము శుభాంతమగుటకు తుది నొకమంగళ శ్లోకమును రచింప 
దలంచిగను, నంతమాత్రమున, తృ ప్తి(జెందక మి శ్రలాభమును సుభాంతముగను 
మిత్రభేదమును హర్షాంతముగను సంతరించినటులే యీ వ్యాకరణమును గూడ 
శుభౌంతముగ  ముగీంస(దలంచి చిట్టచివరి నూత్రమున, తుట్టతుది పదముగా, 
సూత్రములోని భాగముగా సమన్వయించురీతిని శ్రేయఃపదమును గూర్చుట 
సూరికున్న సుకుమారదృష్టిని శుభాశంసాతత్పరతను వెల్లడించుచు. (గ్రంథ 
సమాప్తికి వన్నెదెచ్చుట గమనింపందగిన యంళము, సూరి తలంచినటులు 


480 రమణీయము 


మిత్రలాభము సుఖమును, మి త్రభేదము హర్షమును, బాలవ్యాకరణము (శ్రేయ 
మును చేకూర్చుననుటకు సందియములేదు. 

ఇట సూరి సూచించిన యతిప్రాసముల న్వరూపమును సులభమార్గమున 
విశదపలుచుట యావశ్యక మనుతలంపుతో యతి ప్రాసముల వర్ణమైత్రిని చేట 
పజుచునొక పట్టిక అప్పకవీ యానుసారముగ కూర్చ (బడినది. డానీని గ్రంథాంత 
మున ననుబంధములలో6 జాడ(గలరు, 

ల్లో! శ్రీస్తనాజ్బిత కస్తూరీ పజ్క_ సంకలితోర నే, 

పజ్కజాక్షాయ నాథాయ వేంకటేశాయ మళ్లళమ్‌. 


సూరి ప్రత్యహము దివ్యప్రబంధము (నాలాయిరము) ననుసంధించు 
కొనుచు నిత్యదేవతార్చనమును. (తిరువారాధనము), నియమ నిష్టలతో భక్తి 
శ్రద్ధలతో నిర్వహించుకొనుచుంగు నైష్టికవ్రవరుండు. 

విశిష్టాద్వైత మతాపలంబకులు తమ తిరువారాధన సమయములందు 
మంగళాశాసన న సందర్భమున పూర్వులు పూజనీయులునగు, ఆళ్వారులు సంత 
రించిన మంగళ ల్లోకములను గురుపరంపరా ప్రాస్తములను నెన్నిటినో నిత్యము 
పారాయణము గావించుట సంప్రదాయము. 

నిరంతరావృ త్తీతుణ్ణిములయిన యా మంగళల్లోకముల్నశైలియు ఛాయలును 
సీతని యీ మంగళళ్లోకరచనా సరణిలో ట్రతిఫలించుట సహజము, (్రిందిల్లోకము 
పరికింపుండు: 

అమన్గానస్తమన్దారా యేస్టిరారబ్జీతోర సే, 

నన్దాత్మశాయ “కృష్ణాయ నా నాథాయాస్తు నమోనమః. 
శూర్చువిషయమున సూరి ల్లోకము ఈ మంగళ శ్లోకమునకు సన్నిహితమగుట 
గుర్తింపందగినది. 
మతొక శ్లోకము : 

అస్తు శ్రీ స్తనకస్తూరీ వాసనా వాసితోరసే, 

శ్రీహస్త స్తీగిరినాథాయ దేవరాజాయ మజ్లళమ్‌, 
సూరిళ్లోకము ఈ క్లోకమునకు ప్రతిబింబమువలె ' గోచరించుట గమనింప(దగినది, 

సయి మూ(డిటియందును హూర్వార్థముతుదిని రజ్జీతోర సే, వాసితోరసే, 
సంకలితోరసే, అను సమాసముల సాదృశ్యము ముఖ్యముగా నిదానింప(దగినది. 

పూర్వాచార్యరచనమునందలి రజ్జీతోరసే, వాసితోరసే అను ఉర 
గంత బహు ప్రీహులందు “ఉరః ప్రభృతీభ్యఃకస్‌” అనుసూత్రముచే రావలసిన 

కప్‌ ప్రత్యయము కానరాదు. సుస్పష్టముగానున్న యీ కష్‌ప్రత్యయ రాహిత్య 

మును సూరిగారు గుర్తింపకపోరు, గు్తించియే 

“సమాసా 'న్తవధి రనిత్యః” 


ప్రకీర్ణక పరిచ్చేదము 481 


అని పాణినీయులు _ప్రతిపాదించియుండుటచే వ్యాకరణవిహితములయిన 
సమాసాంతప్రత్యయములు ప్రవ _ర్తింపకతప్పదను నిర్పంధము లేదు గడా 
యనియు, శాబ్టికులసమ్మతినిబట్టియే మురారియంతవా(డు అనర్హృరాఘవమున 

“జేతారం దళకస్థరస్య....... విజయశ్రీ పూర్యమాజోరసమ్‌” 5-88 ల్లో 
అని కప్‌ప్రత్యయవిరహితముగ _ఉరళ్శబ్దాంతబహు్రీహిని (బ్రయోగించి 
యున్నాండుగదాయనియు, అంతియగాక, ఆధ్యాత్మికతాముద్రితములయి. గురు 
పరంపరాప్రా్తములయి, పవిత్రతామహితములయి ఆర్షములన(దగిన యిట్టి 
ఛ్యాసట్లోకములందలి ప్రయోగములను, అనిత్యమగు లక్షణమునుబట్టి యప 
శబ్దములనుకొనుట ఆచార్యులయెడ నపచారము గావించుటగదాయనియు, సూరి 
యిన్నిరీతుల వివేచించి, సమాసాంతవిధి. నిత్యముకాదని శాబ్దికులు వక్కా 
ణించుచుండ, సమాసాంతరాహిత్యమును సంస్కృృతమహాకవులు సమ్మతించి 
ప్రయోగించుచుండ, మన మీనా(డు, ఈ మంగళల్లోకమున కప్‌ ప్రత్యయము 
కూర్చుట వరోక్షముగ నాచార్యుల నాక్షేపించుటయే యగునను భావనతో 
దౌనుగూడ “సంకలితోరసే' అని కబ్విరహితముగనే ప్రయో గించియుండెను, 

ఈ సమాసాంతకప్ప్రఏత్యయాభావ ప్రసంగమునకు ఇంతపూర్వరంగము 
గలదు, దీని నించుకయు గు_ర్తింవక ఈ ప్రయోగమసాధువని కొందలు 
వాదింతురు. ఏమనుకొందుము : గ్రంథము ఇష్టదేవతాస్మరణముతో, మంగళా 
శాసన సమర్పణముతో శుభాంతముగా సమా ప్తమగుచున్న సందర్భమున అట్టి 
తలంపులు చి.త్తమునకు జేరనీయరాదు. వివాదప్రసంగములు వినిపింపరాదు. 
భగవత్సరములయి, కస్తూరీపంకసౌరభ సంకలితములయిన మంగళసూక్తులను 
కర్పూరనీరాజనమువోలె కన్నుల కద్దుకొని యానందించుట ధన్యతాపాదకము, 
(శ్రేమోదాయకము. 


శుభ్యప్రసంగములె విందుముగాక 
శుభదృశ్యములే కందుముగాక 
భద్రం కళ్లేవి శృణుయామ 
భద్రం పశ్యేమ 

శివాయ గురవే నమః 


(31) 


అనుబంధములు 
1. కృ _త్రద్ధిత 'ప్రదర్శిక 


త్ర త్తులు 
ఢాతువు ప్రత్యయము 
గీటు అ 
మాటు అక్‌ 
తగు అపు 
చేయు ఇ 
అంజు ఇక 
కోరు ఇకి 
క్‌లుగు ఇటు 
అడుకు ఉ 
అలుగు క్‌ 
కను క్‌లి 
అడగు కువ 
చేరు గడ 
ఆదు ట 
పడు టు 
ఆటు డు 
ఆవులించు త్‌ 
చేయు త్‌ 
అప్ప - వీయ నజి 
తిరియు ప 
మాయు పు 
ఏలు బిడి 
కొలుచు వడి 
తనియు వి 
మను వు 
కృతులు పరమగునపుడు కిలుగుకార్య 
1. క్కగ్యత,ప,వు ఇమి పరమగుచో, 
వ లకులోపము 


భం పా 


10. 


14. 


కృ త్తద్ధిత దర్శి 








483 


(బ్రదుకు--(బ్రదిమి, కలుగు - కలిమి , కూరుచు - కూరిమి, 
మూయు _ మూత, పోపు - పోక మొ. " 

2. “టి పరమగుచో, అంత్యవర్ణ లోపము : 
ఆడు - ఆట మొ. 

శ. “టు పరమగుచో, ఆద్యక్షర శేషము, దీర్హము 


కొజచు - కాటు. 


4. “డు” పరమగుచో, చ, య లకు పకారము : 


తోచు - త్రోపుడు ; మాయు - మాపుడు. 


తదితములు 
3 
అర్థము ప్రకృతి 
మతుబర్థము (కొలవా(డు) అడపము 
5 పెండ్లి 
లం జాల 
” (వుం) వగలు 
ay వగల 
లం ఓయారిము 
భావార్థము  * అగ్గలము 
స్వార్థము అరమర 
మతుబర్థము (అభావ 
ద్యోతకము) ముక్కు 
భావార్థము "పేరు 
స్వార్థము చిజుత 
మతుబర్థము అటమటము 
స్వార్థము మొక్కలము 
పరిమాణార్హము చూము 
మతుబర్థము (ఈ) ఆట 
స్వార్థము (త్రీ) చెలి 
మతుబర్థము (పుం) ఆట 
స్వార్థము (పుం) చెలి 
స్వార్థము (తిర్యక్కు-లకు) ఇబ్బంది 
పరిమాణార్థము జమ్ము 


ప్రత్యయము 


అ 


అడప 
"పెండ్లము 
న 
జాలరి 
పగలా(డు 
వగలా(డి 
ఓయారి 
అగ్గలిక 
అరమరిక 


ముక్కిండి 
సేరిమి 
చిజుతుక 
అటమటీండు 
మొక్కలీ(డు 
తూమెడు 
ఆటకి త్తీయ 
చెలికత్తియ 
ఆటకా(డు 
చెలికాండు 
ఇబ్బందిగా(డు 
ఉొమ్మకొలంది 


484 రమణీయము 


అర్థము ప్రకృతి ప్రత్యయము రూపము 
క 
16. మతుబర్థము (శ్రీ) చాకి త చాకిత 
17... భావార్థము గొప్ప తన గొప్పతనము 
18... భావార్థము నల్ల న నల్లన 
ర్థ్‌ ని న్‌ 
10. _న్వభావము (శీలము) తిండి పోతు తిండిపోతు 
20, పరిమాణార్థము మోకాలు బంటి. మోంకాలుబంటి 
21. స్వభావము (శీలము) మంట మారి మంటమారి 
22. ధథావార్థము చిన్న తిక  చిన్నటణికము 


తద్ధితములు పరమగునపుడు కలుగుకార్యములు 
1. “తిక మ. వ స 
తొత్తు - తొత్తతికము 


ఖం 


కా, కత్తియల కకారమునకు గకారము ; 
అందగా(డు -- అందగ్తియ. 
8... “తి పరమగుచో, ఎత్వము : 

చెంచు -- చెంచెత, 
4. “ఏడు పరమగుచో “లి'వర్ణ లోపము : 
దోసిలి - దోసె(డు, 


ఈ 


pre 


or) 








2. యతిప్రాసపట్లిక 
ల్‌ లు 
యతిమెతి 
— ఇతో 
మి శ్రములు నామము 
ఆ,ఐ టౌ న్వరయతి 
యహ నరనయతి 
అ,ఐ,బొ స్వరయతి 
ఈ, బు, బూ, ఎ, ఏ / స్వరయతి 
కృ, ఖృ, గృ, మృ మున్నగు 
బుకార విశిష్ట హల్లులన్నియు.... _బుత్వనంబంధయతి 
ఇ,బు,బూ,ఎఏ, ఏ స్వరయతి 
కృ, ఖృ. గృ, ఘృ మున్నగు 
బుకార విశిష్ట హల్లులన్నియు.... _బుత్వసంబంధయతి 
ఊఒ, ఓ స్వరయతి 
ఉ ఒ, ఓ స్వరయతి 
ఇ, ఈ, బూ, ఏ, ఏ స్వరయతి 
రి, రీ రె రే 22. యవి 
కృ, ఖృ మున్నగు బుకార 
విశిష్ట హల్లులన్నియు బుత్వసంబంధయతి 
ఇ, ఈ, బు, వ, ఏ :.... స్వరయతి 
కృ, ఖృ మున్నగు బుకార 
విశిష్ట హల్లులన్నియు బుత్వసంబంధయతి 
ఇ, ఈ, దబు,బూ,ఏ +... న్వరయతి 
కృ, ఖృ మున్నగు బుకార 
విశిష్ట హల్లులన్నియు బుత్వసంబంధయతి 
ఇ తబ బూ, ఎ .... స్వరయతి 
కృ, ఖృ మున్నగు బుకార 
విశిష్ట హల్లులన్నియు బుత్వసంబంధయతి 
అ, ఆ, జా స్వరయతి 
ఉ, ఊ, ఓ స్వరయతి 
ఉ, డక్‌ ఒ స్వరయతి 


486 రమణీయము 














వర్షము మిత్ర ములు నామము 

14 జౌ అ, ఆ, ఐ ౨... స్వరయతి 

1. క్‌ లొగా య్‌ లు. వర్గయతి 
క్‌ విశేషయతి 

18. శత 'కుగాఘ్‌ వర్గయతి 
జ్‌ విశేషయతి 

17 గ్‌ క్‌, భ్‌ మ్‌ వర్గయతి 
క్‌ విశేషయతి 

18. ఘ క్క్‌శ్‌,గ్‌ ==. వర్గయతి 
క్‌ విశేషయతి 

19. జ్‌ ం౦క్‌, ౦ఖ్‌, ౦గ్‌, ౦ఘ్‌ విందుయతి 

20. చ్‌ ర,త్‌,య్‌ వర్గయతి 
శ్‌ స్‌ సరసయతి 

81 ళా చర్‌ మ్‌ పర్గయతి 
శ్‌ ష్‌, స్‌ సరసయతి 

22 జ్‌ చ్‌, చ్‌,య్‌ పర్గయతి 
శ్‌, ష్‌, స్‌ సరసయతి 

28. య్‌ చ్‌,ఛ్‌,జ్‌ వర్గయతి 
శ్‌,ష్‌,స్‌ ౨... సరసయతి 

24. ఇ చ్‌, ౦ఛ్‌, ౦జ్‌, య్‌ 1. బిందుయతి 

ER PEt =... వర్గయతి 

26. ట్‌ త్‌, థ్‌, ౦ద్‌, ౦ధ్‌ ..  అనుస్వారసంబంధయతి 
న్‌ .... అనునాసికాక్షరయతి 
ణ్‌ విందుయతి 

27. ల. బర్‌ ర్‌ వర్గయతి 

28. ల్‌ త్‌, ౦థ్‌, ౦ద్‌, ౦ధ్‌ ==... ఆనుస్వారసంబంధయతి 
న్‌ అనునాసికాక్షరయతి 
ణ్‌ ౨... విందయతి 

BD 5 లంకా డ్‌, ౨౨. వర్గయతి 
క్య-ళ =.=. అభేదయతి 

80. డ్‌ త్‌, ౦థ్‌, ౦ద్‌, ధ్‌ ౨... అనుస్వారసంబంధయతి 
న్‌ అనునాసికాక్షరయతి 
ణ్‌ బిందుయతి 

81. థ్‌ హక్‌ వర్గయతి 





33. 


35. 


39. 


45. 


46. 


eo 


ంత్‌ 


భ్‌ 


లొ 


ల 


యితిష్తాన పట్టిక 
ore 


మితములు 
త్రి 
0త్‌, ౦థ్‌, ౦ద్‌, ౦ధ్‌ 


న్‌ 
న్‌ 


ణ్‌ 
ట్‌, ౦ఠ్‌, ౦ద్‌, ౦ఢ్‌ 


0, థ్‌, ౦ద్‌, ౦ధ్‌ 


తల కక ఇకా 
mo 
వొ 
రి 
హ్‌ 
°° 
చా 


ర 
ణ్‌ 
రి 
5 
క 
ం 
చా 


ఆరి ఆలి 9 
WE 
rE 
no 
రి 
వ్‌ 
రి 
© 


*థ్‌,ద్‌ 


ఇ కిరి 
° 
క్‌ 
రి 
గా 
© 
ళా 


ఠి 


లో 
ళా 


నె 
రం ఈ 


Mot ల ల ల nam 
ల 


ba 
అ 


లి 





487 


నామము 
అనుస్వారసంబంధయతి 
అనునాసికాక్షరయతి 
బిందుయతి 
బిందుయతి 
అనునాసికాక్షరయతి 
సరనయతి 
తదృవవ్యాజయతి 
వర్గయతి 
అనుస్వారసంబంధయతి 
అనునాసికాక్ష్షరయతి 
బిందుయతి 
వర్గయతి 
అనుస్వారసంబంధయతి 
అనునాసికాక్షరయతి 
బిందుయతి 
వర్గయతి 
అనుస్వారసంబంధయతి 
వర్గయతి 
అనుస్వారసంబంధయతి 
అనునాసికాక్షరయతి 
విందుయతి 
విందుయతి 
అనునాసికాక్షరయతి 
సరసయతి 
తదృవవ్యాజయతి 
వర్గయతి 
అభేదవర్గయతి 
వర్గయతి 
అభేదవర్గయతి 
వర్గయతి 
అభేదయతి 
వర్గయతి 
అభేదవర్గయతి 


488 రమణీయము 


వర్ణము మిత్రములు నామము 

47. మ్‌ ప్‌, ౦ఫ్‌, ౦ద్‌,0భ్‌ ఎ... బిందుయతి 
ంయ్‌, ౦ర్‌, ౦ల్‌, ౦వ్‌, 0, 

ంష్‌, ౦స్‌, ౦హ్‌ =... మవర్ణయతి 


ఉకార _ సజాతీయాజ్విశిష్టము 
లగు ప్‌, ఫ్‌, బ్‌,భ్‌లు 
బిందుహపూ శ్వకములు 
గాకున్నను ము, మూ, మొ, 





మో లతో. జెళ్లును. ౨. ముకారయతి 
48. య హ్‌ బుజుయతి 
కట ౧5 ర్‌ ఏకతరయతి 
50. త్‌ త్‌ ఏకతరయతి 
lL © డాక్‌ ఆభేదయతి 
క్‌ి వ్‌-- ట్‌ ... అభేదయతి 
ప్‌, ఫ్‌, భ్‌ =... అభేదవర్గయతి 
55. ౯-5 ఊష్య్మయతి 
చ్‌, ఛ్‌, జ్‌,య్‌ సరసయతి 
రముాక- శస మ. ఊష్మయతి 
చ్‌, ఛ్‌, జ్‌,య్‌ ౨... సరసయతి 
55. స్‌ శ్‌ ష్‌ ఊష్య్మయతి 
చ్‌, ఛ్‌, జ్‌,య్‌ సరసయతి 
56. హా యమ్‌ బుజుయతి 
న. ల్క్‌డ్‌ అభేదయతి 


1. యతులలో అచ్చులకు హల్లులకుంగూడ సాజాత్యముండ 
వలయును. 


2. సంయోగమున్నపు డొకహల్లునకు సాజాత్యము సరిపడినం 
జాలును. 


శీ. బుకార విశిష్టహల్లులన్నియు. బరస్సరము సజాతీయములే 
యని భావింపవచ్చును. కృ, పృ మున్నగునవి. —బుత్వసామ్యయతి. 


4. బుకారము కకారాదిహల్లులపైనున్నను రిరీ రె రేలతోం 
న్‌: 
జెల్లును. --బువళి. 


యతిప్రాస పట్టిక 
ఈ ఆ 


489 


ర్‌. ప్రాసమక్క-అలేని పద్యములలో యతిస్థానమున యతికి 
బదులుగా౭(బాసము వేయవచ్చును. 


—(ప్రాసయతి. 


1. యతిస్థానములలోని యకారహకారములకు సాజాత్యమున 
(ప్రత్యేకత తేకుండుటచే అవి ఉన్నను లేవనియే భావింపవచ్చును. 


వ 
ns 


పాదమున (ప్రథమద్వితీయాచ్చుల నడుమనుండు వర్షముగాని 
వర్ష సముదాయముగాని (పానము. 


ప్రాసపూర్వాకరమునకు 


యుండవలయును. 


క 


దీర్చపూర్వఖండవిందు సహితము 
నకును, బిందురహితమునకును 
ప్రానము చెల్లును. 


. ప్రానముగానున్న సంయుక్త 
వర్ణము కొసను రేఫలకారము 
లున్నచో అవి అంతటను 
రానర్హ జిలేదు. 


. వాజ్మూలము మున్నగుచోట్ల అను 


. సహజములుగాక 


నాసికసంధులలో ఏర్పడిన పంచ 
మాక్షరములకు ఆయావర్గులలోని 
తృతీయాక్షరములు గూడ చెల్లును, 


ఆదేశముగా 
వచ్చిన షకారణకారములకు 
సకారనకారములు చెల్లును, 


మకారద్విత్వమునకును బిందు 
పూర్వకమకారమునకునుచెల్లును, 
నకారద్విత్వమునకును బిందు 
పూర్వకనకారమునకును చెల్లును. 





లఘుత్వగురుత్వములు తుల్యములై 





ఖండాఖండ 

మూడు : (త్రాడు 
6దు: శాడ్‌. ప్రాసము 

తండి : వెండి సంయుతాసం 
బండ్లు : దండు | యతప్రాసము 
వాజ్యూల : యుగ్మ వికల్చ ప్రాసము 
'ప్రాజ్నగ : అగ్ని 
విషమ : అసమ 

ఉభయ(ప్రాసము 
ప్రణతి : వినతి కా 
తమ్ములు : సంమద | అనునాసిక 
మిన్నేజు : సంనుతి ప్రాసము 


490 రమణీ యము 


6. మకారద్విత్వమునకును _ విందు, కమ్మతము : సంబ (ఫ్రైకి 
పూర్వకబకారమునకును ఇ! రము (పారినము 


| గ్రంథము : అంధుండు fans 





అదనము : అధమము (ప్రాసము 
8. రేఫ బుకారములకు చెల్లును. తీరము: ఆబుషి బ్యుపాసము 
9. ల, డ శ లకు చెల్లును, కాలము : తాళము + అభేదప్రాసము 
కొడుకు : దళము 
a 
10. శేఫ అకారములకు చెల్లదు. | కరము: ఫిఖిసు. న 
(ప్రానవైరము 


గణము 


అంజ్వాదులు 


అందదుకు ప్రభృతులు 
అక్క-టాదులు 
అగ్గలాదులు 
అటమటాదులు 
అడంగ్వాదులు 
అడంగ్వాదులు 
అడుక్వాదులు 


నూతము 
ల 
కృదంత-12 


సంధి=42 
'పకీర్ణక-8 
తద్దిత=7 

° 
తద్ధిత-15 
కృదంత-6 
పకీర్ణక-18 
కృదంత-21 


“కువ'వర్ణకము 
“ణి'కారము 
“ఉ'వర్ణకము 


చేర్చందగినవి 
అల్లు, ఆను, ఇముడు, ఎన్ను, ఒడంబడు, కదలు, కలయు, 
చేరు, తీజు, తేలు, పూను, పొగడు, పొలయు. 
తుందునుకలు, దుందుడుకు, వటువట్లు, వేన వేలు, 
కుయ్యి, తొల్లి, దివ్వటీ, నుయ్యి, పొయ్యి, ప్రమ్మిద, ప్రొయ్యి. 
ఎచ్చరము, ఒరిమ, 
కోడిగము, గారడము, తిండి, మావటము, బెట్టి, 
అలుగు, అలయు, అలుగు, ఊగు, తెజచు, మను, 
గొడంగు, పెడక, మడ(గు, 
అడలు, అడ్డు, అలుకు, ఎదురు, కట్టు, కప్పు, కలుకు, కసరు, 
కుట్టు, కొసరు, క్రొవ్వు, చదువు, చుట్టు, తగ్గు, తన్ను, తిట్టు, 
తిప్పు, తిరుగు, తెగడు, దగ్గు, నవ్వు, నిక్కు, నుడుపు, నోము, 
పండు, పగులు, పలుకు, పుట్టు, పెట్టు, పొంగు, పొందు, 
పొగడు, పోరు, బడలు, బెదరు, బొంకు, మొత్తు, మొక్కు, 
వెలుగు, హెచ్చు, 


Fe 


op 


(i 
రే 


167 


గణము 
ఆటాదులు 


ఆత్వాదులు 
ఆవులించు లోనగునవి 


ఊరు మొదలగునవి 


బుత్విగాదులు 


ఏల్వాదులు 
ఓయారాదులు 


కడాదులు 
కనుమ్వాదులు 
కలుగ్వాదులు 
గీత్వాదులు 
చరిత్రాదులు 


నూత్రము 
[౪ 
తద్దిత-!! 
థ్‌ 


కృదంత-?0 
కృదంత-10 


ఆచ్చిక-80 
తత్సమ-?8 


కృదంత-14 
తద్దిత-18 


సంధి=40 
సమాస-19 
కృదంత-4 
కృదంత-18 
తత్సమ-58 


కార్యము 
కా-కత్తియలు 


“డు'వర్లకము 
“త"వర్ణకము 


ఇత్వము 


ద్వితీమైకవచనాంత 
తుల్యత 

“బడి 'వర్లకము 
“ఇ'వర్లకము 


ద్విరుక్తటకారము 
“పివర్షకము 
“ఇమి 'వర్ణకము 
అ'"వర్షకము 
“ము'లోసము 


చేర్ప(దగినవి 
అంటు, ఒంటి, కన్న, కొండెము, జీతము, నంటు, నట్టువ, 
ననుపు, నాణెము, మొన, సంగడి, సంగాతము, వన్నె, 
చేంపు, తాంకు, తిరుగు, దిద్దు, నిక్కు, 
అప్పగించు,. ఒప్పగించు, చౌకళించు, దాంగురించు, పలవ 
రించు, పలుకరించు, వెక్కిరించు, వ్రక్కలించు. 
ఆలు, ఒడలు, కోడలు, చెల్లెలు, చేను, తేరు, పేను, పేరు, 
పోరు, (ప్రోలు, మట(దలు, 
ఆపత్‌, ఇంద్రజిత్‌, త్వక్‌ (త్వచ్‌), పరీక్షీత్‌, మరుత్‌, 
వణిక్‌ (వణిజ్‌), సంపత్‌, సుహృత్‌, 
అందు, పలుకు, 
కంచర, కమసాల, కమ్మర, కుమ్మర, చాకొల, దొమ్మర 
మంగల, మేదర. 
అడుగు, కొస, బిజ్జ, మిట్టు, 
అనుము, మిరెము, 
బలియు, ముదియు. 
కట్టు, చుట్టు, చేందు. 
అనుస్వార, అపవాద, ఆచరణ, కాండ, కోకిల, చిహ్న, 
తోరణ, నిబంధన, నిష్కర్ష, పాత్ర, ప్రశ్న, ప్రాన, (ప్రేత, 
మిష, రేఫ, విమర్శ, వివాద, వినర్గ, శ్రమ, నర్గ, స్పర్శ. 


z6t 


జాలుజతాం 


చిన్నాదులు తద్ధిత-8 “అక"ప్రత్యయము ఇల్లు, ఎబ్బె, గొడ్డు, మేన, 


చిజుతాదులు తద్ధిత-10 “ఉక”ప్రత్యయము పొది, వెలి (తెల్ల). 

చేయ్వాదులు కృదంత-ర్‌ “తజ్‌ "వర్ణకము తీయు, మోయు, 

చేర్వాదులు కృదంత-15 “గడ "వర్ణకము ఎత్తు, పన్ను, 

జాలాదులు తద్ధిత-17 “అరి'వర్ణకము కాపు, కూర్చు, చనపు, చూపు, చొరవ, పెక్కు, తెగువ, 
త్రివ్వు, దోంపు, పొడుగు, పొదుపు, మేపు, లావు, వేగు. 

దక్కులోనగునవి ప్రకీర్ణక-14 డకారము దప్పి, దబ్బాటు, దాపల, దాయు, దీకొను, దొర్లు, దో(కు. 

దూతాదులు తత్సమ-61 త్రీత్వము వత్స 

నల్లాదులు సమాస-12 నిగాగమము గుండ్ర, చక్క, చప్ప, చిక్క, నున్న, పలుచ, ప్రన్న, మెత్త, 
డ్రేశ, నన్న, 

నల్లాదులు తద్ధిత-6 “న"వక్ష్రకము ఉప్ప, గుండ్ర, నున్న, పలుచ, ప్రన్న, మెత్త, 

నిక్క-లాదులు సమాస-20 యతశాప్రయోగము చిత్తడి, నిక్కాక, విజ్ఞోడు. 

పడ్వాదులు సంధి-46 “ము"లోపము పాటు, పెట్టు (అడ్డపాటు - భయ పెట్టు). 

"పేదాదులు సంధి-80 రుగాగమము వియ్యము. 

"పేర్వాదులు సంధి-29 టుగాగము అలరు, కాజు, నిలువు, ముదురు, 

పేర్వాదులు తద్ధిత-4 ఇమీవర్ణకము వేలు. 

ప్రాంతాదులు సంధి-86 ఆద్యక్షర శేషము పొన్ను (పొంబట్టు), హొన్ను (హొంబట్టు). 

మగాదులు ఆచ్చిక=4 ఉత్వాభావము కుజ్జ, గొల్ల, నాయ, పిల్ల, బా(ప, బిడ్డ, బోయ. 


మాయ్వాదులు క్రియా-76 పుగాగమము చాంగు, 


క 


నధ కొక 


౯67 


గణము 


మాయ్వాదులు 


మాజ్వాదులు 
ముక్కు_లోనగునవి 


రంజాదులు 


తేయిప్రభృతులు 
వగాదులు 
వలయ్వాదులు 


వృద్ధాదులు 


సూత్రము 
క్ర 


కృదంత-11 


కృదంత-19 
తద్ధిత-24 
జ్రియూ-71 





“అక "ప్రత్యయము 
“ఇండి"ప్రత్యయము 


ద్విత్వలకారము 





నం 





ఉప్పు, 
అతిశయిల్లు, ఉత్పాదిల్లా, ఉద్భవిల్లు, ఉల్లసిల్లు, ఓసరిల్లు, గర్జిల్లు, 
తేజరిల్లు, | ప్రణమిల్లు, పప్రవ్నర్తిల్లు, భీతిల్లు, మశ్తిల్లు, విస్తరిల్లు, 


శోభిల్లు, సంతసిల్లు, నంతోసిల్లు, సంపాదిల్లు. 


దోయి, పాయి, (ప్రాయి. 








ఒప్పు, టక్కు, పెక్కు, బొంకు, ముద్దు, 

ఆగును-కాదు, పోలును-పోలదు, చనును-చనదు, వచ్చును- 
రాదు. 

దాసు, దుమ, ధూర్తు, భట్టు, యోధు, లుబ్ధు, శిష్ట స్తు 


tet 


శాలు జరా్ల 


అంగలించు : దుఃఖించు 

అంజిక్‌ : భయము 

అందదుకు : మిక్కి_లిఅదుకులుగలది 
అక్కనము : సంతాపము 
అగుదెంచు : గతించు 

అగ్గలిక : ఆధిక్యము 

అటమటము : మోసము 

అడకించు : వంచించు 

అడపము : వక్క_లాకులుంచుబరిణి 
అడిదము : ఖడ్గము 

అడుకు : భయము 

అణిమ : ఒకళక్త, అణుత్వము 
అదురుచు : చలించు 

అద్ద శ సగ 
అధ్వగులు : బాటసారులు 
అనడ్వాహము : ఎట్టు 





అపత్యము : సంతానము 
అవ్పన : అనుమతి 

అయిరేని : నాగవల్లి పాత్రము 
అజ్జు : కంఠము 

అల(త : ఆయాసము 
అల(ది : పసుపురంగు 
అవుడు : పెదవిక్రిందిభాగము 
అవుదు : నీటికాలుప 

అవ్వారి : అపరిమితము 
ఆక : అడ్డు 


ఆ(కొను : ఆ(కలిచెందు 
ఆటు : కొట్టుట 


ఆడి : ఒకొవిధమగువక్షి 
ఆడిక : నింద 

ఆడేలు : పక్షివిశేషము 
ఆపోవు : తృప్తిపడు 
ఆమంత్రణము : సంబోధనము 
ఆమిక : గర్వము 

ఆరుచ : ఆడించు 

ఆజుడు : నశించుట 


ఇందము : ఇదిగోతీసికొనుము 
ఇనుమడి : శెట్టి, ద్విగుణము 
ఇబ్బందిగా(డు : ఒకణాతిపులి 
ఇజ్జీంకులు : మిక్కిలియింకుటలు 


ఇర్గిగ్గులు : మిక్కిలివెనుదీయుట, 
తగ్గుదల 

ఈకౌను 

శరాజు 





ఉజ్జన : విడుపు 

ఉప్పురము వ ఆకాశము 

ఉప్పవడము : మేలుకొనుట 
ఉపానహము : పాదుక 

ఉజవు : బౌచిత్యము 

ఉల్క : బౌగ్గునిప్పు, తోంకచుక్క 


ఊర్థ్వ రేతుండు : జితేంద్రియుడు 
త 
ఊబజట : విశ్రాంతి 


496 రమణీయము 


బుక్షము : ఎలుగుబంటి, నక్షత్రము 


ఎక్కిరింత : వాహనము 
ఎడ్ల : హృదయము 
a 
వెత్తిలి : గట్టిగా 
ఎమ్మె : నిలాసము 


ఏంచు : బాధించు 


ఏ(పు : బాధ 
ఏచు : విజృంభించు 
ఏపు : విజృంభణ 


ఏలిదము : చులుక(దనము 


ఒంటి : ఒంటరితనము, ఏకాకిత్వము 
ఒంటిగా(డు : పంది 
ఒండొకరు : మఠీయొకరు, 
అన్య|ోస్యము 
ఒకానొకటి : ని్రేశంపంబడనివస్తువు 
ఒకానొకండు : నిర్దేశంపంబడనివాండు 
ఒకానొకరిత : నిర్దేశంపంబడని స్తీ 
ఒజ్జనము : గురుత్వము 


ఒడి(బ్రాలు : ఒడికట్టువియ్యము 
ద 

ఒడ్డిమి : సందెము 

ఒత్తిలి : గట్టిగా 


ఒప్పన : అర్చణము 
ఒమ్మిక్‌ : ఇమిడిక' 

ఒరిమ : ఐకమత్యము, మైత్రి 
ఒరపు : అందము, నేర్చు 


ఓడిక : ప్రవాహము 

ఓయ : తిన్నగా 

ఓరట్ట : (అర్థముతెలియదు) 
జ వ 

ఓలి : వరుస, పంక్తి 


కందు(డు : కుమారస్వామి 
కడంక : పూనిక 

కనుకలి : చూపు 

కనుప పులు : జెల్లుగడ్డి 
కనుబడి : ఉత్పత్తి 


కన్నడము : అనాదరము, ఉపేక్ష 
కపిల : పుల్లాపు, తెలుపునలుపు 
కలిసినరంగు 


కమ్మటము : కమసాలికుంపటి 
కమ్మతము : కమతము, 
వ్యవసాయము 
కమికిలి : పుడిసిలి 
కయిదువు : ఆయుధము 
కయిరండు, కత్తళండు : ఒకజాతి 
గుజ్జము 
కయినవ్రాలు : సంగు 
కజకంఠు(డు : కంఠమునందుసలుపు 
గలవా(డు (శిపుండు) 
కట్టు : నాగటిదుంపయందమర్చెడి 
యినుపముక్క 
కల(కువ : కొల(త, కొల(తపడుట 
కలను ; స్థానము, యుద్ధము 
కలపము : సరిమళ ద్రవ్యము 
కల్లు : శాయి, మద్యము 
కవ్వడి : సవ్యసాచి, అర్జును(డు 
కళత్రము : భార్య 
కారించు : బాధించు 
కానలుండు : గర్వితుండు, 
పాపాళ్ముండు 
కుట్టుసురు : చిన్న ఊపిరి, కొనఊపిరి 
కుటుచ : ప్రూస్వము 
కువ్వాడము : కపటము 
కుసిలింత ; అత ప్తిచే దుఃఖించుట 
కృష్ణవర్త్మ : ఆగ్ని 


ఇద్దార నిరూపిక 497 


కెలను : దిక్కు, పార్మ్వుము 
శేకరించు ; సకిలించు, అదలించు 
కేళాకూళి : క్రీడాసరన్సు 

కొట్టిక : గ్రామము 

కొడిదిలి : చేర 

కొప్పరింత : అతిశయించుట 
కొమ్ముకా(డు : పంది 

కొను : పళుపక్ష్యాదు లాహారము 


తినుచోటు 
కొజవత : కొజవది 
(ఒకానొకజాతిది) 
(కొక్కారు : వర్షాకాలము, (క్రొత్త 
కాలము 


క్రొన్నన : క్రొత్తమొగ్గ, పూవు 
కోటరము : కోడం (ట్రికము 


గండండు : కూరు(డు 
గంత : వెడలువాండు 
గంబూరము : కర్పూరము 
గట్టన : గట్టించుట 
ద బ్‌ 
గట్టు : పర్వతము 
5 
గరిమ : గొప్పతనము 
గరువపున్మురువు : గొప్ప 
సౌందర్యము 
గవను : గోపురము, సింహద్వారము 
గవుసెన : గలీబు 
గాణ : పాటకా(డు, పాటకి శ్రె 
గిండి : సన్నపుమెడగలచెంబు 
గిజిగాడు : పచ్చపిట్ట 
దె 
గుడ్డము : చేను 
గొంటు : దుష్టుడు 
గొజ్టు : దున్నినపొలముమీ(ద 
దున్నెడుసాధనము 


గోంటు : ఒయ్యారము 


(32) 


గోణము : కౌపీనము, గోంచి 
గౌ: చంద్రుడు 
గ్రీవ: మెడ 


చదియ : నలంగుడు 

చిందము : శంఖము 

చిల్లాడము : ఆయుధవి శేషము 

చుండు : చూడు(డుఅనుదాని 
లుప్తశేషము 

చుక్రిక : పులిచింతచెట్టు 

చెనంకు : తాకు 

చెన్న(టి : కుత్సితము 

చెన్ను : శోణము, ఎట్టనిది 

చెయివు : కృత్యము, పని 

ః సమీపము 

: నమీపము 

: మోహము 


జేయు, ఆరోపించు 


జుట్టి : వెల, చేరము 

జనయిత్రి : కన్నతల్లి 

జన్న(డు, నీలండు : ఒకజాతి 

గుజ్జము 

జన్నియ : వ్రతము 

జాజము : పాలికలయందు పోసిన 
నవధాన్యముల నారు 

జాజర : వంచన 

జాది : జాజి 

కాదు : ఎజుప్పు 

జీవగజ్ఞ : జీవాధారము 

జుంజము : దివ్వటీ 

జూటము : జడముడి 


498 రమణీయము 


జోతము : నమస్కారము 
శోకు : బురద 
యరము : (ప్రవాహము 


తగులుబడి : తగులుట 
తడగము : ఎద్దుమీ(ద నీళ్ళుతెచ్చెడి 
తోలుసంచి 

తమగము : మంచె, మండపము 

తమ్మటము : తప్పెట 

తావి : పరిమళము 

తిమ్మన : నెమ్మది, చక్కనిది 

తిరిసము : బిచ్చము 

తిరుగడ : మరపెట్టినగొట్టము 

తీజుగడ : తెలివిడి 

తుటారము : దిట్టత నము 

తుత్తుమురు : మిక్కిలిపొడి 

తులకించు : ప్రకాశించు, 
కుతూహలపడు 

తువ్వర : వానబొట్లు 

తూపొడుచు : ఉమియు 

తొత్తటికము : దాస్యము 

తొడరు : సదక్రమగు, సంబంధించు 

తొవ : కలువ 

(తిమ్మట : తిరుగుట 

'తెక్కొంను : కలంచు, పాడుచేయు 


దంట : జంట (దిట్టతనము 
కలవాండు, కలది) 

దాకలి : లోహములు సాగంగొట్టు 

ఇనుపదిమ్మ 

దాయి ; దాకలి 

దిగ్గియ : దిగుడుబావి 

దూంటు : పొడుచు 

దొద్ద : కొల్లి (పోవు) 


దొమ్మి : కలహము 
దోయి : ద్వయి జత 


నల(కువ : (శ్రమ 
నలు(గడ : నాలుగుదిక్కులు 
నాంపచేను : కోసినపిమ్మట 

మొల కెత్తినచేను 
నాడిక్‌ : దేశము 
నిక్కల : నిజమగుకల 
నిడుద : దీర్ధము 
నిలువరించు: ఆ(పు, ఆటంకముచేయు 
నిర్మితి : నిర్మించుట 

'వ్వెజ, నివ్వెజగు : 

నిశ్చేష్టత, (భ్రమ 
సీవృతము : గ్రామము, దేశము 
నెగడెను ; వ్యాపించెను 
నెగయు : ఎగయు 
నెగయుందెంచు : పైకిలేచు, వెడలు 
నెట్టిక : కీళ్ళకదలికలోనిచప్పుడు 
నెత్తజీ : పెద్దఅల, 


కడుపుమీ(దిముడుత 
నెజను : మర్మము, జీవస్థానము 
నోవి, నోవు : వేదన 


పగతురు, మార్తురు : శత్రువులు 

పదురుచు : త్వరపడ (జేయు 

పనంటి : కుండ 

పరికాండు : ప్రధానగజము 

పరియ : (బద్ద 

పల్లగించు : గుజ్జమునకుజీనుకట్టి 
స్వారికిసిద్ధముచేయు 

పల్లము : గుజ్జపుజీను 

పల్లు : దంతము, పల్లము 

పాటన : అలంకారము 


శబ్దార్థ నిరూవిక 499 


పాళులు : భాగములు 
పురోధ, పురోధసు(డు : 
పురోహితు(డు 
పూరేడు : పక్షివిశేషము 
"పెండారము : శూరుండు, 
కాలికిధరించెడి అందియ 
సెన(కున : యుద్దము 
పెన్నేరు : అశ్వగంధి (ఓషధి) " 
పొలకు(వ : జాడ 
పొలపము : వ్యాప్తి 
'ప్రపంచార్థము : స్పష్టతకొటకు 
ప్రపంచించు : వి స్తరింప(జేయు 
ప్రాకెన్న : పెంద్లీయందు 
మూ(డవనా(టి బున్వము 
ప్రాణగొడ్డము : ప్రాణాపాయకరము, 
చిక్కు 
ప్రవ్వు : పురుగు 
(పోవు : రక్షణము 


బడిమి : భూతబలి 
బానసము : వంట, పంటయిల్లు 
విటారము : విలాసవి శేషము 
బిత్తరము : శృంగారచేష్ట, సరసము 
బెట్టిదము : కఠినము 
బొమ్మికము, బొమ్మిడికము, 
వొమ్మిడీకము (1 
అదిమి : జీవనము 


కిరీటము 


మండము : చే(పల(బొడుచుచిల్లకోల 
మండ్రాటము : సంతాపము 
మందడి : గుట్టపుసాల 

మగతాయి : వజ్రము 

మగుడు : మరలు 


మజ్జి : ప్రశంసను దెలుపునది 
మడంక : మడంచుట 
మతకము : మోసము 
మనికి : జీవించుట 
మను : జీవించు 
మన్నెము : పన్నులేనిభూమి, 
కొండభూమి 
మయికొను : సమ్మతించు 
మల్లారము ; మట్టిగాజులగుది 
మానేరు : ఎక్కుడుతీ(గ 
మాముడి : మకారద్విత్వము 
మిండండు : విటుడు 
మిండటికము : జారత్వము 
మిటారము : అతిశయము, 


విలాసము 
మిడు(గు : మిడు(గులు 
మిసిమింతము : అలసినది, 
కాంతితగ్గినది 


(మీరు) తలండు : 
(మీరు) తొలంగుండు 


( ముచ్చిచ్చు : శ్రేతాగ్నులు- 


1. దక్షీణాగ్ని, 2. గార్హపత్యము, 
$. ఆహవనీయము. 
ముడియ : మూట 
మృగ్యము : వెదుక(దగినది 
మెట్టిక : సోపానము 
మేకొను : సమ్మతించు 
మొక్క_రము : స్తంభము 
మొక్కలము : ధైర్యము, 
ఉత్సాహము 
మొక్కొలీ(డు : ముష్కరు(డు 
మొగిలు : మేఘము 
మొగుడు : ముకుళించు 
మొదపు : ఆవు 


500 రమణీయము 


మొల్లము : ధనము, అధికము 
మొల్లాము : బంగారులోనగువాని 

పూత 
మోటబరి : దిరువుమో సెడియెడ్డు 
మోవి : పెదవి 


యజ్వ : యజ్ఞముచేసినవా(డు 
జ 


రక్కొను : తేజుకొను 


రడ్డి : రెడ్డి 
దన ఈడ 
రుక్కు : కాంతి 
రోయి : వేళ్యకిచ్చెడుకుల్కము, 
కుదున 
రై : ధనము 


లకోరీలు : బాణములు 

లఘిమ : చులుకన 

లవించు : కోయు 

లా(త : విజృంభించుట 

లాంతి : ఇతరము, అన్యము 

లాతము : సన్యాసులు చేత(బ'ప్టెడు 
దండము 

లేవడి : దారిద్ర్యము, 'పేదటికము 


వంజెజంగు : చీర చెరంగు, చెంగు 
వగ : విలాసము, పెక్కు 
వచ్చుబడి : రాబడి 

వదర : వదరు(బోతు 

వయ్యాళి : విహారము 

వరను : చిక్కు 

వర్మము : కవచము 

వరిష్టము : (శేస్టము 

వజ్జు : ప్రవాహము 

వలను : దిక్కు, పార్శ్వము 


వలిపము : సన్నని 

వాను : తయారుచేయుట 
వానెత : కోమటిది 

వాయి : నోరు 

వాలు :తోంక 

విడి : పరాక్రమము 
విడుగడ : విడుదల 
వినుకలి : వినికిడి 

విన్న : వెలవెలపాటు 
విన్నాణము : నేర్చు 

వీ(క : ఉత్సాహము 
వీటతాటము : తాణుమాటు 
వీడుగడ : వీడుట 
వీణము : సన్ననివస్ర్రము 
వీరుత్తు : లత 
'వెక్కసము : అధికము 
వెజ్టిలికము : వంచన, మోసము 
వెడ్డటికము : వంచన, మోసము 
'వెరవు : ఉపాయము 
'వేంకన : బరువు, భారము 
వేధ : బ్రహ్మ 

వేసట : అలసట 
వేసడము : కం స్రరగాడిద 
వయ్య + (ప్రక్క 

(వాయి : అక్షరము 
ద్రేడు : గొల్లండు 

దేశ : దెబ్బ 


నదము, సదస్సు : సభ 


శబ్దార్థ నిరూనిక 501 


సాహిణి ; గుజ్జపువాండు స్వరాట్టు : ఇంద్రుండు 
సిడి : అంకుళము 

సీవిరి : వింశామరము హంత : చంపువాండు 
'సేసంబ్రాలు : మంత్రాక్షతలు హెగ్గడికాండు : 


సొలపము : మూర్భ అంత ఃపురముకాచువాండు 


క్‌. సూత్రానుక్రమణిక 


సూత్రము 
అందదుకు (ప్రభృతులు-సంధి=42 
అందు న స్తమి--తత్సమ-? 
అందు వరుసను రెందేసి---క్రియా-0 
అంద్వవగాగమంబులందప్ప---సంధి=11 
అంద్వాదుల కలిగాగమంబు సమాసంబునందగు---సంధి-44 
అంట యింక చుండు శబ్దంబులందప్ప---సంధి-22 
అఆ ఉ ఊ ఒ ఓ బొ లంగూడిన చ జ లుసంజ్ఞా-9 
అకవర్ణకంబు మాణ్వాదులకగు-కృదంత-19 
అక్కటాదుల జడ్డకు లోపంబు ప్రకీర్ణక-8 
అగతికంబులగు భ్వాదుల కిందు--క్రియా-121 
అగున కనుకనులకు ముళ్లీత్తులు-క్రియా-96 
అగునకు వక్రంబు గూడుచో దీర్హంబగు-(క్రియా-100 
అగుపోవుల కడ(వ్రాల కిద్వ(క్రంబులు-క్రియా-99 
అగు వచ్చు చొచ్చు చూచులకు ముత్తు--క్రియా-0 1 
అచ్చున కామేడితంబు పరంబగునపుడు---సంధి-10 
అటమటాదులకు మతుబర్థంబునందు--తద్ధిత-15 
అట్లు చుక్చుగాగమంబు లడంగ్వాది---క్రియా-? 
అట్లు పుగాగమంబును మాన్వాదులకగు---క్రియా-? 4 
అట్లు రేను గోను శబ్దంబుల నువర్ణంబుఆచ్చిక-19 
అడంగ్వాదులడాకు ణకారంబు విభాషనగు---ప్రకీర్ణక-18 
అడ్జాదుల కించుక్కు పరంబగునపుడు-ాక్రియా-? 0 
అత్తునకు సంధి బహుళముగానగు---సంధి-4 
అదంతంబయి డీర్ధపూర్వలోపధంబయిన---తత్సమం-88 
అది యవి ళబ్దింబులయత్తునకు---నంధి-45 
అదిళబ్దంబునకు వునులు పరంబులగునపుడు---కారక-85 
అద్దానికి ముత్తు పరంబగునపుడు---క్రియా-! 18 
అధికరణంబునకు న్తమియగు---కారక-17 


అనభిహితకర్త కొకానొకచో షష్టి బహుళంబుగానగు--క్రియా- 124 


అనుకరణంబునం దహమాదుల---సంధి-58 


పుటసంఖ్య 
224 
287 
378 
202 
224 
211 
171 
460 
469 
48 
429 
40 
480 
425 
198 
373 
419 
419 
31 
476 
422 
193 
261 
225 
355 
16 
345 
444 
229 


నూత్చ్రానుక్రమణిక 503 


సూత్రము పుటసంఖ్య 
అనుకరణంబునం దుదిహల్లునకు ద్విర్వచనం బగు---సంధి-52 229 
అనుకృతిని నమళ్శబ్దము తుదియత్తునకు---నంధి-5 1 228 
అనుదంతమగు తెను(గు డుమంతమునకు---తత్సమ-24 249 
అన్ని ప్రభృతులు సర్వనామంబులు---ఆచ్చిక-24 316 
అన్యంబులకుసహిత మిక్కా_ర్యంబులు--సంధి-89 222 
అన్య యుష్ము దన్మ త్యార్యంబులం దుత్తరో త్తరంబు-కారక-96 355 
అన్వాదుల కించుక్కు నరంబగునస్పుడు(క్రియా=78 421 
అపదాద్యంబయి యసంయుక్రంబయిన---ఆచ్చికం27 326 
అపాయ భయ జుగుప్సా పరాజయ-కారక-9 338 
అస్పాదులకు నజియగు---కృదంత-18 457 
అబ్బురాదులం దుత్వంబునకు లోపంబు ప్రకీర్ణక-19 477 
అభ్యాగతి నరుగ్వాదుల కయ్యది యనుప్త్రయు క్రంబగు-క్రియా-111 436 
అమహదర్థంబునందు డుజులకు దువులగు--(క్రియా-12 379 
అమహన్నపుంసకముల కదంతములకు---తత్సమ-80 262 
అయిపదానుప్రయోగంబు లేనిచో. దుదివిశేషణంబు--కారక-30 352 
అయ్యది పరంబగునపుడు చువర్ణంబు లోపించుక్రియా-112 436 
అరమరాదులకు స్వార్గంబునం దికవర్ణకంబగు--తద్ధిత =) 372 
అరివర్లకంబు మతుబర్హంబున జాలాదులకగు---తద్ధిత-17 373 
అర్థవి షంబుల వర్ణకాంతరంబులును- -తద్ధిత=28 875 
అట్జు మొదలగు శబ్దముల కంతాగమంబు---ఆచ్చ్భిక-84 329 
అవర్ణకంబు గీజ్వాదులకగు---కృదంత-18 460 
అనసానంబునందు ద్రుతన్వరంబున కేని-సంధి-20 211 
అస్త శర్థంబునకు లజీ మి కని వడివర్షకంబులు---క్రియా-10( 404 
ఆ ఈ ఏ యను సర్వనామంబులు త్రికంబు నాంబడు---సమాస-4 359 
ఆకారంబున కా మేడితంబునకుం దదర్భకంబునకునమాస-?। 366 
ఆగమచకారంబునకు నెజసున్నమీ(ది డానికి క్రియా-90 425 
ఆగమ మువువర్ణంబుల కందునర్షకము---తత్సమ-80 254 
ఆగమాన్యచకారంబుల కద్విరు_కృంబులకుక్రియా-88 424 
ఆచ్చికంబులం దయియవులకు వ్యకతమంబులు---- క్రియా-10$ 433 
ఆచ్చికంబులం బదమధ్యంబుల నలడరలప్రకీర్ణక-17 477 
ఆచ్చికపదంబులం దుత్తమంబులగు రులుడుల--- ప్రకీర్ణక-? 467 


ఆచ్చికళబ్దంబుతోడ ప్రీసమంబు ప్రాయికంబుగా-సమాస-7? 360 


504 రొమణీయము 


ఆచ్చికశళబ్దంబులెల్లం దటుచుగ ప్రీ సమంబులుం_-ఆచ్చిక-౭ 
ఆడోడుకూడుల డకారంబునకుం జుక్కు_-క్రియా-80 

ఆకత్యార్థం బభిహితంబగుచో( దల్లింగసంఖ్యాభిధాయి-క్రియా- 120 
ఆత్మేమనిజంత౦బులకు నాంతములగు---తత్సమం-77 
ఆదేశసరళములకు ముందున్న (ద్రుతమునకుసంధి-17 
ఆనంతర్యంబున డువర్ణకంబు (ద్రుకాంతంబగుక్రియా-42 
ఆ_మేడితంబు పరంబగునపుడు కడాదులం---సంధి-40 
ఆ(మేడితంబు పరంబగునపుడు మధ్యమ ముడుజ్జులకు-సంధి-49 
ఆ(మేడితంబు పరంబగునపుడు విభ _క్తిలోసంబు--సంధి-41 
ఆరాటాదులం బ్రథమేతరదీర్ధంబునకు ప్రూస్వంబు ప్రకీర్ణక-11 
ఆర్యవ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యాంబు---సంజ్ఞా-28 
ఆల్వాదుల బహువచనలకారంబునకు--ఆచ్చిక-11 
ఆకశీశ్ళాప సం ప్రార్థనవిధులందు లూట్టగు--క్రియా-6 





ఇంచుక్కు._ పరంబగునపుడు రంజాదులక్రియా-72 
ఇంచుక్చుక్చుగాగమంబులు పరంబులగునపుడు-క్రియా-77 
ఇ(కాదులకు(దప్ప (ద్రుత ప్రకృతికములకు సంధిలేదు--సంధి-$ 

ఇ ఈ ఎ ఏ లంగూడిన చ జలు తాలవ్యంబులు--సంజ్ఞా-8 

ఇ ఉబు ల కించుక్కు పరంబగునపుడుక్రియా-64 

ఇకవర్ణకం బంజ్వాదులకగు----కృదంత-12 

ఇకవర్ణకం బగ్గలాదులకగు---తద్ధిత-? 

ఇవర్ణకం బోయారాదులకు మతుబర్థంబుసందగు--తద్ధిత-18 
ఇకారంబుమీ(ది కునుపుక్రియావిభ క్తుల---తత్సమ-26 
ఇకారవక్రంబు లుక్తంబులందలివి పరంబులగుచో----క్రియా-క్‌4 

ఇకి కోర్వాదులకగు---కృదంత-16 

ఇగ్గొరాయగంతంబుల (పథ మైకవచనంబునకు---తత్సమ-14 
ఇచ్చునకు సర్వంబున కీయగు----క్రియా-02 

ఇటం గృత్కగతపవేములు పరంబులగునపుడు---కృదంత-2 

ఇట బిందువుమీంది త ద లకు నిత్యవై కల్పికంబులయి---[క్రియా-58 
ఇట విశేషంబుత్సర్గంబునకు విభాషను జాదకంబగు---తద్ధిత-2 
ఇటి తి వర్ణంబులు వక్ష్యమాణంబు లౌపవిభ_క్రీకంబులు---ఆచ్చిక-£8 
ఇతరములగు హల్లులు స్థిరములు---సంజ్షా-! 

ఇత్తునకు బహువచనంబు పరంబగునపుడుత్వంబగు---తత్సమ-45 


పుటసంఖ్య 


298 
422 
438 
290 
206 
402 
228 
226 
223 
475 
183 
306 
378 


419 
421 
197 
171 
414 
457 
371 
373 
250 
408 
458 
267 
426 
450 
412 
370 
327 
169 
270 


నూత్రాను క్రమణిక 505 

















సూత్రము పుటసంఖ్య 

ఇత్వంబుగాని యెత్వంబుగాని కూడుచో---క్రియా-85 423 
ఇమివర్ణకంబు కలుగ్వాదులకగు---కృదంత-4 458 
ఇయకుమాజుగా నామాంతంబునకు---ఆచ్చిక-28 812 
ఇవి ద్వితీయా ద్యేకవచనంబులు పరంబులగునపుడు---ఆచ్చిక 327 
ఈధాతు యుష్కదర్థంబుల మీందివాని---తత్సమ-27 252 
ఈప్రత్యయంబు కొన్నింటికి స్వార్ధంబునందగు---తద్ధిత-16 878 
ఈ యాగమంబులు పరంబులగునపు డుత్వంబునకుకారక-34 358 
ఉండిపదం బొకానొకచో వలనవర్ణకంబునకు-_కారక-1( 339 
ఉండిశబ్దము పరంబగునపుడు వలనకు---కారక-11 389 
ఉకవర్ణకంబు చిజుతాదులకు స్వార్థంబునందగప---తద్ధిత- 10 372 
ఉకార బుకారంబుల కందువర్హకము పరంబగునపుడుతత్సమ-29 254 
ఉకారాంతంబగు మహత్తునకు వువర్ణకము-తత్సమ-$0 273 
ఉకారాంత గోశబ్దంబులకంతట వువర్ణకంబగు---తత్సమ-18 272 
ఉకారాంత జడంబునకు నవర్ణకంబగుకారక-18 345 
ఉగాగమంబును ద్విత్వంబును దుదిహల్లునకగు---తత్సమ-68 281 
ఉ త్తరపదంబగు చోటు శబ్దము టాక్షరమునకు---సమాస-16 363 
ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు_సంధి-! 184 
ఉత్వంబున కత్వంబు జీకము వరంబగునపుడ గుతద్దిత-4 371 
ఉదంతంబునకు లట్టు పరంబగునపుడు---క్రియా-18 380 
ఉదంతజడంబు తృతీయకు నవర్షకంబగు---కారక-28 347 
ఉదంతనామంబున కనుకరణంబునందు---సం, 229 
ఉదంతమగు తద్దర్యార్థ్‌ విశేష ణమునకచ్చు --సంధి-కి8 218 
ఉదంతసం స్కృృతనామంబుమీ(ది సంబుద్ధి---తత్సమ. 257 
ఉదంత స్రీ సమంబులకును బుంపులకు నదంతగుణ---సంధి-85 219 
ఉన్న కలజి నవర్ణకంబులు భవద్భావిళతృ---క్రియా-46 403 
ఉన్న కల నవర్ణకంబులమీ(ది తచృబ్దివకారంబునకు---క్రియా-! 17 437 
ఉన్నశబ్దంబు పరంబిగునపు డుండుధాతువునకు--- క్రియా-56 409 
ఉన్నళబ్చింబు పరంబగునపుడు చువర్ణకంబగు(క్రియా-14 381 
ఉపయోగంబునం దాఖ్యాతకుం దోడవర్షకంబగు--కారక-? 335 
ఉభయ ప్రార్థనంబున దుగాగమంబున కత్వంబగు---క్రియా-90 892 
463 


ఉవర్ణకం బడుక్వాదులకగు_కృదంత-2 1 
3 


506 రమణీయము 


నూత్రము పుటసంఖ్య 


ఊయేల పయ్యెద తాయెతులం (ద్రిక్కనామంబులందు-ప్రకీర్ణక-8 
ఊయేల యూయాలల చా(పుల నొండౌంటికిం(ప్రకీర్ణక-4 
ఊయేలాదులం దొలియచ్చుమీ(ది హల్లినకు--- ప్రకీర్ణక-6 

ఊరు మొదలగువాని కిత్వంబగు---ఆచ్చిక-80 


బుబూ ఇ విసర్గ అఛఠతతఫవఘయతథ ధభ---సంజ్ఞాం4 
బుత్విగాదులు ద్వితీయైకవచనాంతతుల్యంబులు---తత్సమ-78 
బుకారాంతంబున కత్వంబును స్త్రీవద్భానంబునగు---తత్సమ-52 


ఎ(డువర్ణకంబు సరంబిగునపుడు లివక్షంబు లోపించు---తద్దిత-26 
ఎండుతల్యదుతంబున కచ్చుపరంబగునపుడుక్రియా-28 
ఎదాదులనుప్రయుక్రంబులగునపుడు ముజ్జునకు---క్రియా-04 
ఎల్లయెడల ధాతుజవి శేషణంబుల కట్టియనుపదంబు-సమాస-10 


ఏకవాక్యంబునం దొకానొక్కండుతక్క---కారక-8? 
ఏకాత్తరంబులకు (హస్వంబులేదు---తత్సమ-$5్‌ 
ఏతాదులకు మువర్షకంబు పరంబగునపుడు ప్రకీర్ణక-15 
ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్చికముగానగు---నంధి-ర్‌ 


ఐకారం బీతుల్యంబు--తత్సమ-65 


ఒకానొకచో నామంబు సంక్లీష్ణబహువచనాంత---ఆచ్చిక-17 
ఒకానొకచో నొకవిభ క్తికి మజియొకవిభక్రియనగు---కారకం21 
ఒకానొకచో మహా త్త్వంబునందు మతు ప్తకారంబునకు--తత్సమ-?74 
ఒకానొకచో విశేషణంబుల షష్టికిం బ్రథమ---కారకం?7 

ఓ యామంత్రణంబునందగు---తత్సమ-14 

ఓయారాదులం చొలిదీర్ధంబునకు (హన్వంబు---ప్రకీర్ణక- 12 
ఓరియోసి మైత్రియందుంగలపు---తత్సమ- 16 

ఓళబ్దింబునకుం బురుషనీచ స్రీ పురుషామండత్రణంబు -తత్సమ-15 
జౌపవిభక్తికంబుల లివర్ణ సలలువర్ణంబులకు-ఆచ్చిక-16 

జౌపవిభ క్తికముల తృతీయాస ప్రములకు_ఆచ్చిక-98 


కంపెవర్ణకం దిన్యార్థాదియోగజంబగు---కారక-12 


నూత్రానుక్ర మణిక 


క్రనుర్రిః 
సూత్రము 

కం టెవర్ణకంబు నిర్ధారణపంచమికగు---కారక-18 

కంధరాదులు క్షీ బతుల్యంబులు బహుళంబుగానగు---తత్సమ-66 

కజివర్షకంబు పురార్థయోగంబున విభాషను--౮క్రియా-86 

కజీవ్యతి రేకక్త్వార్థంబునందగు---(క్రియా-89 

కచటతపలు పరుషంబులని గజడదదలు---సంజ్ఞాంర్‌ 

కద్రువ నాగమాత--తత్సమ-51 

కయి పట్టి యొక్కలకు నుగాగమంబు లేదు--తత్సమ-$ 

కరణ సహార్థ తుల్యార్థ యోగంబులం దృతీయకుం ---కారక-5్‌ 

కర్మంబున ద్వితీయయగు_కారక-2 

కర్మధారయంబు (త్రిక ప్రీసమ ముగంత-సమాన-ర్‌ 

కర్మధారయంబునం దత్సమంబుల కాలుశబ్దిము---సంధి-81 

కర్మధారయంబునందు( బేర్వాది శబ్దములకచ్చు---సంధి-28 

కర్మధారయంబులం దుత్తున కొచ్చుపరంబగునపుడు-సంధి-28 

కర్మధారయంబులందు మువర్ణకంబునకుం-సంధి-కీ2 

కర్మాదులకు౬ (బ్రాధాన్యవివక్షయందు ఛాతుజ---సమాస-26 

కలజీ పడుజాలు పరంబులగునపుడు నుగాగమంబగు-క్రియా-2! 

కలజ్యనుబంధంబు లృట్టు పరంబగునపుడగు---(కియా-19 

కలన్వాదులనువర్ణంబు కుజ్జిగు ; బహువచనము----ఆచ్చిక-18 

కలుగున కస్త్యర్థంబునందు లట్టుపరంబగునపుడు---క్రియా-104 

కవర్ణకం బలుగ్వాదులకగు---కృదంత-38 

కాక_త్తియల కకారంబునకు గకారంబు కొండొకచో---తద్ధిత= 12 

కాక త్తియలు కొండొకవానికి స్వార్థంబునం జూపన్రైడు--తద్ధిత-18 

కాక త్తియవర్ణకంబులు పుం _స్ప్వత్రీర్వేంబులతద్ధిత- 11 

కౌ కాష్రత్యయంబుమీంది బహువచనలకారంబునకుఆచ్చిక-7 

కాలాధ్వములకుం (జ్రాయికంబుగా ద్రశమయగుకారక-25 

కావర్షకంబు తిర్వక్కు ఇరు గానంబడియెడి---తద్దిత-14 

కు యొక్క లోవల షష్టి--తత్సమ-6 

కులు చిలు కడు నడు నిడు శబ్దముల--సంధి-12 

కువర్ణకంబు పరంబగునపుడుకా వ్‌ బుకారంబులకు-తత్సమ-28 

కువ రకం బడంగ్వాదులకగు---కృదంత-6 

కూ(కుకబ్దము దథమైకవచనంబునకు రువర్ణంబగుఆచ్చిక-9 

కృత ప్రస్వందిగు 'త్రికంబుమీంది చోటుశబ్దింబు-నమాస-15 

కృతోత్కంబగు సంస్కతనామంబు సంబుద్ధి-తత్సమ-శి4 


508 రమణీయము 


సూత్రము 
ల 


కత్తుల కర్థంబులు యథావ్యవహారంబుగ గాహ్యాంబులు---కృదంత-! 


కొండొకచో సమాసంబులందు నామ్వాది--సమాస-10 
కొనుధాతువు వరంబగునప్పుడిగాగమం బు క్రియా=రశి 
కొన్నిడుమంతంబుల బహువచనల కారంబు---ఆచ్చిక- 
కొన్నియెడల (ద్రుతంబుమీ(ద నకారంబు---సంధి-21 

కొటకు కయి చతుర్ధి--తత్సమ-4 

క్ష్వార్ధంటై న యిత్తునకు సంధిలేదు---సంధి-8 

(క్రియాపదంబులం దిత్తునకు సంధివై కల్చ్పికముగానగు --సంధి-6 
క్రియాఫలంబు క_ర్హృగామియగుచోం గొనుధాతువు-_క్రియా-52 
డొ క్తశబ్దమున కాద్యక్షర శేషంబునకుం---నంధి-88 

క్లీబంబులు మిశ్త్రాదులు మహద్వాచకంబులు---తత్సమం-18 


ఖండబిందువుమీంది సిద్దచకారంబునకు క్రియా-89 
ద్ద ఆ 


గడ చేర్వాదులకగు---కృదంత-15 

గతి బుద్ధి ప్రత్యవసానార్థ శబ్దకర్మాకర్యకంబులకు క్రియా-128 
గుణవచనంబులగు నల్లాదులకుం---సమాస-12 
గురువిరహితంబులయి యయాంతంబులయిన-ాకియా-50 


జిత్తు బిందుపూర్వంబగు---తత్సమ-10 
జీత్తు పరంబగునపు డుత్వంబున కత్వంబగు--క్రియా-20 
జీత్తు పరంబగునపుడు వానివువర్ణంబుక్రియా-95 


చరి త్రాదుల మువర్ణకంబునకు లోపంబు---తత్సమం-58 
చావునోవులు చచ్చు నొచ్చుల కగు క్రియా-94 
చిన్నాదులకు టీక వర్ణకంద గు_తద్ధిత-8 

చుక్పరక రువర్షంబునకు ముందటి--- ప్రక్రీర్ణక-20 
చుక్పువర్ణంబులు పరంబులగునపు డిత్వంబునకు--[క్రియా-75 
చుగాగమం బాచ్చికంబున కసంయు క్ర క్రియా-79 
చువర్ణంబుతోడ దుగ్దకారంబు తకారంబ గు క్రియా-108 
చువిర్ణకంబు (ద్రుతాంతంబు క్రియాన్వయంబున---(క్రియా-48 
చువర్ణ్లకంబు పరంబగునపు డన్వాదులక్రియా-55 
చెడునకుం జాక్చుగాగమంబులునుక్రియా-8 


పుటసంఖ్య 


446 
365 
407 
305 
21 
237 
15 
195 
407 
220 
242 


425 


457 
448 
361 
405 


243 
384 
429 


275 
428 
371 
478 
419 
419 
435 
408 
409 
422 


నూత్రానుక్రమణిక 
అఆ 


చెయువు బహువచనలకారంబున కలఘు రేఫంబు---ఆచ్చిక- [10 
చేత తోడ తృతీయ---తత్సమ-8 

చేత తోడ లోపలవర్ణకంబుల ప్రథమాక్షరంబులు---తత్సమ-10 
చేత తోడ వలనల కిత్వంబు సమాసంబులందగు---సంధి-48 
చేతవర్ణకంబు క_ర్తకగుకారక-కి 

చేతవర్ణకంబు హేతుకరణంబులకుకారక-4 

చేదర్థంబునందు వృత్తంబగు--క్రియా-41 

చేదర్హయోగంబున లృట్టునకు లిట్టగు(క్రియా-119 
చేడాద్యర్థనాంతంబయిన యుండునకుక్రియా-57 


జగదింద్రజిత్తుల తకారంబునకు-తత్సమ-79 
జడంబు తృతీయాస ప్తములకు ద్వితీయ---కారక-22 
జడంబు ద్వితీయకుం (బ్రథమ బహుళంబుగానగుకారక-24 
జడ్డక్కరంబుతో( బదాదిస్వరంబుగూడుచోప్రక్రీర్ణక-9 

a ఇ 
జూదాదుల దాకు జకారంబు విభాషనగు---ప్రకీర్ణక-21 


టవర్ణకం బాడ్వాదులకగు నగుచో---కృదంత-? 
టవర్ణకంబు భావంబునందగు---క్రియా-85 

టితివర్ణంబులు పరంబులగునపుడుత్వంబునకు---ఆచ్చిక-86 
టివర్ణంబు గొన్నింటి యంతాక్షరంబునకు---ఆచ్చిక-8 | 
టివర్ణంబు పరంబగునపుడు క్రిందుకు---ఆచ్చిక-87 
టువర్షకంబు పడ్వాదులకగు నగుచో---కృదంత-8 


డుజ్వర్షకంబునకుం (బకృతియయినదితత్సమ-20 
డుమంతంబునకు ద్వితీయాద్యేకవచనంబు---తత్సమ-28 
డుమంతంబుమీ(ది నువర్ణకంబునుత్వంబునకు-తత్సమ-25 
డుమువున లేకవచనంబులు---తత్సమ-11 

డుమువులు ప్రథమ----తత్సమ-1 

డువర్ణకం వాత్వాదులకగు నగునపుడు---కృదంత-20 


తక్కినవి యభయంబులు--తత్సమ-18 
తజ్వర్షకంబు చేయ్వాదులకగు---కృదంత-5్‌ 
తత్పురుషాదులకు లక్షణంబు (ప్రాయికంబుగ---సమాస-8 


509 


పుటసంఖ్య 
306 
జ? 
208 
224 
333 
334 
400 
438 
410 


294 
347 
347 
470 
478 


454 
396 
330 
328 
331 
455 


245 
247 
249 
238 
287 
460 


29 
453 
357 


510 రమణీయము 


నూత్రము 
తద్ధర్మాదులందు లాట్టగు---[కియా-5 

తసవర్ణకంబు త్వార్థంబునందగు---తద్ధిత-! 

తలంబ్రాలు మొదలగు సమాసంబుల---సంధి-27 

తవర్ణకం బావులించు లోనగువానికగు---కృదంత-10 
తవర్ణకంబు కులవాచకంబునకు స్త్రీవాచ్యంబగునపుడు---తద్ధిత- 1) 
తవర్ణకంబు పరంబగుచో నొకానొకచో నె నెత్వంబుతద్ధిత-20 
తాను నేను పదంబుల ద్రుతంబునకు సంశ్లేషంబులేదు--సంధి-29 
తిదుటలు పరంబులగునప్పు ఉిన్వాదులనుస్టానంబున---(కియా-58 
తిర్యగ్దడంబులు వాచ్యంబులగునపుడు--- క్రియా-25 

తుమర్థ భావలక్షణంబులందు నుజియగుక్రియా-40 
తృతీయాదులకు నుగాగమంబగు---తత్సమ-8 

తృవర్షకార్థంబునం దెడి యెడు వన్నియలగుక్రియా-44 
తెంచుధాతు వగ్వాదుల కన్నుపయు క్రంబగుక్రియా-110 
తెనుంగునకు వర్ణములు ముప్పథియాజు--సంజ్ఞా-ి 
శెను(గులమీ(ది"ః సాంస్కృతిక వరుషములకుసంధి-14 
శతేశేరులు తెచ్చునకగుక్రియా-9 

(తర్థంబునం గలాదేశంబు విభాషనగు క్రియా-105 
(తికంబుమీంది యసంయు క్రహల్లునకు---సమాస-14 

(తిలింగదేశ వ్యవహారసిద్ధంబగు భాష దేళ్యంబు---నంజ్ఞా-21 


దంత్యకాలవ్యంబులయిన చ జలు సవక్షంబులు---సంక్ఞా-? 
దక్కులోనగువాని దాకు డకారంబు విభాష నగు ప్రశ్రీర్ణక- 14 
దభఘ్నార్థంబున బంటికొల(దులగు-తద్ధిత-27 

దానికి (హ్రస్వంబు విభాషనగు క్రియా- 116 

దానియంతిమ మకారంబునకు లోపంబగు---తత్సమ-?1 
దివీతరంబగు డుజ్ఞా పరంబగునపుడు--క్రియా-[5 


పుటసంఖ్య 
378 
370 
216 
455 
374 
374 
213 
411 
391 
400 
28 
403 
15 
161 
204 
428 
434 
362 
182 


169 
476 
375 
47 
283 
388 


దీర్ధంబుమీ6ది హల్లానకు ద్విత్వంబు బహుళంబుగానగు-తత్సను-69 281 


దీరముమీంద సాధ్యపూర్ణములేదు---సంజ్ఞా-15 

దూతాదులకు స్ర్రీత్వంబు ఐహుళంబుగనగు---తత్సమ-(1 
ద్యుహృచ్చబ్దంబులకు దివి హృది యగు---తత్సమ-84 
ద్రుతంబునకు సరళస్థిరంబులు సరంబులగునపుడు--సంధి-18 
ద్రుత ప్రకృతికముమీ(ది పరుషములకు సరళములగు--సంధి-16 
'దుతప్రకృతులుగాని శబ్దింబులు కళలనందిడు---సంజ్ఞా-18 


177 
277 
296 
207 
206 
174 


సూతానుక్రమణీకి 
కన 


'ద్రుకాంతములయిన పఫదములు---సంజ్ఞా-12 
ద్వంద్వంబునందు బుకారంబునకు-సమాస-24 
ద్వంద్వంబునం బదంబుపయి పరుషములకు---సంధి-15 
ద్విగువున శేకవచనంజు ప్రాయికంబుగాగగు-సమాస-18 
ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు-సమాస-1 


ధాతుజవిశేషణంబులకు విభ_క్తీ--సమాస-9) 

ఛాతుజవి శేషణవ్యవధానంబున విశేషణంబులన్నింటికి-కారక-8ి! 
ధాతువునకు--- క్రియా-1 

డాత్వాదులకు ధాతువు లనుప్రయు కృంబులయిక్రియా-118 


నకారంబు 'ద్రుతంబు--సంజ్ఞా- 11 

నవర్షకంబు గుణవచనంబులగు నల్లాదులకగు--తద్ధిత-6 
నామంబుల కుదిదీర్ధంబునకు హాస్వంబగు---తత్సమం-54 

నామ యుష్మ దస్య్మదర్థములందు---క్రియా-11 

నిందయం దా(మేడితంబు నాద్యక్షరములకు---ప్రకీర్ణక-22 
నిక్కలాదులు యథాప్రయోగంబుగ గ్రాహ్యాంబులు--- సమాస-20 
నిర్జినానుందుల కయుగాగమంబు గలుగదు---క్రియా-65 
నిర్ధారణషష్టికి లోవలవర్ణకంబగు-కారక-16 
నుజ్యంతంబగు నగుధాతువు---క్రియా-115 
నువర్ణంబు ద్వితీయ--తత్సదు-? 
నేరుచునకు లిడ్లాట్టులు ముత్తును---క్రియా-07 
నౌళబ్దంబుసకు నావయగు---తత్సమం-68 





పగతాదుల బహువచన లకారంబునకు రేఫంబగు---ఆచ్చిక-గ్‌ 
పట్టివర్ణకంబు హేతుపులగు గుణ క్రియలకగు---కారక-14 
పడుజి కొను లొకానొకచోక్రియా-109 
వడుజ్యనుబంధంబు కర్మంబున గులాక్రియా-40 

వడునకుం జుక్కును డాకలఘు రేఫంబునగు---క్రియా-82 
పడ్వాదుల నవర్హకంబున కత్వంబును---క్రియా-51 

పడ్వాదులు పరంబులగునపుడు---సంధి-46 

పదాంతంబులయి యసంయుక్తంబులయిన--ప్రకీర్ణక-16 





పదాద్యంబగు హన్వంబుమీంది--అచ్చిక-కి8 
పదాద్యంబులు బు ౫ వర్లంబులు రల తుల్యంబులు---ప్రకీర్ణక-1 
జ్‌ ఇ 


512 రమణీయము 


పయ్యెద పయ్యద--- ప్రకీర్ణకంర్‌ 

పవర్ణకంబు తిరియ్వాదులక గు--కృదంత-9 

పాదంబునం (బ్రథమ ద్వితీయాక్షరములు- ప్రకీ ర్థక-28 
పిలుచు మొదలగువానికి ముత్తు-(క్రియా-101 
పుంలింగనుగు మహద్వాచకమునకు డుజ్జగు---తత్సమం22 
పుంలింగంబయి మహద్వాచకంబయిన---తత్సమ-21 
పువర్ణకంబు మాయ్వాదులకగు-కృదంత-!1 

పృథ్వీవాచి భూళబ్దింబునకు భువియగు --తత్సమ-62 
పేదాదిశబ్ధంబుల కాలుశబ్దము--సంధి-30 

పేర్వాదుల కిమివర్ణకం బగు--తద్ధిత-5 

పోపునకు దుజ్ముత్తులు ముజ్జుసు--- క్రియా-08 

ప్రథమమీ(ది పరుషములకు---సంధి-10 
ట్రథమాంతంబులగు యుష్మదస్మద్‌--కారక-00 
ట్రథమేతరవిభక్తి శత్రర్థచువర్ణంబులందున్న--సంధి-? 
ప్రాకృతమునకు వర్ణములు నలువది-సంజ్ఞా-? 
ప్రాతిపదిక సంబోధనో క్తార్థంబులం-- కారక-! 
(ప్రేరణంబునం దించుక్కుమీంద నించుక్కు లేదు-క్రియా-84 
డ్రేరణేంచుక్కు. వరంబగునపుడు---క్రియా-8? 


బడి యేల్వాదులకగు _కృదంత- 14 

బల్లీదాదులు సంస్కృత తుల్యంబులు---ఆచ్చికం$ 
బహుత్వంబున ద్వితీయాది విభక్తులకు--తత్సమ-81 
బహువచనంబు పరంబగునపుడావు ప్రభృతుల---ఆచ్భిక-22 
బహువచనంబు సరంబగునపుడు చేను పేను--ఆచ్చిక-20 
బహువచనంబు పరంబగునపుడు రేయి---ఆచ్చ్భిక-?! 
బహువచనము పరంబగునపుడసంయు క్రంబులయి---ఆచ్చిక- 18 
బహువచనము పరంబగునపుడు డలటరల---ఆచ్చిక-12 
బహునచన శీష్టంబులయి---ఆచ్చిక-14 

బహా్రీహిని సమాసాంత కార్యములున్‌---సమాన-22 
బహాగీహిని స్త్రీవాచ్యంబగుచో---సమాసం9$ 





భవచ్చ(క్రాదుల కిందు(బ్రియోగంబులేదుతత్సమ-87 
వత్యర్థకంబు సన్నిహితవి శేషణంబునకును---కారకం20 


సూక్రానుక్రమణీక 
అల 


సూత్రము 
భవత్యర్థవ్యవహితంబులగు వి శేషణంబులకు---కారక-28 
భావార్థకాదియోగంబునం గర్తకుం బ్రథమయగు. --కారక-82 
ఖావిని లృట్టగు---క్రియా-4 

భూతంబునం దిగాగమంబగు(క్రియా-17 

భూతంబున లజికి లిడంతంబగు---క్రియా-!14 

భూతంబున లిట్టగుక్రియా-ి 


మగటిమ్యాదులు యథాప్రయోగంబుగ గ్రాహ్యాంబులు---తద్ధిత-8 
మతుదాదికంబు ద్వితీయైకవచనాంత---తత్సమ-7( ం 
మధ్యమపురుష్యక్రియలయం దిత్తునకు సంధియగు---సంధి-? 
మధ్యమపురుష మువర్ణకంబునకు-సంధి-47 
మధ్యమపురుషయోగంబునం దారగాగమంబు---తత్సమ-87 
మధ్యమముడుబ్దాలు ముజ్జు నాంబడు---క్రియా-8! 
మనఃప్రభృతుల సకారంబునకు ద్విత్వంబు--తత్సమ-88 
మహతీతరంబులగు స్త్రీలింగంబుల --తత్సమం-86 
మహత్తులగు మగాదులకుం గయిరాదులకును---ఆచ్చిక-4 
మహత్త్వంబున స్వార్ధపరంబగు రాజళబ్దిము---తత్సమ- 8 
మహద్వాచకంబులగు సాంతంబులకు--- తత్సమ-81 
మహద్వాచకమయి పుంలింగంబగు-తత్సమ-76 
మానార్థంబున కేకత్వంబునం దెండువర్షకంబగు---తద్ధిత-25 
ముక్కులోనగువానికిం ---తద్ధిత-24 

ముజ్జీత్తులు ముత్తునాంబడు--- క్రియా-86 
ముజ్జుపరంబగునపుడు కోళబ్ధింబు- -క్రియా-(( 
ముజ్జాపరంబగునపుడు దీర్షంబునకు--క్రియా-81 
ముడాదులకు( (బథ మైకచనలోపంబులేదుతత్సమ-72 
మువర్ణకంబునకు మాముడియేనిన్‌--తత్సమ-42 
మువర్ణకంబునకు విధించుకార్యము---తత్సమ-41 


యకారంబును వువూవొవోలును---సంజ్ఞా-17 
యరలవలు లఘువులని--సంజ్ఞా-18 
యవలలు లఘ్వలఘువులు---(పకీర్ణక-24 


యువతి విటీ రజన్వలలు గుబ్బెత మిండత ముట్టుతలు---తద్ధిత-21 


యుష్మదస్మడాత్మార్థక ౦బులకు---సమాస-! 1 
(33) 


513 


పుటసంఖ్య 


350 
353 
377 
384 
407 
877 


371 
282 
195 
226 
259 
394 
295 
297 


514 రమణీయము 


సూత్రము పుటసంఖ్య 
రంజాదుల యించుక్చృకారంబునకు--(క్రియా-? 1 418 
రలడోపధ నవార్థాదుల యుపో త్త మేత్వంబునకు-తత్సమ-47 271 
రువర్ణకంబు పరంబగునపుడు సున్నమీంది---క్రియా-62 413 
శేఫంబులు లఘ్వలఘువులుం--- ప్రకీర్ణక-25 478 
చైగ్గొశబ్దంబులకోత్వంబు విభాషనగు---తత్సమ-64 278 
టకారంబు క్రింది అకారంబునకునుప్రకీర్ణక-7 468 
బేప్రభృతుల బహువచనమునకుముందు డుజ్జగు---ఆచ్చిక-8 306 
లకారంబునకు డుజ్రువురునుముజ్ఞుగు-క్రియా-8 378 
లకారాదులు సకర్మకొంబునకున్‌ -(క్రియా-48 404 
లక్షణవిరుద్ధంబగుభాష (గ్రామ్యంబు--సంజ్ఞా-22 182 
లాంతిచో సహితము కాదేశాదులుకానంబడియెడిక్రియా-102 488 
లాంతియచ్చునకు సహిత మొకానొకచోప్రకీర్ణక-18 477 
లాట్టురుజ్ఞు పరంబగునపుడు దుగాగమంబగు-క్రియా-22 386 
లాట్టురుజ్జు పరంబగునప్పు డెదగాగమంబును క్రియా-28 390 
లిఖ భుజ రుచ కృశళంబులకుక్రియా-68 416 
లిట్టు వుజ్ఞు పరంబగునపుడు---క్రియా-18 384 
లిడ్లాట్టులడుజ్జున కెను నువర్ణంబులగు-(క్రియా-1 384 
లిడ్లాట్టుల వకారంబునకు లోపంబుక్రియా-24 391 
లుప్తశేషంబునకుంబరుషములు---సంధి-8? 210 
లులనలు పరంబులగునపుడు--తత్సమ-49 265 
లువర్ణంబు బహువచనంబు-తత్సమ-12 289 
లూట్టుడుజ్ణున కెడు తవర్ణంబులు-క్రియా-26 391 
లూణ్మధ్యమవురులకు ముడుజ్జులగు---(కియా-2 392 
వగాదులకు బహువచనాంతంబులకు బుం_న్త్వ్యంబున---తద్ధిత-20 374 
వగాదులకు బహువచనాంతంబులకు స్రీ వాచ్యం తద్ధిత-22 274 
వచ్యర్థాముఖ్య కర్మంబునకు_కారక-6 335 
వడిప్రభృతు లిశ్లెజుంగునది-కృదంత-22 463 
వర్గయుక్చరళములు వరములగునప్పుడు---సంధి-19 207 
వర్తమానంబున లట్టగు-క్రియా-2 877 


వలన కంటె పట్టి పంచమి--తత్సమంక 287 


నూతాను కొమణిళ 
లం 


సూత్రము 
పలయ్వాదిక్రియలకుం గ_్హయగుక్రియా-122 
వాక్యావసానంబున సంధిలేమి---సంధిం55 
వానికి మువర్ణ కేతరంబయిన విభక్తి--తత్సమ---40 
వానికి లోపంబు బహుళంబుగానగు---- క్రియా-45 
వానిలో రుములు బహువచనంబులు---క్రియా-10 
వికృతియం దికారాంతముల---తత్సమ-46 
విధాతృ ధాతృ దాతృ సవితృ నేతృ శబ్దంబులకు 
విధియందు లూట్టునకు మాజుగా--(క్రియా-27 
విభక్తి పరంబగునపుడు గోయి ప్రభృతుల_ఆచ్చిక-5 
విశేష్యంబునకుంటోలె విశేషణంబునకుకారక-19 
విశ్వకర్మాదులకు స్రీత్వంబగు-.-తత్సమ-75 
విసర్గంబున కనుకరణంబున లోపంబగు---సంధి-50 
వువర్ణకంబు మన్వాదులకగు---కృదంత-17 
వువర్ణ కేతరవిభక్తి పరమగుచో---తత్సమ-4$ 
వృద్ధాదుల డుజ్జునకు లోపము విభాషనగు_తత్సమ-5 8 
వేధ పురోధ పురోధసుండు---తత్సమ-82 
వ్యతిరేకంబునందు వలచున కొల్ల విభాషనగు క్రియా-107 
వ్యతిరేకంబున ముజ్జు పరంబగునపుడు కుజియగు---క్రియా-82 
వ్యతిరేకంబున లజియగు--క్రియా-? 
వ్యతిరేక తృవర్ణకార్థంబున నిజియగుక్రియా-47 
వ్యతిరేకభావంబున మిజియగుక్రియా-87 
వ్యతిరేకమధ్యము మువర్ణకంబునక-సంధి-48 





తత్సమ-ర్‌శి 


శబ్దపల్లవంబగు పడునకించుక్కు---క్రియా-ర8 
శేష షష్టికి యొక్కయునగు--కారక-15 


షష్టీ సమాసమునం దుకారబుకారముల---సంధి-84 
సంఖ్యకుం బూరణార్థంబునందవగాగమంబగు---ఆచ్చిక-85 
సంధిలేనిచోట స్వరంబుకంటెం బరంబయిన--సంధి-8 
సం(ప్రదానంబునకుం జతుర్ణియగుకారక-8 
సంప్రార్థనంబుల ముజ్జునకదాదులు-క్రియా-99 
సంబోధనంబునందు( బదంబుతుది---తత్సమ-88 
సంబోధనంబునందు బహువచనంబునకు---తత్సమ-86 


515 


పుటసంఖ్య 
439 
232 
265 
403 
379 
271 
273 
391 
330 
345 
290 
228 
458 
273 
274 
295 
435 
395 
378 
404 
398 
226 


516 రమణీయము 


నూశ్రము పుటసంఖ్య 
సంబోధనంబునం దేకార్థంబయిన---తత్సమ-89 256 
సంన్కృృతంబున కంగలాదుల కించుక్క_ గుక్రియా-69 414 
సంస్కృతంబునకు లఘమూపథంబునకు--క్రియా-66 416 
సంస్కృత ప్రాకృతతుల్యంబగు భాష తత్సమంబు--సంజ్ఞా-19 180 
సంస్కృత ప్రాక్సృతభవంబగు భాష తదృవంబు----సంజ్ఞా-20 181 
సంస్కతమునకు వర్షము . లే(బది--సంజ్ఞ్ఞా-1 161 
సంత్క్భతనమంబులం దికారాంతములయిన---సంజ్ఞా-10 172 
సంస్కృత మేతరంబయినయీభాషయచ్చయనం బడు---ఆచ్చిక-1 208 
సంస్కృతన మేతరములయిన తెలు(గుశబ్దంబులయందు--సంజ్ఞా-16 177 
సమర్థంబులగుపదంబు లేకపదంబగుటసమాసంబు--సమాస-1 85? 
సమానపదంబునందు సంయోగంబు పరంబగునపుడు---ఆచ్చిక-15 308 
సమానాధికరణంబగు నుత్తరపదంబు---సమాస-17 363 
సమానాశ్రయంబులం బూర్వకాలంబుసందివర్ణకంబగుక్రియా-?8 398 
సమాసంబునయందు (ద్రతంబునకులోపంబగు---సంధి-24 218 
సమాసంబునం బ్రాంతాదుల తొలియచ్చుమీ(ది--సంధి-96 219 
సమాసంబులందు ద్రుతంబునకు స్వత్వంబులేదు---సంధి-2 216 
నమౌోసంబుల నుదంతంబులగు స్త్రీసమంబులకున్‌---సంధి-25 214 
నమాసవిభక్తికి లోపంబగు లట్టునకు(గాదు --సమౌస-25 368 
సర్వంబునకుం (బ్రేరణంబునం దించుక్కగు---క్రియా-?0 418 
సర్వనామ(క్రియాపదంబుల బహువచనంబు--అచ్చిక-26 825 
సర్వనామ సంభ్యాభిధాన తద్విశేష్యంబులయందు-_కారక-26 348 
సర్వశబ్దంబులు సంబంధంబునందు--సమాసం-క 360 
సాంతంబుల తుదిసకారంబునకు లోపంబు---తత్సమ-80 294 
సాంస్కృతి కాచ్చిక మిశ్రభేదంబుచే---సమాస-? 857 
సురశబ్దంబు నిత్యంబుగా---తత్సమ-80 275 
సృజికి నిర్మితిని గుణంబులేదు-క్రియా-69 417 
స్తీ తిర్యగ్గడ భిన్నంబులును వాని విశేషణంబులును---తత్సమ-17 242 
త్రీలింగంబుల ప్రథమైకవచనంబునకు లోపంబగు--తత్సమ-57 274 
ప్రీలింగంబులెల్లి స్వస్వనియతంబులగు---తత్సమ-85 296 
ప్రీసమంబులగు, విశేషణంబులయుకారక-20 846 
ప్రీసమభఘటితంబ యొకానొకండు బహు(్రీహి---సమాస-6 859 
స్పృశికి గుణంబు విభాషనగు---క్రియా-87 416 


స్వర్గివాచి దేవసురశబ్దంబు లేకత్వబహుత్వంబులం--తత్సమ-$9 275 


నూకాను కొమణిక 
అట 


సూత్రము 
హలంతంబు ప్రథ మైకవచనాంత తుల్యంబు---తత్సమ-67 
హోదులయు నీలుగులోనగువాని తొలిహల్లునకు-_ప్రకీర్ణక-10 
ట్రాన్వముమీ(ది ఖండవిందు పునకు బూర్షబిందువు---సంజ్ఞా-14 
(హన్వముమీంది టివర్ణంజునకుముందు ఆచ్చిక-శ2 








శ్‌ 
en 
\ 
KE 








AN 





